శ్రి మదాంధ్ర 
రామాయణము 


యుద్ద కాండము. 
మూలము 
శ్రీ వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


యుద్ద కాండము. 
మూలము 
శ్రీ వాల్మీకి రామాయణము 


ప్రణీతము 


పోచిరాజు కామేశ్వర రావు 


కం. 


శ్రీమదాంధ్ర రామాయణము 


(మూలము: శ్రీవాల్మీకి రామాయణము) 


యుద్ద కాండము 
సరము 1. 
౧ 


శరణోపగత విభీషణ! 

శరైక నిశ్చేష్ట యామ్యశరధీ! లంకా 

పుర వాసాసుర భయదా! 

ఖర వింశద్భుజ యుత దశకంఠ నిహంతా! 


పీతను గాంచి వచ్చి పలికిన హనుమంతుని మాటల నాలకించి రాము(డు సంతోష ముప్పొంగ 
హనుమంతుని మహా కార్యమున కాతని మెచ్చి శ్లాఘించి కౌగిలించుకొని సముద్రమును వానర 
సైన్యము తోడ దా(టు విధ మెట్లని చింతించి ధ్యాన మగ్ను( డగుట. 


విని హనుమంతుని వాక్యము 

లను వ్రీత మనస్కు( డయి నరర్హభు( డంతం 
గని యనిలాత్మజుని వచిం 

చెను రాముం డుత్తరమును జెన్నుగ నిట్లున్‌ 


మన మలరంగ+ జేసె హనుమంతుడు లీలగ గొప్ప కార్యముం 
గన నతి దుర్లభం బది జగమ్మున( జేయ మనమ్ము నందు న 
న్య నరుల కౌ నశక్యము మహాంబుధి దా(టెడు వాని(గాంచ నే 
ననిలుని వైనతేయు ననిలాత్మజు( దక్క(గ నన్యు నెవ్వనిన్‌ 


ఉర్విని దేవ దానవ మహోరగ రాక్షస యక్ష దైత్య గం 

ధర్వులు సేర రాని దగు తద్ద పురమ్మును లంక రావ ణా 
ఖర్వ సు రకితంబును నఖండ బలమ్ము వహించి చేరి వే 
గర్వ మెలర్స వచ్చు నవికార మెవండు సజీవ మివ్విధిన్‌ 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


బలమున గాకున్న సము డ 

నిల తనయున కెవ్వ( డవనిని( గనం దిరిగి రా 
గల డివ్విధి( జొర రాన 

ట్టి లంక జేరి ధృతిని మగిడి సురక్షితమున్‌ 


తనదు విక్రమమ్ము ధవు(డు సుగ్రీవున 
కిం పడర(గ( జూపి పంపును నెర 

వేర్చె గొప్ప పనిని వీరవర్యుఃడు హను 
మంతు( డిటుల నస(గ సంతసమ్ము 


కాంతు(డు దుష్కరం బయిన కర్మ మొసంగిన సత్వరమ్మునన్‌ 
సంతస మంది యే భటుడు చక్కగ జేయునొ వాని నెల్లరున్‌ 
స్వాంతము నందు మెచ్చి కడు పల్కుదురే పురు పోత్తముండు నా 
నెంతయుః బ్రీతి తీడుత నహీన పరాక్రము భూతలమ్మునన్‌ 


ఎవడు శాసింప( బడ(గ మహీత లాధి 

నేత చేత మిక్కుటమును బ్రీతి నొసఃగు 
దానిని సమర్థుః డయ్యును దనరి చేయ 
కుండు నతడు మధ్యమ పురుషుం డనఃబడు 


నృపతి నియోగింప( బనిని 

విపుల సమర్గుండు నైన భృత్యు(డు దానిం 
గపటి యయి చేయకుండిన( 

గపివర! పురుషాధము( డన(గ వచింప( బడున్‌ 


హనుమంతుం డొనరించెను 

సునియుక్తు( డయి పని నెల్ల శుభముగ సుర్రీ 
వున కానంద మొసంగెను 

దనకు దగుల నీయ కుండె( దక్కువ తనమున్‌ 


రఘు కులమ్ము నేను లక్ష్మణుం డతి బలు 
డవనిజ జనకసుత నరయ రక్తి. 
తుల మయితిమి నేడు తోరముగను దగి 


10. 


11. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


నట్టి రీతి వాన రాగ్రగణ్య! 
దట 


నాకు మనము దీనున కెరియు చున్నది 
ప్రియ గిరలు వలికిన వీరునకు స 

దృశ హితమ్ము నకట యింత యేని తిరిగి 
చేయ కుంటి నన్న చింత తోడ 


ఇప్పటి యిక్కాలమ్మున 

నొప్పిద మగు కౌగిలింత యున్నది యొకటే 
మెప్పు నెటి(గింప నా కడ 

జొ ప్పడ నిత్తును హనుమకు శూరున కెలమిన్‌ 


హనుమంతుని కృత కర్ముని 

ఘను గదిసిన వాని ల్రీతిం గౌశిలి* జేర్చెం 
దన వాక్యము లొనరింపగ 

నిన వంశోద్భవు(డు రాము(డెలమిని నంతన్‌ 


అంత నిలిచి ధ్యానమున న 

కింత రఘు వరేణ్యు( డనియె నివ్విధి( బర వీ 
రాంతకు(డు కపీశ్వరుతో 

జెంతను సుగ్రీవు( డుండ( జెన్నుగ విన(గన్‌ 


సీతాన్వేషణమున నే 

వ్రీతిం జెందితి నది నెబివేరినది తగన్‌ 
వీత మనస్కు(డ నయితిని 

యాతత తోయధి( దలంప హరిశార్టూలా! 


దుస్తర మయి తనరు తోయధి దక్షి ణా 
శకు నరుగగ నెట్లు శక్య మగును 
వానరులకు( గలసి వారి రాశిని దాటి 
తో(పుకున్నది కడు దుష్కరమ్ము 


సీత వృత్తాంత మంతయు+ జెప్పి తీవు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కడలి దాటింప( బ్లవగ నికాయము నిక 
నెద్ది యగు నుపాయము మన కిత్తణీం ద 
లంప వలయు నిశ్చయముగ నింపుగాను 


కం. అని హనుమంతుని తోడ వ 
చనమ్ము లివ్విధి( గలంత సంభ్రమ మెదలో 
దనరంగ రాము డాలో 
చ నాంబుధి నిమగ్ను(డయ్యె శత్రు దమనుడే 19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నొకటవ 


సరము. 
౧ 


సముద్రము నెంచి శోకములో ముని(గిన రామునితో శోక నాశము లగు పలుకుల సుగ్రీవు' డూబడించి 
కడలిని దాటు నుపాయము నాలోచింపు మని వే(డికొనుట. 


కం. కని శోక తప్తు దాశర 
థిని రాముని వగపు నెల్ల దీర్చు పలుకులన్‌ 
ఘనుడా సుగ్రీవుడు వ 
ల్కెను శ్రిమంతు(డు కడింది ప్రేమ సెలంగన్‌ 1. 


ఆ.వె. శూర వర్య! యేల శోకింప నన్య సా 
మాన్యు భంగి వీడుమ వగ పెల్ల 
స్నేహమును గృతఘ్ను చెన్నున శిఘ్రము 
గా'బురుష వరేణ్య! కలత తగదు 2. 


తే.గీ. తావు(గాంచను నీదు సంతాపమునకు( 3. 


తే.గీ. 


కం. 


బడయం(గ( బ్రవృత్తి శత్రుని పట్టణమ్ము 
తెలియ మనకు నరోత్తమ! తెల్లముగను 
వీడు మింక శోకమ్మును వీరవర్య! 


సన్నుత బుద్దిమంతు(డవు శాస్త్ర విదుండవు పండితుండవే 
యెన్నకు పామ రాలి మతి యింపుగ వీడు కృతాత్ము( డిద్దరం 
గ్రన్నన నర్ధ నాశ మయి క్రాలెడు బుద్ది ద్యజించు భంగినిన్‌ 
మిన్నగ దాటి వారిని నమిత్రు వధింతము చేరి లంకనున్‌ 


శోక తప్తుని యుత్సాహ శూన్యు దీను 
కార్యతతు లల్ల నశియించు నార్య! యింక 
నిశ్చయముగ వ్యసనములు నిత్య మందు 
చుండు నాతండు ధర లోన మెండుగాను 


వీరలు శూరు లెల్లరును బెద్ద సమర్థులు నెందు వానరుల్‌ 
మూరుచు నుత్సహింత్రు ప్రియముం దగ జేయ( దలంచి యింపుగా 
నో రఘు నందనుండ హరి యూధపు లందటు నగ్ని దూఃకణగా 
నేరరు భీతి నింతయును నేరుదు వీరిని నే భృశమ్ముగా 


హరుల ముదమ్మునుం గనిన నారయ తర్కము నిశ్చయమ్ము సూ 
నరవర! నా యెడందను ఘనమ్ముగ నియ్యది యుద్యమింపుమా 
వరసతి జానకీ సతిని బన్నుగ నెవ్విధి దెత్తు మవ్విధిన్‌ 
దురమున శత్రు రావణుని దుష్టుని జంపి పరాక్రమమ్మునన్‌ 


ఎవ్విధి( గట్టి వారధిని నింపుగ లంకను గాంచ నేర్తుమో 
యవ్విధి రావ ణాలయము నార్య! తొడంగుమ రాఘవోత్తమా! 
రివ్వున నా త్రికూట గిరి శృంగము నందు వెలుంగు పట్టణం 
బవ్వర లంక జేరిన దశాస్యు( డనిం బడి నట్టు లెన్నుమా 


కట్టక వంతెన నంబుధి 

బెట్టిదపు వరుణుని యింట బృధథ్వీప సుతా! 
పట్టణము లంక నింద్రునిః 

దొట్టి సురాసురులు గూల్ప( దొడ(గ నశక్యుల్‌ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


రామ కట్టి సేతువు జేర లంక చెంత 
కెల్ల సైన్యము మున్నీటి నెల్ల దా(టి 

నెగ్గి నట్లు భావింపుమ నీదు రిపుని 
వీరు కామరూప హరులు వీరు లాజి 


విక్లబంపు బుద్ధి వీడు మింక సకల 

కార్య నాశకము జగమ్మునందు 

నరుల పౌరుషమును నశియింప( జేయును 
శోక మడరి భృశము శూర వర్య! 


మనుజుడు శౌండీర్యముతో 

డ నే పనిని జేయు గర మడరి యది తగ నా 
తనికి నలంకారంటై 

తనరును దధథ్యముగ శీఘ్ర తరముగ నృవరా! 


అవలంబింపుమ సత్త్వ తేజముల నార్యా యిత్తణిన్‌ రామ! బ్రా 
జ్ఞ వరేణ్యా! నిను బోలు శూరులును ప్రజ్ఞావంతులున్‌ ధీరమా 
నవులుం బొందగ, నష్టముం బడసినన్‌ నాశంబు నందుం, గలం 


త వినాశం బొనరించు నెల్ల పనులం దధథ్యంబుగా నిద్ధరన్‌ 


నీవు సర్వ శాస్త్ర కోవిదుడవు బుద్ధి 

మంతు లందు నుత్తమ పురుషుండ 

వు నను బోలు నట్టి ఘన మంత్రులను గూడి 
యర్హ్లుఃడవు జయింప నరుల నాజి 


కన ముల్లోకమ్ముల నే 
రిని ధను వూని నిలువ నడరి యెదుట నీ కా 
జిని నెదిరింప(గ రాఘవ! 


యిన వంశాంభోధి సోమ! యే నెన్నండున్‌ 


ఉంచ వానరులం దెట్టు లంచితముగ 
నీదు కార్య మెన్నఃడు చెడ నేర దెంచః 


10. 


11. 


12. 


14. 


15. 


16. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


జూతు వచిరమ్మున సతిని సీత నీవు 
దాటి యక్షయ నీరధి( దథ్యముగను 


నృపతి పుంగవా! వగపు నాపు మిక రోష 
మూను మయ్య మందు లుర్వి( గాంచ 

జడత నున్న యెడల బుడమి పతులు చండు 
నకు భయపడుదురు ఘనముగ రిపులు 


రామ ఘోర వార్థి లంఘింప నాపగా 

పతిని మమ్ము గూడి పరమ నిశిత 

బుద్ధి తోడ నిపుడు పురుష పుంగవ! చింత 
సేయ వలయు వీడి చింత నెల్ల 


దాట గడలి యెంచు జయము తధ్య మంచు 
సైన్య ముత్తరించి వనధి చనిన దరికి 

విజయ మందుట తధ్యము నిజము సుమ్ము 
కామ రూపులు శూరు లీ కపులు కలిని 


శిలల తరుల వాన కురిసి చెలగి రిపుల 
సంహరింతురు ప్లవగ వృషభులు చూడ 
నెట్టు లన జలధి దాట నిట్ట హతుడు 


రావణు డనుచు నెంతు' బరంతప! యని 


పలుకంగ నేల నిక మా 

ట లనేకము లిటులు విజయు(డవు రాఘవ! కం 
టి లలిత నిమిత్తములు మది 

యలరుచు నున్న దిట నాకు నత్యధికముగన్‌ 


17. 


18. 


19. 


20. 


21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు రెండవ 


సరము. 
౧ 


యుద్ద కాండము 
సరము ౨. 
౧ 


సుగ్రీవుని మాటల నాలకించి సమ్మతించి రాము(డు హనుమంతుని లంకా పట్టణమును వివరముగా 
నుడువు మని వే(డ లంకా రాజ్య ప్రాభవమును రక్షణ విధానమును మారుతి వివరించుట. 


కం. 


చం. 


విని సుగ్రీవుని వాక్యము 

ల నర్థవంతముల నా కరణ యుక్తములన్‌ 
మనమున గ్రహించి రాముడు 

కని హనుమంతుని వచించె( గాకుత్సు డిటుల్‌ 


కడలిని నెండంబెట్టియును గట్టి దృఢమ్ముగ సేతు వైననుం 
దడయక నే సమర్థుడను దా(టగ నంబుధి నెట్టు లైన నీ 

వడరి వచింపు మంతయు దశాస్యుని రాజ్యము లంక గూర్చి నే 
నెడ(దను నేరగా' దలంతు నింపుగ నా వివరమ్ము లిచ్చటన్‌ 


బల పరిమాణ మెల్ల మటిీ ద్వార మహోన్నత దుర్గ నిర్మితుల్‌ 
వెలసిన రక్షణం బసుర వేశ్మ నికాయము నెల్ల జూచి న 
ట్టుల( గపి వీర పల్కుమ కడుం గడు నేర్పరి వీవు సర్వ మీ 
వల నగరమ్ము సూచితి కదా చరియించి సుఖమ్ముగా దగన్‌ 


విని రఘు వీరు మాటలను వీరు(డు మారుత నందనుండు వ 
ల్కైెను వచనమ్ము లా గిరల శ్రేష్టుడు రాముని తోడ నివ్విధిన్‌ 
వినుము వచింతు సర్వమును విస్తృత దుర్గ వినిర్మితమ్ములన్‌ 
ఘన పుర మెట్లు గుప్త మయి కన్సడు సైన్యము కాచు తీరునున్‌ 


రక్కసు లెట్లు కూడుదురొ రాజును రావణు గొప్ప తేజమున్‌ 
వెక్కస మైన లంక సిరి భీమ సముద్రము సైన్య భాగముల్‌ 
మిక్కుట మైన వాహన సమీకరణమ్ము వచింతు నీకు నం 
చక్కపి ముఖ్య డెల్లను యశస్వి వచింపందొడంగె నంతటన్‌ 


మత్త గజ సంయుతం బయి మహిత రథ స 
మాకులం బయి రక్షోగ ణావృతంబు 

నై విలసితమ్ము లంక మహాపురమ్ము 
నిత్య ముదితం బయి చెలంగు నత్యధికము 


కట్ట బడ దలుపుల బెట్టిదముగ గొప్ప 
గడియ లుండ నాల్లు కరము విపుల 
మైన ద్వార వరము లా లంక కమరు మ 
హోన్నతముగ నింక నొప్పిదముగ 


అచ్చట అాలనే విసరు యంత్రము లున్నవి శత్రు సైన్యమే 
వచ్చిన జేయ( దాడనము పర్వులు వెట్ట భయమ్ము మీబిగన్‌ 
హెచ్చు శతఘ్న లున్న వట నిన్సవి ద్వారము లందు నెల్లనున్‌ 
మెచ్చి సృజింప రాక్షసు లమిత్ర వధార్థము భీకరమ్ములన్‌ 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


కాంచన మయమ్ము దాని ప్రాకార వర మ 
తిక్రమింప రా దేరి కతి విపులమ్ము 
విద్రుమ మణి వైడూర్య వివిధ వరేందు 
రత్న విరచి తాంతర సు విరాజితమ్ము 


శీతల తో యమ్ములతో 

నాతత గంభీర పరిఖ లమరెన్‌ నక్ర 
వ్రాతము మీ నావళులుం 

బ్రీతి జరింప సతతమ్ము భీతి నొస(గుచున్‌ 


యంత్రముల గూడి వంతెన లచట నాల్లు 
ద్వారముల నమర్ప( బడియె బహు విశాల 
ము లవి గొప్ప వైన యనేకములు గృహావ 
ళులు కలవు రాఘవ! విలసిల్లుచు భృశమ్ము 


పర సైన్యం బేతేరం 
గ రక్షితము లౌను యంత్ర కాయము చేతన్‌ 
గురు వారధులు రయమ్మున( 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


బరిఘల నవకీర్ణము లయి పన్నుగ నంతన్‌ 


ఒకటి నిష్కంప మైనది యురువుగ దృఢ 
మైనది నడవ విలసిల్లు నందముగను 
గాంచన స్తంభములు పెక్కు లంచితములు 
వేదిక లడర బల మందు బెద్దది సుమి 


రామ! యుద్ధాభిలాషియి రావణుండు 
స్వయముగ స్వభావ మందు నాపన్ను( డప్ర 
మత్తు(డు బలము వీక్షింప నెత్తణి( దగ 


నుద్యమించుచు( జరియించు నొప్పిదముగ 


లంకకు నరయ మవలంబము సురలకు 
దుర్గమము భయ మిడు దోరముగను 
గిరులు నదులు వనులు కృత్రిమములు దుర్గ 
ములవి నాల్లు లంక( జెలగు చుండు 


13. 


14. 


15. 


వనధి తటమ్మునం గలదు పట్టణ మేరికి రాదు చేరగం 
గన మట దారి నావలకు( గాంచము వార్తల బంపు తీరునున్‌ 
ఘన గిరి పైన నిర్మితము కష్టము చేరగ గాంచ దేవ రా 


జ్య నిభము వాజి వారణ సమాకుల మా పురి లంక రాఘవా! 


కం. 


కం. 


ఆ.వె. 


రావణు దురాత్ము లంకను 

వేవేలు పరిఘ శతఘ్ను వివిధమ్ములు యం 
త్రావళులు విరాజిల్లు మ 

హా వైభవము నుడువంగ నలవియె నృవరా! 


పదివే లసురులు పూర్వం 

పు దిశను గల ద్వార మందు+ బోర నజేయుల్‌ 
పదిలముగ నూని శూలము 

లు దెట్టలే ఖడ్గముల నిలుతు రనిశమ్మున్‌ 


లక్ష మంది భటులు దకిణ ద్వారమ్ము 


17. 


18. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


నాశ్రయించి స చతురంగ బలము 
యోధ వరులు సెల(గి యుందురు రక్షణా 
రం బనుత్తములు ముదమ్ము తోడ 


అసురులు పది లక్ష లాపశ్చిమంపు ద్వా 
రమ్ము నందు సంతతమ్ము చర్మ 
ఖడ్గ ధారు లయి సకల శాస్త్ర కోవిదు 


లుందు రుగ్ర వీరు లుద్యమించి 


ఉందురు పదికోటు లుత్తర ద్వారమ్ము 
చెంత రక్కసులు విశేష రధికు 
లాశ్వికులు కులీను లధిక పూజితులు ని 
రంతరమ్ము ఘనులు సంతసమున 


నడిమి దేశ మందు నడరి వందల వేల 
యాతుధాను లుందు రందటును దు 
రాసదులు దురమున నగ్రముగాం గోటి 


మంది రాక్షసు లట మసలు చుంద్రు 


20. 


21. 


22. 


ర 


నే నట మూరి కూల్చ్పితిని నేర్పున సేతుల నా యగడ్డలన్‌ 
మానుగ రేగి పూడ్చితిని మంటల గాల్సితి లంక నుగ్రతన్‌ 
దానివి చుట్టుగోడలను ధాత్రిని గూల్చితి నమ్మహాత్ములం 
దేను బలమ్ము కొంత నశియింపగః జేసితి రాక్షసాలినిన్‌ 


మార్గ మెద్ది యైన నిర్ణమింపగం దరిం 
చి వరుణాలయమ్ము శిఘ్రుముగను 
దలు వచ్చు నిక హతం బని లంకా న 
గరము తథ్యముగను నరవరేణ్య! 


అంగదుండు ద్వివిదు డా మైందు(డును జాంబవంతుడు వీరులు పనస నలులు 
నీలుండు కపి వాహినీ పతి తక్కిన వారేల యిక నీకుః బార్జివేంద్ర! 
యెొగురు వారలు వీర లే(గి రావణు మహా నగరికి భేదించి నగముల వన 


ముల ప్రహరుల ఖాతముల తోరణముల గృహములను గూడి మహాత్మ! తెత్తు 


ఆ.వె. రు రఘువీర! యాజ్ఞ నరవరేణ్య! యొసఃగు 
మిట్టు లీ బలమున కెల్ల వేగ 
పన్నుగ వరియింపు ప్రస్థానమును ద్రుటి 
మాత్రమున జనంగ' బాత్రముగను 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు మూడవ 


సర్లము. 
౧ 


లంకా నగర విశేషములను హనుమంతు డెటీ(గింప(గ రాముడు ప్రయాణమునకు నేడ మంచి 
ముహూర్త మని పలికి సుగ్రీవ లక్ష్మణ వాన రానీకముతో దక్షిణ దిశ వైపునకు నదులు గిరులు 
నరణ్యము లెల్ల దా(టి దక్షిణ సముద్రపు టొడ్డును జేరుకొనుట. 


కం. విని హనుమంతుని వాక్యము 
లను నుడువగ మొదటి నుండి రాముం డంతన్‌ 
ఘన తేజుం డివ్విధి( బలి 
కెను సత్యపరాక్రముండు గిర లుచితములన్‌ 1. 


తే.గీ. నీ పలికెడు భీమాసుర నిచయ పట్ట 
ణమ్ము లంకను వాయుజ! పమ్మి నాశ 
నం బొనర్తును నా వచనమ్ము లెల్ల 
సత్యములు సుమ్ము వల్క నసత్యములను 2. 


తే.గీ. యుక్తము ముహూర్త మిది జయ మొసగు విజయ 
మనగ బరగును దిన మధ్యమున వెలింగె 
సూర్యు డిప్పుడు సుగ్రీవ! చూడు మింక 
మన ప్రయాణ మిప్పట్టున( దనరు నట్లు 3. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చం. 


ఎక్కడి కాత డేగ గలం డింతినిం దోడ్కొని జానకీ సతిన్‌ 

టక్కరి యాలకింపగను డాయ+గ నా యరుదెంచు టింపుగం 
మిక్కిలి యాశ నూను నెద మేదిని కూ(తురు జీవితమ్మునన్‌ 
మెక్క విషమ్ము నంతమున మేలి సుధం గొని మించి నట్టులన్‌ 


చూడ నుత్తరా ఫల్లుని నేడు హస్త 

తోడ గూడును గన నెల్లి తోడ నుంచి 

యెల్ల సైన్యము సుగ్రీవ! యింక నేగ 

నొప్పు మనకు సత్వరముగ నిప్పు డనఘ! 


ఏ నిమిత్తము లిట జనియించు చున్న 

వ కడు ధన్యము లవి యెల్ల నప్పు చున్న 
వి ప్రకటించు నట్టుల నాజి విక్రమించి 

చంపి రావణు దెత్తును జానకి నని 


అదిరెడు నా నేత్రమ్ముల 
విదితం బగుచుండె నాదు విజయం బింకం 
బదిలముగ మనోరథ మె 
ల్ల దడయక లభించు నంచు బ్లవగాధీశా! 


ఆవల బూజితుండు నయి యార్యుడు లక్ష్మణు చేత నింక సు 
గ్రీవుని చేత దిర్గి పలికెం దగ రాముడు భాషణమ్ములం 
గోవిదు( డిట్లు సైన్యమునకున్‌ మును నీలు(డు గాంచ దారి తా 


నావృతు( డే(గు వానర సహస్ర శతాధిక సంఖ్యలం దగన్‌ 


శీతల కాన నాంబువులు శ్రేష్ట ఫలమ్ములు మూల రాసు లెం 
దాతత ముండు తేనియలు నా గతి నెన్నుచు సేన నింపుగా( 
బ్రీతిని నీల! నీవు నడపింపుమ యూధప! యాతుధానులే 


యే తటీ నైన నాశ మొనరింతురు మూల ఫలాంబు మార్గముల్‌ 


అనయము నుద్యమించి యమ రారుల నుండి సతమ్ము కావ న 
ప్పును గపి వీర! నీకు( బరి పూర్ణము నిమ్నము లందు గానలన్‌ 


10. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


వనచరు లెల్ల దుర్గముల( బన్నుగ గెంతుచు రాక్షసాలి దాః 


గిన బరికింపగా వలెను క్షిప్రము చక్కగ నప్రమత్తులై 


బలము లేని వారు కల రేని యిందు వా 
రెల్ల రిచట నిలు; డెవ్వ రైన 

ఘోర కృత్యము మనకు ననరింప( గలదు 
విక్రమమ్ము నూని విరివి గాను 


సాగర తుల్య సైన్యమును సన్నుత వానర సింహు లెల్లరున్‌ 
బాగుగ వేలు వందలును వానర సేనను జాగ నిండు వే 

వేగ కడింది బల్లిదులు వీర వరేణ్యులు విక్రమమ్ముతో 

నేగగ నుద్య మింపు డిపు డెల్లరు యూధప ముఖ్యు లింపుగన్‌ 


గజుడు శైల నికాశుడు గవయు('  డరయ 
బల్లిదుండు గవాక్ష(డు ధ్వజిని కగ్ర 

మందు బయనమ్ము కండు మహావృషభము 
గర్వమున నాల ముందట గదలు పగిది 


వానరర్షభుండు ప్లవగుల నాథధుండు 
బుషభు డుద్యమించి యేగుం గాక 
ధ్వజిని దక్షిణంపు( బార్భ్యము+ గాపాడు 
చుండి యెల్ల కపుల మెండుగాను 


గంధ హస్తిబోలు గంధమాదనుడు మ 
హా బలుండు గెలువ నలవి కాని 

వాడు సైన్య సవ్య పార్ఫ్వము కాచుచు 
నప్రమత్తు( డవుచు నాత( డేగు 


బల మధ్యమ్మున నా భుజ 

బలు(డౌ హనుమంతు స్కంధ వర మందున్‌ నే 
నిలిచి యరుదెంతు నలరుప 

బలమ్ము నైరావతమున వాసవు భంగిన్‌ 


11. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


సార్వభౌ మేభము పయిన సర్వ భూత 
పతి ధనదు భంగి నంతకు పగిది వెలయు 
లక్ష్మణుం డంగదుని గూడి రా'గలండు 
ప్లవగ సేనాంతరమ్మున బల్లిదుండు 


బుక్షపతి జాంబవంతు( డహీన సతు( 
డు ప్లవగు(డు సుషేణుండు పటుతర వాన 
రుండు వేగదర్భి హరుల దండు నందు 
గుక్షి నడరి రక్షింత్రు ముగ్గురు సతమ్ము 


విని రఘు రాము వాక్యములు వృక్షచ రాధిపు( డర్క సూను'డం 
త నడరి వానరర్షభు(ఃడు తత్కపి శూరుల నెల్ల గాంచి పం 

చె నటుల వీర్య వంతులను శీఘ్రుమ వానర వర్యు లెల్లరున్‌ 
ఘనముగ నుద్గమించిరి స కందర శైల శిఖాలి దూ(కుచున్‌ 


పూజ లంది యంత బురుపోత్తముండు సు 
గ్రీవ లక్ష్మణు లిడ బ్రీతి తోడ 

రాము డలరి ధర్మ రతు(డు స సైన్యము 
దక్షిణ దిశ వైపు తరల( జాగె 


కరి నిభు లైన వానరులు క్రమ్మగ వందలు వేలు కోటులున్‌ 
నరవరు+ డే(గె రాము(డు ఘనమ్ముగ హర్షము నంది రా కపుల్‌ 
హరిపతి నిత్య పాలితులు నా రఘు వీరుని వెంట నేగ( జా 
గిరి నిజ వాహినిం గలసి గెంతుచు వాయగుచు దూ(కుచున్‌ వెసన్‌ 


తినుచును మంచి వాసనల తియ్యని తేనె ఫలమ్ము లింపుగన్‌ 
ఘన తరు లెల్ల గూల్చుచును గాచిన చక్కటి పూల గుత్తులం 
దనరుచు నక్క రొక్కరిని దర్పము తోడుత నెత్తుచున్‌ వెసం 

గని పడ వైచి గెంతుచును గ్రమ్మజి గూల్చుచు నన్యులం దమిన్‌ 


రావణు దశ వక్తు రజనీచరుల నెల్ల 
సంహరింతు మడరి సమర మందు 
మే మని వచియింత్రు భీమ హర్యషభులు 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


రాఘవేంద్రు చెంత రంకె లిడుచు 


దారిని గల్పించుచు నా 


వీరులు బుషభు(డు కుముదుడు ప్రీతిన్‌ నీలుం 


డైరావత నిభు( డరిగిరి 
వారి ననుసరింప వేగ ప్లవగు లనేకుల్‌ 


రాజు సుగ్రీవు'డా రామ లక్షణులు ప 
రంతపులు ఘన భీమ పరాక్రమ కపి 
వీరు లావృతులై యుండ మూరి సేన 
కెల్ల మధ్య నిలిచి వేగ యేగు చుండ 


వృతుఃడై పదికోట్ల కపుల 

శతవలి హరి వీరు( డొకఃడ శాఖామృగ సం 
యుత బలము నెల్లదా నా 

తతముగ రక్షించు చుండె( దరలుచు నుండన్‌ 


వంద కోట్ల బలము పరివృత మయి యుండ 
గేసరి పనసుండు కేలి లీల 

గజుఃడు నర్కు(డుం దగ నొక పార్ఫ్వమ్ము ర 
కంచు చుండి రడరి సేన నపుడు 


బుక్షము లనేకములు పరివృతము లై చె 
లంగ సుగ్రీవు మున్నిడి రమ్యముగను 
జాంబవంత సుషేణులు జఘన మెల్ల 


గాచు చుండిరి సేనా నికాయ మందు 


వానర సేనాపతి ఘను 

డా నీలు డెగెరెడి వారి యందు హరి వరుం 
డే నగచర సైన్యమ్మును 

గానల రక్షించు చుండె* గమనీయముగన్‌ 


చనందొడ(గిరి త్వరపబిచుచు 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


ఘన వానర వాహిని( బ్ల్దవగములు ప్రజంఘుం 
డును రంభుండు దరీముఘి( 
డును రభసుండును సకల తటుల(గల హరులన్‌ 


ఏగుచు వానరర్హభు లహీన పరాక్రము లంత నింపుగా 
నా గిరి సహ్యముం గనిరి యగ్రలతా ద్రుమసంయుతమ్మునున్‌ 
బాగుగ బూయ పుష్పములు పన్నుగ వెల్లు సరోవరాలితో 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


నా గిరినిం దటాకములు నందముగా వనరాశి భాసిలన్‌ 


ఉగ్ర కోపి రఘుకులోత్తము శాసనం 
బరసి బీతి సెల బట్టణముల 
జానపదముల విడి సాగరాఘ నిభ భీ 
మటబల మొనరిదె పరమస్వనమ్ము 


దాశరథి చెంత శూరులు తద్ద ప్రీతి 
నెగురుచు( గపికుంజరు లల్ల రింపుగ(' దర 
లిరి సుచోదితాశ్వముల వలె( గడు వడి ము 
దమ్ము సెలగ భృశముగ మనమ్ము లందు 


మోయు చుండశా నమేయ సత్వులు కపు 
లిరువు రట్లు మించి నర వరులను 
రాఘవు లపుడు పెను గ్రహముల తోడను 
న్న రవి శశుల పగిది పరగి రపుడు 


పూజ లంది ఘనుడు పురుపోత్తముండు సు 
గ్రీవ లక్ష్మణు లిడ( బ్రీతి తోడ 

రాము డలరి ధర్మ రతు(డు స సైన్యము 
దక్షిణ దిశ వైపు తరలు చుండ 


కని రాముని నంగదు భుజ 

మున నడరెడు లక్షణుండు మోమున భాసి 
ల్ల నగవు ప్రతిభావంతుం 

డనె నిట్లర్ణ యుతము లగు నంచిత గిరలన్‌ 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


అపహృత జానకీ సతిని నన్న! గ్రహింతువు చంపి రావణుం 
గపటిని క్షిప్ర మింక నిజ కార్య మొనర్చి సమృద్ద పట్టణ 
wm టబ 


మ్ము పురుష పుంగవా! తరలి పూర్ణ ముదమ్మున గాంతు వింపుగన్‌ 


విపుల నిమిత్త పుంజముల+ బృధథ్విని నింగిని గాంచుచుంటినే 


నీకు శుభప్రదమ్ము లవి నిత్యము కార్యఫలప్రదమ్ములే 

యీ కపి సేన కీయ సుఖ మింపుగ వాయువు వీచు చున్నదే 
యీ కమనీయ సుస్వరములీ మృగ పక్షు లొసంగు చున్నవే 
కా(క వెలుంగు నిర్మలు(డు గాంచగ దిక్కులు సుప్రసన్నముల్‌ 


విరివిగ బార్గవుం డిపుడు వెల్లుచు నుండెను శుక్రు( డుద్దతిం 
దిరుగుచు నీకు వెన్క( గడు తేటగ నున్నది బ్రహ్మ రాశియే 
యురువుగ నిష్ట సప్త బుషు లుత్తమ కాంతుల వెల్లు చుంటిరే 
పరగ బ్రదక్షిణమ్ములు ద్రువ స్థిర తారకు గారవమ్మునన్‌ 


శుద్ధ కాంతు లీను చుండె( ద్రిశంకు వి 
క్షాకు నామ పరమ వంశజులకు 
మనకు తాత కూడి తన పురోహితుని రా 
జర్షి విమల తరము చదలు నందు 


విమల మగు ప్రకాశమ్మున వెలుగు చున్న 
దిట విశాఖ నక్షత్రము దివ్యము నిరు 
పద్రవముగ మహాత్ములు పార్థివ వరు 


లయిన యిక్షాకులకు వర మయిన తార 


నైరృతమ్ము తార నైరృతులకు నే(డు 
ముట్ట బడెను గాంచ మూలవంత 
ధూమ కేతు భీమ దోర్వరమ్ముల చేత 
బీడకు గుణీ యయ్యె బెట్టిదముగ 


ఉన్న దిది యెల్ల నసుర వర్యుల వినాశ 
నార్ధ మంత్య కాలము నందు నసుర తార 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


గ్రహము పీడించు చున్నది కాలు బారి 
బడం(గ రాక్షస గణ మెల్ల బుడమి యందు 


విమల తరము లింక రుచివంతములు నీళ్లు 
వనములు ఫలవంతమ్ములు వాయు వరయ 
గంధమును గూడి మెల్లగ గదలు చుండె 

బుతు కుసుమ సంయుతమ్ములు వృక్ష తతులు 


ఉరువుగ నీ మహా కపుల వ్యూఢము భాసిలుచున్న దిత్తణీన్‌ 
సురవర ఘోర సైన్య మని సో(కుని' దారకు( జంపు వేళలో? 
బరంగిన భంగి నార్య! కని భవ్య నిమిత్తము లల్ల నింపుగన్‌ 
విరివిగ నింక డెందమున+ బ్రీతికి నర్హుఃడ వాదు రాఘవా! 


ఆశ్వసించె నిట్లు పలికి యన్న నంత 
హృష్టు డా లక్షణుండు నరేంద్ర సుతుని 
నావరించి వసుధ నెల్ల హరులు బుక్ష 


వరములు నఖ దంష్టాయుధ వరులు చనిరి 


వానర పాద బాహువుల పన్నుగ రేగిన దుమ్ము కప్పగా 

నా నభమున్‌ జగత్తయము నర్శ్కుని కాంతిని నెల్ల నాపుచుం 
గానన పర్వతమ్ములను గ్రక్కున దా(టుచు దక్షిణాశనున్‌ 
వానర సేన సాగెను నభమ్మును మేఘము భంగి నిండుచున్‌ 


వెడలు చుండ దాటి పెక్కు యాజనములు 
సేన యాగకుండ నా నదీ జ 

లములు పాటు చుండె రయముగ వెనుకకు 
జూచు వారి కట్లు తోచు చుండి 


విమల జల సరోవరముల వృక్ష తతి వి 

కీర్ణ గిరుల నడుము నుండి క్రిందు నుండి 
మీదు నుండి సమాన భూమిప్రదేశ 

ముల ఫలయుత వనమ్ముల( బుడమి నెల్ల 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


హరివరేణ్య సేన వ్యాపించి మారుత 

తుల్య వేగ మూని తుష్ట వదన 

ములను రామకార్యము+ దలంచి యింపుగ 
నేగు చుండె నంత వేగముగను 


యౌవనంపు దర్ప మడర నుద్రేకము 
హర్ష మింక బలము హరులు చూపు 
చుండి యొకరి కొకరు మెండుగ వింత ధ్వ 
ను లొనరింప దొడ(గి రలరి భృశము 


కొందటు వేగ పర్విడిరి కొందటు గెంతిరి కోతు లుగ్ర లీ 
లం దమి వింతగా గిలకిలధ్వను లింపుగ' జేయ? దో.కలం 
గొందటు కొట్ట నేల కి(క(గొందటు త్రొక్కిరి నేల గాళ్లతో 


గొందటు నూగు బాహువులు కొందటు కూల్చిరి శైల వృక్షముల్‌ 


కొండ కొనల పై కెక్కిరి కొండ ద్రిమ్మ 
రులు ముదమ్మున( గొందటు విలసనమున 
గొప్ప ధ్వను లొనరించిరి కొంద టీంక 


సింహ నాదము లన్యులు చిత్రముగను 


నలిపిరి నిజోరు వేగము 

న లతా పుంజముల భృశము నగచర వర్యుల్‌ 
బల విక్రము లాడిరి యా 

వులించుచు శిలా ద్రుమవర పుంజము లందున్‌ 


పుడమిని నాక్రమించి హరి పుంగవు లెల్లరు వేలు వందలుం 
దడయమక కోటు లాగ కెట( దద్దయు ఘోరులు రే పవల్‌ వడిన్‌ 
వెడలిరి హృష్ట మానసులు వీరుని సూర్యజు రక్షణమ్మునం 
బుడమి కుమార్తె సత్వరపు మోక్షము+ గోరుచు యుద్ధ రక్తులై 


క్రిక్కిణీయ(గ వృక్షమ్ములు మిక్కిలి చెల 
గుచు మృగములు తిరుగు చుండ గొండ నంత 
సహ్యమును నింక మలయమ్ము శైల రాజ 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


ర 


మును గదిసిరి వా రెల్లరు ముదము మీటి 


కాననములు చిత్రములు మ 

హానదు లింక సెలయేర్ల నరయుచు నంతన్‌ 

మానవ వర్యు(డు రాముం 

డా నగముల సహ్యము మలయమ్ముల నేన్‌ 57. 


పొగడలను బొట్టుగులను మావుల నశోక 

ములను మటిీ సిందువారకములను దినిశ 

ముల దిమిశముల+ గరవీరములను జెట్ల 

నెల్ల విబుచు చుండిరి హరు లేగుచుండి 58. 


మటణియు నంకోలముల( గాను మ్రాను లింక 
గ 
జువ్వి మజ్జి తిందుకముల( జూచి జంబు 
వు లుసిరికల నీపమ్ముల నలరి చెట్ల 
నెల్ల విబుచు చుండిరి హరు లే(గుచుండి 59. 


వివిధ వన తరువులు వీవ' వాయువు పూల 
ను వెదచల్లు చున్నయవి విరివిగ 
నందమైన బాల హరివరేణ్యుల పైన 


గాలి చల్ల నయ్యె గంధము వలా 60. 


వనముల దేనె వాసనల బన్నుగం గూయుచు నుండె దుమ్మెదల్‌ 

ఘనముగ ధాతు పుంజముల+ గాంతుల నీనుచు నుండె శైెలముల్‌ 

వనచర సేన పై నచట( బర్వత ధాతుజ ధూళి గాలి చే 

త నడర జక్క గప్ప(బడిె దండిగ నెల్లెడ లందు వింతగన్‌ 61. 


కొండ నెత్తము లందు మెండుగ నెల్లెడ( బూసి వెలుగు చుండె భూజ రాశి 
కేతకీ సిందువా రాతత రమ్య వాసంతులు మాధవీ చారు లతలు 

మంచి వాసన లీను మల్లె తీగలు నింక జిరిబిల్వములు నిప్పచెట్ల గములు 
వంజుల స్ఫూర్ణక వకుళ స తిలకమ్ము లిద్ధ నాగ తరులు నెల్ల దనర 

జూత పాటలీ స కుసుమ వ్రాత కోవి 


దార ముచులింద శింశుప తరు సమూహ 62. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కం. 


కుటజ శాల్మ లార్జున తరు కురవ కారు 
ణములు ధవ వృక్ష సంచయ నగ వరములు 


గిఅక తాడులు తినిశము లబుదుగ(ంగన 
బడెడు చూర్ణక తరులు దీపక వరణము 
లింకః బద్మ కాంకోలము లీప్లవగులు 
నీలము లశోకముల( గూడి చాల గనిరి 


వాపులు శీత లాంబువుల పల్వము లున్నవి పర్వతమ్ముపై 
నేపున( దిర్లు చుండ(గను నింపగు పక్షులు చక్రవాకముల్‌ 


దోపగంగన్నె లేళ్లు నట దూ(క బ్లవమ్ములు సాగ గ్రౌంచముల్‌ 


దాపుల నా వరాహ మృగ తండము లింపుగ సంచరింపగా 


బుక్ష శార్టూల సింహ తరకులు భయ 
దములు వ్యాల రాజము లనేకములు దనర 
ఘల్ల గంధ పద్మ కుముదమ్ములు జలాశ 
యమ్ము లుత్సలములు వెలయంగ నడరు 


వివిధములా విహంగములు ప్రీతిని గూయును శైలసానులం 
బ్లవగము లాడి స్నానము జలమ్ములు ద్రాగుచు నాడి నీటిలో 
నవి నగ మెక్కి హర్షమున నంత బరస్స్పర మార్చి దడ్సు కొం 
చు వన విహారమే చలుపుచున్‌ వెస నేగ దొడంగి రెల్లరున్‌ 


తివిరి బల మదమున( దియ్యని వాసన 

లీను పండ్ల నింక వృక్షమూల 

ముల గుసుమములను హరు లట భంజించుచు 
వెడల( జాగి రంత వేగముగను 


తూము బరువు తూ౪గెడు శా 
ఖామృగములు తేనె రంగు కలవా రచ్చో 
నా మానుల వ్రేలాడెడు 

నా మంచి మధువును గోలి రానందముగా 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


విఖుచుచు హరి వరేణ్యులు వృక్షములను 
లాగుచుం ద్రెంచి బలిమిని లతల నెల్ల 
విసిరి వైచుచు కొండల వింతగాను 

వీర్య దర్పమ్ము( జూపుచు వెడలిరి వడి 


త్రాగి తేనె తృప్తిల్లి కొంద బిబిచి రగ 

ముల పయిననిలిచి పాదపముల+ గదిసిరి 
కొంద అంత దమిని మటి కొందటు హరు 

లు పడు చుండిరి వృక్షముల పయి నుండి 


ధర నిండెను సంపూర్ణము 

హరి సైన్యము తోడ( బండి నట్టి వరి వసుం 

ధరం జెల(గిన భంగి నపుడు 

త్వరిత గతి ముదమ్ము తోడ దరలుచు నుండన్‌ 


అంత మహేంద్ర పర్వతము నంబుజ నేత్రుడు సేర రాఘవుం 

డెంతయు వేడ్క నెక్కి శిఖ రేంద్రము పాదప భూషితమ్మునున్‌ 
సాంతము కూర్మ మీన నిచ యావృత వార్జినిః గాంచె నింపుగా 
సుంత గతించి సహ్య గిరి సుందర మా మలయమ్ము నెల్లరున్‌ 


క్రమముగ హరి వరులు కదిసిరి భీమ ని 
స్వన సముద్ర మంత బర్వతమ్ము 
రాముడు ముద మిడు నర వరుల శ్రేష్టుడు 
దిగి తటి వనమును గదిసెను వేగ 


అనుజ సుగ్రీవులు తనను ననుసరింప 
నుల్జి తోదక ధౌత శిలోత్తమ తల 

వేల విపులము రాముడు వేగ సేరి 
పల్కె వారితో నివ్విధి భాషణములు 


చేరు కొంటిమి సుగ్రీవ వారి రాశి 
నిప్పు చింతింప( దగు మన కింక మున్ను 
తలచి నట్టి దాని నిట సత్వరము జాగు 


69. 


70. 


71. 


72. 


73. 


74. 


75. 


కం. 


కం. 


చం. 


కం. 


తే.గీ. 


కం. 


సేయక యరయ నొప్పు నుపాయ మడరి 


తీరము లేదు నదీపతి 

కారయ గడలికి? దలంప నరయ కుపాయం 
బేరికి దాట నశక్యము 

పారావారమ్ము నెట్టి భంగిని నైనన్‌ 


విడిసెద మిచ్చట మంత్రము 

లడరి కడింది దలపోయ నర్హము మనకుం 
గడలిని దాటించి సుగతి 

వడి( జేర్ప(గ నావలి తటి వానర బలమున్‌ 


విరివిగ జానకీ హరణ పీడితు( డంబుధి( జేరి పంచి నా 
హరిగణ సేన నంతటిని నచ్చట నిల్చు డటంచు( బలా నా 
హరిపతి( గాంచి చేరితిమి యని దాటు నుపాయ మెంచశా 
గురుతర మంత్ర కాల మిది గూఢముగా ననరింప మే లగున్‌ 


తమ తమ సేన వీడి కడు ధైర్యముతో జన నొప్ప దేరికిన్‌ 
క్రమమున శూర వానరులు కన్గొన నొప్పు భయమ్ము దాగి యుం 
డ మనకు నిచ్చ టెద్దియును డగ్గజి నా విని లక్ష్మ ణార్కజుల్‌ 
ద్రుమ యుత వార్థి తీరమున దూర్ణము నిల్సిరి సేన నింపుగన్‌ 


తేనె తెలుపు రంగులతో 

వానర సైన్యము వెలింగె వారిధి వేలం 
గాన రెండవ దైన మ 

హా నీరథి సన్నిభముగ నడరుచు నచటన్‌ 


చేరి వేలా వనము కపి శ్రేష్టు లెల్ల 

నపర పారము వీక్షింప నత్యధికము 

గా నెడ(దల( గాంక్షించుచు( గడలి దాయటి 
నిలిచి రుత్సాహమున బల్లిదులు మురియుచు 


నిలిచిన సైన్య మహా స్వన 


76. 


77. 


78. 


79. 


80. 


81. 


82. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ములు సెలరేగ భృశముగ సముద్ర నినాద 
మ్ములు మటుగునం బడెను వీ 
నుల కందక చిత్రముగ ఘనులు కూయంగన్‌ 


వానర సేన వార్షి( దటి బన్నుగ నిల్చొను మువ్విధమ్ములన్‌ 

థి 
మానవ వర్యు రాఘవుని మాన్యుని కార్యము సేయ నెంచుచున్‌ 
వానరు లల్ల గాంచి యట వాయు రయమ్మున( బొంగు నట్టి యా 
మీన మహాకరమ్మును నమేయ ముదమ్మున( బొంగి రత్తణీన్‌ 


రాక్షస గణ ముండ నిజు కరయని యట్టి 
కడలి యావలి యొడ్డును గాంచు చుండి 
నిలిచిరి వరుణాలయమును నెమ్మి గనుచు 
ప్లవగ యూధపు లెల్లరు రమ్యముగను 


దినపు టంత మందును నిసి కాదిని ఘోర 
ములగు నండజములు మొసళు లడర 
నురుగు గముల తోడ గరము నవ్వి నటుల 


నలల గెంతి నటుల నబ్ది సెలగె 


చంద్రు డుదయింప నుప్పొంగ జంద్ర బింబ 
ముండ దన యుదకమ్మున నుగ్ర వాయు 

సన్నిభ గ్రాహముల తోడ సంద్ర మడరె 

తిమి తిమింగిలములు లోన దిరుగు చుండ 


జ్వలిత సుభోగ సంయుత భుజంగమ సత్త్వ నికాయ సంవృ తా 
మల జలరాశి శైల చయ మండిత దుర్గమ మార్గ హీనమౌ 
నిలయము రాక్ష సావలికి నిత్య మగాధము నక్రముల్‌ మహా 


నిల చలితమ్ములై యెగిరి నింగికి శీఘ్రమ కూలుచుండ(గన్‌ 


పొంగిన జలరాశి చన నిప్పు పొడి పరిఢ 
విల్లిన పగిది నిత్యము వెల్లు చుండి 

నీటి పాములు నీరధి నిండి యుండ 
నసుర పురము పాతాళ గృహమ్ము జలధి 


83. 


84. 


85. 


86. 


87. 


88. 


తే.గీ. సాగరం బభ్ర సదృశమ్ము చదలు కడలి 
సన్నిభమ్ము భేద మరయ జాల మెందు 
జల మయము నింగి నభ ముండు జలము నందు 
దార లుండ( బైన మటి రత్నములు క్రింద 


తే.గీ. ఎగయు నట్టి మేఘమ్ముల గగన ముండ 
నలల మాలలతో నిండ నర్గవమ్ము 
కాన రాదు విశేషమ్ము గగనమునకు( 
గడలికిని లేశ మంత యక్కజము గాంచ 


కం. కెరటము లన్యోన్యమ్ముల 
నురువుగ( గొట్టుకొను చుండ నుదధి నడరుచుం 
బర(గ రవమ్ములు రణమున 
గురు భేరుల ధ్వను లనంగ ఘోరతరముగన్‌ 


తే.గీ. చూచి రుత్సాహులు ప్లవగ శూరు లబ్ది 
వాయు సక్త రత్న ఘోద కాయతస్వ 
న విలసితమును సంక్రుద్ధ నక్ర మీన 
ముఖ జలచ రావృతమ్ము సముఖము నందు 


తే.గీ. గాలికి చెదరి నట్టి భంగమ్ముల నిన 
దమ్ము లడరు చుండగ మారుత హత వారి 
రాశి కంపించు విధ ముండ( బ్ద్లవగ వృషభు 
లరసి విస్మయ మందిరి యాత్మ లందు 


89. 


90. 


91. 


92. 


9.3: 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నాలుగవ 


సర్లము. 
౧ 


యుద్ద కాండము 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


సర్గము 5. 
౧ 


వానర వాహిని దక్షిణ సముద్ర పుటుత్తర తీరమున విడిసి యుండ సీతను దల(ుకొనుచు రాముడు 
వగచుచుండ లక్ష్మణుడు తగ నూజబిడింపగ సూర్యాస్తమయ మగుట. 


నీల సురక్షిత వాహిని 

మేలుగ నుంచ(బడె నాజ్ఞ మేరకు నామీ 
నాలయపు టుత్తర తటిని 

గోలాహల మేర్పడంగం గోతుల మూఃకన్‌ 


ఇరువురు మైందద్వివిదులు 
హరి పుంగవులు దళ రక్ష ణార్భంబు తగం 
దిరుగుచు నెల్ల దిశల(గా 


పరులై తనరారి రపుడు ప్లవగుల కెల్లన్‌ 


నద నదీపతి తీరమ్మున నిలువంగ 

సేన లక్ష్మణుండు తనదు చెంత నిలువ 
గాంచి రాము(డు పల్కెను మించి నట్టి 
కోకమున నీ వచనములు శూర వరుడు 


కడవ(గ లక్ష్మణా వసుధ గాలము శోకము తగ్గు నందురే 
యడరుచు నుండెనే యహరహమ్మును దుఃఖము నాకు మిక్కిలిం 
బుడమి కుమార్తె( గాన కెద ముగ్గను గాంతను జానకీ సతిం 
బడ(తి తలంపులే మదిని వర్ధిలు చుండగ సంతతమ్మునున్‌ 


దూర మందుండ(గం బ్రియ లేదు వగ నాకు 
నపహృత యయి నందులకును నరయ వగపు 
ప్రాయము గతించు చుండెను బడ(తి కకట 
దాని నెంచుచుః జింతింతు నేను భృశము 


వాయు దేవ యే(గి వైదేహి యున్నెడ 
కంటి యామె నన్ను నంటు మయ్య 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


చంద్రు వలన దృష్టి జక్క నీ వలన స్ప 
ర్శ్భను బడయుదు నెమ్మి( గనుమ దయను 


తస్కరింప(బడు తటీ నాధా యని నను 
బిలిచి యేమి నుడివెన్‌ యాపలుకు లాత్మ( 
జింత సేయ విషము నింత వింత గ్రోలి 
నట్టులు దహించు చున్నవి యంగములను 


ఇంధనమ్ము కాగ వియోగ మింక( జింత 
కాగ బెనుమంటలు సెల(గి కాల్చుచున్న 
దెల్ల దేహము మద నాగ్ని తల్లడిల్ల 

డెంద మెల్ల రేపవళులు కుందుచుంటి 


మునిగి మహాంబుధి సౌమి 
త్రి! నిన్ను వీడి తివిరి నిదురింప(గ నెబ్బం 
గిని జ్వలిత కామము దహిం 


ప నేర్చు సుఖ సుప్తు నన్ను బరికింపంగన్‌ 


నిజము కామాతురుండను నేను నింక 
జారులోచన వామోరు జనక తనయ 

యొక్క నేలపయి( బరుండు నొక్క కార 
ణమున బ్రతికి యుంటిని నేను విమల చరిత! 


నీరము లేని వరి సరస 
నీరున్న వరి వలన గడు నెగడు విధమునన్‌ 
నారి బ్రతికున్న దని విని 


మూరి బ్రతుకుచుంటి నేను బొల.తినిం గాంచన్‌ 


ఎన్నఃడు వీక్షింపగ నగు 

నన్నలిన దళాకి నాకు నా సుశ్రోణిన్‌ 
మిన్నగ నే సమరమ్మున 

గ్రన్నన నోడించి రిపుల రమణీయముగా 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఎన్నం డా పద్మానన 

జెన్నగు బింబాధరమును శ్రేష్ట రసమ్ముం 
బన్నుగం గ్రోలుదు మందును 

గొన్న మహా రోగి భంగి గొంచెం బైనన్‌ 


ఎన్నండు కౌగిలించును 

నన్నా నలినాకి స్వస్తనమ్ముల( దగ(పీ 
నోన్నత తాలఫలమ్ముల 

చెన్నలర(ఃగ సంతసమ్ము సెలగ భృశముగన్‌ 


తప్పక యసితాపాంగి యా ధరణిజ యట 
జిక్కి రాక్షసులకు మధ్య చింత మీ 
నిలువ నాధు(డ నున్నను నే ననాథ 
భంగి గాంచదు రక్షక వరుని సీత 


అకట యెట్లు జనకు నాత్మజ నాకుద 
యిత దశరథు కోడ లీ యసుర గ 
ణమ్ము మధ్య నిశల నాతుక శయనింప 
నేర్చు( గలత తోడ నీరజాక్షి 


పాబి(దోల రాని భైరవ రాక్షస 

గణము+ ద్రోసి వేగ కాంత యెన్న( 
డరుగుదెంచు నలుపు టంబుదముల+ ద్రోయు 
శారద నిశ లందు( జంద్రు భంగి 


ప్రకృతిన్‌ సన్నము జానకి 

యకట వగపు( గారణమున నన్నము దా నిం 
చుక గైకొనమి మణియు దే 

శ కాలవిపరీతములను సన్నము వెరుగున్‌ 


ఎన్న(డు రాక్షసీంద్రు నెద నిద్ధ శరమ్ములు నాటి తెత్తు నే 
నన్నలినాకి జానకిని నాత్మ విచారము బాపువాడనో 
యెన్న(డు కౌ(గిలించు నను నీ లలితాంగి విశుద్ధ సాధ్వియుం 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


కం. 


గన్నుల రాల్చు సంతసపు( గంటి జలమ్మును శోక హీనయై 


ఎలమి మాసిన బట్టల నెల్ల వీడి 
నట్లు సీతా సతీ విరహంపు వగపు( 
నెల్ల జెలరే(గి శిఘ్రమ యే పగిదిని 
ఘోర మైనట్టి దీనిని? గూల్ప నేర్తు 


ఇవ్విధి విలపింప నీ రఘురాముడు 
ధీ వరుండు గడవ దినము మంద 
గించి సూర్యు డస్తమించెను రాఘవు 
కోక మణ(గు నంచు వీ(క నుడువ 


అనుజుం డూబిట నీయ(గ 

ఘును('డా రాముం డెడంద( గాంత' దలచుచున్‌ 
జనకాత్మజ నంతట వా 

ర్పెను సంధ్యను వ్యాకులు(డు నృశేఖరు(డు తమిన్‌ 


20. 


21. 


22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నేనవ సర్గము. 


కం. 


యుద్ద కాండము 
సరము 6. 
౧ 


హనుమంతుడు లంకలో జేసిన ఘోర కార్యమును గాంచి రావణు(ఃడు సిగ్గుతో ముఖము వంచికొని 
రాక్షసు లందటీతో రాముని నుండి రాగల ముప్పు నెదురుకొనుటకు మంత్రము లాలోచింపుః డని 


పల్కుట. 


కని హనుమంతుం డొనరిం 
చిన కార్యము ఘోరమును విశేష భయదమున్‌ 
ఘన లంక నింద్రు వలెబ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ల్కైను రావణు డసురల గని రేగ బిడియమే 


ముఖము వంచి తా నివ్విధముగ గిరలను 
జేరె లంక దహించెను మూరి దుస్త 
రమును వానర మాత్రు డరసెను సీత 
జానకీసతి నాతడు శంక లేక 


ఆలయ కోటి ధర్షితము లయ్యె నహో హనుమంతుచే వెసన్‌ 
వే లయ మైరి రాక్షసులు భీకర యోధులు వాని చేతనే 
కాలెను లంక మిక్కుటముగం గపి వీరుని చేష్టలం గటా 
మేలుగ జింత సేయ వలె మీరలు మేలు నొసంగు కార్యముల్‌ 


భద్ర మగు మీకు రాక్షస వర్యులు! వచి 
యింపు డేమి జేయగ నొప్పు నింక నేను 
బల్మ్కు(ఃడు పిదప జేసెడు పనిని మే లొ 
సంగు నట్టి దానిని నాకు( జక్కణగాను 


మూల మందురు జయమునకు నాలోచన 
మార్య వరులు కాన నసుర వరులు! 
సత్వవంత ధీర చరితులు! తగు మంత్ర 
మును దలపుడు రాఘవుని కయి వెస 


ఉందురు మాన వావలిని నుర్విని నుత్తమ మధ్య మాధముల్‌ 
విందుము మూడు భంగులను భేదము లింపుగ వారి యందు నే 
నందటు నప్రమత్తత మహాత్ములు సాంతము నాలకింపు( డా 
చందము రాక్ష సోత్తములు! స్పష్టముగా వచియింప నిత్తటిన్‌ 


హితమును గోరు మంత్రులను నెంతొ సమర్థుల మంత్ర వేత్తలన్‌ 
హితులను బంధు మిత్రులను నేక హితెషుల సంప్రదించి దే 


వతలను నమ్మి యత్నమున( బన్నుగంగార్యము లందు మగ్ను(డై 


మతి నిడి చేయగా దొడగు మానవు నుత్తము డందు రిద్ధరన్‌ 


ఒక్క కార్య మందు నొక్క(డు తలపుంచి 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఒక్క ధర్మ మందు జక్క మనసు 
నుంచి చేయ( బనుల నొక్కండు వాని నం 
దురిల మధ్యము డని పురుష వరులు 


ఎంచక గుణ దోషమ్ముల 

నుంచక మతి ధర్మ మందు నుచితపు భంగిన్‌ 
మంచిగ దప్పక చేయుదు 

నంచు నుపేక్షించిన నరు డధము(డగు ధరన్‌ 


ఒప్పుగ( బరికింప నుత్తమాధమ మధ్య 
ములు పరశు విధమ్ము కలవు మంత్ర 
ణముల యందు నుత్తమములు మధ్యమములు 
నధమము లన మూడు విధము లవని 


శాస్త్ర దృష్టి నరసి చక్కగ నాలోచ 
నముల మంత్రు లల్ల నెపుణమున 
నైకమత్య మూని వీ(క( జేసిన మంత్ర 
ముత్తమమ్ము నాగ నుర్వి( జెల(గు 


వివిధము లయి నట్టి పెక్కు లభిప్రాయ 
ము లొదవినను మంత్రములు జరిపెడు 
వేళ నిర్ణయమున+ బిదప నేకత మర 
యంగ మధ్యమ మని యంద్రు దాని 


తలచుచు నొక్కొక్కరి మత 

మల వాదించుచు భృశ మొక యాలోచనమే 
కలుగనిచో మేలుగ విబు 

ధు లందు రధమ మని దాని దూషిత మనుచున్‌ 


కాన మంత్రి పుంగవు లార! కాన(గ మతి 
మంతులం దుత్తములు మీరు చింత సేసి 
యొక్క మంత్రము నాకి(క నొప్పుగ నొన 


రింప( దగు కార్యమును జెప్పు( డింపు కొలుప 


10. 


11. 


12. 


13. 


14. 


ఉ. వేల కొలంది వానరులు వీర వరేణ్యులు చుట్టు నుండగా 
నాలము సేయ లంకకు రయమ్మున వచ్చు; దరింప భీమ మీ 
నాలయమున్‌ సమర్ధు(డు నిజానుజ వానర కోటి తోడుతన్‌ 
మేలుగ యుక్త రూపమున మించి బలమ్మున నిశ్చయమ్ముగన్‌ 15. 


తే.గీ. కడలి నెండించియు నితర కార్యమున న 
యినను వానరులం గూడి యింక జేర 
నిట్లు సేనకు లంకకు నెల్ల హితము 
గూర్చు మంత్రము దల(ప( దగు నిట మీకు 16. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నాబివ 


సర్లము. 
౧ 


రావణుని మాటలను విని రాక్షసు లల్లరు రావణు వీరత్వ మభివర్ణించి రాముని తోడ వానర సైన్యము 


నెల్ల నిర్ణ్జింప నింద్రజిత్తు( డ్‌క్క(ఃడు చాలు నని దర్పాలాపములు పల్కుట. 


చం. విని యసురేంద్రు వాక్యములు భీమబ లాసురు లంద బింత ని 
ట్లనిరి మొగిడ్చి చేతులు దశానను తోడ విపక్ష వీర్య మె 
ల్ల నెటు(గ కుండ నీతిని? దలంపక బుద్ధి విీహీనులై ధృతిన్‌ 
ఘనముగ దర్ప మూని దశకంఠున కీయ ముదమ్ము పేర్మినిన్‌ 1. 


తే.గీ. పరిఘ శక్తి బుష్టి సశూల పట్ట సాయు 
దమ్ము లుండ మనకు మిక్కుటమ్ముగ నసు 
రేంద్ర! సుమహా బలం బుండ నేల చింత 


సెందు దీ వివ్విధ మసురు లంద టుండ 2. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


అరిగి భోగవతీ పుర మహుల నెల్ల 
నీవు నిర్జించి తింపుగ నీదు బలిమి 
ధనదు కైలాస శిఖరమున నివసించు 
యక్ష నాథు జయించితి వదు తాజి 


విశ్వనాథు మైత్రి దలంచి విట్ఞవీ(గు 
లోకపాలు( డతి బలుండు రోష మూని 
సమర మొనరింప నీవు భృశమ్ముగ వశు( 
డయ్యె నీకు సత్త్వ ముడుగ నా ధనదుఃడు 
కూలిది యక్షాఘమ్మును 

దూల(గం జేసి చెబ నుంచి తూర్ణము వారిం 
గైలాస శిఖర మందలి 

యా లలిత విమాన రత్న మందితి కాదే 


మైత్రి గోరె నడలి మయుడు నీ తోడ దా 
నవ వరేణ్యు డత(డు నందన నిడె 
నీకు బత్ని కా(గ నిర్భర దమనుండ! 
ప్రమద మెసగ నెడ(ద రాక్షసేంద్ర! 


దానవేంద్రు మధువు దర్జించి బలదర్చి 
తుని దురాసదు నని గొన+గ నీదు 

వశమున నత( డంత భార్యగ గుంభీన 
సను గ్రహించి సుఖముల నిడు చుండె 


ఆస(జని రసాతలమున 
కా సమరమ్మున జయింప నహులను నీకున్‌ 
వాసుకి తక్షక శంఖ జ 


టీ సర్పమ్ములు వశులు పటిమ తనరారన్‌ 


దానవ శూరు లక్షయులు తద్దయు బల్లిదు లొ క్క యే(డుగా 
మానుగ( జేసి యుద్ధమును మాయలు నింక వరమ్ము లుండినన్‌ 


చం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


దానవు లెల్ల నీదు వశతం బడి యుండిరి వారి మాయలన్‌ 


దాన మొసంగి రింపుగను ద్వద్భ్బల మదట్టిది రాక్షసేశ్వరా! 


రణమున లోకపాలకుల రాక్షసనాథ! జయించి తింద్రుతో 
క్షణమున దేవ లోకము సుఖమ్ముగ జేరి బలమ్ము తోడ వా 
రుణుల మహా బలాన్వితుల రోషము నూని మహాభుజుండ నీ 
వణయితి భండనమ్మున మహా చతురంగ బలప్రసిద్ధులన్‌ 


ఘన మగు మృత్యు దండ మను గ్రాహము శాల్మలి లంక వెల్లణగా( 
దనర(గ( గాల పాశ మను తద్ద తరంగము కాల కింక రా 

హి నిచయ భాసితమ్మున యమేద్ద బలార్లవ మందు ముని నీ 
వనుపమ మైనదౌ జయము పన్నుగం బొందితి మృత్యు వాపితే 


ఇంపును బడసిరి యెల్లరు 

నింపగు నీ సంగర మసు రేంద్ర!'యచట నీ 
క్షింప(గ లోకు లెడందల 

సంపూర్ణముగ భయదంపు శమనుని జగతిన్‌ 


కలరు వీరు లనేకులు క్షత్రియులు పు 
రందర సమ విక్రము లిల రాక్షసేంద్ర! 


వృక్ష రాజముల పగిది వీరి కెల్ల 


సముడు కా డెన్న రాముడు సమర మందు 


వార లెల్ల రెంచం బరమ దుర్భయు లేరి 
కైన రణము నందు నట్టి వారి 

ని నవలీల నీవు నిర్జించితివి మించి 
రాము డనగ నెంత రాక్షసేంద్ర! 


నిలువుము రాజ! యేల శ్రమ నీకు వనేచర కోటి నొక్క డీ 
బలు(డగు నింద్రజి త్తసుర వర్యు(డు చంప గలండు లీలగా 
సలలిత రీతిః జేసి క్రతు సంచయ మీశ్వరు నెంచి తా వర 

మ్ము అడరి దుర్గభమ్ములను బొందెను నీ తనయుండు రాడ్వరా! 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ర 


శక్తి తీమరములు చారు మీనములు కా? గీర్నాంత్రములు నాచు క్రియ సెలంగ 

గజములు కచ్చప కరణి మెబయ నశ్వములు కప్పల పగిది జెలగు చుండ 

రుద్రులు నాదిత్యులు మకర వ్రాతము కా మరుద్వసువులు కాగ ఫణులు 

రథ గజాశ్వము లడరంగ( దోయౌఘమ్ము వోలె భట చయము పులిన రీతి 

ఆ.వె. నున్న దేవ సంచ యోగ్ర బలం బను 

నుదధి( దూటి రాక్షసోత్తముండు 

వాసవు సుర విభుని బంధించి తెచ్చి లం 

కా పురమున నుంచె( గార లోన 16. 


కం. విడువంబడి పితామహు(డే 
నుడువగ సుర పూజ్యుడు సనెను దివికి వడి నిం 
ద్రుఃడు నగ రిపుండు నమరేం 
ద్రు+డంత రాజేంద్ర! నీ సుతు డజేయుండే 17. 


ఆ.వె. పంపు మింద్ర జిత్తు బన్నుగ నీ తన 
యుని సమస్త వాన రోత్కరమును 
రాముని సహితమ్ము రయమున( బంపును 
యమ సదనమున కసు రాధినేత! 18. 


కం. చనుదెంచె నొక్క పామర 
జను నుండి యయుక్త మైన సంకట మిట్లున్‌ 
మనమున నుంచకు దీనిని 
యినకుల రాముని వధింతు వెలమిన్‌ లీలన్‌ 19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నేడవ సర్గము. 


యుద్ద కాండము 
సరము రి. 
౧ 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


రావణుని సభలో నున్న ప్రహస్తుడు మున్నగు రాక్షస నీరులు తమ తమ బలమ్ములను వర్ణించుచు 
రాముని స సైన్యము హతమార్ప( గల మని భయము వలదని రాక్షసేశ్వరునకు ధైర్యము 


సమకూర్చుట. 


పలికె బ్రహస్తు( డసుర ప్రాం 

జలి నీలాభ్ర సదృశుండు సైన్యాధ్యకుం 

డు లలిత రీతిని వాక్య 

మ్ములు శూరుం డడరి యిట్లు మోద మొసంగన్‌ 


దేవ దానవ గంధర్వు లీ వసుధ స 
పన్నగ పిశాచ సంచయ పతగ తతులు 
నిన్ను భయపెట్టగ నశక్యు లన్న నింక 
వానరుల జెప్ప నేలొకొ భండనమున 


అందును బ్రమత్తులై యుండి యింక న 
మ్మకము నుంచి యెదల మసల హనుమ 
మోసపుచ్చె మనల( బుడమి నే జీవింప 
బ్రాణ మూని చనునె వానరుండు 


కడళుల గూడి నట్టి స నగవ్రజ కానన సర్వ భూము లం 
దడరి యవానరమ్ముగ నిజైక బలమ్మున( జేయు వా(డనే 
కడగి దశాస్య! నా కిడుమ క్రన్నన నాజ్ఞను జేయ నవ్విధిం 
గడపెద నీదు చింత కపి కాయము నుండి సురక్ష నిచ్చెదన్‌ 


వెఐవ నేల నీకు స్వీయాపరాధజ 

దుఃఖ మింత యేని తొడర దింక 

నన విని కడు క్రుద్దు( డయి దుర్ముఖి(డు వల్కొ 
రయమున గిర లిట్లు రాక్షసుండు 


ఇప్పరాభవమ్ము మనకు నెల్ల నెన్న( 

డు కమియింపరానిది గాంచు(డు మణి యంతి 
పురమునకు బురమునకు నసుర విభునకు 
గూడ వానరుండు సెలగి కీడు సేసె 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఇప్పుడ యీ ముహూర్తమున నే(గి వధింతును నేన భీతి వా 
రప్పుల దాగి రేని మణి యంబర మందు రసాతలమ్మునం 
దప్పక మించి యొక్క(డను దద్దయు రోషము నూని పల్కశగా 
నప్పుడు వజ్రదంష్ట్రుడు మహా పరిఘమ్మును బట్టి క్రుద్దుడై 


హనుమతో( బని యెయ్యది యతడు కనిక 
రమున కర్హు(డ దీను(డు రాము( డుండ 
నుదరి లక్ష్మణ సుగ్రీవు లుండ( జెంత 

గడు దురాసదు:డు రిపు నికాయమునకు 


నే(డ కోభ పబచి నేన వానరసేన 
బరిఘ మూని యొకఃడ' బంత మూని 
చొత్తు నిటకు వేగ సుగ్రీవ లక్షణు 
ల సహితమ్ము చంపి రాము నాజి 


రాజ! వినుము యిష్ట మయిన రాక్షసేంద్ర! 
నాదు మటజీ యొక్క వాక్యము నైపుణుం డ 
యిన నుపాయము లందు జయించు రిపుల 
నేమటని వా(డు నిక్కము నెంచి చూడ 


కోరిన రూప మూన(గల ఘోర బలాఢ్యులు భీమ దర్శనుల్‌ 
శూరులు వేల రాక్షసులు సుందర మానవ రూప ధారులై 
యా రఘు వీరు జేరి తగ నాతని తోడ వచింప(గా' దగున్‌ 
ధీరులు వీడి సంభ్రమము దిట్టతనమ్మున( బల్కు లివ్విధిన్‌ 


వచ్చితి మెల్ల నీ యనుగు భ్రాతయె పంప(గ రాఘవేశ్వరా! 
వచ్చును సేన తోడ వడి బన్నుగ నా భరతుండు నంచు మే 
మిచ్చట నుండి రాజ! వడి నేగెద మెల్లర మూని శూలముల్‌ 
హెచ్చుగం జాప బాణములు నింక గదా కరవాల శక్తులన్‌ 


గగనమున గుంపులుగ నిలి 
చి గురుత రాశ్మాస్తముల యశేషపు వృష్టిం 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


దగంగురిసి కోతి మూకల 


దెగటార్చి యనిపెదము యము ధిష్ట్యమ్మునకున్‌ 


ఇవ్విధముగ( గదియ నవ్వీరులను రామ 
లక్ష్మణుల నిరువుర రఘు తనయుల 
నడరి వంచనమున నందు దగిలి వారు 
జీవితమును వగ ద్యజింత్రు నిజము 


అంత గుంభకర్ణు నాత్మజుండు నికుంభుః 
డలుక వీరవర్యుః డారసి తగ 

రావణు ననె లోక రావణు వాక్యమ్ము 
లిట్లు దర్ప మడర నెలమి మీటి 


ఈ వర రాక్షసేంద్రు కడ నింపుగ నిల్వుఃడు మీర లెల్లరున్‌ 
రా వల దే(గి యొక్క(డను రాముని లక్ష్మణు నింక రాజు సు 
గ్రీవుని మారుతిం గపుల శ్రేణిని రేగి వధింతు నెల్లరన్‌ 
వావిరియై చెలంగ నెద( బంతము నేను రణాంతరమ్మునన్‌ 


పర్వత సదృశుండు వజ్రహను వను రా 
క్షస వరుండు కినిసి కరము నాకు 

చు నధరాంతములను ఘనజిహ్వ తోడ దాః 
బలికె నిట్టు లంత వాక్యములను 


విచ్చలవిడి మీ పనులను వీడి జ్వరము 
సేయ నర్హులు నేన భక్షింతు నెల్ల 

ప్లవగ యూధపుల నడరి స్వస్థు లగుచు 
నాడుచు మధు మద్యమ్ముల నాను డెలమి 


ధవుని సుగ్రీవు నా లక్షణు వధియింతు 
హనుమను హరివరుని నంగదుని రఘూత్త 
ముండు వీరుండు రణ కోవిదుండు నయిన 
రాముని నని నే నొక్క(డ రాక్షసేంద్ర! 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనిమిదవ 


సర్ల్షము. 
౧ 


ఇంద్రజిత్తు మున్నగు రాక్షస వీరు లెల్ల రామ లక్ష్మణులను సుగ్రీవుని హనుమంతుని వధించెద మని 
యుత్సహింప విబీషణు(డు రావణుని తమ్ముడు వారిని నంజలించి వారించి రావణునకు హితమును 
బోధించి సీతను రామున కిమ్మనుట. 


తే.గీ. అసురులు నికుంభు(డు రభసు డతుల బలు(డు 
సూర్యశత్రువు సుప్తఘ్నశూర వరుడు 
యజ్ఞహుడు మహాపార్ఫ్వు(డు నా మహోద 
రుండు నగ్నికేతువు బల్లిదుండు నింక 1. 


తే.గీ. రశ్మి కేతువు దుర్దర్ద రాక్షసుండు 
నింద్రజిత్తు మహాతేజు( డీత( డవని 
రావ ణాత్మజుండు నసుర రాజ మంత్రి 
యగు ప్రహస్తుడు మటిీ విరూపాక్షు( డింక 2. 


తే.గీ. వజ్రదంష్ట ధూమ్రాకులు వజ్ర నిభులు 
బలులు నతికాయ దుర్ము ఖాహ్వయు లగు నసు 
ర వరులు ధరించి పట్టిస ప్రాస పరిఘ 
శక్తి శూల పరశ్వథ చాపములను 3. 


తే.గీ. బాణములు ఖడ్గములు కడు పదను గలవి 
గైకొని పరమ క్రుద్దులు వీ(క నెగిరి 
వెలిగి తేజమున నసుర వీరు లంత 
బల్కి రిట్లు రావణు గాంచి పారుషమున 4 


కృపణు హనుమంతు లంకకు( గీడు నొసగి 
నట్టి వాని నే(డ వధింతు మడరి రాము 
నింక సుగ్రీవు లక్ష్మణు నంక మందు 
రయమున వెడలి తప్పక రాక్షసేంద్ర! 


చేతులు మోడ్చి యాయుధ విశేషము లవ్విధి నూన వారికిం 
బ్రీతిని వారి నెల్లర విభీషణు( డింపుగ నాలకించెడిన్‌ 

రీతిని గూరుచుండ నొనరించి వచించెను రావణానుజుం 
డాతత ధర్మ యుక్తముల నంచిత వాక్యము లివిధమ్ముగన్‌ 


ఘనములు మూ డుపాయములు కార్య ఫలమ్ము నొసంగ కున్నచో 
ననువుగ విక్రమమ్మును నిజారులపై వెస జూప నప్పు నం 
చనెదరు బుద్ధిమంతు లిల జక్క(గం గాంచి యొనర్ప మత్తులం 
దును నభియుక్తు లందు విధి దూషితు లందు ఫలించు సోదరా! 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


అప్రమత్తుని జిత రోషు నడ్డగింప 

రాని వానిని జయశీలు సేన గూడి 
యున్న వానిని నెదిరింప నన్న! తొడ(గు 
చుంటి వక్కట యెవ్విధి యుక్త మగును 


ఎవ్వరికి దలంప నెట్టగు నదనదీ 

పతి వననిధి దాటి పవన సుతుడు 
దుష్కరంపు( బనినిదూటి లంకను జేసె 
నొక్కరుండ చూచుచుండ నడరి 


అరి దళ బల సామర్థ్యము 
లరయ కమేయముల నౌర యసురులు కనుడీ 
త్వరపడి యెన్నండేని స 


మరమ్ము కర్తవ్య మగునె మన కొనరింపన్‌ 


రాముఃడు దోష మెన్న(డును రాక్షస రాజున కింత సేసెనే 
యీ మనుజవ్ర జోత్తముడు నెవ్వని భార్య జనస్థలిన్‌ వెసన్‌ 


10. 


11. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


భామను దొంగిలించె దశవక్తుఃడు రాముడు రక్షణార్థమై 
భీమ ఖరున్‌ వధించె నటవిం దన నాత( డతిక్రమింపగా 


కలుగు వైదేహి వలన నిక్కారణమ్ము 

ల మన కెల్ల ఘోర భయము రమణి సీత 
నపహృతను ద్యజియింప నర్హ మగు నేల 
కలహమునకు వేగిరపడ వలయు మనము 


తగదు వైర మిపుడు ధర్మవర్తను తోడ 
వీర్యవంతు తోడ వీరవర్య! 

యీ నిరర్థ్ణకమ్ము నేల సేయ వలయు 
సీత నీయ వలయు నాతని(గని 


సగజ సాశ్వ రత్నసంయుత లంకను 

బుర వరమ్ము నెల్ల మూరి చీల్చు 

మున్న శిత శరముల నన్న! రాఘవునకు 
సీత నీయ వలయు+ ల్రీతి తోడ 


ఘోరమైన యట్టి గొప్ప వానర సేన 
యెదురు లేని యట్టి దింక మూరి 
ముట్టడించు మున్న పుడమి పట్టి యగు నా 
సీత నీయ వలయు+ ల్రీతి తోడ 


సీత నీయ కున్న( జేరి స్వయమ్ముగ 
రామపత్నిని( దగ రాక్షసేంద్ర! 

లంక తోడ శూర రాక్షసు లెల్లరు 

వడి నశింతు రిక నవశ్య మార్య! 


ఎంచి బంధుత్వము హితము నిట్లు పలుకు 
చుంటి( గరుణింపు మింపుగ యుక్తములును 
పధ్యముల నాచరింపు నా పలుకు లెల్ల 

సీత నీయ వలయు జుమ్ము ప్రితి తోడ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


నృప సుతుండు రాము( డడరి నిను వధింప 
నవ శితాగ్ర పుంఖముల+ దనరు శరత్స 
మయ రవి కిరణ సన్నిభ మార్గణములు 
పటుపక మునుపె సీతను బంపు మయ్య! 


వీడు కోపము సుఖ ధర్మ వినశనమ్ము 
పడయు ధర్మము రతి కీర్తి వర్ణనమ్ము 
బ్రతుక గరుణింపుమ సపుత్ర బాంధవమ్ము 
శిఘ్రముగ రామునకు నెమ్మి సీత నిమ్ము 


విని యా విభీషణు పలుకు 

లను రాక్షస నాధు( డంత రావణు డేన్‌ 
ఘన రక్షో గణమును వీ 

డి నిజాంతసురమునకు వడి మహోగ్రుండై 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు? దొమ్మిదవ 


కం. 


మటునా' డుదయముననే విభీషణు(డు రావణుని సాధమున కే(గి మంత్రుల సమక్షమున దాను 
బరికించిన యనేక దుర్నిమిత్తములను వివరించి సీతను రామున కొస(గు మని తిరిగి వేడగా 
దశకంఠుడు పెడచెవిని+ బెట్టి విభీషణుని వీడుట. 


అంత ప్రభాతము కా మతి 
మంతుడు ధర్మార్థ వేత్త మహిలో దశ వ 
క్షాంతికమునకు విభీషణు( 


డెంతొ రతి గృహ వరమునకు హితమతి నే(గెన్‌ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


భీమ కర్ము(డు గాంచె విభీషణుండు 
శైల శృంగ నిభోన్నత శైల సంచ 

యారగ్ర నిభ సువిభక్త కక్యావృతము మ 
హాజన పరివృతం బమాత్య విలసితము 


హిత జన సంవృతమ్మును ననేక నిజాప్త జనాసు రైక ర 
కితము మదేభ నిశ్వసన సేవిత మారుత రాజితమ్ము శం 
ఖ తతి సతూర్య నాదితము కాంచన భూషిత దేహళీ విరా 
జిత తరుణీ జనావృతము జృంభిత జల్సిత రాజ మార్గమున్‌ 


భూష ణోత్తమ సంచయ భూషితమ్ము 
మరు దనీక గంధర్వాలి మంది రాభ 

సౌధ రాజము రత్న సంబాధ మండి 

త భవనము భోగి భవన సన్నిభ సదనము 


అగ్ర జాలయమ్ము నంత+ బ్రవేశించె 
వీర వర్యు( డా విభీషణుండు 
విస్తృత కిరణముల వెలుగు భాస్కరుడు మ 


హాభ్ర రాశి దూటు నట్లు మెబిసి 


పుణ్య పుణ్యాహ వాచనములు విభీష 
ణుండు వినె వేద వేద్యులు నుడువు చుండ 
నమ్మహా తేజు డట విజయావహములు 
రాక్ష సేంద్రున కన్నకు రావణునకు 


కాంచె మహాబలుం డసుర కాంతుని తమ్ముడు విప్ర వర్యులం 
గాంచన పాత్ర లందు దధి కమ్మని నేయి నొసంగి భక్తిం బూ 

జించి యిడన్‌ సుమాక్షతలు చిత్తము లో దనియంగ వార లా 
యంచిత మంత్ర వేద విదు లచ్చట నింపుగ నిల్చియుండణగా 


అంత బూజితుండునై యసురాలిదే 
వెలు(గుచు(' దన ప్రభల వీరుడా మ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


హా భుజుండు గద్దె యందున్న ధనదాను 
జునకు వందనమ్ముల నిడె భక్తి 


ఆచరించి యాచారము లంత యుక్త 
ములను నాచార కోవిదుడు లలితముగ 
నాసనము హేమ భూషిత మసుర రాజు 
చూప(గ నలంకరించె నసుర వరుండు 


విజనము మంత్రి సన్నిధి విభీషణు( డింపుగ రాక్షసేంద్రు న 
గ్రజుని( బ్రసన్ను+ జేసికొని రావణు సాంత్వన వాక్య రాసులన్‌ 
నిజముగ దేశ కాలముల నెమ్మి గణించెడి వాడు పల్కొ నె 

ల్ల జగము లందు మంచి చెడులన్‌ మది నేరిన వా(డు వాక్యముల్‌ 


ఒస(గ నత్యంతము హితమ్ము యుక్త రీతి 
నిట్టు లో పరంతప! సీత యిచటకు( జను 
దెంచిన దినము నుండి వీకిించు చుంటి 
నశుభముల నిమిత్తములను విశదముగను 


మంత్రముల రా(జంబెట్టిన మండ దగ్ని 
ప్రజ్వలింపదు బాగుగ రాలు నగ్ని 

కణము లిక మంట లుండు పొగ లధికముగ( 
గ్రమ్ముకొ నగ దూషితములై పమ్ము దిశల 


ప్రాకు చున్నవి రాజ! సర్పములు వంట 
యిండ్ల నగ్నిశాలల యందు నింక వేద 

శాల లందు హవ్యములః బిపీలికములు 
కాన వచ్చు చున్న వసుర గణ విభుండ! 


ఆవులు వట్టిపోయినవి యాటె మదం బిభ రాజ కోటిలో 

నీ వర ఘోటకాలి సకిలించుచు నుండె సుదీన రీతినిన్‌ 

రావు భుజింప గ్రాసము ఖరమ్ములు నశ్వ తరోష్టముల్‌ గనన్‌ 
వే వగ నందె భిన్నములు వెంట్రుక లారయ నేమి చేసినన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


నిలువవు ప్రకృతి భావము నిల్పి యెల్ల 
కాకు లజిచు చున్నవి క్రూర గతిని గూడి 
యిల్లెడల గుంపులుగం గూడి యిండ్ల పైన 
గాన వచ్చు చున్నవి దశకంఠ! వినుము 


నగరము పైన గృద్రములు నర్తిలు చున్నవి మండలమ్ములన్‌ 
గగనము నందు నక్కలను గాంతుము కూయ(గ రెండు సంధ్య oం 
దు గములతో నమంగళము దోరము దోపగ మాంసభుక్తులా 


మృగములు ఘోర ఘోషలను బృందములై పురి జేరు చున్నవే 


ఇవ్విధముగం గార్యము లుండ నింక నీవు 
మూర నొప్పు( బ్రాయశ్చిత్తము నొనరింప 
సీత నిమ్ము రాఘవునకుః బ్రీతి నంది 
తేని నాదు మాటల రాక్షసేంద్ర! మదిని 


వీ(క వ్యామోహమున నైన లేక నేను 
లోభమున నైన బల్కిన రోష మూన( 
దగదు నీకు మహారాజ! దయను గాంచ 
నర్జుడవు రాక్షసవరేణ్య! యగ్రజ! నను 


కనిరీ దోషము లగ్రజ! 
మన యాడ మగ యసురు లిక మన పుర జనులున్‌ 
ఘను లంతః పుర జనులుం 


గని రెల్లరు రాక్షసేంద్ర! కల్లల నాడన్‌ 


చెప్ప దొలంగి రీ సచివ శేఖరు లెల్లరు మంత్ర మింపుగం 

జెప్పక నాకు( దప్పుదు విశేషముగా నసురేంద్ర! వింటివే 

యిప్పు డితమ్ము( జూచినది యేనియు విన్నది యేని నీకు నిం 
కొప్పగు కార్య ముత్తమము నొప్పును జేయ+గ నెంచి న్యాయమున్‌ 


మంత్రి గణము మధ్య మంత్ర మిబ్బంగి హి 
తము విభీషణుండు తద్ద ప్రీతి 
తమ్ము( డన్న తోడ నెమ్మిని రావణు 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తోడ రాక్షసేంద్రు తోడ బలుక 


హితము మృదువు మజియు హేతు యుక్త మయిన 
మూడు కాలములకు( బాడి యయిన 
మంత్ర మాలకించి మది రేగ గోఏపము 


పలికె రావణుండు బదులు నిట్లు 


కాంచ నించు కెని భయము నెంచి చూడ 
బడయం+ జాల(డు రాముడు పడతి సీత 
నమరు లింద్రు గూడి నిలువ రాజి ననగ 
రాము డెట్టెదిరింప( గలండు నన్ను 


అనుజ వరు నాప్త వాదిని 

ఘన వీర్యుఃడు రావణుండు ఖర విక్రము( డం 
త నమర సైన్య వినాశకుః 

డనయమ్ముగ వీడె నెడఃద నలుక సెలంగన్‌ 


22. 


23. 


24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు( బదవ 


కం. 


సర్లము. 
౧ 


రావణు డంత యుద్ద సమయ మాసన్నము కాగ సభా మంటపమునకు మంత్రాలోచనమున కగ 
రాజాజ్ఞ నమాత్యులు రాక్షస ముఖ్యులు విబీషణు(డు సభ కేతెంచుట. 


జనకాత్మజ మోహమ్మున 
ఘన పాపి కృశించె రాజు కలుషపు( గార్య 
మ్మున నవమానింప సుహృదు 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ననుజుని లంకేశు( డా దశానను( డంతన్‌ 


ఎన్నె దశాననుండు మది నింపుగ నప్పుడు యుద్దకాల మా 
సన్నము కా నమాత్యులను సఖ్యుల నన్యుల సంప్రదింపయగా( 
గ్రన్నన నంత జేరి తమి( గాంచన జాల వృతంపుY( దేరునుం 
బొన్ను మణ్ణేద్ధ విద్రుమ విభూషిత మెక్కె మహాశ్వ యుక్తమున్‌ 


ఎక్కి మహా రథమ్ము నసురేంద్రుడు భీమ ఘనస్వనమ్మునుం 
జక్క(గ నే వేగమ విశాల సభా ప్రవరమ్ము సేరఢణా6 

బ్రక్కన ముందు రాక్షసులు పన్నుగ నాయుధ ధారు లెల్లరున్‌ 
మిక్కిలి వాడి కత్తులను మించిన డాలుల యోధు లే(గ(గన్‌ 


మూరి నానా వికృత వేష ధారు లైన 

యసుర వరులు నానా భూష ణాభిభూషి 
తులు పరివృతులై తగ బార్వముల వెనుకను 
దొడగి రేగ రక్షింప(గ దోరముగను 


అరదము లందు శీఘ్రమ మహాతిరథ వ్రజ మింక భీమ కుం 
జరముల వారువమ్ములను శౌర్య గుణాఢ్యులు రాక్షసేంద్రునిం 
బర(గుచుం గేళి లీల దశ వక్తుని నత్తణి వెంబడించి యే 

గిరి గద లింక శూలములు కేల బరస్వథ దోమరమ్ములున్‌ 


పరిఘ శక్తు లన్యమ్ముల( బటి భద్ర 

- ట్‌ 
దళము చన శంఖ తూర్య నాదములు సెల 
దుములముగ నంత రాక్షసేంద్రు( డరుగంగ 
నిజ సభకు నేమి ఘోషలు నెగడు చుండ 


గొప్ప ధ్వనులు సెల(గ నప్పుడు శోభిల్లు 
రాజ పథము సురుచిరమును గదిసె 
నమ్మ హారథము దశానను నాతప 
త్రమ్ము ధవళ శశి విధమ్ము వటల 


పసిడి త్రాళ్ల గట్ట బడినట్టి తెల్లని 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చామరవ్యజనములే మెజయుచు 
నుండె గుడి యెడమల నువిదల కరముల 
భాసితమ్ములు దశవక్తు( డలర 


శిరములు వంచి ధర నిలిచి 

కరమ్ములు మొగిడ్చి యసుర గణ మా విజితా 
మర సందోహునకు నమ 

స్కరించె నసురేంద్రునకు వికసితాస్యునకున్‌ 


రక్కసులు పొగడు చుండగ 

వెక్కసముగ దీవన లిడ విప్ర వరేణ్యుల్‌ 
సక్క(గం గూర్చిన సభకున్‌ 

రక్కసుల విభుండు సేరె రావణు డెలమిన్‌ 


చొచ్చెను రావణుండు తను శోభలు వెల్లుచు నుండ నా సభన్‌ 
నిచ్చలు వెండి స్వరములు నింపగ గాంతుల నీను నట్టి యా 
యచ్చపు స్ఫాటి కోపల మహాంతర భాగ విరాజితమ్మునున్‌ 
మెచ్చగ విశ్వకర్మ తమి మించి యొనర్చిన యట్టి దానినిన్‌ 


కాంచ నాసన సంచయ కాంతి యుతము 
షటృత పిశాచ రక్షిత సంతత ప్ర 

భా విలసితమ్ము( జేరి రావణుడు సభను 
శీఘ్రమ నిజాసనము+ గదిసె నసుర పతి 


ఆసన మది వైడూర్య మయమ్ము ప్రియక 
చర్మ సంవృ తోపాశ్రయ సంయుతమ్ము 
దా నలంకరించి విభు చంద మడరంగ 
బనిచె దూతల గడు వేగ వంతు లల్ల 


రయమునం+ బిల్వుః డిచ్చటకు రాక్షస వర్యుల నే(గి మంత్రి సం 
చయమును గార్య మున్న దిట( జక్క విచారము సేసి చేయగా 
నియతిని నేర్తు శత్రువుల నే నన నే(గిరి మాట లాలకిం 

చి యసుర దూత లెల్లరును శీస్రుమ దిక్కుల కెల్ల లంకలో 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


ఏ(గి వార లంత నింటింటి కుద్యాన 
వన శయన విహార వాటికల క 
భీతి రక్కసులను వీరులం బ్రేరేచి 
రేగ రాజు నరయ వేగముగను 


కొందు రమ్య రథమ్ముల( 

గొందటు దృప్త దృఢములగు గుట్టమ్ముల రా 
3 అ 

గొందటు గజముల పైనను 

గొందటు వచ్చిరి నడకల గులుకుచు నంతన్‌ 


ఇభ తురగ స్యందన వీ 
ర భట గణము నిండ(గ నగరము ద్విజ సందో 
హ భరిత నీలాంబర స 


న్నిభముగ రాజిల్లె నపుడు నివ్వెజి సెల(గన్‌ 


నిలిపి యంత యానముల వాహనమ్ముల 
వివిధములను నడచి వెడలిరి సభ 
లోనికి గిరి గుహల లోని కరుగు సింహ 


రాజముల పగిది విరాజిలి వెస 


అందటు రాక్షసప్రవరు లారసి రావణు రాక్షసేంద్రునిన్‌ 

వందనముల్‌ పదమ్ములకు భక్తి నొనర్చి గ్రహించి మన్ననల్‌ 
గొందటు పీఠ రాజముల+( గొందటు నా బ్రుసు లందు నింకనుం 
గొందటు కూరు చుండి రట గూరిమి తోడుత భూమిపై( దగన్‌ 


ఉచిత రీతి కూడి యుండి రాక్షస రాజ 
శాసనమున నర్హ సరణి గూరు 

చుండి రసురు లల్ల రుత మాసనముల 
రావణుని గొలుచుచు రమ్య సభను 


కనక సువర్ణ భాసితము కమ్రు సభాంతర మందు మంత్రులున్‌ 
ఘనులు సునిశ్చయార్థముల గౌరవ పండితులౌ యమాత్యులున్‌ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


వినయ గుణవ్ర జో న్నతులు వీరులు ముఖ్యులు కార్య దక్షులున్‌ 
వినుతులు బుద్ధిమంతులును వేల కొలందిగ( జేరి రచ్చటన్‌ 


తే.గీ. విపుల రథ మధిరోహించి పృథు తురంగ 
యుక్తమును స్వర్గ మయ మనురక్తి నవ్వి 
భీషణుఃడు మహాత్ముడు యశస్వి యరు దెంచె 
నగ్రజుని సభకు స్తుతించి యన్న నంత 22. 


ఆ.వె. నామ ముచ్చరించి ప్రేమ నన్న చరణ 
ములకు బ్రుక్కె నంత మూరి యట్టు 
లా ప్రహస్త శుకులు నాచరింప(గ వారి 


కర్ణముల నసంగె నాసనముల 23. 


తే.గీ. స్వర్ణ నానా మణి సువిభూషణము లుత్త 
మ వసనములు ధరించి విమలముల నల 
రునసుర వరుల చందన రుచిర వాస 
నాగరు స్రజ వాసన లడరె సభను 24. 


తే.గీ. పలుక రెవరు బిగ్గరగను బలుక రనృత 
ము ధ్వని సేయ రించుక వీర పుంగవులు స 
భా సదులు సుసంసిద్దులు భర్త ముఖము 


ను దిలకించుచు నుండిరి పదిలముగను 25. 


కం. వెలిగెను రావణు(డు తన ప్ర 
భల సభను మనస్వినులును వర శస్తధరుల్‌ 
బలవంతు లుండ నా వసు 


వులతో విలసిల్లు నింద్రు( బోలుచు నచటన్‌ 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ బదునొకండవ 


సరము. 
౧ 


యుద్ద కాండము 
సర్గము 12. 


రావణు(డు సభను పరిశీలించి వాహినీ పతి ప్రహస్తుని లంకకు గావలి సేకూర్పమని యాజ్ఞాపింప నత 
డట్లు సేయ సీతను దాను తెచ్చిన విధమును వివరించి తగిన కర్తవ్యముల నాలోచింపు( డన 
గుంభకర్ణు డకృత్యమును నిందించి పిమ్మట రామలక్ష్మణులను జంపుదు నని మాట యిచ్చుట. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


పరిశీలించి దశాస్యుఃడు 
పరిషత్తు రణ విజయుండు ధ్వజినీ పతి నా 
సురుని( బ్రహస్తుని వీక్షిం 


చి రావణుడు పనిచె నంత జెన్నుగ నిట్లున్‌ 


నగర రక్షణమ్మునకు సేనాపతీ! చ 

తుర్విధ చమూ గణ కృత యోధులను దగిన 
రీతిగావ నాదేశింప నీ తణీం బ్ర 
హస్త!యర్హుఃడవు దొడ(గు మవ్విధమ్ము 


రాక్షసు( డా ప్రహస్తు( డసురవ్రజ నాథుని యాజ్ఞ నూని వే 
యా క్షణ మే(గి యప్పగిది నప్పుర మందు బలమ్ము నిల్పి తా 
రక్షణ మెల్ల తావులను రమ్యముగా నొనరించి ప్రీతిమై 
యక్షయ రీతి రాజు గని యాసనముం గొని పల్కొ నివ్విధిన్‌ 


వర బల మెల్ల నిల్పితిని బాహ్యము నందును నంతరమ్ములన్‌ 
సరి యది నీ బలమ్మునకు( జక్క(గ నింక యొనర్పు మిష్ట మె 
ల్ల రతిని వీడి శోకమును రాజ! యనంగ ముదమ్ము నంది తా 
నరసెడి వా(డు రాజ్య హిత మాత్మ హితమ్ము దశాస్యు( డెట్లనెన్‌ 


సుహృదుల+ దిలకించి గిరలు సురుచిరముగ 

ధర్మ కామార్ల కృచ్చ సంతతి దగ సుఖ 
6° 

దుఃఖములు హి తాహితము లందును బ్రియాప్రి 


™ 


యముల లాభ నష్టముల మీ రర్హు లెటుఃగ 


ఆ.వె. 


కం. 


చం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


అడరి పనులు మీర లారంభముం జేయ 
మంతనము లొనర్చి మాన్యులాం! 
నిషలమ్ము లగుట నేరవు మున్నెన్న+( 
డేని సత్యము పరికించి చూడ 


మిము(గూడి నేను సిరులు భృ 

శముగా( బడసితి గ్రహములు చంద్రుడు నక్ష 
త్ర మరుత్తు లుండ( తోడుగ 

నమరేంద్రు(డు గొ న్న భంగి నైశ్వర్యములన్‌ 


తొడంగితి మీకు నెల్లరకు దుర్భ్ణయులార! వచింప? దిర్గి యి 
ప్పుడు కడు నిద్ర నుండగ సమున్నత వీర్యు(డు భ్రాత కుంభక 
ర్లు? డపుడు చెప్పకుంటిని మనోజ్ఞముగా నత డాటు మాసముల్‌ 
పడుకొని నిద్ర లేచె నిక బన్నుగ ముఖ్యుడు శస్త్రధారులన్‌ 


ఉవిదను దండకా వనము నుండి రఘూత్తము భార్య సీత నా 
యవనిజ రాక్షసావలి విహారము సేసెడి చోట నుండ(దే 

ర వనిత తాను నన్ను నను రాగము తో( గొన నిచ్చగింప దే 
నవనినిగాంచ సుందరుల నామెకు దుల్యల నెందు నెన్న(డున్‌ 


సన్నని నడు మతి విశాల నితంబము 
లు శరదిందు ముఖము రుచిర హేమ 
బింబ నిభయు సౌమ్య పేర్మి నిర్మించె మ 
యుండు నాగ దనరి యుండు లలన 


కన నున్నని యెిట్జని రం 

గున నున్న చరణ యుగమును గోమలి నఖముల్‌ 
దనరగ నెజ్టిదనమున న 

వని సమముగ నాన నాకు వర్థిలు వలపే 


కామ వశ్యు(డ నౌదును గాంచినన్‌ హు 
తాగ్ని సదృశము రవి కళ దనరి యున్న 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తంపు నాశిక నలరెడు నింపు గొలుపు 
ముఖము సతి చారు లోచనములను వినుడు 


హర్ష రోషములు సమములై చెలంగ 

మేను కా వివర్ణము నా కమేయముగను 
నిత్య ముండ శోకమ్ము నా కత్యధికము 

గ నెద(గలుషితు(డ నయితి( గామ మడర 


అడిగెను నన్ను దా గడువు నవ్వనితామణి యొక్క యేడు రా 
ము(డరుగుదెంచు నంచు నెద మోహము తోడుత వేచి యుంటకై 


పడశతికి నాదు సమ్మతము పన్నుగ దెల్పితిః జారునేత్రకుం 
గడు వడి దూర మే(గ దురగమ్ము వలెం దమి నేను డస్పితిన్‌ 


దారుణంపు టక్షోభ్యాబ్ది దాట తరమె 
సత్త్వ సంపన్నమును వనచరుల కెన్న( 
డేని దాశరథధులకు నా మానవులకు 


దుస్తరం బది నరులకు దోరముగను 


కపి మాత్రుం డొక్కండ మ 

న పురము సేరి గరిమ గదనం బొనరించెన్‌ 

రిపు వీరు లడరి యొనరిం 

చు పను లెటు(గమె పలుకుండు సురుచిర రతిన్‌ 


లేదు భయం బహో మనకు లేశము నైనను మానవాలిచే 
మేదిని నైన నొప్పు నిట మిన్నగ( జేయ విచార మెల్లరున్‌ 
సాదర ముండ నా వెనుక నండగ మీరలు నే జయించితిం 
గాదె సురాలి యుద్ధమున: గాంచితి మీరు జయింప వారినిన్‌ 


కని వైదేహి చరించి నట్టి గతి నా కాకుత్సవీరాగ్రణుల్‌ 

® 
వన సంచారుల( గూడి వానర గణవ్యామ్రుండు సుగ్రీవు(డుం 
జన వెంటన్‌ జలరాశి( జేరి రట తచ్భాఖామృగకశ్రేణితో 


ఘనులా యుత్తర తీర దేశమును సంగ్రామార్ధ సన్నద్ధులై 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


పీత నీయకుండు చెన్ను దలంచి దా 
శరథులను వధించు సరణి నెంచి 
మంతనములు మీర లంతరంగమ్ముల? 


జలిపి చెప్ప వలయు+ జక్కణగాను 


కన నన్యు లందు శక్తిని 

వననిధి దా(టంగ( జెంత వానరు లున్నన్‌ 
ఘన విజయము నిశ్చయ మా 

జిని నా కనుమాన మేల చింతింపంగన్‌ 


నా విని కుంభకర్ణుడు ఘనమ్ముగ( గామ పరీతు(డైన యా 
రావణు గాంచి క్రోధు( డయి రాక్షస వర్యు(ఃడు సోదరుండు తా 
నీ వచ నాలి పల్కె నవనీ సుతః దెచ్చితి చిత్త వశ్యతన్‌ 

నీవ చెలంగి యా యమున నెమ్మిని గోతులు నింపు రీతినిన్‌ 


రాముని స లక్ష్మణు సతిని రాజ! కొనక 
మున్న యప్రతిమపు+ గార్యము మము నగ్ర 
జ! తగ సంప్రదించి చరింప( జక్క నౌను 
గాదె వీకింపము గద సంకటము లిట్లు 


రాజ కార్యములను రాజెవ్వ( డొకొ న్యాయ 
ముగను నిశ్చయించి తగ నెడంద 

జేయు నతడు పిదప జింత నంద(డు దశ 
గ్రీవ! నిశ్చయముగ నీ వసుధను 


పనులు సేయ వడి నుపాయము లెంచ కుం 
డ విపరీతములను నవి నశించు 
నపరిశుద్ధములను హవి వేలిచిన నప్ర 
యోజన మగు భంగి రాజ! వినుము 


మొదలి పనిని బిమ్మట మలి 
మొద లపరపు( బనినిజేయు పూరుషు డెన్నం 
బదనుగ' దాను న యానయ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


విదితు(డు కా(డు ధరలోన వీర వరేణ్యా! 


చపల చిత్తు నందు శక్తి సమీక్షించి 
చిద్ర మరసి యంత జెల(గు చుంద్రు 
క్రాంచ శైల మందు ఖగములు వీక్షించి 
చొచ్చు పగిది పరులు మెచ్చి యిచ్చ 


ఆరంభించితి నీ పని 

నో రాక్షస నాథ! యెడ(ద నుత్తమముగ నీ 
వారయక భాగ్య వశమున 

నా రాముడు చంప డట విషాన్నము భంగిన్‌ 


చంపి యనఘు! వేగ శత్రువులను నీవు 
మొదలిడిన పనిని సముచితముగ స 
రి యగు రీతిని ననరింతు నప్రతిమము 
ను వెజవ వల దింక నుత చరిత్ర! 


నీ రిపుల( జంపుదు ననఘు! నే నిరువుర 
శక్ర సూర్యు లయిన వారు విక్రము లన 
లానిలులు ధనద వరుణు లయిన నాజి 


నుద్యమించి నిశాచర! యూజటడిల్లు 


26. 


27. 


28. 


29. 


గిరి నిభ దేహు(డం బరిఘ కేల వహింపగం దీక్ట్య దంష్టముల్‌ 
పరఃగఃగం జేయ గర్భలను బాటి(డె యింద్రుఃడు భీతి తోడుతన్‌ 
శరమును వేసి రెండవది శల్యము రాముడు వేయు నంతలో+* 


తే.గీ. 


తే.గీ. 


ద్వరితము వాని రక్తమును ద్రాగుదు+ బ్రీతిని నూబిడిల్లుమా 


చంపి రాముని సుఖము నొసంగు జయము 
నీయ నుద్యమింతును రాము నెలమి లక్ష్మ 
ణ సహితమ్ము వధించి వానర సమూహ 
ముఖ్యులను దిందు నెల్లర సౌఖ్య మడర 


చలుపు క్రీడలు మద్య శ్రేష్టమ్ము ద్రాగు 


30. 


31. 


32. 


మడరి కార్యము లొనరింపు విడిచి చింత 
పంప నేను రాముని(గాలు పట్టణమున 
కింక వశ మగు జానకి యెలమి నీకు 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ బండ్రెండవ 


సర్లము. 
౧ 


కుద్దుఃడైన రావణునితో మహాపార్యు(డు సీత దెచ్చితివి కదా క్రీడింపు మన విని రావణు(డు తనకు 
బ్రహ్మ దేవు( డిచ్చిన శాప వృత్తాంతము వివరించుట. 


కం. రావణు కోప మెటి(గి ర 
క్షోవరుడొక యింత తలచి సురుచిర వచన 
ప్రావీణ్య మహాపార్ఫ్యుం 
డా విభునకు మ్రుక్కి భక్తి నాతని కనియెన్‌ 1. 


తే.గీ. చని మృగవ్యాల సంచయ సంకులంపు( 
గాననమ్ము ప్రాప్తింప(గ( గమ్ర మధువు 
త్రాగకుండక యుండిన తన్నరుండు 
బాలిశుం డగును బరంతప! పరికింప 2. 


తే.గీ. ఎవ్వ రీశ్వరుం డగును నీ కీశ్వరుండ 
వీవ యెల్లరకును రాక్షసేంద్ర! సీత 
తోడ రమియింపుమ యెలమి తోడ రిపుల 
తలలపై నిడి నీదు పాదముల నడరి 3. 


చం. బలిమిని( గుక్కుటంపు విధి బాలను సీత రమింపు మింపుగా 4. 


లలనను నాక్రమించి తమి బ్రాప్తము కా దవ వాంఛితంబు నీ 
కలవడ నేర్చు నెట్టి భయ మందటి ముంటిమి ప్రాప్త మైననున్‌ 
విలయము చేయు వారలము వీర వరేణ్యుల మా భయమ్మునున్‌ 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


కుంభకర్ణు నింక ఘోర బలుని నింద్ర 
జిత్తు గూడి మేము సేర వజ్రి 

వజ్ర మూని మూరి వాని నిరోధింతు 
మెల్లర మవలీల( దల్లడిలకు 


విరివి సామ దాన భేద ప్రయాగము 
ల పయి నిపుణులు తమ రక్తి నుంతు 
రర్గ సిద్ది కొటికు నాత్మ వరింతు దం 
6 0 
డమును నేను భయ పడక సతమ్ము 


ఇచట కరుదెంచిన ద్విష 

న్నిచయమ్మును స్వీయ శస్త్ర నిచయమ్మున మే 
మచలితులమై వశం బొన 

రిచి తనరం గాంతు విందు లే దరమరయే 


పలుక మహాపార్ఫ్యు(డు విని 

పలుకులు మన్నించి వాని బన్నుగ నంతం 
బలికెను రావణుడు వచన 

ములి ట్లసురు గని గభీరముగ వివరములన్‌ 


వినుము మహాపార్శ్య! కలదు 

మును జరిగినయది రహస్యము దెలిపెదను నీ 
కు నసుర వరేణ్య! నేనం 

దినది వివరముగ నదెల్ల దెల్లము కా(గన్‌ 


అలరి నభస్థ లాధ్వమున నచ్చర యేశగుచు నుండి పుంజిక 
స్థల వెలుగంగ నగ్నిశిఖ సన్నిభమై కన నయ్యె దాగుచున్‌ 
లలన వివస్త్ర కాబడి బలమ్మున భుక్తగ నప్పు డయ్యె నా 
వలనను జేరె నబ్ద్ధజు నివాసము లోలిత పద్మినీ క్రియన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


తెలిసె నది యంచు నెంతును నలినజునకు 
నా మహాత్మునకు విధాత యలిగి యిట్లు 
వలికె నేటి నుండియు నీవు పర వనితల 

ను బలిమి(ని గొన్న వంద తునుక లగు+దల 


ఇట్లు నాకు శాప మీయ ధాత బలవం 
తముగ భయము చేత దరుణి సీత 

తోడ దల్ప మెక్క( దొలఃగుదు శుభము నే 
నెన్నం( డేనియు( దెగియింప వినుము 


సాగర నిభమ్ము సుమ్ము నా వేగ మెన్న 
మారు తాభమ్ము గణియింప మద్గమనము 
నేర కియ్యది రాముడు మూరి నన్ను 
మార్కొనంగ దలచి నాడు మంద బుద్ధి 


ఎవ్వ రిట్లు లేప నెంతురు గిరి గుహ 

యందు నిద్ర నున్నయమ్మృ గేంద్రు 

పగిది నిలిచి యున్న భయదంపు మృత్యువు 
చెన్నునం గల క్రుద్దు నన్ను నిట్లు 


చూచి యుండ లేదు నా చేతి నిశిత బా 
ణమ్ములను ద్విజిహ్వ నాగ సన్ని 

భముల రాము డందు వలన దా నెదిరింప 
నెంచె నన్ను నూన కెడంద భీతి 


జ్వలియింప( జేయుదును వం 
దల వజ్ర నిభ శరముల నతనిపై వడి నా 
విలు నుండి కురిసి నేను 


ల్కలతో (గుంజరము( బగిది రాముని నాజిన్‌ 


సు మహా బ లావృతు(డ నయి 
సమరమ్మున రఘు వరేణ్యు సత్తువ నెల్లన్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


నిమిషమ్మున( గైకొందు ది 
నమణి యుడుప్రభల దినమున గ్రహించు క్రియన్‌ 


ఆ.వె. అమర నాథు(డా సహసన్రాక్షుఃడు వరుణుం 
డైనందగరు గెలువ నాజి నన్ను 
వైశ్రవణుడు మున్ను పాలించె నీ పుర 
మతని భుజ బలమున నని గాలిచితి 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు( బదుమూడవ 


సరము. 
౧ 


రావణ కుంభకర్ణుల పలుకులు విని విభీషణుడు వానర సైన్య బలమును రామ బాణముల శక్తిని 
తెలుప బ్రహస్తు(డు రామునకు వెటివ మనిన తిరిగి విభీషణుడు రాముని శక్తి కెదురు లేదని సీతను 
రామునకు నొసగి రావణుని గాపాడు( డని బోధించుట. 


కం. విని యసురేంద్రుని వాక్యము 
లను గరిత కుంభకర్ణ రావమ్ముల బ 
జొ (x) 
ల్కైెను హితము లర్థ యుక్తము 
ల నివ్విధి విభీషణుండు రాక్షస పతితో 1. 


తే.గీ. రాజ! చుట్టె నెయ్యదొ నేరు రావణ! యది 
వక్ష మనెడు పడగ తోడ వగపు విషము 
కా జిునగవు దంష్ట్రము కాగ నైదు 
వ్రేళ్లు నైదు తలలు నాగ బెద్ద పాము 2. 


తే.గీ. వానరులు పర్వత శిఖర వ్రాత నిభులు 3. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


చం. 


ఘోర దంష్ట నఖాయుధ వీర వరులు 
మూరి లంకను చుట్టక మున్న రాజ! 
దాశరధికి నీయ వలయు ధరణి సుతను 


వజ్ర నిభ వాయు సమ వేగ బాణపంక్తి 

రాముడు పటిపి రణ మందు రాక్షస గణ 
మూర్దముల నెల్ల ద్రెంపక మున్న రాజ! 
దాశరథికి నియ వలయు ధరణి సుతను 


శితములు ప్రాణాంతకములు 

గత దుల్యము లశనికి రఘు కాంతుని శర రా 
శి తనువునం దూటు దనుక 
వితతమ్ముగ వదరెద వవివేకి! బ్రహస్తా! 
కుంభక ర్లేంద్రజిత్తులు ఘోర బలులు 

నా మహాపార్ఫ్యు(డు మహోద రాదులును ని 
కుంభ కుం భాతికాయులు గూడ రాజ! 
నిలువ జాల రాజిని రాముని సముఖమున 


ఖరకరు(డున్‌ మరుత్తులును గాచిన బ్రాణము లండ నేరవే 
నరవరు రాము మార్కొన రణమ్మున రాక్షస పుంగవా! పురం 
దరు నొడి( జేరినం గదియ ధర్ముని( దూటి నభమ్ము లోన నీ 
వరిగిన( గ్రింది లోకమున కగ్రజ! సత్యము నాలకింపుమా 


అన విని యా ప్రహస్తు(+ డనె నంతట వాక్యము లిట్లు మేము భం 
డనమున దేవ దైత్యుల పటాలముచే నిసు మంతయున్‌ భయ 
మ్మునరయ మెన్నం(డేని మణి భోగులు యక్షులు దేవగాయకుల్‌ 
వినయులు మాకు+ బక్షులును భీతిని రాఘవు( డీయ+* జాలునే 


మన కిట నా నరేశ్వరు కుమారుని చే భయ ముండునే యనన్‌ 
విని తగ బల్కె నప్పుడు విభీషణు' డన్న హితమ్ము కోరెడిన్‌ 
ఘను( డసురుండు వాక్యములు గ్రన్నన నర్భ యుతమ్ము లిట్లు ధ 
ర్మనిరత మాన సార్థ చయ మానిత కామ నిమగ్న చిత్తు(డున్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


నీవును ప్రహస్త! రాజును నెమ్మి నీ మ 
హోదరు(డు కుంభకర్ణుడు నుదరి రాఘ 
వార్ల మనిన వెల జరగ వయ్య స్వర్గ 

థి అ ౧ 
మున కధర్మాత్ములు సన జాలని విధమ్ము 


ఎల్ల రాక్షసులకు నింక నీకును నాకు 
నర వేత్త రాము నాజి( జంప 
దరమె యర్ణ్లవమ్ము( దరణి లేని యతడు 


దాటంజాలు నే విధము ప్రహస్త! 


అరసి ధర్మప్రధానుని యమ్మహా ర 

థుని వరేక్ష్వాకు వంశ జన్ముని మహాగు 
ణుని మహా శక్తు రాడ్వరు పనుల నెల్ల 
మూఢు లౌదు రమరు లల్ల గాఢముగను 


అతి తీక్ట్ర కంక పత్ర శ 

ర తతులు రాముడు విడువ దురాసదములు నీ 
దు తనువునం దూటు దనుక 
వితతమ్ముగ వదరెద వవివేకి! బ్రహస్తా! 
రావణ కుంభకర్ణులును రాముని ముందు+ ద్రిశీర్ణుః డైననుం 
జేవను నింద్రజిత్తును విశేషబలుండు నికుంభ( డీవు యు 
ద్ధావని లోన శక్ర సము నాతని ముం దసమర్దు లౌదురే 
యే విధి నైన నిల్వ(గ నరేంద్రుని ముందు ప్రహస్త! వింటివే 


ఘోర దేవాంతక నరాంతకు లతి కాయు( 
డయిన నతిర థధాకంపను లయిన నద్రి 
తుల్య సారులు రాక్షస దుర్భ్ణయులును 
నిలువ లేరు రాముని యాజి నిక్క మెంచ 


దుర్వ్యసన పరుండు తోర మీ రాజు తీ 
తుండు ప్రకృతి నెన్నకుండి చేయు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


బనులు సఖి లసఘుల పగిది నుంటిరి దరి 


నసుర నాశనమున కన(గ మీరు 


ఆ.వె. చుట్టుకొ న(బడె నిట బెట్టిదముగ రాజు 
వేయి తలల తోడ బెద్ద పడగ 
లున్నయదట్టి ఘోర పన్నగ వరముచే 
అ 
బలిమి నుద్ధరింపఏ వలయు మీరు 17. 


తే.గీ. సఖులు పరిపూర్ణ కాములు చక్క( గూడి 
యెల్లరును రాక్షసేంద్రు రక్షింప వలయు 
జుటు( బటియు భూతము పటి నటి 
(A) A] అ (A) 
వాని విడిపించు విధమున బలిమి నైన 18. 


తే.గీ. చంపు నట్టిదౌ రాఘవ సాగరమున( 
బరివృతుం డయ్యె( గట దశవక్తు( డిపుడు 
తగును రక్షింప మీకు నందజికు( గలసి 
తాను గాకుత్ళు పాతాళ తలమున( బడె 19. 


తే.గీ. పురమునకు రక్కసులకు నడర హితమ్ము 
రాజునకును సుహృద్దనులకును బధథ్య 
మేను నా మతమును వచియించు చుంటి( 
బార్థ సుతున కిచ్చెద మి(క( బత్ని నెలమి 20. 


కం. స్వ పర బలము లెంచి స్థలము 
స్వపక్ష మందును లయమ్ము+ జక్క+గ వృద్ధిన్‌ 
విపులముగ మంత్రి యరసి త 
న పతికి హితము వచియించు నైపుణ్యమునన్‌ 21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ బదునాల్లవ 


సరము. 
౧ 


యుద్ద కాండము 
సర్గము 15. 


విభీషణుని మాటలు విని యింద్రజిత్తు పరుషముగా( బలుక(గ విభీషణు( డాతని నిందించి రాముని శర 
వేగములను వర్ణించి సీతను ధన చిత్ర మణి రత్నాంబరాది సత్కారములతో రామునకు సమర్పింపు 
మని రావణుని వే(డుట. 


కం. విని కడగి బృహస్పతి తు 
ల్యుని బుద్ధి విభీషణుని హితోక్తుల నంతన్‌ 
ఘను డింద్రజిత్తు వచియిం 
చె నైరృత గణాధిపు( డరసి విభీషణునిన్‌ 


ఉ. ఏమిది పిన్నతండ్రి! గిర లివ్విధి( బల్కు దనర్ధకమ్ములన్‌ 
(“] 
నీ మన మందు బీతి కడు నిండిన భంగిని బుట్టకున్న నే 
మీ మన వంశ మందు నెవ రిట్టులు పల్కుదు రిట్టి కార్యముల్‌ 
నీమము తప్పి జేయుదురు నీవలె నక్కట యెన్న:డేనియున్‌ 


తే.గీ. సత్త్వ వీర్య పరాక్రమ శౌర్య ధైర్య 
తేజములు లేని పురుషుండు తెల్లముగ వి 
భీషణుండ యీ పినతండ్రి వెదక నొక్క 
డున్నవా(డు రక్కసు లందు నుర్విలోన 


ఆ.వె. మనుజ రాజ పుత్రులను మన లోన నె 
వ్వండు నైన రక్కసుం డొకండు 
ప్రాకృతుండు సంపు రణ మందు జెలరే(గి 
పంద! యేలొకొ భయపడుదు వీవు 


చం. ధరణిని దేవరాజు నల తద్ద బలమ్మున మూరి యొుత్తితిం 
బరమ బలాఢ్యు ముజ్జగపు భర్తను భీత మనస్సులై వెసన్‌ 
సురవరు లెల్ల దిక్కులకు శూరులు పాజిరి వీత లజ్ఞులై 
త్వరపడి వీడి ఘోరతర భండన భూమిని నక్కజమ్ముగన్‌ 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నేల గూల్చితిని సుఘోర నిస్వనము లొ 
నర్ప వైరావతమ్మును దర్పమడర 
దంతములు పీశి బల్మిని నంత దేవ 
సంచయం బెల్ల భీతిల్లె( గాంచి కరిని 


సురల దర్ప హంతను వీర వరు(డ నేను 
శోక కర్తను గొప్ప యసురుల కెల్ల 

మనుజ మాతుల రాజ నందనుల+ బ్రాకృ్ళ 
తులను జాలనె వధియింప బలము తోడ 


సుర రాజ సన్నిభు నసురు 

దురాసదుని నింద్రజిత్తు దుర్వాక్యములం 
బరికించి పలిక నాయుధ 

ధరుల వరిష్థుండు నుగ్రత విభీషణుఃడే 


బాలు(డ వపక్వ్ణ బుద్దివి పడయం+( జాల 

వీవు మంత్ర నిశ్చయ మర్థహీన భాష 
ణములు పలుకు చుంటివి నాయన! నిజ నాశ 
నమ్మునకు+ బెక్కు లిట్టు లసమ్మతములు 


రాఘవేంద్రు వలన ప్రలయమ్ము విని కూడ 
సమ్మతించు చుంటి పమ్మ వెడ(గు 

పుత్ర రూప మందు మిత్రు పగిది నున్న 
శత్రు వైతి వీవు పుత్ర! యిటుల 


వధ్యుఃడ వీవు దుర్మతివి పన్నుగ( జేయక నీ గుణమ్ము లి 
ట్ల్టధ్యయనమ్ము బాలు నిను నక్కట దెచ్చియు మంత్ర కర స 
న్మధ్యము నందు నుంచు కతనం గన నాతడు కూడ బాలకా! 
వధ్యుఃడ యౌను నిక్కముగ బాధ్యత నేరని కారణమ్మునన్‌ 


మూఢు(డ వవినయుండవు మూర్ణు(డవు ప్ర 
గల్బు(డవు దుర్మతి వతి తీక్టపు స్వభావు( 


10. 


11. 


12. 


డ వల+తి మతివి మణీ క్రూరుఃుడ వయ యింద్ర 
జిత్తు! బాల్యత నీవు వచింతు విట్లు 


తే.గీ. బ్రహ్మ దండ సన్నిభములు బాణములు ర 
ఘూత్తముండు విడువ నెవ్వ( డోపు సమర 
మందు నంశుమంతమ్ముల యమ సమాన 
ములను గాలదండ సదృశములను నిలువ 13. 


తే.గీ. ధన విభూషణ రత్నముల నవనిజను 
జేర్చి దివ్యాంబరమ్ములు చిత్ర మణులు 
రామున కొసంగి దేవిని రాజ! సుఖము 
వెలయ బ్రతుకుదము వగపు వీడి మనము 14. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ బదునేనవ 


నిశ్చల బుద్ధి యైన యా విభీషణుని మాటలు విని యాగ్రహ మంది రావణుండు కాల చోదితు( డత్యంత 
పరుషముగా( బల్క నాత( డగ్రజుని వీడుటకు నిశ్చయించి నలుగురు రక్కసులతో నెగిరి వీడ్కోలు 


పలుకుట. 


కం. స్థిరమతి విభీషణుని హిత 
గిర లట్లు నుడివిన వాని గృతనిశ్చయు( దా 
నరసి యసురాధిపు( డలిగి 
పరుషమ్ముగంబల్కొ( గాల వశుడై యిట్లున్‌ 1. 


తే.గీ. శత్రువుల తోడ వసియింప శక్య మగును 
ర్రుద్ధ ఫణి తోడ నివసింప గోర వచ్చు 2. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


మిత్రు భంగిని వచియించు శత్రు తోడ 
నెన్న( డేనియు వసియింప జన్నె తలప 


జ్ఞాతుల శీల మిజ్జ్ఞగతి( జక్క(గ నేరుదు నేను రాక్షసా! 
జాతుల దుఃఖ మారసిన జాతులు నిత్యము హృష్లు లాౌదురే 
వో Gp ర్న 

జ్ఞాతులు భంగ పెట్టుదురు సాధక రాడ్వర ధర్మశిలురన్‌ 
జ్ఞాతుల గౌరవింప రి(క శౌర్యము విద్యలు మించి యున్నచో 


ఒకరి కొ క్కరు నిత్యము వికటముగ ము 
రియుచు నుంద్రు కష్టమ్ములు రేగ మిగుల 
నాతతాయిను లడరి దాయాదులు భయ 
దులు సుఘోరులు గుంభనాత్ములు భృశముగ 


కని మును పాశ హస్త నర కాయము బద్మ వనమ్ము నందు హ 
స్తి నిచయ మొక్క శ్లోకమును జెన్నుగ( బల్క+గ విన్న దానినిన్‌ 
వినుము వచింతు+ గాంచ మెద భీతిని వహ్నిని( బాశ శస్త్ర రా 

జి నయిన స్వార్థ పూరితులు చేరిన జ్ఞాతులె భీతి కారకుల్‌ 


పట్టుకొనుటకై యుపాయము వచియింత్రు 
సందియమ్ము గాన మిందు భయము 
లందు నెల్ల గష్ట మౌను జ్ఞాతి భయము 
తెల్ల మియ్యది జను లెల్లరకును 


గో గణము నందు సంపద గోచరించు 
బ్రాహ్మణోత్తముల దమమ్ము పరగు చుండు 
స్తీల యందు+ జాపల్యము సెలగు చుండు 
జ్ఞాతుల వలన భయ ముండు శంక లేక 


లోకులు గౌరవింపగ విరోధుల మూర్ణము లందు నుండగా 
వీ(క వరింప నన్నిటుల విత్తము లింపుగ మిక్కుటమ్ము గన్‌ 

నీ కిది కాక సమ్మతము నెవ్వగ మీటి(గ సౌమ్య! పల్కితే 

యీ కటు భాషణమ్ములను హీనము లివ్విధి మత్సరమ్మునన్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


తామరాకు పైన బడిన తరళ తోయ 
బిందు వాకు నంటనియట్టి చంద మింక 
శార దాబ్ర వర్ష మిలకు( జాలని విధి 
నచ్చపు( జెలిమి యుండ దనార్యు లందు 


క్రోలుచు మకరందమ్మును బూల నుండి 
యొక్కచో నిలువని రీతి మిక్కుటంపు 
దప్పి నలి యట్లు నీవును దనరు చుండ 
నచ్చపు( జెలిమి యుండ దనార్యు లందు 


గడ్డి పూవు నుండి రసము కాంక్ష మీటి 
దేనెటీ(గ త్రాగ దొడ(గి దాని బొంద 

లేక తెల్ల బోవు పగిది రిత్త వోవు 
నచ్చపు( జెలిమి యుండ దనార్యు లందు 


మున్ను నీట మునిగి గజము దగ జలక 
మాడి తిరిగి తాను దనదు హస్తముననె 
దుమ్ము జల్లుకొన(గ మలినమ్మగు విధి 
నచ్చపు( జెలిమి యుండ దనార్యు లందు 


పరు డెవ్వ( డైనను నిశా 
చర! కులపాంశన! వచింప( జపలత్వమునన్‌ 
గిర లిట్లు వధింప  బడగ 
నరుగు నిసీ యముని వీటి కాక్షణ మందున్‌ 


పలుక బరుష వాక్యము లి 

ట్టు లన్నయిె విభీషణుండు డుంకక గదతో 
నలువుర రకో వరులం 

గలసి యెగిరి న్యాయవాది కనలున( బలికెన్‌ 


అన్నవు నీవు పూజ్యు(ఃడ విహమ్మున( దండ్రి సముండ వౌదువే 
యెన్నక యున్న ధర్మమును నిచ్చకు వచ్చిన రీతి నగ్రజా! 
నన్నన వచ్చు నైనను ననంతము లిప్పరుషంపు( బల్కులన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


మన్నన సేయ( జాల నణు మాత్రము నీ యనృతమ్ము లెవ్విధిన్‌ 


విన రకృత బుద్దులు వశులై వీరు కాల 

మునకు నయ వాక్యములు హితమును దలంచి 
పలికిన హితుండు దశకంఠ! తలఃతు రహిత 
ములని తగ విచారింపక మోహమునను 


తేనె లొల్కు నటి తియ్యని పల్కులు 

అ 
సెప్పు వార లుందు రప్పు డైన 
నప్రియములు హితము లైనవి చెప్పు వా 
రువిను వారు నరుదు భువిని రాజ! 


సర్వ భూతాపహారి విసరగ మూరి 

చిక్కి కాలు పాశము నందు నక్కట నశి 
యింప నున్నట్టి నిన్ను పీక్షింప రాదు 
మండెడు గృహమ్ము( బగిది నెన్నండు నేని 


చూడం గోర నేను వాడి శరముల జ్వ 

లించు నగ్ని వోలు కాంచన సువి 
భూషితముల సమరమున(గూలు చుండగ 
రాక్షసేంద్ర! నిన్ను రాము( డేయ 


ఘన శూరు లస్త్ర వైెపుణు 

లును బల్లిదులు నశియింతురు రణాంగణ మం 
దు నరులు వశులై కాల 

మ్మునకు నిసుక వంతెన విధముగ నసురేంద్రా! 


అన్నగ కమింపు మన్న నా యన్న పలుకు 
లహిత మొనగూర్ప రాక్షసుల నగరమ్ము 
నిన్ను గాచి కొనుము రహి నెగడ నుండు 
వెడల నిను వీడి పోయెద వీ(క నేను 


లేరని యెంతు( దథ్యముగః బ్రీతి హితమ్మును జెప్ప నింపుగా 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


వీరులు రాక్షసావళిని భీకర పాపము నాపశా సఖుల్‌ 


వారక నే వచించితిని పాపపు( గార్యము వీడు మంచు నీ 


వారయ వక్కటా హితము నగ్రజ! సుంతయు నేమి చెప్పుదున్‌ 


కం. 


రుచియింపవు హిత మొసగు సు 


రుచిరమ్ములు నా వచనములు నిరోధింపన్‌ 


వచియింపగ సుహృదులు కా 


ల చోదిత గతాయువులు గిర లసుర! వినరే 


23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ బదునాబివ 


కం. 


చం. 


సరము. 
౧ 


విభీషణుడు నలుగురు సహచరులతో రామలక్ష్మణు లున్న చోటునకు రాగ సుగ్రీవుడు నంగదు(డు 
మున్నగువారు శంకింప హనుమంతుడు విభీషణుని శంకింప( బని లేదని యాతడు రాముని 
గుణములను రావణుని దోషము లౌెటు(గు వా(డని రాక్షస రాజ్యమును గోరి వచ్చియుండ నోపు నని 
పలికి నిర్ణయమును రామునకు విడుచుట. 


రావణుతో బరుషమ్ముగ 

నీ విధి యని రావ ణాసురేం ద్రానుజు(డే 
వే వచ్చె నంత రాఘవు 

లా వీర వరులు నిలిచిన యచ్చోటునకున్‌ 


పుడమిని నిల్చినట్టి హరి ముఖ్యులు గాంచిరి మేరు శృంగ రూ 
పు*డగు విభీషణున్‌ ఘను నభోవర వీధి దటిత్త్రభాంగు నా 
యెడ నిలువంగ నల్వురు ధరించి నివాత మహాయుధమ్ములం 
గడు ప్రియ మిత్రు లాతనికి? గాంచన భూషిత భీమ విక్రముల్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


అతని నభ్రాద్రి సన్నిభు నశని సన్ని 
భద్యుతుని వరాయుధు వరాభరణ భవ్య 
భూపితుని సచత్వార విబుధు నరసి త 


లంచె సుగ్రీవు( డా కపుల సహితమ్ము 


ఒక ముహూర్త మాతడు కపి నాథుండు చిం 
తించి యెడ(ద( బలికె( గాంచి హరుల 

ను హనుమంతు గూడి నుడు లుత్తమములు సు 
గ్రీవు(డెల్లరు విన నీ విధముగ 


నలువురః గూడి రాక్షసుల నైరృతి ముఖ్యుడు సాయుధుండునై 
యల యదె వచ్చు చుండె గను( డందబి' జంప దలంచి యాత్మలో 
వలది(క యిందు సంశయము వానర నాథు( డనంగ నిట్లు వా 

రలు విని పల్కి రంత దరులన్‌ గిరులన్‌ వడి నెత్తి యివిధిన్‌ 


వానరోత్తము లారసి ప్లవగ పతిని 
నానతిమ్ము సుగ్రీవ! మే మడరి చంప 

వారి నల్ప జీవుల గూల్ప వసుధ హతుల 
శీస్రముగ మాకు నంచు వచింప నంత 


వననిధి తీర ముత్తరము పన్నుగః జేరి విభీషణుండు ని 
ల్పినభము నంద ప్రాజ్ఞుడు వచించె ఘనస్వర మందు గాంచి యా 
వనచర వానరేంద్రులను వాక్యము లిట్లు కుబుద్ధి రావణుం 

డను నసురుండు రాక్షస గణాధిపు( డాతని కేను దమ్ము(డన్‌ 


విశ్రుతు(డ విభీషణు( డను పేరు నందు 
నన్నచేత సీతా సతి యపహరింప( 

బడె జటాయు వణంగ వివశయు దీన 
యసుర వనితల రక్షణ మందు గలదు 


కోరితి హేతు వాక్యముల గోమలి సీత నొసంగ వేగమే 
యా రఘు నాథ రామునకు నన్నను బల్మరు నేను రావణున్‌ 


తే.గీ. 


కం. 


మత్తకోకిల. 


నేరఃడు కాల చోదితు(డు నెమ్మి గ్రహింప(గ( బథ్య వాక్ళ్యముల్‌ 
ఘోర రుజార్తి యౌషధము కూర్మి గ్రహింపని భంగి దో(పగన్‌ 


దార కుమారులన్‌ విడిచి తన్నర పుంగవు రాము వే(డగన్‌ 
నే రఘు వీరునిన్‌ శరణు నిర్భయ నింద లిడంగ నగ్రజుం 
డారసి నన్ను దాసునిగ నక్కట మించి యగౌరవింపణగా 
మూరిన భక్తి వచ్చితిని బోరన మిత్రుల తోడ రక్తిమై 


అఖిల లోక శరణ్యున కా మహాత్ము 
నకు నివేదించు(డీ రామునకు విభీష 
ణుం డరుగుదెంచె( దా శరణు నిను గోర 
నంచు క్షిప్రముగను నన్ను నాదరించి 


వినియా వచనమ్ముల నె 

ల్లను సుగ్రీవుండు వేగ లఘువిక్రము:డే 

కని లక్ష్మణు చెంతను రా 

ముని సంరంభమున వాక్యము లనియె నిట్లున్‌ 


ఓ రఘు నందనా! యిటకు నోక్క(డు వచ్చె విభీషణుం డన 
న్వీరుఃడు రావ ణానుజుఃడు నెయ్యులు నల్వురు వెంట నుండగా 
గోరంగ నిన్ను దా శరణు గూఢపు మంత్రము వ్యూహ యానముల్‌ 
చారుల శత్రులం దలంచి చక్కగ వానర భద్ర మెంచుమా 


అసురులు కామ రూపులు మహా కపటాత్ము లదృశ్యు లౌదురే 
పస గల శూరు లల్లరును భావ్యము కా దిల వారి నమ్మయగా 
మసలెడు గూఢచారి యగు మానిసి దిండికి ఘోర రాక్షసేం 

ద్రు సరస వచ్చె భేదమును దోరముగా మన మధ్య గూర్పణగా 


లేనిచో స్వయ మెప్పు డైన( జరించి నేరఃగ ఛిద్రముం 
దాను బుద్ధి యుతుండు నమ్మ(గ దండనం బిడు రాఘవా! 
కాననాప్త బలమ్ము సేవక కాయ సైన్యము మౌలమున్‌ 
మానకుండ గ్రహింపనౌ( బగ మంద దం డది త్యాజ్యమౌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


చం. 


కం. 


వైజమున రాక్షసుండు మన రిపున కవ 
రజు( డితండు స్వయముగ నరవర! రిపు స 
మక్షమున నుండి యేతెంచె( గక్ష గూడి 
యుండు విశ్వసింప నితని నుచిత మగునె 


అనిపి యుండ నోపు ననుజుని రావణుం 
డిటకు నెటు(గ వలయు నిట్లు రామ! 
వదల రా దితనిని బంధింప నర్హు డ 
గును సమర్ణు లందు గొప్ప నీవు 


మాయ తోడ( బంప మనుజేంద్ర నందన! 
వచ్చె నిత డిచటకు వధను నెంచి 
నమ్మి నీవు నిలువ పమ్మి కాల మరసి 
దాగి యుండి యంత దనుక( దాను 


కదిసె ననూహ్యమ్ముగ శ 
త్రు దళము నుండి వధియింప దొరకిన వీలే 
వదలక శత్రు వులూకం 

బదనును గని వాయసమ్ము నణచెడు భంగిన్‌ 


స సఖుడు తీవ్ర దండమున( జంప(గ నర్హ్జుడె యీ విభీషణుం 
డసుర గణేంద్రు క్రూరుని నిజానుజుః డీతఃడు పల్కి తా సమం 
జసముగ నిట్లు వాక్యములు చక్కని వాక్య విదుండు పల్కులం 
దసదృశ నైపుణుం గనుచు నా కపి పుంగవు( డూనె మౌనమున్‌ 


విని సుగ్రీవుని పలుకులు 

ఘన యశు( డా రాఘవుండు కని వానరులం 
దన ప్రక్కన నిల్చిన వా 

రిని హనుమత్సముఖులను బలికె నిబ్బంగిన్‌ 


వింటిరి మీర లెల్లరును వీర కపీంద్రుని యర్థ యుక్తముల్‌ 
మింటిని నా విభీషణుని మేలుగ( గాంచి వచింప బల్కులే 
యంటిన వేళ కష్ట సమయమ్ములు సన్మతు లాత్మ మిత్రులే 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మంటకు నిత్య భాగ్యముల మంతనముల్‌ వచియింప నొప్పుదుర్‌ 


అడుగంగ నివ్విధి రఘు రా 

ముడు వినతి దమ దమ భావములు హిత మొసగన్‌ 
నుడువం జాగిరి వానరు 

లడరుచు రాఘవున కంత నానందముగన్‌ 


తెలియని దున్నదెయీ భూ 
తలమున నీ కించుకయును ధరణీ నాథా! 
వెలయ(గ మన్నన మాపయి 
నల యడిగెద వీవు మమ్ము నంబుజ నేత్రా! 


నీ వతి సత్య నిష్థుడవు నేర్పరి వౌదు పరీక్షణమ్మునన్‌ 

నీవు సుధార్మికుండ వను నిత్యము శూరు(డవే దృఢం బగున్‌ 
నీ విది తోగ్ర విక్రమ మనిన్‌ రఘునందన! జ్ఞాపకమ్ములన్‌ 

నీ వధికుండ వెన్న(గను నిల్లువు నీ సఖు లందు నిత్యమున్‌ 


కాన నొక్కరొక్కరు నింపుగా వచింత్రు 

నీ సచివులు సమర్ధులు నెమ్మి బుద్ధి 

మంతులు సకారణమ్ముల నంత దనుక 

నిట్టన(గ నంగదు(డు వల్కొ నిద బుది 
ర ధర 


ముందుగ నా విభీషణుని మూరి పరీక్ష యొనర్ప నొప్పెడిం 
జందము వల్ళా వాక్యములు శత్రు సమీపము నుండి వచ్చుటన్‌ 
డెందము నందు సంశయము డిందదు కాంచ విభీషణున్‌ వెసం 
బొందుట భావ్య మెట్లగును భూరిగ నందక నమ్మకమ్మునున్‌ 


కప్పి నిజ బుద్ధి చరియింత్రు కలుష మతులు 
చిక్క నవకాశమే కినిసి ప్రహరింత్రు 

చెల(గు గొప్ప యనర్ధ్థము సేర వారి 

నరము ననర్ధము దలంప నర్హ మగును 


ష ౮ దష మధి 
దో మున్న విడువ వ దోష మధిక 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


మైన నిశ్శంకను గుణము లత్యధిక మే 
డర(గ గాంచి నంత గ్రహించుట కడు నుత్త 
మంబు చక్కగ జింతింప మనుజ నాథ! 


శరభుడు నిశ్చయించి యెద సాధ్య మనంగ వచించె నంత ని 
గ్గిరలను జార వర్యు బరికింప విభీషణు చిత్త వృత్తమున్‌ 

నరవర! పంపగా వలెను నైరృతు నైజము శుద్ధ మైనచో 
సురుచిర మాత డే(గి నిజ సూక్ష్మ మతిం గన గార్య మెన్నుమా 


పలికెను జాంబవంతు(డు శుభంపు విచక్షణు' డంత శాస్త్రముల్‌ 
దలచి యదోషవాక్యములు తద్ద గుణావృతముల్‌ విభీషణుం 
డల యరుదెంచ దేశ సమయమ్ము లయుక్తము లైన వేళలో? 
గలుషుని ద్వేషు రావణు సకాశము నుండియి శంకితుం డగున్‌ 


అంతట బల్కె మైందుడు నయానయ కోవిదుః డివ్విధమ్ము ధీ 


మంతుడు వాక్య పండితు(డు మల్లుల శ్రేష్టుడు హేతు యుక్తముల్‌ 


వింతగ రావ ణానుజు(డు వేగిర మిచ్చట కేగుదెంచెనే 
చెంతకు( జేరి వాని మతిం జెన్నుగ నేరగ నప్పు బ్రశ్నలన్‌ 


అతని భావమ్ము నెటీ(గి మహాత్మ! దుష్ట 
డొ మటిీ కాదొ విశదముగ నుచిత రీతి 
నప్పుడు దలంచి సేయంగ నొప్పు రామ! 
యన హనుమ ప్లవగ వరేణ్యు( డంత( దివిరి 


హనుమ సంస్కార సంపన్ను+ డర్భవంత 

(a 
వచనములు మదురమ్ముగ బలికె హరులు 
మీరలు బృహస్పతి సములు మేటి బుద్ధి 
మంతులం దుత్తము లని నే నెంతు మదిని 


వాదనకు( గాదు స్పర్ణకు( 

గాది(క నాధిక్యమునకు( గాదు నరేంద్రా! 
నీదు పని పైన మన్నన 

నే+దల(తు వచింప నిట్లు నెమ్మిని రామా! 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఇత్తటీ నర్జానర్ల ని 
థ 0 
మిత్తము నీ సచివు లనిన మినుకుల లోనం 
జిత్తమున దల(తు( నరవర 
సత్తమ! తప్పులు కలవని జరుగవు క్రియలున్‌ 


కార్య మందు నియోగింపక తెలియంగ 

నతని సామర్ల.ము దరమె యట్లు లని త్వ 
ధే ట్‌ 

రపడి కార్య మొసంగుట రామ! దోష 


మే యని దలంతు దృఢముగ నే యెడంద 


చారుల( బంప నొప్పని విచారము సేసిరి నీదు మంత్రులే 
యారయ సంభవం బగునె యయ్యది నేర(గ వాని బుద్దినిన్‌ 
వార కదేశ కాలముల వచ్చె విభీషణు( డంచుః జెప్పణగా 
నో రఘు నందనా నుడువ నున్నది యొక్కటి చిత్తగింపుమా 


తగిన చోటగు( గాలమ్ము( దగినది యగు 
నిదియ గుణ దోషములను దా నెడ.ద నుభయ 
పురుషు లందును జక్క(గ నరవరేణ్య! 
యవ్విభీషణుండు గణింప నంబుజాక్ష! 


దుష్ట బుద్ది గాంచ దుష్ట్రు రావణు నందు 
నవ్విభీషణుండు నరయ నీదు 
విక్రమమ్ము నెల్ల వీరు డతని రాక 
యిటకు నతని బుద్ది కిదియ తగును 


అనువుగ గోప్య పూరుషులు నాతని బ్రశ్నల నేర నొప్పు నం 
చనిన సుభాషణమ్ముల విశంక సెలంగ వచింప నాకు నుం 


డెనిచట కొన్ని వాక్యములు డెందము నందు బుధుండు పృచ్చన 


మ్మున నట శంకతో సఘు(డు బోరన మారును శత్రు భంగినిన్‌ 


పల్కు లందు నైపుణ్యము పరగ కుండ 
బరుల భావము నైజము వడయ శక్య 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


మగునేె శీప్రముగ నెవరి కైన నతడు 
పలుక నరయ నించుక దుష్ట భావ మేను 


ఆ.వె. శరుడు సేర లేడు శంక లేని మతిని 
స్వస్థత గన నతని వాక్కు లందు 
దోష మింత యేని తోపకున్నయది నా 
కందు వలన లేదు సందియమ్ము 43. 


కం. వద నాకారము బలిమిని 
నుదరుచు( గప్పినను దాయు నోపగ రాదే 
మది లోన జెల(గు భావం 
బది నరులకు వివృత మౌచు నడరు ముఖమునన్‌ 44. 


ఆ.వె. కార్య విదుల శ్రేష్ట! కాలము దేశము 
నెడ(ద( బరిగణించి యింపుగ నన 
రింప ననుభవమున( గృత్యములను క్షిప్ర 
మనవి ఫలించు నెల్ల నంచితముగ 45. 


తే.గీ. నీదు యత్నము రావణుని కడు దుష్ట 
వృత్తి వీక్షించి యా వాలి విలియము కపి 
ముఖ్యు సుగ్రీవు నభిషేికము గని రాజ్య 
మడుగ గడగి రా మన్నింప నర్హు( డగును 46. 


కం. మతిమంతుల నుత్తమ! చె 
ప్పితి శక్తి కొలంది నేను బిశితాశను స్వ 
చృత నాలకించి మిగిలిన 
ది తలంప( బ్రమాణ మౌదు స్థిరముగ నివే 47. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ బదునేడవ 


సరము. 
౧ 


యుద్ద కాండము 
సర్గము 18. 


ఆంజనేయుని పలుకులు విని రాముడు విభీషణుని విడువ లేనని పలుక సుగ్రీవుడు మున్ను 
సమ్మతింప కున్న రాముడు కారణములు వివరింప నంగీకరింప విభీషణు(డు రాముని గూడి 
యుండుట. 


కం. విని వాయుసుతుని మాటలు 
ఘనుండు శ్రుతవంతు(డు రిపుగణ దుర్భ్ణయుడే 
తనర దృఢబుద్ధి రాము(డు 
మనము ప్రసన్నత వహింప మాటుగ బలికెన్‌ 


చం. కలదు విభీషణప్రతి నొకం డెద నాకు వచింప దాని మీ 
రలు విన గోరు వాఃడను గరమ్ము శుభమ్మును గోరువారలే 
కలిగిన నైన దోషములు గ్రన్నన వచ్చిన మిత్ర భావమే 
యలరగ నా విభీషణుని నాసురు వీడ(గ రాదు నెవ్విధిన్‌ 


ఉ. తావిని యా గిరావలిని? దర్శము సేసి యెడంద నంత సు 
గ్రీవు(డు వానరోత్తము:డు ప్రీతి తరమ్ములు వల్ళా నింపుగా 
నీ వచనమ్ము లిట్టులు నరేశ్వర! యీ యసురుండు దుష్టమౌ 
భావము నూను వా(' డయిన బాసిన వా(డును నైన నే మగున్‌ 


తే.గీ. కష్ట కాలమునం దిట్లు కాంచ నన్న 
వీడిన విభీషణు( డితండు పాడి యగునె 
విశ్వసింప(గ నీతఃడు వీడ కుండు 
వాడె వ్యసనము లందు నెవరిని నైన 


మత్తకోకిల. ఆలకించి మహా కపీశ్వరు' డన్న మాటల నన్ని టిన్‌ 
నీలవర్ణుఃడు గాంచి యా ధ్వజినిన్‌ నిజానుజు లక్ష్మణున్‌ 
మేలి లక్షణు నవ్వుచుం దగ మేటి సత్యపరాక్రముం 
డీ లసద్దిర లింపుగా వచియించె రాము:డు ప్రీతిమై 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


అభ్యసింపక శాస్త్రము లవని నార్య 
వృద్ద జనుల సేవింపక వీర వరుఃడు 
ప్లవగ విభు(డు సుగ్రీవు(డు వలికి నట్లు 
పలుక శక్యము కాదె యెవ్వరికి నైన 


సూక్ష్మ తరము నిందు సుంత జూతును నేను 
రాజ వరుల నెల్ల రమణ నుండు 

దాని లౌకికమును గాన వచ్చెడు దాని 
విశదముగ వచింప వినుము వీర! 


స్వకుల జాతుల బార్య దేశ నిలయస్థు 
లను బగతురుగ( జూతు రంచు నుడువ( బడు 
చుండ వింటిమి వ్యసనము లొదవు తటిని 
గాంచి ప్రహరింతు రని వచ్చె గడ(గి యితడు 


పాప మెటుంగని వారలు 

నీ పరి వారమున ల్రీతి నీకింతురు తా 
మోపి స్వజనులను బ్రకృతిన్‌ 

భూపాలురు గాంత్రు శంక బుణ్యాత్ములనున్‌ 


ఎట్టి దీషము చెప్పితి విచట నీవు 

రిపుల దరినుండి చేరు వారిని గ్రహించు 
టందు నట్టిది చెప్పుదు హరివరేణ్య 
వినుము శాస్త్రముల గలది విశదముగను 


అతని కులపు వారమై చనము మనము 
కోరి రాజ్య మతఃడు సేరె నసుర 

బుధ వరేణ్యులును రిపుల నుంద్రు కాన వి 
భీషణుని గ్రహింప వెజివ( దగదు 


నిర్భయముగ గలసి నెమ్మిని నుండరు 
దాయ లెల్ల నరయ+ దద్ద భీతి 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నంది చేసె నసురు( డారవమ్ము విబీష 
ణు(డు విభేద మరసి యడుగిడె నిట 


భ్రాత లందటు నుండరు భరతు+ బగిది 
నందనులు నెల్ల నుండరు నన్ను బోలి 
మిత్రు లుండరు నిను బోలి మేదిని సఖ! 
గిర లన(గ రాము డిటుల సుగ్రీవు' డంత 


లక్ష్మణుని( గూడి త్రుటి లేచి ప్రణతు లొసగి 
పలికె నిట్లు సుగ్రీవుడు పంపె ననుజు 
రావణుం డని బంధింప భ్రాత నప్పు 

నంటి క్షమియింపు మోర్ప్సరు లందు ముఖ్య! 


అసురులు మోసగాండ్రు సుమి యారయ బుద్దుల నన్న పంపశగా 
వెస నరుదెంచె జంపగ విభీషణు(' డుండ(గ విశ్వసించి నీ 

వు సఘి(డ! నిన్ను లక్ష్మణుని బోరన నన్నును దమ్ము(డే కదా 
యసుర విభీషణుండు ఖలు డా దశ కంఠున కో రఘూత్తమా! 


సచివు లా నలువురి సహిత మేతెంచె న 
ని రఘువరుని తోడ నిపుణు(డు వచ 
నమ్ము లందు బలికి యిమ్ముగ వాక్యజ్ఞు 
తోడ నూటికుండె( దూర్ణ్గ మంత 


రాఘవు( డాలకించి కపి రాజు వచింప( దలంచి యాత్మలో 

శ్లాఘిత రీతి నంత ననె సద్వచనమ్ముల నివ్విధమ్ము ను 

ల్లాఘు:డు నైన నేమి మటి రాక్షసుః డెన్న(గ దుష్టుః డైన వే 
మోఘము లాను యత్నములు మూరి యొనర్ప(గ బాధకమ్ములన్‌ 


యక్ష దానవ సపిశాచ రాక్ష సాళి 

నంగుళి కొన చే నెల్లర హత మొనర్తు 
నిచ్చగించినను గపీంద్ర! యిద్దరణి ర 
యమున నేను నిశ్చయముగ నడల నేల 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


వింటిమి కాదె పావురము భీతిని? దా శరణమ్ము వే(డినం 


గంటకు డైన శత్రువు స్వ కాయపు మాంసము నిచ్చి ప్రోవగాః 


దుంటరి దార హంతకుని( దోరము మన్నన నక్కపోతమే 
యింటను బూరుషుండ నను నేల వచింప హరీశ్వరా! యి(కన్‌ 


కణ్బ ముని సుతుండు కండు వను మహర్షి 
ధర్మనిష్టు(డు మును తద్ద సత్య 

వాది చెప్పి నట్టి పరమ గాధను బాడి 

నట్టి దాని వినుము హరివరేణ్య! 


అంజలి బద్ధు( డౌచు నభయమ్మును గోరిన వాని దీనునిన్‌ 
భంజన మంత గ్రూరు( డని భద్ర మొసంగక చేయ రాదిలన్‌ 
మంజుల రీతి శత్రువును మత్తు(డు నింపుగ రక్షితవ్యులే 
యంజస భంగినిన్‌ శరణ మడ్గ(గం బ్రాణము లొడ్డి య్రైననున్‌ 


కలిగి శక్తి స్వయము కామ మోహ భయ కా 
రణముల నిజ మెంచ రక్షణ మిడ 
కున్న గర్లిత మగు ఘోర మైనట్టి పా 
బా je అ 
ప మది లోక మందు వానరేంద్ర! 


వెడలు నరక్షితు(డు శరణ 

ముడిగిన వా(డు మరణింప నాతని యెదుటం 
బడసి యభిల సుకృతము లా 

యడు(గ బడిన వాని వంత నమరుల పురికిన్‌ 


శర ణారుని రక్షింపమి 

నరయు నఘము ఘోర మగును యశము నశించున్‌ 
హరియించును బల వీర్యము 

లరుగ నశక్యము దివికిని హరిగణ నాథా! 


నిజముల ననరింతు నేను గండుని వచ 
నముల నుత్తమముల నగచరేశ! 
ధర్మసంయుతములు దనరించు స్వర్గము 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


తే.గీ. 


కం. 


చం. 


కం. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు( 


యశము నొస(గు ఫలము నంద జేయు 


నీకు శరణాగతిని నౌదు నేను రామ! 
యంచు నొక్క మా జిడిగిన నభయ మీయ 
నాతనికి నాదు వ్రతము భయమ్ము సర్వ 
భూతముల నుండి పాపుదు వీత శంక 


రానిమ్మాతని శీఘ్రమ 

వానర పుంగవ! యభయపు వర మొసగం బడెం 
గానిమ్ము విబీషణుఃడా( 

దా నిక రావణు? డయినను దప్పక యిటకున్‌ 


విని రఘువీరు మాటలను విస్మయ మంది వచించె స్నేహమే 
తనర భృశమ్ము పల్కులు ముదమ్మున సూర్యజు( డివ్విధమ్ముగన్‌ 
నిను ఘన సత్త్వవంతుని మణిన్‌ వర లోక మహేశ కోటిలో 
జనులు నుతింప బల్క నిటు సత్ప్సథ వర్తన! చిత్ర మెట్టగున్‌ 


సురుచిర మంతరంగమునః జొప్పడె నాకు విభీషణుం గనం 

బరిపరి రీతులం విబుధు భంగి విశుద్దుఃడ యంచు బుద్ధియ 
పరగెడు నా విభీషణుడు ప్రాజ్ఞుడు వే మన చెంత దుల్యుడై 
పరమ సఖిత్వ మంద గల వా(డి(క రాఘవ వంశ రత్నమా! 


విని సుగ్రీవు వచనములు 
మనుజేశ్వరు( డా హరి యభిమతములు కలిసెన్‌ 


ఘను నా విభీషణు గరుడు 
నినా పురందరు(డు నెమ్మిని( గలసిన విధిన్‌ 


బదునెనిమిదవ సర్గము. 


యుద్ద కాండము 


26. 


27. 


28. 


29. 


30. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


సర్గము 19. 
౧ 


అభయము లభింప విభీషణు( డనుచరుల తోడ? గ్రిందికి దిగి రాముని పాదములపై( బడి శరణు 
వేడి రాము డడుగ రావణుని బలాబలముల వివరించుట, రాము డంత లంకా రాజ్యమునకు 
విభీషణుని రాజుగ లక్ష్మణుని చే నభిషిక్తు జేయించి విభీషణుని మాటల ననుసరించి కడలి 
నుత్తరింప సముద్రుని వే(డుటకై దర్భాసనమున నాసీను( డగుట. 


పడయ నభయమ్ము నా రా 

ము డీయశగ విభీషణుండు పుడమి మహా ప్రా 
జ్ఞుడు వంగి కాంచి మది హృ 

ష్టుడయి నభము నుండి దిగెను సుహృదుల తోడన్‌ 


రామ పాదాబ్ధ్దముల పయి రయమున పడి 
శరణమును వే(డి మంత్రులు సచివు లా న 
లువుర తోడ వచించె* బలుకులు ధర్మ 

యుక్తములు హర్షదమ్ములు నొప్పిదములు 


అనుజుఃడ రావ ణాసురున కాతఈడు నన్ను( బరాభవింపణగా 

నిను శరణమ్ము వేడ వడి నిత్య శరణ్యుని భూత రాశికిన్‌ 
మనమున నిశ్చయించి యనుమాన మొకింతయు లేక వచ్చితిన్‌ 
ధనమును లంకనున్‌ సఖుల దార సుతాదుల వీడి రాఘవా! 


నీదు వశ మిక మనుజేంద్ర! నాదు జీవి 
తమ్ము రాజ్యము సర్వ సుఖమ్ము అనఘు! 
నా విని యనునయించి యిన కుల వార్థి 
చంద్రు( డక్షులః ద్రాగెడు చంద మొప్ప 


చెప్పుము యసురేంద్ర! యిప్పుడు నిజముగ 
రాక్షసుల బల మబలముల నెల్ల 

ననగ నాలకించి యసుర వర్యుఃడు విభీ 
షణు(డు పలుక దొడయగ జక్క నిట్లు 


ఘను(డా రావణు డెల్ల భూతములకున్‌ గంధర్వ సర్పాభ్ర గా 
మి నికాయమ్మునకే యవధ్యు( డగు భూమీ వల్ల భాత్మోద్భవా! 
వనజభ్రూణు వరమ్ము లంద గనె గర్వం బా దశర్రీవుఃడే 

తనకా వీరుడు కుంభకర్ణు( డన(గం దమ్ముండు నా కన్నయే 


కుంభకర్ణుడు తేజస్వి ఘోర బలు(డు 
శక్ర సన్నిభుం డరయంగ సమర మందు 
సేనకు పతి ప్రహస్తు(డు వానిచే బ 


రాజితు(డు మాణిభద్రు(డు రజత గిరిని 


గురు వర్మంబు నవధ్య మూని మటణియున్‌ గోధాంగుళిత్రాణమున్‌ 
వర వీర్యుం డగు నింద్రజిత్తు సుమహా బాణాసనం బూని సం 

గర భూమిన్‌ నిలుచుం గనంబడక చక్కన్‌ వ్రేర్సి తా నగ్నికిం 
బరులం జంపు నదృశ్యు(డై చలము దర్పం బేర్పడన్‌ రాఘవా! 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


పార్థివ! మహోదరుడు మహాపార్సు( డసుర 
వరు(' డకంపనుం డాతని వాహినులకు( 
బతులు లోకపాల సములు భండనమున 
దశ సహస్ర కోటి యసుర దళము వెలుగు 


ఘనులు లంకా నివాసులు కామ రూపు 
లడర మాంశ మనుజ శోణి తాశనులు సె 
అంగి దిక్సాలుర సురల రావణుండు 


తూర్ల మాజి నోడించెను దుష బుది 
(x) ర్న) థి 


విని యప్టు విభీషణుని వ 

చనమ్ములు రఘూత్తముండు సక్కఃగ నాలో 
చన మొనరిచి యెన్ని మన 

మ్ము నందు(దా6 బలికె వచనముల నిబ్బంగిన్‌ 


నీ పలికిన వన్ని నేను విబీషణ! 


తత్త్యముగ నెటి(గితి దశముఖి డొన 


రించి నట్టి కర్మ సంచయ మెల్లను 


10. 


11. 


12. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


విశద రీతి నసుర వీర వరుఃడ! 


వినుము నా వచనములను విభీషణ! రణ 
తలము నందు జెల(గి దశముఖి వడి 


జంపి సప్రహస్తు సహ బాంధవుని రాజు 


జేయుదు నిను నిజము చెప్పు చుంటి 


చనిన రసాతలమున కే 

గిన బాతాళమునకు నడుగిడినను వనజా 
సనునింటనైన నాచే 

త నసువుల విడువ బడండు తథ్యం బిదియే 


మొగ్గరమున వధియింపక 
యెగ్గు లొనర్చు దశకంరు, నీ నా తమ్ముల్‌ 
ముగ్గురి పయి నొట్టు చనను 

దగ్గి యయోధ్యకు, ససైన్య తనయ సహితమున్‌ 


విని పనుల నలయని వాని యినకులేశు 
రాముని పలుకులు నిజ శిరమ్ము వంచి 
తా నమస్కరించి యసుర ధర్మ నిరతు( 
డా విభీషణుడు దొడ(గె నంత బలుక 


సాయ మొనర్తు రాక్షసుల సంహరణమ్మున లంక నా మహా 
మేయ పురమ్ము మార్కొనఃగ మించుదు( బ్రాణము లొ డ్డి రాఘవా! 
యీ యెడ నీదు వాహినిని నింపుగం జేరుదు( బోరువా(డనై 

యా యసురప్రవీరు( డన నట్టుల రాము(డు సంతసమ్మునన్‌ 


ఆతని నా విభీషణుని నంతటః గౌ(గిలి( జేర్చి లక్ష్మణుం 

ప్రీతిని గాంచి పల్కె( దమి వేగమ తెమ్మిట కట్టి నీరమీ 
వీ తటిీ( బ్రాజ్ఞు నీతనిని నింపుగ నీ వభిషిక్తు. జేయుమా 
యాతత రాక్ష సావనికి నాతని తోడ( బ్రసన్ను(డం జుమీ 


పలుక నిట్లభిషేకించె నలరి లక్ష్మ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ణుండు రాజుగను విభీషణు( గపి ముఖ్యు 
లందటి సమక్షమున రాజు నాజ్ఞ ననుస 
రించి యార్య్వ హర్షమ్మున మించి హరులు 


కని రాఘవుని ప్రసాదము 

నినదించిరి ఘోర రవము నెమ్మిని( బ్లవగుల్‌ 
దనరెను సాధువు సాధు వ 

ను నుడు లఖిల దిక్కులందును జెవు లదుర్వన్‌ 


పావని యా విభీషణుని బ్రాజ్ఞుని గాంచి వచించి రిట్లు సు 
గ్రీవు:డు నిర్వు రెప్పగిదిః గీశ సమావృత సైన్య మింపుగా 
నీ వన రాశి దాట నగు నీవరుణాలయమున్‌ విభీషణా 
నీవ వచింప నర్హు(డవు నెట్టన క్షోభ్యము కాని దానినిన్‌ 


నద నదీపతి యగు నుదధి దాటు నుపాయ 
మెటు(గ కుంటి మిప్పు డెల్లర మిట 

బ్లవగ సైన్య మెట్లు బలమున( జేరు నా 
దక్షిణంపు( దీర మక్షయముగ 


పలుక నిట్లు వారు బదు లిడె ధర్మజ్ఞః 

డా విభీషణుడు మహాసముద్రు 

శరణు వేడ నర్హు(ఃడు రఘురాముడు నృవ 
రుండు తత్‌క్షణంబ రుచిరముగను 


సగరుడు త్రవ్వె సాగరము జారు తరమ్ముగ నప్రమేయముం 
దగ నిది నేరి కార్యమును దద్దయుః బ్రీతిని? సాయ మిత్తణిన్‌ 
మగనికి రాఘవేంద్రునకు మానుగ జేయగ నర్హుడౌ ననం 
గంగపి విభుండు నర్కజు(డు గాంచెను రాఘవునిన్‌ సలక్ష్మణున్‌ 


నృపుడు సుగ్రీవుడు విపులగ్రీవు( డంత( 
రామునకు విభీషణు పల్కులను వచింప( 
దొడ౪గె సాగరు నుత్తము నడరి శరణ 
మడుగుట గుటీచి సంభ్రమ మడర కరము 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


నైజమున ధర్మ శీలు(ఃడు నరవరుండు 
నిపుణుడు క్రియల మన్నింప నెమ్మి నంత 
నిచ్చగించి సుగ్రీవుని నింక ననుజు 

నరసి పలికె రాముడు మందహాస మడర 


ఈ వచనమ్ము లిట్లనఃగ నింపగు( నాకు విభీషణుండు సు 
గ్రీవుని(ం గూడి లక్ష్మణ! వరిష్థిము లౌనని మీకు+ దోచినన్‌ 
వే వచియింపుః డిప్పుడు విభీషణు( డౌ విబుధుండు యోచనం 
దీవును దిట్టవే తలంచి యింపుగ నచ్చిన దింకః బల్కుఃడీ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


అంత సుగ్రీవ లక్షణు లప్పలుకల 
నాలకించి తనర వినయమ్ము పల్కి 


రిట్లు నరసింహ! యీ పల్కు లేల మాకు 


సుఖదములు రుచియింపవు సుహృదు( డనగ 


లంక( జేర దరమె రామ! సేంద్ర సు రాసు 
రాలి కైనను వరుణాలయమ్ము 

పైన గట్టకుండ( వంతెన దగు రీతి 

నేరి కైన నెంచ నిన కులేంద్ర! 


ఇవ్విభీషణు వచనము లింక నిజము 
సేయ నొప్పు దడయః గాదు క్షేమ మెన్న 
లంక జేర ససేన నీరధిని దాట 


నా సముద్రు నియోగింప నర్హ మగును 


మినుకులు విని రాము(డు వా 

రనంగ ధర్భాసనమున నాసీనుం డ 

య్యెను వారిధి తీరమ్మున 

ననలము వేది పయిన దగ నడరిన భంగిన్‌ 


28. 


29. 


30. 


31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ బందొమ్మిదవ 


సర్లము. 
౧ 


చారుడు శార్దూలు( డను రాక్షసుడు వానర సైన్యమును జూచి రావణునకు( దెలుప రావణు(డు 
శుకు( డను దూతను సుగ్రీవునకై సందేశముతో' బంపగా నత(డు వానరులచే బంధింప బడి 
రాముని యాదేశమున విడువ బడుట. 


కం. కనెనట శార్జూలుం డను 
ఘన రాక్షసుడా ప్లవంగ గణ సైన్యమ్మున్‌ 
వనధి తటి నిలువ సుర్రీ 
వుని కపి నాథు ఘన బాహువుల రక్షితమున్‌ 1. 


ఉ. చారుడు రాక్షసేంద్రునకు( జాల దురాత్మున కా యనీకముం 
దీరుగంగాంచి యిల్ల నరుదెంచి రయమ్మున( దిర్గి లంకకుం 
జేరి వచించె రాజునకు జెన్నుగ వాక్యము లిట్లు కంటి నే 
ఘోరము నప్రమేయమును గోతుల యెల్లుల సేన నో విభూ 2. 


తే.గీ. రెండవ యగాధపు( గడలి రీతి వెల్లు 
చుండి చేర లంకను నిల్సియుండె దశర 
థుని సుతులు సోదరులు రాము డన(గ లక్ష్మ 
ణుండన(గ సీత మార్గమును బడసి ధృతి 3. 


ఆ.వె. ఉత్త మాయుధముల నూని మహా ద్యుతి 
సాగరమ్ము సేరి సత్త్వ మడర 
నిల్చి రచట బలము నేల నిండి పది యో 


జనము లావరించి తనరు చుండె 4. 


తే.గీ. 


కం. 


చం. 


ఆ.వె. 


ఏమటికుండ( దత్త్వమును నెల్లను రాజ యెటింగి పంపుమా 
కేమము నెంచి దూతలను క్షిప్రము రాక్షసు లేగ యింపుగా 
సామము దాన భేదముల+ జక్క నియోగ మొనర్ప నర్హులే 


యా మను జేంద్రు సైన్యమున నంచు వచింప దశాస్యు( డంతటన్‌ 


రావణుండు వ్యరగ్రుం డయి రాక్షసాధి 
నాధుడే నిశ్చయించి మనమ్ము నందు 
రక్కసు శుకు( డనెడు వాని జక్క( గాంచి 
యర వేత్తల నుత్తము ననియె నిట్లు 


చని వేగమ్ముగ సుర్రీ 

వుని(గని శుక! పల్కుమ నుడువుల నిబ్బంగిన్‌ 
మన మలర(గ సందేశ 

మ్మును నావచనముల శ్లక్షముగ నిర్భీతిన్‌ 


అంచిత వంశ సంభవు(డ వారయ బుక్షర జోత్తముండు నిం 
గాంచెను బల్లిదుండ! విను కయ్య మనర్థము నర్భ మిచ్చునే 
యెంచగ నీకు నించుకయు నింపుగ భాతృ నిభుండ వీవు నా 
కెంచిన వానరేశ్వర! యహీన పరాక్రమ! చింత సేయుమా 


నర పతి పుత్రు దారను గొనంగ వనమ్మున నేను నీకు వా 
నరగణ నాథ! చింతిల మనమ్మున నర్హమె యేగు మయ్య నీ 
పురమున కింక వానరులు వోవ(గః జాలరు లంక కెవ్విధిన్‌ 
సురలును దేవగాయనులు చొచ్చిల లే రన నేల వానరుల్‌ 


అసురుడు రాక్షసాధిపుని యాజ్ఞను దాల్చి శుకుండు పక్షియై 
విసరుచు టెక్క లే(గి వడి విన్నున నిల్చి తరించి వార్డినిన్‌ 
వెస(గని వానరేంద్రు నట బేరిమి బల్క(గ రావ ణోక్తముల్‌ 
కసి(గపు లంత గెంతిరి ఖగంపు ఛదమ్ములు గోయం+ గొట్టుగన్‌ 


బలిమి బట్టి యెల్ల వానరు లా పక్షి 
రక్కసు+ బ్రహరించి వెక్కసముగ 
నాకసమ్ము నుండి యవని పయికి ద్రోయ( 


10. 


11. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


గూల బడ(గ నంత నేల వాడు 


శుకుఃడు పీడింప( బడుచును శోక తప్ప్తు( 
డయి కరమ్ము కాకుత్ళుని నరసి వేః(డె 
దూతను వధింప రెవ్వరు తూర్ణ్లము రఘు 
వీర! వీరి నాపు మనుచు భీతి తోడ 


తన పతి మతమ్ము నుడువక 

తనమతము వచించు దూత తగు వధ కెంచన్‌ 
మనుజేంద్ర! యనుక్తములను 

వినిపించిన నరు డౌను వీర! వధింపన్‌ 


రాము డాలకించి రాక్షసుని శుకుని 
పకి రూప ధారి వాక్యములను 
జక్క(గ ననె నిట్లు శాఖామృగర్లభు 
స వ 
లంగని విడు(ఃడు చంప రాదు వాని 


అరయ+గ వాన రాభయము నాకస మందున నిల్చి పక్షముల్‌ 
పరఃగగ నల్పసాంద్రముగ బల్మెను దిర్గి శుకుండు వాక్యముల్‌ 
హరివరు( గాంచి బల్లిదుఃడ! యారసి రావణు లోక రావణున్‌ 
గిరలను నే వచింప( బరికించి వచింపుమ నీ మతమ్మునున్‌ 


పలికిన శుకు( డట్లు వానరర్షభు(డు సు 

గ్రీవు(ఃడు బలు డాలకించి పలికె 

నసురు చారు శుకుని నారసి తూర్ణ మ 

దీన సత్త్వు( డిట్లు మానితముగ 

కా విల నాకు మిత్రు(డవు కా విక నర్హుఃడ వీవు జాలికిం 
గా వుపకర్త వీవు మణీ కావు ప్రియుండవు నాకు నెంచయగా 
నీ వరి వా రఘూత్తమున కీవు వధార్థు(డవే సబాంధవం 
బీ వసుధం గడంగి వధియింపగ నిం దగు వాలి భంగినిన్‌ 


స సుత బంధు స జాతి సంచయము నిన్ను 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


నాజి రజనీచరేశ! రయమున( జంపు 
వా(డ లావున నెల్లరం గూడి లంక 
నెల్ల భస్మము గావింతు( దల్లడిల్ల 


సకల సురాళి సేంద్ర మయి చక్కగ గాచిన నేమి రావణా! 
సకల గుణాభి రాముని నిశాచర! రాఘవ వీరు చేత బో 
వక భవదీయ గాత్ర వర వాయువు లుండెనె దాగి తేని ఘ 
స్ర కర పథమ్ము సేరినను రాక్షస! చేర రసాతలమ్మునున్‌ 


హర పదాటబ్ఞము లంటిన హతుః(డ వౌదు 
వనుజులను గూడి గంధర్వ హరివ రాసు 
ర సపిశాచ గణము లందు ద్రాతల( గన 
నేను ముల్లోకముల యందు నీకు నసుర! 


అక్కట వృద్దు( బక్షీని జటాయువు( జంపితి వక్షమంబు సూ 
యుక్కరి రాము సన్నిధిని నుగ్రుడు లక్షణు( డైన నుండగా 
బ్రక్కన భీతి సెందితివి రాక్షస! మూరి గ్రహింప సీతనున్‌ 
టక్కరి! నేర వా సతి నెడంద దశాస్య! సరోజలోచనన్‌ 


ఎటు(గ వకట నీ వహీన బలుని మహా 

త్ముని సురలకు నైన బోరునం ద 

జేయుని రఘు వరుని నీ యసువుల( దీయు 
వానిని నసురేంద్ర! పరమ పురుషు 


వాలి కుమారు( డంగదు(డు వాక్యము లంతట( బల్క్‌ నివ్విధిన్‌ 
మేలుగ గీశ సత్తము(డు మేటి విశారద! దూత కా( డితం 
డాలము సేయ రాదు మన యందలి సైన్య బలమ్ము లెక్కిడన్‌ 
వ్రాలిన చారు డంచు మది బన్నుగ నెన్నుదు నిశ్చయమ్ముగన్‌ 


లంక కేగ నీయ రాదు బంధింప న 
రు డత డిచట నియ్య దుచిత మంచు 
దోచు నాకు ననగ దూర్ణ మెగిరి పట్టి 


రతని హరులు రాయ డాజ్జ్ఞ నస 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. కట్ట విలపించు నా విహంగమును దీను 
భంగి బీడింప నా చండ వానరులు శు 
కుండు దశరథాత్మజు( గాంచి ఘోరముగ మ 
హాత్ము నెదుట నాక్రోశించె నార్తి నిట్లు 25. 


చం. అడళెను నాదు జిక్క లివి యక్షుల బొ డ్చిరి మిక్కుటమ్ముగా+ 
బుడమిని బుట్టి నట్టి దినమున్‌ గతియించెడు రాత్రి మధ్య న 
గడచిన కాల మందును దగం బొనరించిన పాపపుణ్యముల్‌ 
వడయుదు వీవు సర్వములు బార్జివ! నే మరణింప నిత్తటీన్‌ 26. 


కం. విని యాతని విలపనములు 
కనికరమున( జంప డతని గాకుత్ఫుం డం 
త ననె హరులతో విడువుం 
డని దూతగ వచ్చె నితడు హరివరు లారా! 27. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నిరువదవ 


సర్లము. 
౧ 


రాముం డంత( గడలి తీరమున సముద్రున కంజలించి దర్భలు పబిచి బాహువులు దిండ్లు కా(గ( 
బరుండి యెంత వేడినను సముద్రుడు రాకున్న నాగ్రహించి రాముడు బాణము విడువ 
సాగరములోని జీవ రాసు లెల్ల గలంగుట. 


ఉ. చక్కగ నుంచి దర్భలను సాగర వేలను బ్రాజ్మఖుండునై 
యక్కడ యంజలించి తగ నబ్దికి బాహులు పన్నగాభముల్‌ 
ప్రక్కన దిండ్లు కాగ నరవర్వ్యు(డు రాముడు పవ్వలరించె( దా 1. 


ర 


తే.గీ. 


ఆ.వె. 


నెక్కటి శత్రు సూదను( డహీన పరాక్రము( డంతః బ్రీతిమై 


మణిమయ కాంచ నాభరణ మౌక్తిక సంయుత దివ్య బాహు భూ 
షణ విలసద్భుజమ్ము లవి సల్లలి తాంచిత భవ్య మానినీ 
మణులు స్పృశింప యుక్తములు మాటికి మాటికి జంద నాగరుల్‌ 
ప్రణతిని పూర్వ మద్ద(ఃబడ రాజితముల్‌ తరణిప్ర భాభముల్‌ 


మున్నది జానకీ సతియె మూర్ణమునున్‌ శయనమ్మునం దిడన్‌ 
మిన్నగ వెల్లి నట్టిది యమేయ బలాన్విత తక్ష కాభముం 
జెన్నుగ గంగ నీట నభిషిక్తము నాజి యుగాభమౌను శ 
త్రూన్నత మిత్ర శోక పర మోల్లసదం బిట వేల నానెనే 


ఆతని బహు దీర్ణ హస్తము నారి రాపిడి గట్టిపడినది విరివి గాను 


దకుని పరిఘాభ దక్షిణ బాహు దండము వేల యాల నడరి యిడినది 


తలగడగా మలటేీ విలసిల్ల రాము(డు మరణ మేని కడలి తరణ మేని 


నే*డగు నాకంచు నిశ్చయించి యిడద శయనించె సన్ముని సరణి నుండి 


విహిత విధి నప్రమత్తత( బృధథివి పయిన 
నుండ దర్భ తల్పము నందు నుత్తమముగ 
గడచె రేలు మూడు గొలువగా సముద్రు 
ధర్మ వత్సలు( డంచిత ధర్మ వేది 


నియతిని బూజ సేసినను నెమ్మిని రాముడు వార్థి మందుడడై 
భయ మెద లేక యించుకయు( బార్జున కీయ(డు దర్శనమ్మునున్‌ 
నయనము లెట్జివాటిగ ఘనమ్ముగ రాముడు కిన్య నూని కాం 
చి యనుజుః జెంత లక్ష్మణు వచించె సులక్షణు తోడ నివ్విధిన్‌ 


ఒసగ(డు స్వీయ దర్శనము నుద్ధతి సాగరుః డింక నక్కటా 
పొసగవు మంచివారి మృదు పూరిత వాక్యము లార్జవంపు టా 
పస శమమున్‌ క్షమాగుణ మవశ్యము నిర్గుణు లందు జూపగా 
వసుధ ఫలమ్ము లీయ వవి వారి నశక్తులుగా' దలంతురే 


తనను బౌొగడు కొను నతనిని దుష్టుని ధృష్టు 
దండ మెత్తి వేగ దశ దిశలను 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


బాటు వాని గాంచి పన్నుగ గౌరవిం 
చును జగమ్ము వింటె చోద్యముగను 


కలుగదు కీర్తి యశమ్మును 
గలుగదు లక్ష్మణ! జయమ్ము కయ్యము లోనం 
బలికిన సామ వచనములు 


లలితమ్ముగ నెన్న( డీ యిల విచారింపన్‌ 


కాంచుమ నే(డు ఘోర విశిఖమ్ముల నేయ(గ నేను లక్ష్మణా! 
మించి మహాబ్ధి తోయములు మెండుగ స్త్రుక్కఃగ భిన్న నక్ర రా 
టృంచయ మెల్ల చోటుల+ బ్రసారము కా(గ భృశమ్ము తేలి యూ 
యంచిత భీమ సాగరము నార్తిల నిప్పుడు మిక్కుటమ్ముగా 


భోగి భోగములను ముక్కలు చెక్కలు 
కాగ భూరి మత్స్య కాయములను 
గరుల తొండములను గాంచుమ సౌమిత్రి 
నీరరాశి యందు నిండి యుండ 


శంఖ శుక్తికా జాలము సరుష మకర 
సంయుత మకరాలయమును శర వరాలి 
నేను శోషిల్లంజేయుదు నేడు భీమ 
యుద్ద మందు వీక్షింపుమ యిద్ద చరిత 


నయముగ జూప నే క్షమను నన్నసమర్ధునిగా' దలంచె నౌ 

ర యుదధి యిట్టి వారి కిసి లక్ష్మణ! యోరిమి(' జూప బాడియే 
ప్రియముగ స్వీయ దర్శనము ప్రీతిని వేడగ నీయ( డక్కటా 
రయమున( తెమ్ము వింటిని శరమ్ముల( బన్నగ సన్నిభమ్ములన్‌ 


కడలి నెండింతు' బదముల( గపులు సనగ 
క్షోభ పెట్టుదు వనధి నక్షోభ్య మైన 

వేల గల యూర్మిమారిని విశిఖ పంక్తి 

వేగ మొనరింతు మర్యాద వీడు నట్లు 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కలంచెద నిమ్మ హార్ణవము+ గ్రన్నన భీకర దానవాలి సం 
కులమును బల్కి యివ్విధము క్రోధ సమాకుల లోచనుండు రా 
ట్కుల మణి చాప హస్తు(డు కడుంగడు కిన్కను ఘోర వహ్ని యు 


వ 


వంచి విల్లు ఘోరమ్ముగ వణ(క( జేసి 
జగము నుగ్ర శరమ్ముల సత్వరముగ 

విడిచె బాణములను రాఘవు(డు శతక్ర 
తువు విడిచి నట్లు వజ్రము దుస్ఫహమును 


మండుచు నవి యెల్ల మెండుగ తేజము 
నను మహా జవమున నారసముల 
నుత్తమములు దూజటిా నుదధి జలమ్ముల 
బన్నగములు వణ(క మిన్నగాను 


ఘోర మయ్యె గడలి మారుత ధ్వానమ్ము 
మిన్ను ముట్ట మకర మీన కంపి 

తమ్ము నై కరమ్ము తచ్చర సంపాత 
వేగమునను దిశలు పిక్కటిల్ల 


అలలు పెల్లుబుకె వడి ముత్యములు శంఖ 
ములు తరంగములను గూడి పొర్లు చుండె 


ధూమ మయము లయ్యె నలలు తోరముగను 


సాగరము భీకరం బయ్యె సత్వరముగ 


వ్యథితు లైరి బలులు పాతాళ తలవాసు 
లెల్ల దానవు లట నింక దీప్త 

వదన దీప్త నయన పన్నగ సంచయ 
మెల్ల జూచు చుండ దల్లడిల్లె 


సింధు రాజ భంగమ్ములు చిత్రముగను 
నక్ర మకరమ్ములను గూడి నభము ముట్ట 
లేచె నువ్వెత్తునను జెలరే(గి వింధ్య 


జ్ఞ్వలితము వోలె( గన్సడెను బార్ధ వరేణ్యు(డు రాము డత్తటీన్‌ 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


మందర నిభము లప్పు డమందముగను 


తే.గీ. సుళ్లు తిర్గిన భంగ రాసులను బభ్రాంత 
చిత్త రాక్ష సోరగపు టంచె లవి యెల్ల 
పైకి లేచి పడు మొసళ్ల పటల మెల్ల 


సంవృతములు కా నగపడె సలిల రాశి 21. 


కం. కని యుగ్రు రాఘవుని విం 
టిని లక్షణు( డంత( బట్టి రేవన్‌ హస్త 
మ్మున లేచి వేగ వలదం 
చును బల్కౌను లాగు చుండ జొప్పడ బుసలే 22. 


తే.గీ. ఆర్య యిది యెల్ల లేకయె యర్ణవంపు( 
గార్య మగును జక్క(గ వీరవర్య! నిన్ను 
బోలు వారు చిరము కిన్క వొంద రిట్లు 
కనుమ సాధు వృత్తమ్మును గాంచ ఫలము 23. 


కం. సుర బుషులును బ్రహ్మర్షులు 
స్వరాధికముల వలదంచు వచియించిరి య 
ల్లరు కష్ట మిది యనుచు నం 
తరిక్షమున( గాన రాక త్రాసము మీటబిన్‌ 24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నిరువది 


యొకటవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 22. 


అంత శ్రిరాము(డు సముద్రుని తోడ నిన్నిప్పుడు సపాతాళ మెండింతు నని బ్రహ్మాస్తమును సంధింప 


తే.గీ. 


ఆ.వె. 


ర 


నాతడు ప్రత్యక్షమై ప్రార్థించి నీలుని చే వారధిని కట్టింపు(డు నాపై నని యంతర్జానము కాగ 
వానరుల సాహాయ్యముతో నీలుడు సముద్రముపై వంతెన నైదు దినములలో గట్ట నెల్లరు 
సంతోషముతో జిందులు వేయుచు దా(టి యావలి యొడ్డున నిల్చుట. 


అంత బలికె రఘు వరుఃడ 

త్యంతము దారుణములు గిర లబ్ధిని గనియెం 
డింతు నిను సపాతాళము 

సాంతమ్ముగ నర్గవంబ! యని యుగ్రుండై 


అగ్ర మచ్చర దగ్ధ తోయముల నెండి 
యర్ణవమ! నీవు నిహత సత్త్వాలి రేగ 
నిసుక యెల్లెడలను గాంతు విపుడు నీదు 


దర్ప మివ్విధి నణ(గంగం దధ్యముగను 


అంప వాన కురియ నింపుగ నా వింటి 
నుండి తెజిపి లేక యెండ నీవు 

నడక నే(గు వారు నగచరు లెల్లరు 
సాగరంబ! కనుమ వేగి తూగి 


నేరవు నీవు పౌరుషము నిష్టను నాదు పరాక్రమమ్మునున్‌ 
ఘోరత రాసురాలయ! సుఘోర విచారము నందు దీ విటన్‌ 
నా రఘు వంశ వీరు( డని నారస మా విలు నందు( గూర్చి గం 
భీరు(డు బ్రహ్మదండ నిభ భీమ తరాస్త్రము బ్రహ్మ మెక్కిడెన్‌ 


లాగగ నారి ఘోరమును రాఘవు( డొక్క త్రుటిన్‌ నభం బహో 
నాగము లెల్ల నంతట ఘనమ్ముగ( దూఃగగ వేగ వ్రయ్యునో 
నా(గ స్ఫురింప సంతమము నాలుగు దిక్కుల: బ్రాకె లోక మం 
దా గతి రే(గె దల్లడిల్‌ నంత దటాక సరోవ రాపగల్‌ 


శశి సూర్య నక్షత్ర సంచయమ్మ తిరుగ జాగెను వెన్కకు వేగ మణంగి 
భాస్క రాంశువు లున్నవాయు పథమ్మున( జీ(కటి వ్యాపించె( జిత్రముగను 
వేలవే లుల్కల వెలిగె నభో వీథి యంతరిక్షమ్మున నశని రావ 

ములు రేగా మిక్కుటముగ దద్దరిల్లంగ నెల్ల మేఘమ్ములు చెల్లదెదరె 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


దివ్య మారుతపంక్తులు తీవ్ర గతిని 

వీవ నెల్లెడ( దరు లెల్ల విణటిగి పడెను 
మాటి మాటి కెగురు చుండె మబ్బు లెల్ల 
గదలె గిరులు విటిగె నా శిఖరము లల్ల 


దివిని ముటి మబ్బు లవి నిస్వనమ్ముల 
అ 

తోడ మెటుపు లొసగె( దోరముగ న 

నల కణమ్ముల నుటుములు పిక్కటిల్లంగ 

దిక్కు లెల్ల నంత గ్రక్కదల(గ 


కనబడు నట్టి భూతములు గట్టిగ బిడ్డుల వోలె గూయయగాః 
గన(బడ నట్టి వార్చినవి కాఖీయ భైరవ నిస్వనమ్ములన్‌ 
వనరిన వెల్ల దాపమున వారని భీతి సెలంగ నాత్మలన్‌ 
కనమట నెట్టి చేష్టలను గ్రమ్ముకొనంగ భయమ్ము తీవ్రమై 


భూతముల గూడి యూర్మికా వ్రాతములను 
గూడి రాక్ష సోరగముల గూడి వేగ 

వంత మయ్య మహా వేగ వార్డి దా(టె 

వేల యోజనము తృటిని వేటు చోట 


తా నతిక్రమించు దాని నద నదీప 
తిని జెలంగు దాని వననిధి( గని 
రాఘవుండు పగతుర వధించు వా(డు మ 
రల డొకింతయును నరర్పభుండు 


వనరాశి మధ్య నుండి వ 

డినా సముద్రుండు లేచె డిగ్గన నమ్మే 

రు నగమ్ము నుండి యుదయిం 

చు నా దివాకరుని( బోలుచు నట స్వయముగన్‌ 


ఒస౮గెన్‌ దర్శన మా సముద్రుః డతి దీప్తోగ్రాస్య సర్పమ్ములన్‌ 
వసు భూషా విలసచ్చరీరమున సద్వైడూర్య సంకాశు(డై 
సు సరోజచ్చద సన్నిభేక్షణు(డు నక్షోభుండు పుష్ప్బాఘ దా 


10. 


11. 


12. 


ర 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


మ సురాజద్వర మూర భాసితు(డు హేమబభ్రాజి తాబంధు(డై 


రక్త మాల్యాంబర రాజి తాంగు(డు నాత్మ సంజాత రత్న భూషణ విరాజి 
తుండు వివిధ ధాతు మండిత హిమవన్ని భుండు కౌస్తుభ సోదరుండు నైన 
నొక్కపిట నడుమ నుత్తమ పాటల ప్రభ మెజయుచు నున్న రత్న మడర 
విపు లోరమున సుందరపు భంగి నుత్తుంగ భంగ సమావృత భాసితుండు 
కాలి కానిల సంకుల ఘన రవుండు 

సింధు గంగా ముఖ నదులు సేర దోడు 

క్షుట్ద రాక్షస పన్నగ ఘోర నక్ర 

పరివృత వివిధ రూప నిర్భర విభుండు 


సాగరుండు వచ్చి చయ్యన నామంబు 
నుచ్చరించి రాఘవోత్తము+ గని 
బాణ హస్తు నంత బ్రాంజలి భక్తితో. 


బలికెను వినయమున( బలుకు లిట్లు 


పుడమియు గాలి యాకసము పూరుష వర్య! జలమ్ము కాంతియుం 
దడయక వారి నైజముల దప్పక నిల్లురు శాశ్వతమ్ముగం 

గడలిని నా స్వభావమె యగాధపు టున్న్కి చరింప దా(ట వీ 

లిడకయె గాధమై యునికి యెంతొ వికారము నాకు రాఘవా! 


కామము సెలగంగ గాదు లోభమ్మున( 
గాదు రాఘవేంద్ర! కాదు భీతి 
నేను వల్కు టిట్లు మాన వాధిప పుత్ర! 
లోక నైజ మేను వీ(క నందు 


గ్రాహ నక్రాకుల జలము రామ చంద్ర! 
నేను స్తంభింతు నెట్లెన వానరుల ద 
రింప( జేయుదు+( గపుల బాధింప వేవి 


వీలు కల్పింతు రాఘవ! వీరు దాట 


నా విని పల్కె రాఘవుడు నైపుణు( డస్తము లందు మిన్నగా 
నో వరుణాలయా వినుము యుగ్ర మమోఘమ యీ శరం బహో 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నీవ వచింపుమా యెచట నే విడువంగ' దలంతువో వడిన్‌ 
నా విని సాగరుం డనియె నారసముం గని పల్కు లివ్విధిన్‌ 


కలదోక టుత్తరమ్మున నృకాంతుః(డ! నా దగు పుణ్య దేశమే 


యిల ద్రుమకుల్య నామమున నింపగు ఖ్యాతిని నీకు నెర్కయాో+ 


గలరట నుగ్ర దస్యు లఘ కర్ములు త్రాగుచు నా జలమ్ము బె 


స్తలు ప్రముఖుల్‌ సహింప నయ! స్పర్శను వీడు శరమ్ము నచ్చటన్‌ 


విని సాగరు వాక్యములను 

ఘన దీప్త శరమ్ము విడిచె( గాకుతుం డం 

త నరర్షభుం డమోఘ 

మ్మును జలనిధి పలికిన స్థలమున వేగముగన్‌ 


పడ(గ వజ్రాశని సమప్రభా శరమ్ము 
తత్తుదేశమున మరు కాంతార మనగ 
విశ్రుతమ్మున నినదించె( బృధథివి బాణ 
పీడితంబై యధికముగ బిగ్గరగను 


తోయ ముద్భవించె శరముతో రసా త 
లమ్ము నుండి కూప మట నేర్పడెను వ్రణ మ 
నంగ విశ్రుతం బయ్యెను బొంగ నుదధి 
జలము వోలు నీ రచ్చట సంతతమ్ము 


చీల్చు నట్టి ఘోరధ్వని చెవులు దద్ద 

రిల్ల నుద్భవించె నపుడు పెళ్లు మనుచు 
బాణపాత వేగమున గర్భమున నున్న 
జలము సంపూర్ణ మెండె( దత్‌క్షణము నందు 


అమ్మరు కాననమ్ము ధర ఖ్యాతిని బొందె విశేష రీతిగా 
నిమ్మను జేశ్వరుండు కడు పెల్లను శోషిలః జేసి ముల్కితో 
నిమ్ముగ(దా వరం బొసగె నింద్ర సమాన పరాక్రముండు రా 
గమ్మున బండితోత్తముఃడు క్రన్నన దానికి నివ్విధమ్ముగన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


విగత రోగ పశువు లిట వృద్ధి సెంద 

సుఫల మూల రసములతో సురుచి రాజ్య 
చందన క్షీర యుతము నౌషధ సహితము 
బహు గుణముల మరు వనము పరగు నంచు 


రామ వర దానము వలన 

నా మరు కాంతార మడరె నంచిత గతినిన్‌ 
భీ మోదరమ్ము మండగ 

రామునితో బలికె సాగర వరుం డంతన్‌ 


ఈతడు సౌమ్య చిత్త! నలు డీతఃడు పుత్రు(డు విశ్వకర్మకున్‌ 
వే తరి యింప వంతెనను వృక్ష చరుం డిట( గట్టు నా పయిం 
బ్రీతి నొసంగె నా వరము వీనికి దండ్రి వహింతు వారధిన్‌ 


భూతల నాధ నందన! సముం డిత డెన్నంగ దండ్రి కిద్దరన్‌ 


విమ లోదధి యంతర్భా 

న మయ్యె వచియించి యిట్లు నలు( డులితుడై 
సముచితముగా+ బలికి ని 

ట్లు మర్కటక్రేష్టు( డా బలుఃడు రామునితో 


పలికె నిజమ్ము సాగరు(డు వంతెన కట్టుదు నాత తాబ్దిపై 
నలవడ( దండ్రి లావు జగ మందు నరాలికి నొప్పు దండమే 


తల(తును రామ యివ్విధము దానము సాంత్వము నింక నోర్మియున్‌ 


వల దకృతజ్ఞు లందు గతి వారిధి యిచ్చెను దండ భీతినిన్‌ 


తనపై వంతెన కట్ట మ 
దినింగోరుచు సాగరుండు దృష్టిడి దండ 
మ్మున రాఘవున కొస మి 

ట్ట నెంచి చూడంగ నిక్కడ రఘు వరేణ్యా! 


ప్రీతి వరమిచ్చె దల్లికి విశ్వకర్మ 
మందర తటిని వాని కుమారు(ఃడను స 
ముండ వానికి స్మృతి సముద్రుం డొసంగె 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


నడుగమి వచింప కుంటి నే నార్య నీకు 


నే సమర్ధు(డ నిర్మింప నీర రాశి 
సేతువును నే(డ కపు లెల్ల సిద్ధ మగు(డు 
కట్ట నన రాము నానతి( గపి వరేణ్యు 

లల్ల వేల సంఖ్యల వని కే(గి రెలమి 


శైల సంచయమును శైల సన్నిభులు శా 
ఖామృగ గణ పతులు భీమ బలులు 
విబీచి యీడ్చికొనుచు వేగ వచ్చిరి సాగ 
రాంకమునకు( దివిరి యంద జాలమి 


అశ్వకర్ణ సాల ధవ ఘనార్జున కుట 

జ తిలక తిమిశ ఘన తాల సప్తపర్ణ 
బిల్వ కర్ణికా రాశోక వృక్ష చూత 
వంశముల బుప్పితమ్ముల వనధి నిండె 


వేరు లుండ కొన్ని వేరులు లేక కొ 

న్నింటి( దరుల లేపి వెంట తెచ్చి 

రడరి యంత యెల్ల హరు లింద్రు ధ్వజముల( 
బోలు వాని వేగ వేల కెలమి 


తాల తరులు దాడిమ వీరుధమ్ము లింక 
నారికేళములును దాండ్ర నగ వరములు 
వేప చండ్ర పొగడ చెట్లు వేటు వేటు 

చోట్ల నుండి తెచ్చిరి హరి శూరు లడరి 


శిలలను బర్వతమ్ములను శీఘ్రమ కుంజర సన్నిభమ్ములన్‌ 
బలులు మహా శరీరులును వానర వీర వరుల్‌ వెకల్సి యా 
జలనిధి కంత యంత్రముల జక్క(గ తెచ్చిరి సంభ్రమమ్మునన్‌ 
జలమున వేయ శైలములు సత్ప్సథ మంటి పడెన్‌ జలమ్ములే 


కడలి కోభించె* బడుచుండ గండ్ర శిలలు 


32. 


33: 


34. 


35. 


36. 


37. 


38. 


ఆ.వె. 


ర 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


మిక్కుటమ్ముగ నప్పు డే ప్రక్క గనిన 
మూరి వంద యోజనముల పొడవు సూత్ర 
ము నితరులు పట్టి రచ్చట మోదమునను 


కట్టం దొడ(గె నలు(డు కడలి నద నదీ ప 
తి పయిన గడు దొడ్డ దిట్ట మైన 
వంతెన నట దొడ్డ పనుల వానరులు సా 
హాయ్య ముండ( దనకు నంచితముగ 


దండముల నటం గొందటు పట్టు చుండిరి యన్యులు వందల హరులు వెదక 
జాగిరి రాము నాజ్ఞ గిరి మేఘ నిభులు కట్టుచు నుండిరి కాష్టములను 
దృణముల సుమ తరు గణముల సేతువు నిర్మింప దొడ(గిరి నెమ్మి హరులు 
శైల సన్నిభముల మేలి బాల నగ శిఖరముల మోయుచు( గాన బడిరి 
పరువు లిడుచును శిలలను బబచు చుండి 

పర్వతమ్ముల( బడవేయ వార్థి యందు 

నుద్భవించెను శబ్దమ్ము లద్భుతముగ 

దిక్కు లెల్ల ఘోరమ్ముగ బిక్కటిల్ల 


తొలి దిన మందు+ బట్టుదలతో' ద్వరితుల్‌ పదు నాల్లు యోజన 
మ్ముల నట వంతెనన్‌ ఘన కపుల్‌ మణి యా నలు( గూడి కట్టగా 
మలి దిన మందు( గుంజర సమానులు వింశతి కట్ట యోజన 

మ్ము లడరి యేక వింశతి సమోదము మాడవ నాడు కట్టణగా 


యోజనము లిరువది రెంటి నోజః గట్ట 
నాల్గవ దినమం దేనవ నాడు కట్టె 

నింపుగ నిరువై మూటిని సొంపు మీటి 
యోజనమ్ముల నా వాన రోత్కరమ్ము 


నలుడు విశ్వ కర్మ సుతు(డు బలము నందు 
ఘనుడు శ్రీమంతు( డుత్తమ కపి వరుండు 
కట్టె గొప్పవంతెనను సాగరము నందు 

నెట్లు తండ్రి యడరు వాడ్‌ యట్లు మించి 


39. 


40. 


41. 


42. 


43. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


మర్కటుండు నలుడు మకరాలయమ్మున 
సాగరమ్ము నందు( జక్క గట్ట 

అ 
సేతువు వెలి(గె సురుచిరముగ నచ్చట 
నంబరమున స్వాతి యధ్వ మనగ 


కాంచ( గోరి దేవ గంధర్వ సిద్ధ మ 
హర్షు లద్భుతమును నంత వచ్చి 
9 A 
నిల్చి రుత్సుకు లయి నింగిని నా సమ 
యమ్ము నందు నెదల హర్ష మడర 


నలసేతువు సుర గంధ 

ర్వు లడరి పది యోజనమ్ములు వెడలు పుండన్‌ 
లలితమ్ము గ శత యోజన 

ములు పొడ వుండ(ఃగ నసాధ్యమును గని రంతన్‌ 


గెంతుచు దూ(కుచుం గపులు కేలి నొసంగుచు ఘోర గర్జలన్‌ 
సంతస మందు చుండగ భృశమ్ముగ భూతము లెల్ల గాంచె నా 
వింతను రోమహర్షణము( బృధ్విని దుష్కర మైన దానినిం 

ర వై 
జింతకు నంద రాని దగు శ్రేష్టపు టద్భుత సేతు బంధమున్‌ 


వంతెన నట గట్ట బల్లిదమును వేల 
కోట్ల సంఖ్యలు ప్లవగులు ముదముగ 
సంభ్రమించి యంత సాగర పాఠము 
సేరం దొడగి రెల్ల శిప్రముగను 


సుకృతము సు విశాలము శ్రి 

ప్రకటిత సుసమాహితమ్ము రమ్యతరమ్మున్‌ 
మకరాలయమున(గాంచ న 

ది కేశ వీథి వలె వారధి ఘనము దొోచెన్‌ 


కడలి పార మందు గద నూని చేత వి 
భీషణుండు వైరి వీరుల నెది 
రింప సచివ సహిత మింపుగ నిల్చెను 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


రాక్షస వరు( డెలమి రమ్యముగను 


భూవరు సత్య విక్రముని ముందటి రాముని గాంచి పల్కెసు 
గ్రీవుఃడు రాఘవా! కపి వరేణ్యుని యీ హను మంతు వీపుపై 
ధీవర యెక్కు లక్ష్మణు(డు దీటుగ నంగదు పైన నెక్కణగా 

నా వర వానరోత్తములు నంబుధిపైన జరింత్రు మోయుచున్‌ 


సైన్యమునకు ముందు చాగె శ్రిమంతు(డు 
రాము డంత ధర్మ రతు(డు ధన్వి 
లక్ష్మణు ననుజు శుభ లక్షణు( గూడిసు 


గ్రీవ సంయుతమ్ము పావనుండు 


కొందటు సైన్య మధ్యమున గొందటు పార్వము లందు వానరుల్‌ 
గొందటు నీట నీ(దుచును గొందటు నన్య పథమ్ము లందునుం 
గొందటు నింగి మార్గమును గోరి చరించిరి పక్షిరాజు నా 


చందము దో(ప వేగముగ సంతస మొప్ప ససంభ్ర మాత్ములై 


కడలి రేంగి నట్టి ఘనమైన శబ్దము 
మంద మయ్యె గపుల మంద ఘోర 
సేన సాగు చుండి చేసిన భీషణ 
రవములు సెలరేగు నవసరమున 


నలు సేతువు పై దాటగ 

పుల సైన్యము తీర మందు మూలఫలమ్ముల్‌ 
జలములు గల దేశమ్మున 

నిలిపెను సుగ్రీవు( డెడ(ద నెమ్మి సెలంగన్‌ 


చేరి రాముని నమరులు సిద్ధ చార 

ణులు మహరులు పావన జలము చేత 
బ్రీతి నభిషిక్తు( జేసిరి యాతతంపు 
టద్భుతము దుష్కరము నైన యప్పని( గని 


నరదేవ! జయం బయ్యిడు 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


ధరణి స సాగరము సంతతము కాకుతాా! 
థ 

నిరతిం దగ బాలింపుమ 

గిర లాశిర్వచనము లొసగిరి యిబ్బంగిన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నిరువది 


రెండవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 23. 


అనేక నిమిత్తములను గని రాముడు తమ్ముని లక్ష్మణుని గౌగిలించి యీ శకునములు వానర 

బుక్ష రాక్షస వీరుల ఘోర యుద్ధమును సూచించు చున్న వని సైన్యమును దగిన వ్యూహముగా 

నమర్ప వలె నని లంకపై దండెత్త వలె నని పలుకగ సుగ్రీవ విభీషణులతో గూడి వానర సైన్యము 
లంక కభిముఖమై చనుట. 


కం. శకునమ్ముల+ గని రాము(డు 
శకునము లెటి(గిన విబుధుఃడు సహజన్ముని నుం 
చి కవుశిలి లోన నంత'బ 
లికె లక్షణు తోడ నరవరిష్థుం డిట్లున్‌ 1. 


తే.గీ. శీత లోదకముల తోడ నాతత ఫల 
వంత వనము+ జేరితి మిష్టు వానర బల 
మెల్ల విభజించి వ్యూహము నింపుగ నన 
రింప నర్ధ్హము లక్ష్మణ! లీల మనకు 2. 


ఆ.వె. బుక్ష వానర గణ రాక్షస నీరుల 
కు బొడచూపు చుండె ఘోర మైన 
బాధ లోక నాశ భయము భీమముగ(గ 


న్పట్టు చున్న దిపుడు నాకు ననుజ! 3: 


వాయువు వీచు చున్నయది పాంశు సమేతము మిక్కుటమ్ముగా 

నాయత రీతి గంపనము లారయ వచ్చె ధరాతలమ్ములో? 

బాయక వే ప్రకంపములు పర్వత పంక్తుల గాన వచ్చెనే 

యీ యెడం గూలె( బాదపము లిద్దర ఘోరము లిచ్చ టచ్చటన్‌ 4. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఘోరక్రూర మృగాభ మ 
హా రవ మేఘములు శోణి తాకలితమ్ముల్‌ 
నీరములు గురియు చున్నవి 

క్రూరముగ బరుషములై సుఘోరపు రీతిన్‌ 


రక్త చందనంపు రమణ సంధ్య తనరు 
చుండె దారుణముగ మండు భంగి 
నగ్ని మండలమ్ము లాదిత్య గోళమ్ము 
నుండి రాలు చుండె మెండుగాను 


క్రూర మృగములు విహంగము 

లా రవి వీక్షించు చుండి యతి దీనముగన్‌ 
వారక యార్చుచు నున్నవి 

మూర భయం బెడ(దల ఘనముగ నెల్లెడలన్‌ 


ఇంచుకయు.+ బ్రకాశమ్ము వహింపకుండ 

రాత్రి వేళ చంద్రుండు తారా ధవుండు 

తాప మొస(గు చుండెను జగత్‌క్షయ మనంగ 
నీలి రక్తాంశువుల నూనే నీరజారి 


మున్నెటుగని యటి ముదుగెన చిన్నని 
ర్ణి డై 

రూప మంది దినకరుండు గాలి 

గుడి నగపడు చుండె( గడు నీలి మచ్చ నూ 

నె విమ లార్కు( డనుజ! నింగిలోన 


కను మో లక్షణ! నక్ష 


కం. 


తే.గీ. 


తే.గీ. 


త్ర నిచయ మీ ధూళి చేత దద్దయును మటుం 
గున బడె( దెలుపయు గాంతం 
బని లో కమ్ములకు నెల్ల నాశ్చర్యముగన్‌ 


కాకులు డేగలు గ్రద్దలు 

వీ(క నెగురు చుండె+ గ్రింద బీభత్సముగన్‌ 
భీకరముగ నక్క లిచటః 

గూక లొసశగు చుండెం గనుమ ఘో రాశుభముల్‌ 


శైల శూల ఖడ్గమ్ముల నాల మందు 
విసరంగపి రాక్షస గణమ్ము వసుధ నిండు 
మాంస శోణిత కర్ణమ మయ మగు నిక 
భూ తలం బెల్ల సౌమిత్రి! యాతతముగ 


ఇప్పుడ ముట్టడింప వలే నెల్ల హరీంద్రులః గూడి లంకనున్‌ 
గొప్ప దతిక్రమింప సుర కోటికి శక్యము కాని దానినిం 

జొప్పడ వేగ మింపుగను శూరు(డు రాఘవు( డిట్లు పల్కం(గా 
నప్పురుషోత్తముండు వడి నంతట నా విభు( గూడి వానరుల్‌ 


రావణాసుర పాలిత రమ్య పురము 

న కభిముఖముగ సుగ్రీవు నగ చరేంద్రు 

నవ్విభీషణుః గూడి యా హరి గణమ్ము 

కదల నినదించుచు వధింపగ రిపు కోటి 


ముద మందె రాము డారసి 

యెద వీర హరుల పనులను నింగితముల నిం 
క దృఢ మనస్సులను భృశము 

కదలంగ( దనకు( బ్రియ మొసగం గపివరేణ్యుల్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నిరువది 


మూడవ సర్గము. 


ఆ.వె. 


ఆ.వె. 


యుద్ద కాండము 
సర్గము 24. 


లంకను జూచి రాము(డు లక్ష్మణునితో లంకా నగరమును వర్ణించి సైన్యమును వ్యూహముగా నిలుప 
నాజ్ఞాపించి బంధింప బడిన శుకుని విడువ సుగ్రీవు నాదేశింప శుకు(డు రావణుని( జేరి వానర సైన్య 
బలమును వర్ణింప రావణు(డు స్వీయ బలమును బ్రస్తావించుట. 


కపి వీర మహానీక 

మ్ము పన్నుగ వెలింగె జిత్రముగ వీక్షింపం 
గపి రాజుతో శరత్కా 

ల పూర్ణిమ వలె శశి తారల సహిత మచటన్‌ 


పృధ్వి సంచలించెః బీడింప( బడి త్రాస 
మందె( గరము సాగ రాభ వాన 
ర సుమహా బలౌాఘ రయమున నత్తణి 


నక్కజముగ సకల దిక్కు లందు 


వేగ లంక లోన ఘన భేరులు నింక మృదంగముల్‌ వడిన్‌ 
మగ నాలకించిరి ప్రమోదము నందిరి పుల్కరింప(గన్‌ 
బాగుగ మేను లెల్ల నట వానర వర్యులు సైప కా ధ్వనుల్‌ 
వేగమ మించి శబ్దములు పెద్దగ జేసిరి యెల్ల రంతటన్‌ 


వానర కోటి గర్భలను వారిద నిస్వన సన్నిభమ్ములన్‌ 
వీనుల రాక్షసుల్‌ వినిరి వీరులు దర్పము మీటి నార్వగా 
నా నగరమ్ము లంక నట నారసి చిత్రపతాక యుక్తమున్‌ 
జానకి జేరె డెందమున( జయ్యన రాఘవు( డార్తి తోడుతన్‌ 


లోహి తాభిభూత రోహిణీ సతి వోల 
సీత దశ వదనుని చేత బంధి 

త మృగశాబ లోచన మదిని జానకి 
లంక లోన నుండి రగులు చుండు 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


వెచ్చగ నిశ్వసించి రఘు వీరుడు రాముడు గాంచి లక్ష్మణున్‌ 
మెచ్చుచు విశ్వకర్మ నెలమిం బురి నైపుణి( గట్ట గాంచుమా 

యిచ్చట+ గొండ పైన నభ మింపుగ( దా(కు విధమ్ముగా నహో 
హెచ్చు విమాన పంక్తుల రమేశు నభో నిలయమ్ము భంగినిన్‌ 


పాండు రాభ్రముల నపార మావృతములై 
వెలు(గు చున్న వనుచుః బ్రీతిం బల్కె 
లంక శోభిలె( గడు లక్ష్మణ! పుప్పిత 
వనుల చిత్రరథము పగిది నరయ 


వివిధ విహగ సమృద్ధము వితత శుభ వి 
రాజితము ఫలపుప్ప విలాసితమ్ము 
మత్త విహగ ప్రలీన భ్రమర గణమ్ము 
కోకిలాకుల శాఖల గొప్ప పురము 


విమల వాయు వడరి వీచు పురం బిది 
యని వచించి రాము డాజ్ఞ లొసగె 
సేన నెల్లను విభజింప ననుసరించి 
శాస్త్రములను బ్లవ(గ సత్తములకు 


హరి బల యుక్త వీర వరు( డంగదు( డుండ వలెన్‌ సనీలు(డై 
హరిదళ మధ్య మందు ఘను+ డాజిని దుర్ణయు+ డెల్ల వారికిన్‌ 
హరిదళ దక్షిణమ్మున మహా బలు( డా బుషభుండు స్వీయ వా 
నర బల సంయుతుండు నయి నైపుణు( డాజిని నిల్వ నర్హుఃడే 


ఈ ప్లవంగ సేన కెడమ ప్రక్కన నుండు 
గంధ హస్తి నిభుడు గంధమాద 
నుండు గొప్ప బల్లిదుండు దుర్దర్హుండు 
oe sn 
వానరప్రవరు(డు భద్ర గతిని 


నిలిచెద సేన కగ్రమున నే నిట లక్ష్మణు( గూడి బల్లిదున్‌ 
వలసిన నప్రమత్తతను బమ్మి సుషేణు(డు జాంబవంతుఃడున్‌ 


10. 


11. 


12. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


బలు డగు వేగదర్శి కపి వర్యుఃడు ముగ్గురు సేన కుక్షినిన్‌ 
సలలిత రీతిః గాచెదరు సంగర నీరులు బుక్ష ముఖ్యులున్‌ 


వాన రానీకము వెనుక వాన రేశ్వ 
రుండు నిలుచు రక్షించుచు మెండుగాను 
లోక పశ్చిమార్థమ్ము వరుణు(డు కరుణ 
తోడ రక్షించు భంగిని దుర్భ్ణయుండు 


చక్కగ వెలిగె నట సమ్యుగ్విభక్త వా 
నర బలమ్ము ముఖ్య హరి వరేణ్య 
రక్షితమ్ము మేఘ రాశితో వెల్లెడు 
నాకసమ్ము పగిది నద్భుతముగ 


గిరి వర శృంగరాజముల గేళుల+ గైకొని వృక్ష రాజముల్‌ 
హరి వరు లల్ల( జేరిరి మహాసుర రాజ పురమ్ము లంకనున్‌ 
దురమున( జంప గోరుచును దుర్ణ్భయ రాక్షస కోటి నెల్లనున్‌ 
గిరి శిఖ రాలి ముష్టులను గీ డొనరింప(గ నెంచి రాత్మలన్‌ 


అంత బల్కొ మహా తేజు డరసి రాఘ 
వుండు సుగ్రీవుని గపీంద్రు దం డిటసు వి 
భక్త మయ్యె శుకుని నింక వానరేంద్ర! 

విడువ వలయు నని వచింప విని యతండు 


విడిచెను రాము నానతి( గపివ్రజ నాథుడు దూత నా శుకున్‌ 
విడివడి యవ్విధిం బ్లవగ పీడితు(డై శుకు( డా రఘూత్తముం 
డిడ దయ నాజ్ఞ నారు డయి యే౪గెను రావణు చెంత కంతటం 
గడు వడి మందహాసమున( గాంచి దశాస్యుఃడు పల్కొ నివ్విధిన్‌ 


ఏ మిది నీదు జెక్క లవి యేలనొ కోసిన రీతి నున్నవే 

యేమి యనేక మానసుల కీవు వశం బయి నిల్బితయ్య శా 
ఖామృగ కోటి కక్కడ శుకా! యనా విని తప్త చిత్తు(డై 

తా మటీ పల్కొ వాక్యములు తత్పతి చోదితు(డై భయమ్మునన్‌ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


చేరి వడి సాగ రోత్తర తీర మేను 

బల్క నీదు వాక్యములు సాంత్వమునః జెప్పి 
నట్టి రీతిని మెల్లగ నచ్చముగను 

గోపులై చూచి నంతనె ఘోర హరులు 


పటి నన్ను నంత గొట( దొడంగిరి 
(A) A] 
ముష్టిఘాతములను గష్ట తరము 
ప్రశ్న లిడుట కయ్యె బాధింప జాగిరి 
ప్రకృతిః దీక్లు లైన ప్లవగ వరులు 


సీత దారి నెటి(గి శీఘ్ర మేతెంచెం గ 
బంధ ఖర విరాధ పరమ వీర 

హంత రాఘవుండు హరినాధథు సుగ్రీవు 
గూడి రాక్షసేంద్ర! కోప మూని 


కట్టి వంతెన నింపుగః గడలి పైన 
దాటి యా లవణాంబుధి తత్‌క్షణమ్ము 
త్రోలి రక్కసుల నతడు మేలి వింటి 
నూని నిలిచె నచట రాక్షసోత్తమ విను 


గిరి మేఘ సన్నిభమ్ములు 
హరి బుక్ష సహస్రముల మహా సేన వసుం 
ధర నెల్ల గప్పి యున్న ద 
సురేంద్ర! వీక్షింపగంగడు జో ద్యం బయ్యిన్‌ 


పొసగదు వాన రాసుర చమూ యుగళమ్మున కిప్లు సంధి యా 
యసురుల కింక దేవతల కత్తటీ( గాని విధమ్ము నెంచయగా 

వెస వరణమ్ము+ జేరెదరు వేగమ చేయుమ కార్య మొక్క టే 

ని సమర మిమ్ము లేని యెడ నీరజ లోచన నిమ్ము జానకిన్‌ 


విని శుకు భాషణమ్ములను వెల్లగం గన్నులు రక్త సిక్తముల్‌ 
కనులను గాల్చు భంగి ననె( గ్రన్నన రావణు డెట్లు వాక్యముల్‌ 
నను సుర దేవయోనులు రణమ్మునః దాశిన సర్వ లోక భీ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ర 


తే.గీ. 


తే.గీ. 


తి నెగడినం గడింది శుక! దేవిని జానకి నీయ నెన్నఃడున్‌ 


ఎప్పు డుటుకు నా బాణము లప్పురుషుని 

రాముని పయి వసంత కాలమ్ము నందు( 

బుప్పిత ద్రుమముల పయి మూరి మత్త 

భృంగములు వాలు భంగిని బెట్టిదముగ 26. 


అంత నా యమ్ములపొదిలో నడరు దీప్త 

కార్ముక చ్యుత శరముల( గాల్చు వాడ 

రాఘవుని నుల్కలను గుంజరమ్ము ఘోర 

మత్త దర్పితము+ బజిపు మాడ్కి( జెల(గి 27. 


తారా గణముల ప్రభలను 

నా రవి యుదయించి వేగ హరియించు విధిన్‌ 

నే రామ బలము నెల్లను 

మూరిన నా బలమున వడి( బోకారిచెదన్‌ 28. 


నేరక నాదు వేగమును నీరధి తుల్యము నించు కేనియున్‌ 

మారుత తుల్య వీర్యమును మానవ మాత్రు(డు రాఘవుం డనిన్‌ 

నేరక చేయ నెంచెను ఫణిప్రవ రాభ శరాళి నాదు తూ 

ణీరము నందు నుండుటను నేరక యుద్ధము సేయ వచ్చెనే 29. 


పూర్వ మెటు(గ(డు రాముడు రణమందు నాదు బలము పరవీర దుర్భ్ధయమ్ము 

నాదు చాప మను వీణను శర కోణముల సురుచిరమ్ముగ రాగములను 

బలికింప నడరుచు వాయింతు జ్యాశబ్దములు వెలువడు ఘోరముగ జెలంగి 

యార్త గీతములు మహాస్వనము లయి విరాజిల్లు నెల్లెడ రమ్యముగను 

బాణ తల ఘోష లడరంగ' బరుల వాహి 

నియను రంగస్థలమున మునింగి మించి 

వాద్యములను వాయింతు నే భండ నాంగ 

ణమున నేరఃడు రాముండు నర సుతుండు 30. 


నన్ను నెదిరింప నా వేయి కన్ను లున్న 
యింద్రు( డేని మటి వరుణు( డేని స్వయము 31, 


యముఃడు వైశ్రవణుం డేని యాజి నగ్ని 
నిభ శరమ్ముల శక్యులే నిక్క మెంచ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నిరువది నాల్గవ 


సర్లము. 
౧ 


యుద్ద కాండము 
సర్గము 25. 


రాము డపూర్వ మైన రీతి వంతెన కట్టి స సైన్యము సముద్రము దా(ట రావణు(డు శుక సారణుల 
నమాత్యులను బిలిచి మారు వేషముల రాముని సేనా బలము నెటి(గి రమ్మనిన వారే(గి మహా 
వానర సైన్య సత్త్వ మెటింగి బంధింప బడి రాముడు విడువ తిరిగి వచ్చి రావణునకు నివేదించి 
సీతను రామునకు( దిరిగి యిమ్మని బోధించుట. 


కం. సబలము దా(టంగ నవి 
క్లబ మంబుధి రాఘవుండు గని దశముఖి డం 
త బిలిచి స్వీయామాత్యుల 
ను బలికె శుక సారణుల మినుకు లిప్పగిదిన్‌ 1. 


చం. కపి బల మెల్ల దుస్తరపు( గంధి దరించె నపూర్వ రీతినిన్‌ 
నృప తనయుండు రాఘవుడు నీరధి వారధిః గట్టె వింతగా 
నిపు డది నమ్మ జాల నెద నెవ్విధి నైన నవశ్య మిత్తటిం 
గపి వర సైన్య వీర్యమును గ్రన్నన నెన్న నమాత్య శేఖురుల్‌! 2. 


తే.గీ. చేరి వానర సైన్యము మీ రిరువురు 
నేర వలయు శాఖామృగ వీర వరుల 
వారి పరిమాణ మింకను బలము నెల్ల 
రామ సుగ్రీవ మంత్రుల రమ్య రీతి 3. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


మూరుదు రెవ్వ రిందు మును ముఖ్యులు వానరు లందు నెవ్వరో 
వారధి కట్టి రెప్పగిది వారిధి పైనను వారి రాశినిన్‌ 
వారట నిల్పి రెవ్విధిని* బార కుమారుని కార్య వీర్యము 
థ 
ల్నేరగ నొప్పుః గైదువులు లీలగ లక్ష్మణు శక్తి యుక్తులున్‌ 


సేనాపతి యెవరు హరి వ 
రానీకమ్మునకు+ దేజ మం దధికులకున్‌ 
మానుగ నెటీంగి వేగమ 

మీ నైపుణ్యముల రండు మేలుగ నిటకున్‌ 


ఆన తీయ నిట్లు హరి రూప ధరు లయి 
శుకు(డు శారణుండు శూర రాక్ష 

సులు హరి గణ నాథు బలములో( దూటీరి 
వేగ గూఢముగను భీతి లేక 


అరసి యూహింప రానిది హరుల సైన్య 
మొడలు గగురుపొడవ( గరం బడరు నట్టి 
దానిని శుక సారణులకు( దరము గాక 
యుండ లెక్కింప నిల్చిరి దండు నందు 


కని రట నా నిశాచరులు కానల వార్థి తటిన్‌ గుహా తతిన్‌ 

ఘన గిరిశృంగ భాగముల గంతులు వేయుచు నున్న వారి దా 
టిన మటి దాటు చుండ(గ వడిం దర ణార్భము నున్న వారి(జే 
రిన యి(క( జేరు వారిని( బరీక్షగ దిట్ట బలమ్ము నింపుగన్‌ 


ఆ బ లార్భవమ్ము నక్షోభ్యమును భీమ 
నాదము లొనరించు నగచ రాలి 

గాంచి రసురు లచట( గన్నులు చెదరంగ 
విశ్మయమ్ము వొడువ వెక్కసముగ 


వీరి నరసె దేజస్వి వివబీషణుండు 
శుకుని నా సారణుని రక్కసులను బట్టి 


10. 


తే.గీ. 


యిరువురను రఘు రామున కబ(గి యంత 


బలిక బ్రచ్చన్ను లను జూపి వాక్కు లిట్లు 


రాక్షసేంద్రుని మంత్రులు రాఘవ! శుక 
సారణులు లంకనుండి యిచటకు వచ్చి 
నట్టి చారులు వీరల నరయుమ పర 

వీర దమనులు రాక్షస వీర వరులు 


కని రాముని వారిద్దబు 
ఘనముగ నారు లయి భీతి కదుర నెడ(దలం 
దు నశింప నాశ జీవిత 


11. 


12. 


మున నంజలి నిల్చి వచనములు పల్కి రిటుల్‌ 


వచ్చితి మార్య యిద్దజిము పంప(గ మమ్ము దశాస్యు( డెన్నణా 
wm 

నిచ్చటి వాన రౌఘ బల మెల్లయు నం చన నాలకించి తా 

జెచ్చెటి రాముడే నగుచు( జెల్వపు భూత హితార్జి యిట్లనెన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


హెచ్చిన సేన నెల్ల గనిరే మము మీ పతి యాజ్ఞ మేరకున్‌ 


చూచిన సమస్తము చను( డసుర వరేణ్యు 
లార! చూడకున్నం( దిరిగి యథరయ వలయు 
లేనిచో విభీషణు' డింపుగాను మీకు 

జూపు వా డఖిలమ్మును జూడు డడరి 


పట్టు వడిన వలదు భయము మీకు బ్రతుకు 
కొటికు దూత( జంప గూడ దెన్నం( 

డేని వా(డు శస్త్ర హీనుడయిన నేరి 

కైన ధర్మ మెంచ నవని లోన 


విడువుమ విభీషణా! పగ 


తుడు పంపగ వచ్చి రిటకు దూత లుభయులున్‌ 


వెడలగ బ్రచ్చన్ను లయిన 
నడల(గ మన కేల నో మహాత్మ! యసురులన్‌ 


13. 


14. 


15. 


16. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ర 


కని శుకు నింక సారణు నృకాంతు(డు రాముడు వల్మా( గ్రమ్మజం 
జని పురి లంక కిద్దబును జయ్యన రావణు గాంచి యిట్లు నా 
మినుకుల( బల్కు:ఃడీ వినగ మేలుగ జానకి నే బలమ్ము నెం 
చి నయము వీడి తెచ్చితివొ శీఘ్రమ చూపుము యా బలం బి(కన్‌ 


స్వీయ సేన తోడ జేర బంధువులు య 
ధేచ్చ( జూపు రాక్షసేశ్వర! నిజ 

బల మరయుదు రేపు ధ్వంసితములు కాగ 
లంక తోరణములు ప్రహరు లెల్ల 


నాదు శర జాలమున నీదు నగర మెల్ల 
ధ్వంస మొనరించెదను రే పుదయమ భీమ 
కోపము విడుతు బల మూను ఘోర వజ్ర 
మసురు లపయి వజ్రి విడుచు నట్టు లసుర! 


అనుమతి నీయ వారు జయ యంచును రాఘవు ధర్మవత్సలున్‌ 
ఘనముగ వందనమ్ము లిడి క్రన్నన నా శుక సారణుల్‌ స్తుతిం 
చి నగరి కేగి లంకకు వచింప దొడంగిరి కాంచి రాక్షసేం 

ద్రుని వచనమ్ము లివ్విధము మక్కి కృతాంజళులై వినమ్రులై 


పట్టువడి విభీషణునిచే వధకు నర్హు 

అ మయిన మము ధర్మాత్ముడు రాఘవుం డ 
ఖండ తేజో మయుడు నృవరుండు కరుణ 

తో విముక్తుల( జేసెను దూరము విభు! 


17. 


18. 


19. 


20. 


21. 


ఒక్క చోట నిలిచి రుగ్రులు పురుషర్షభులు లోకపా లోపములు కృతాస్త్రు 

లు నలువురు ఘన శూరులు దృఢ విక్రము లా రాఘవుండు మహా బలుండు 
లక్ష్మణుండు ప్లవగ రాజు సుగ్రీవు(డు వజ్రి నిభు(డు దైత్య వర్యు(డా వి 
భీషణుండు ఘనుండు వీరెల్ల రీ లంకను సతోరణమ్మును నూకి ప్రహరు 

ల సహితం బుంచ( గల రితరస్థలముల 

జోద్యముగ హరు లెల్లరు సూచు చుండ 

రాము రూప మాయుధము లరయంఃగ లంక 

నణచు( దక్కిన ముగ్గురు నలయ కొకఃడ 


కం. హరి సేన రామ లక్ష్మణ 
వ 


భా 
సురులకు దుర్ధర్ద మయ్యె జూడ ధరిత్రిన్‌ 23. 


తే.గీ. వానరధ్వజిని యిపుడు పరమ హర్ష 
యుక్తమై రణ మొనరింప నుత్సహించి 
యడరు చుండె*బగ వలదు పడసి శాంతి 
సీత రామున కీ వలెంల్రీతి తోడ 24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నిరువది 


యేనవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 26. 


సారణు(డు పల్కిన మాటలను విని రావణు(డు సౌధము నెక్కి వానర సైన్యము నెల్ల గాంచి యందలి 
కపి వీరుల నెటి(గింప మనిన సారణు(డు ముఖ్య వానర నేతలను వారి పరాక్రమములను 
వివరించుట. 


కం. విని సారణు హిత వాక్యము 
లను నిర్భీతిని వచింప రావణు(డు దశా 
ననుడసురాధీశు(డు వ 
ల్కై నంత బదులుగ బరుషపు గిర లిబ్బంగిన్‌ 1. 


చం. నను సుర దేవయోనులును నైరృతు లేనియు+ దాక లోక భీ 
తి నెగడు గాక జానకిని దేవి నొసంగను విన్ము సారణా! 
నిను హరి వీరు లెల్లరును నిర్జితు+ జేయగ బాధ లంది సీ 2. 


తే.గీ. 


ఆ.వె. 


ర 


ఆ.వె. 


ర 


తను నిడ సాధు వంచు నెద( దల్లువు భీతిని దప్త చిత్తతన్‌ 


సమరమునన్‌ జయింప( గల శత్రువు లుండిరె నాకు నిద్ధరన్‌ 
సమదము పల్కి యిట్లు పరుషమ్ముగ రావణు డంత నెక్కె సౌ 
ధమును మహోన్నతమ్ము బహు తాళ సమానము+ జూడ( గోరుచున్‌ 
హిమ నిభ పాండురమ్ము నసురేంద్రు(డు శ్రీయుత భాసితుండునున్‌ 


చారులః( గూడి కాంచెను రుషా కలితాత్ము(డు రావణుం డటన్‌ 
నీరధి పర్వ తాటవుల నిండ(గ వానర ఘోర వాహినీ 

వారము భూతలమ్మున నపార మగణ్యము సూచి యంతటన్‌ 
సారణు( గాంచి తా నడిగె సత్వర మివ్విధి సంభ్రమమ్మునన్‌ 


వానరప్రధానుల శూర వరుల బల్లి 

దులను మున్నుండు వారిని దుర్భ్ణయులను 
యూధపులను సుగ్రీవు*డే యుత్తము విను 
సారణ! వచింపు మెల్లర సత్వరమ్ము 


అడుగ రాక్షసేంద్రు( డట్లు వానర ముఖ్యు 
ల నెటి(గిన కతమున వనచరధ్వ 

జిని నడరెడు వీరులను సారణు(డు కపి 
ముఖ్యుల నతి విశదముగ వచించె 


ఎవ్వడు లంకకు నెదురుగ మెండుగ గర్జించుచు నిలిచె గలిసి వేలు 
వందల యూధప వర్యుల తోడ నెవ్వని భీకరపు ఘోష వలన వే(గు 
చున్నది పురి లంక యన్నగ ప్రాకార తోరణ వనముల తోడ( గరము 
నెవ్వండా శాఖామృగేంద్రుని సుగ్రీవు ఘోర సైన్యమ్మునకు మును నిల 
నెవ్వ డఖిల వానరేంద్రు సైన్యమునకు 

నాయకుండు వా(డు నగచరుండు 

శత్రు భీకరుండు సంగరమున నీల 

నామ వీర వరుడు భీమ బలు(డు 


పట్టి బాహువులను గట్టిగ ద్రొక్కి నేలను బదమ్ములతో నలరెడు వీరు: 
డరయుచు లంకా మహా నగరమ్మును రోష విభ్రాజిత లోచనములః 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ర 


ఆ.వె. 


చం. 


గడు విజృంభించుచు( గనలు వా డబ్జ కింజల్క సన్నిభు( డద్రి సన్నిభుండు 
నిజ వాల మిత్తణీ నెమ్మి జజిచు చుండి వాల శబ్దమ్మున వణ(క దిశలు 
చెలగు వాడు వానర రాజు చేత ల్రీతి 

యౌవరాజుగ నభిషిక్తు( డైన వా(డు 

హరి వరేణ్యు( డంగద నాము డనికి నిన్ను 

బిలుచు చున్న వా( డసురేంద్ర! బింకముగను 


వాలికి సదృశు( డైనట్టి మేలి సుతుడు 
ప్రియుడు సుగ్రీవునకు నెల్ల వేళ లందు 
నంగదు(డ విక్రమించు రామార్థ మడరి 
శక్రు కొజికు నా వరుణుని సన్నిభముగ 


ఈతని మతి నా మారుతి యినకులేంద్రు 
హితము గోరువా* డరసె వనితను సీత 
నపు డనేక వానర నేత లడర వెంట 
వచ్చు సబలము మర్జింప వాలి సుతుడు 


అంగదు వెనుకను మహాబల పరివృతు( 
డయి నిలిచిన వా(డు హరి వరుండు 
నలుడు కట్టె వంతెనను నైపుణి సమర 
మందు నిల్చు వీరు లందు ఘనుడు 


చండులు కోతులు చండవిక్రములు లక్ష లెనిమిదియు సహస్ర యుత కోట్ల 
సంఖ్యల వీనిని( జక్క ననుసరింత్రు చందన వన వాసు లందటు రణ 
దుర్భయు లొడళులు తోరము బిగియించి గర్జించుచు మురిసి గంతులిడుచు 


నజబిచుచు నుటుకుచు నాగ్రహం బుప్పొంగం గడు విజృంభించుచు( గలియ నలుని 


నంక మందు నడరు లంకను మర్దింప 
నలుడు బల్లిదుండు నగచరుండు 
స్వీయ సైన్య మట్టు చేరి పరాక్రమిం 
పంగ జలమున దశవక్త! కరము 


చపలు(డు శ్వేత నామ హరి సత్తము( డెల్ల జగమ్ము లందు( దా 
విపులతరమ్ము విశ్రుతుఃడు పేర్మి( గపీంద్రునిః గూడి ధీయుతుం 


10. 


11. 


12. 


13. 


ర 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ర 


తే.గీ. 


ర 


డిపుడు ప్లవంగ సేన నిట నింపొదవన్‌ విభజించి మోద మి 
చ్చి పెనగి వానరావళికి శీఘ్రమ పోవును శుక్ల వర్ణుఃడే 


గోమతీ తటిని సంకోచనం బను గిరి వ్యాపించి యుండ రమ్యముగ గూడి 
నానా నగమ్ముల దాని( బాలించును గుముదుః డనెడు ప్లవంగము(డు యూధ 
పుండు శత సహస్రముల సహస్రముల వానరులు గొలువగ( దనను సభక్తి 
నెవ్వీర వరు వాల మెంతయు దీర్ణమె యడరు ననేక వరాళి బీత 

తామ్ర సిత వర్ణములను నతం డదీనుః 

డాగ్రహు(డు చండ విక్రమము డాజి( గోరు 

నిజ బలమున లంకా పురిని( గదిసి వడి 

దలచు మర్దింప రాక్షసేంద్ర! మది లోన 


కపిల తనుండు కేసరి నికాశు(డు రంభుడు దీర్ణ కసరుం 

డు పబిపు చుండె( జూపులు కఠోర విధమ్ముగ లంక(గాల్చు న 
ట్లు పురము స్వీయ చక్ష్తుల బలుండు వసించును సహ్య శృంగినిం 
గపి గిరి కృష్ణ పైన రిపు ఘాతకు( డింక సుదర్శనమ్మునన్‌ 


కోట్లు ముప్పది వానర కోటి యుండ 
జండ చండ పరాక్రమ శౌర్య వంతు 
లల్ల దన వెంట గదలును దల్లడిల్ల 
జేయ లంకను రంభుడు శీప్రముగను 


కర్ణము లూపుచు( గ్రమ్మర నావలించుచు మరల మరల సుంత భయము 

లేక మృత్యువు నందు మీక దొల(గ కాజి నుండి యిన్నండును మెండు కిన్మః 
గంపించు చుండి వెన్కకు( దిర్గి చూచు మహాబలుండు ఘనుండు హరి వరుండు 
తో(క నాడించుచు( దోరమ్ము భాసిల్లు వా(డు నిలుచు లేక భయము సుంత 
శరభు( డను వాడు సాల్వేయ శైల మందు 

యూధపుః(డు లక్ష నలువది యుండ వేలు 

బల్లిదులు విహారు లనంగ( బర(గు వారు 

వాని ననుసరింతురు వీర భటులు రాజ! 


ఆకాశ మందు మేఘాభ మనగ నావరింపగం జుట్టు హరిప్రవరులు 
వాసవు నమరుల భంగిని విన్సడ భేరీ రవమ్ములు బీకరముగ 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఘోర శాఖా మృగ వీరవరులు గోర సంగ్రామ మెల్లరు సంగర తల 
దుర్భయుండు వసించు దుష్టిని బారియా త్రాద్రిని? బనసు(డు హరివరుండు 


వీని నేబది లక్షల వీరులు హరి 

యూధపు లడరి సేవింత్రు యూధపోత్త 
ము(గడు భక్తి నిరంతరము విభజింప 
బడి యనువుగ రాక్షసనాథ వర్య! వినుము 


వినతుఃడు దర్ద రాభ కపి వీరుడు స్వీయ చమూ యుతమ్ము ని 
ల్పె నట ద్వితీయ సాగరము రీతిని నర్వది లక్ష లుండ వా 

హిని హరి యూధపుండు కపు లెల్లరు త్రాగ దలంచి నీరముం 
గనఃబడు చుండ+ దిర్గుచు సుఖమ్ముగ నుత్తమ మైన యేటినిన్‌ 


క్రోధను(' డను యూధపు( డాజి కొజికు రాజ! 
నిన్ను బిలుచు చుండె నడరి నేరు మతని 
బలులు విక్రాంతులు ప్లవగ వర్యు లుండ 
వెంట భాగింప(బడి తగ వెక్కసముగ 


స్వబల దర్పితుండు ప్లవగ వరుడు గవయ 
నాము(డు తనువు బోషించు నగచరుల గ 
ణింపక సతము నెదిరించు నిన్ను తేజ 
మందు ఘనుడు గైరిక వర్ణ మందు వెలుగు 


హరి పుంగవు లితనిని( గొ 

ల్లురు సప్తతి శత సహస్ర దుర్భయు లాజిన్‌ 
వర నిజ బలమున లంకా 

పురమును మర్దింప డెందమున నాశించున్‌ 


బలు లింక( గామ రూపులు 

తెలియదు యూధపుల సంఖ్య తెల్లముగను వీ 
రు లనేకులు నేతలు ఘో 

రులు దుస్ఫ్సహు లరి భయంకరులు దశవక్షా! 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నిరువది 


యాబవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 27. 


సారణు( డింకను వానర సైన్యము లోని యూధపులను వారి పరాక్రమములను రావణున 
కెటి(గించుట. 


కం. ఇపుడసు రేంద్రా! చెప్పెద 
విపులముగను యూధపులను వీక్షించెడు నా 
కపులను బ్రాణమ్ముల నా 
నృపతన యార్థము గణింపని జిగీషువులన్‌ 1. 


ఉ. నున్నగ బార లెక్కువగ నో(చగ నెవ్వని తోక యెట్జగన్‌ 
మిన్నగ( బీత పాండుర సమేత సితమ్ములు రంగు లుండ(గా 
నున్నదొ నేల నీడ్వగను నున్నతి వెల్లుచు సూర్య రశ్ములన్‌ 
మన్నన సేయ కట్టి హరి మాన్యు(డు తా హర నామధేయుడే 2. 


తే.గీ. యూధపు(డు ఘోర కర్కు(డు యోధులు హరు 
లాతని ననుసరింతురు భీతి లేక 
వందలును వేలు లంకను బట్టణమ్ము 
నాక్రమింప( దరుల నెత్తి యధిపు భటులు 3. 


ఉ. నీరద వర్ణ సన్నిభము నీలపు వర్ణము వారు కాల సౌ 
వీర సమాన వర్ణ తను వీరులు సత్య పరాక్రముల్‌ ఘనుల్‌ 
మూరి రసంఖ్యులై కన నమోఘపు నీరధి యన్య పారపుం 
దీరున శైల పట్టణ నదీ తటు లందు వసించు బుక్షముల్‌ 4. 


తే.గీ. దారుణులు ననిర్దేశ్యులు వీర వరులు 5. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


నిన్ను నెదిరింప వచ్చుచు నున్న వారు 
వీరి మధ్య బీమాకుః(డు భీమ దర్భ 
నుండు బుక్షనాథధుండు ధూమ్రుండు కల(డు 


బుక్షవంత శృంగి నెలమి వసించును 
నర్మదా నదీ వనములు గ్రోలు 

నతడు యూధపుండు వితత బలాన్వితుం 
డరిగణ దమనుండు నసుర వర్య! 


కను మట బర్వతాభు నవికారుని బుక్ష వరేణ్యు ధూమ్రు త 


మ్ముని ఘను జాంబవంతుని సముం డత డన్నకు రూప మందు మిం 


చును నిజ విక్రమమ్మునను జూడ(గ మార్కొను వాడు పెద్ద ల 
న్న నమిత గౌరవం బిడు రణమ్మున( జండుఃడు యూధ పిశుడే 


దేవాసుర యుద్ధమ్మున 

నా వజ్రి కితండు సాయ మత్యధిక మిడెన్‌ 
వే వరములం బడసెను మ 

హా వీరుడు జాంబవంతు+ డాశ్చర్యముగన్‌ 


ఈతని సైన్య సంచయము లౌన్న( బిశాచ సరాక్ష సాభముల్‌ 

భీతి కరమ్ములా( బరగ వెండ్రుక లంగము లందు మిన్నగా 
నాతత మేఘ సన్నిభ శిలావళి నెక్కి గిరీంద్ర శృంగులన్‌ 

వీత భయమ్ము మృత్యువున వేగమ లంకను ముంత్రు వైచుచున్‌ 


విపుల దేహు లనేకులు వీర లగ్ని 

సదృశ తేజస్సులు చరింత్రు సంబరమున 
నింకను గను మా సంరబ్దు నెగురు నట్టు 
లుండ హరి వరు లరయుచు నున్న వాని 


ఆతడు హరీశ్వరు(డు దంభు( డనెడి వాడు 
యూధపుల కెల్ల నసురేంద్ర! యూధపుండు 
విశ్రుత బల సంపన్నుండు వీర వరుడు 
భక్తి గొల్చు సహస్రాకు( బ్లవగ వరు(డు 


10. 


11. 


తే.గీ. 


కం. 


ర 


తే.గీ. 


ఆ దరి స్వీయ పార్వమున నందును యోజన దూర శృంగి సం 
నాదు(డు తాత కోతులకు నైపుణి నందును యోజ నోర్ట్వమున్‌ 

మేదిని వీని దేహమును మించిన జంతువు లుండ వెందు( దా 
నాది నొసంగె శక్రునకు నాజిబరా జయ మంద కుండెనే 


ఎవ్వని విక్రమం బరయ నింద్రు పరాక్రమ సన్నిభమ్మునౌ 
యవ్వర వానరుండు ఘను డాత్మజు డయ్యెను నగ్నికింపుగా 
నవ్వనితా మతల్లికి వరామర గాయనికిన్‌ రణమ్ములో 
నివ్వసుధన్‌ సురావళికి నింపుగ( దోడ్సడు కారణమ్మునన్‌ 


కథను( డను వానరేంద్రు( డకల్ళనుండు 
యుద్ధముల నుండు జంబూన గేద్ద మందు 
నీదు భ్రాత వైశ్రవణుఃడు నిత్య మలరు 
కిన్నర నిషేవితం బగు గిరి వరమున 


పరివృతు:డు వేల కోటుల 

హరి వీరుల నితడు లంక నసురేంద్రా! కో 
రు రయమున ముట్టడింప(గ 

వర నిజ సైన్యమ్ము( గూడి పంతము తోడన్‌ 


తిరుగుచు గంగానదీ తీరమున భాధపెట్టుచు( గుంజర బృందమును గ 
జేంద్రుల నింక హరీంద్రుల( బూర్య్వ వైరమ్ము దలంచి కరమ్ము కినిసి 
వానర యూధప వర్యు( డరుగుచుండి గిరి గుహల వసించు హరి వరుండు 
కరుల నడ్డుచు వన్య తరువుల భంజించుచు నుశీరబీజ విశ్రుత నగమ్ము 
నందు మందర సదృశమ్ము నందు నలరు 

దివము నందుండు శక్రుని తీరు తోప 

నేత పదికోట్ల హరులకు నీత డని( బ్ర 

మూదకరుః(డు వానరుడు ప్రమాథి యనగ 


వరబల విక్రమ దృష్తులు 
సరి లేనట్టి ఘన బాహుశాళులు ధరలో 
హరివీరు ప్రమాథి( గొలుచు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ర 


తే.గీ. 


ర 


తే.గీ. 


తే.గీ. 


నరి దమన కపివరు లల్ల రసుర వరేణ్యా! 


గాలికి లేచు మబ్బు వలె గాంచుచు నుంటివి యా ప్రమాధినిం 
గ్రాలుచు వానరేంద్రులు తరస్వులు నెల్లరు గంతులేయయణగా 
మేలుగ నెల్ల దిక్కులను మేదిని నెట్టని దుమ్ము లేచెనే 

గాలికి వీవ వెక్కసముగం గనుమా యట రాక్షసేశ్వరా! 


రణ దుర్భేద్యులు కాల ఘోర ముఖ గోలాంగూళు లత్యుద్ధతుల్‌ 
గణముల్‌ వందలు లక్ష లుండ(గను జక్కం దా(టిరా సేతువుం 
బ్రణమిల్లం దనకున్‌ గవాక్షు( డన(గన్‌ రాజన్య! లాంగూలి ప 
ట్టణ మీ లంకను ముట్టడింపగను గట్టా యుత్సహించుం గడున్‌ 


ఎక్కడ తుమ్మెద లింపుగ సంచరించుచు నుండు నెక్కడ సుఫల కుసుమ 

ములు సంతతము నున్నభూరి వృక్షమ్ము లడరు చుండు రవి యెక్కడ నిజ కాంతి 
సన్నిభమ్ము వెలుంగు శైలమ్ము చుట్టు తిరుగు చుండు మృగపక్షులు తమ వర్ణ 
ముల దేని కాంతిని బొంది వెలుగు చుండు నేప్రస్థముల మును లల్ల సతము 
వీడ కుందు రెచ్చోటను విరివి సర్వ 

కామ ఫలవృక్షములు మాకికములు భృశము 

వెలయు నట్టి కాంచన గిరి నలరి యుండు 

కేశరి హరి ముఖ్యుడు ప్లవగేశు( డధిప! 


అటువది వేలు రమ్యము లైన కాంచన శైలమ్ము లుండగ( జక్క మధ్య 
నున్న దీఘన పర్వ తోత్తమం బసురాళి మధ్య నీ వున్నట్టి మాడ్కి ననఘు! 
యక్కడ వసియింతు రందటు కపిల తామ్రశ్వేత పింగళ రమ్య ముఖులు 
తీక్ట దంష్ట్రలు కడింది నిశిత నఖ వరాయుధులు చతుర్దంష్టు లుగ్ర సింహ 
సములు వ్యాఘ్ర సన్నిభ దురాసదులు జ్వలితు 

లనల నిభము విషాహి తుల్య కపి వరులు 

మత్తకరి నిభు లద్రి సమాన నీర 


దస్వనులు పింగలాక్షులు తద్ద బలులు 


దీర వాలమ్ముల నడరు దిట్ట లెల్ల 

ఖు టబ ౧ 
బీమ కాయులు నత్యంత వేగ వంతు 
లెలమి నిల్చిరి చూచుచు నీ నగరము 


18. 


19. 


20. 


21. 


22. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


లంక మర్దింప నెంచుచు రాక్షసేంద్ర! 


శతవలి నామ విశ్రుతు(డు చక్కగ నిల్చెను వీరి మధ్యలో 

రతిని జయమ్మునం దునిచి రమ్య తరమ్ముగ గొ ల్చు సూర్యునిం 
బతి యగు వీర లెల్లరకు( బన్నుగ నెంచును ముట్టడింపణగా 
నతుల బలమ్ము తోడుత దశానన! స్వీయ పరాక్రమమ్మునన్‌ 


కడు విక్రాంతుడు బలవం 
తుడు నిజ పారుషమున విదితుండు మహా శూ 
రుడితండు రామున కొజకు 


నిడు ప్రాణమ్ముల వగవక నెద నసు రేంద్రా! 


ఇంక నితరులు కపి వర్యు లెల్ల రుంద్రు 
వింధ్య నగ మందు లెక్కింప వీరి గాదు 
తరము మిక్కుటమై యుండ ధర నలఘు ప 


రాక్రములె యెల్ల వారలు రాక్షసేంద్ర! 


అందటు మహా ప్రభావులె యధిపవర్య! 
యంద బద్రి సన్నిభ దేహు లరయ రాజ! 
యందటు సమర్ధులే పృధ్వి నడరి త్రుటిని 
గిరుల తోడ విధ్వంస మొనరుప బలిమి 


23. 


24. 


25. 


26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నిరువది 


యేడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 28. 


శుకుడు కూడ రావణునకు హనుమతోడ వానర యోధపుల రామ లక్ష్మణ సుగ్రీవ విభీషణుల 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ర 


తే.గీ. 


పరాక్రమము నెటి(గించుట. సంఖ్యలను కోటి నుండి మహౌఘము వటకు వివరించి వానర సైన్య 


సంఖ్యను తెలుపుట. 


విని సారణు వచనమ్ములు 

ఘన కపి సైన్యమ్ము( జూపి కాంచి దశాస్యున్‌ 

వినయమ్ముతో శుకుడు వ 

ల్కెను రాక్షసనాధథు తోడ గిర లీ రీతిన్‌ 1. 


నిలిచిన వారి నెవ్వరిని నీ వసు రేశ్వర! గాంచు చుంటివో 

యలరుచు మత్త కుంజర గణాభము గంగ తటంపు మట్టి చె 

ట్టు లనగ శీత లాద్రిని? గడుంగడు నున్నత సాల పాదప 

మ్ముల వలె వారు బల్లిదు లమోఘులు దేవ సమాన విక్రముల్‌ 2. 


దైత్య దానవ సన్నిభ దార్జ్య తనులు 
నిరువ దొక వేయి కోటులు నింక వేయి 
శంఖములు మటీ శత బృంద సంఖ్యల హరి 


పుంగవులు నిల్పి యున్నారు పోరు కొజికు 3. 


కామ రూపు లెల్ల కపులు సుగ్రీవు స 

చివులు వీరు పుట్టి రవని దేవ 

కాయమునకు నింక గంధర్వులకును గి 

ష్మ్కింధ నగరి నున్న శ్రేష్ట హరులు 4. 


కాంచుమ మైందునిన్‌ ద్వివిదు+ గయ్యమునం దసమాను లిర్వురున్‌ 

మించిన దేవరూపులు నమిత్ర వినాశకు లబ్బ్దజుండె యీ 

నంచిత రీతి నానతిని నయ్యమృతమ్మును ద్రాగి రిద్దబుం 

బొంచి పురమ్ము లంక నిక బోరున గూల్ప( దలంత్రు శీఘ్రమే 5. 


ఎవ్వ( డాసీను( డయ్యి మదించిన గజము వోలె నచట( గపి పుంగవు(గను 

చుంటి వీ వసురేంద్ర! క్షోభింప జేయు సముద్రమ్ము నత(డు కపుండు మున్ను 

లంక కేతెంచిన రమణి సీతను నిన్ను నరసిన వా(డు దా దిరిగి వచ్చెః 

జూడుమ కేశరి సూనుండు జ్యేష్ణుండు వాతాత్మజుం డన వటిలు వా(డ 

యరయు ఖ్యాతిని హనుమంతు( డనఃగ నతడు 6. 


తే.గీ. 


తే.గీ. 


దాటె సాగరమ్మును మున్ను మేటి బలు(డు 
కామరూపుఃడు శ్రేష్టుడు భీమ వేగు( 
డితడనిలు భంగి ననివార్యు( డతడు గతిని 


కని యుదయించు బాల దిన కాంతుని నా(కలి మీటి బాలుడీ 
హనుమ తినంగ నెంచి వడి నంబర వీధిని జాగె వేగ యో 

జనములు మూడు వేలు జవ సత్తము+ డుద్ధతు( డారగింపకు 
న్న నెలమి( దీర దా'కలి యనంగ దలంచి యెడంద వింతగన్‌ 


చేరక దేవ దానవ బుపిప్రవ రాలికి( చేర రాని వా 

డౌ రవి నాదితేయు ననిలాత్మజు( డంతట( గూలాె( గొండపై 
బోరన(బూర్య్వ శైలమున మున్నొక దౌడ రవంత విర్గణగా 
మారుతి నామ మందు హనుమంతుడు నయ్యెను గట్టి దౌడలన్‌ 


ఈత(ండొ క్క(డ మర్జింప నెంచు లంక 
నెల్ల బలిమి నితని బల మింక రూప 
మును బ్రభావము వర్ణింప గనము శక్తి 
యాప్తుల వలన నేరితి హరిని నిజము 


లంక దహించిన యట్టి భ 

యంకరుః డిత(ఃడు మటివంగ నగు నెట్టులు నీ 
కింకను మండుచు నుండగ 

వంకల నసురేంద్ర! వీని వానర వీరున్‌ 


కనుమా పద్మ నిభాకు వాయు సుతు ప్రక్కన్‌ నిల్వ నిక్ష్వాకు లం 
దున విఖ్యాతుని శూరు నా యతిరథున్‌ దుర్వారు నెవ్వాని చే 
తను గంపింపదు ధర్మ మెన్నడును వేదప్రాజ్ఞు బ్రహ్మాస్త్ర వే 

త్తను శక్రాభ పరాక్రమున్‌ రఘువరున్‌ ధర్మానురక్తాత్మునిన్‌ 


క్రోధ మందు మృత్యు నిభుని( ద్రుంచు వాని 
గిరుల నింగిని శరముల+ దరుణి నెవని 

దార నపహరించితి జనస్థాన మందు 
నతడు శ్యామ వర్ణుడు రాము+ డనికి( దరలె 


10. 


11. 


12. 


తే.గీ. 


ర 


ప్రక్కన వానికిం బసిడి వర్ణము వా(డు విశాల వక్షు(డుం 
జక్కని వా(డు తామ్ర విలసన్నయనుండు సునీల కేశు(డున్‌ 
మిక్కిలి యుద్ధ నైపుణు(డు మేటి గణింప(గ బండితాళికిం 
బ్రక్కన రాజ! లక్ష్మణు(డు రాముని తమ్ము(డు ప్రాణ తుల్యుఃడే 


దుర్భయుండు విక్రాంతు(డు దోర్భ్బలుండు 
బుద్ధిమంతుండు దక్షిణ భుజు(డు రాఘ 
వున కమిత కోపి యితడు వెలి నడయాడు 
ప్రాణ మరయంగ రాజన్య! భ్రాత కెపుడు 


రక్షింపఃడు తన జీవిత 
మక్తీణ బలుండు రాఘ వార్థమ్ము మహా 
లక్షణు(డు లక్షణుం డో 


రక్షః పతి! చంప దలచు రాక్షసుల ననిన్‌ 


ఎవ్వరు నిల్చొ రాఘవున కింపుగ సవ్యపు దిక్కు నందు నా 
దవ్వుల( దా విభీషణుడు ధాత్రికి రాజును జేసె రాముడే 

యవ్వర రాక్ష సాన్వితుని నార్య! పురమ్మున కిద్ద లంకకుం 
జివ్వకు సిద్ధ మయ్యె నట శీఘ్రమ తా(కగ నిన్ను రాడ్వరా! 


నిలిచి రెవ్వ రట ననీకమునకు మధ్య జలియింప నేరని శైల మనగ 


13. 


14. 


15: 


16. 


సర్వ శాఖామృగ సత్తమ నాథుండు నపరాజితు( డత(డు కపి వరుండు 
యశ మందు దేజమ్ము నందు బుద్ధి దెలివి బుట్టుక యందును మూరి తాను 
వెలి(గించు వానర వీరుల నెల్లర హిమవన్నగము+ బోలి యింపుగ నివ 


తే.గీ. 


తే.గీ. 


సించు గుహరాజ మందు గిష్కింధ యందు 
వనతరు విలసితమ్మున( జన(గ రాని 
దుర్ల మారణ్యముల మధ్య దొడ పవగ 

౧ G౧ 
యూధపుల( గూడి సుగ్రీవు( డుగ్ర రాజు 


పుష్కర శత కాంచన మాల భూరి శోభ 
లొసగు వానరేశ్వరునకు నుచిత రీతి 
దేవ మానవ సంపద తేజరిల్లు 


17. 


18. 


తే.గీ. 


నితని యందు దశగ్రీవ! వితతముగను 


మాలను దారను శరమున 

వాలిని? జంపి యొస(గె రఘువరు( డసురేంద్రా! 
నేలను గపి రాజ్యమ్మును 

మేలుగ సుగ్రీవున కెలమిని శాశ్వతమున్‌ 


వంద శత సహస్రమ్ములు పరగు గోటి 
యన శత సహస్ర కోటుల నంద్రు శంకు 
వని శత సహస్ర శంకులు దనరు నింపు 
గా మహాశంకు వన(గ( బ్రకటితము లయి 


19. 


20. 


ర 


ర 


ఆ మహా శంకువు లడర(గ నూరు వే లొక్క బృంద మగును జక్క బృంద 

శత సహస్రమ్ములు సను మహా బృందమై నూరు వేలవి యున్న మూరు నొక్క 
పద్మ మనగ మటి వంద వేల్పద్మమ్ము లగు మహా పద్మం బన(ఃగ మణియు మ 
హా పద్మములు రాక్షసాధిప! నూరు వే లొక్క ఖర్వ మగును లెక్కపెట్ట 
ఖర్వములు లక్ష యొక మహా ఖర్వ మగుస 

ముద్ర మగు నవి నూర్వేలు మూర నూరు 

వేలు నా సముద్రమ్ములు వెలుగు నోఘ 

మనగ నవి నూరు వేలు మహౌఘ మగును 


సుగ్రీవు( డసురేంద్ర! శూర కపీంద్రు(డు వీరు విభీషణు స్వీయ మంత్రు 

లను గూడి నిత్యము ప్లవగ మహా సైన్య మావృతమై యుండ నని నెదిర్ప 
నిన్ను నుద్యుక్తుడై నిలిచి యున్నా(డు శత సహస్ర కోటులు దనర శంకు 
వులును మహా శంకువులు సెల(గగ వేయి బృందమ్ము లుండ(గ వంద యింక 


తే.గీ. 


తే.గీ. 


నట మహాబృందములు వేయి యడర బద్మ 
ము లొక వంద మహాపద్మము లొక వేయి 
ఖర్వ ససముద్రములు మహౌఘములు వంద 
లవి మహౌఘము లవి కోటి యడర వెంట 


పర సముద్రము భంగిని వజలు చుండ 
గని మహారాజ! జ్వలితంపు గ్రహము పగిది 
నుద్యమించు జయము వొంద నుత్తమమును 


22. 


23. 


బడయక పరాజయమ్మును బరుల వలన 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నిరువది 


యినిమిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 29. 


శుకుని మాటలు విని శుక సారణుల నిందించి రావణు(డు శార్జూ లాది చారులను రామ లక్ష్మణు 
లున్న చోటునకు( బంప వా రేగి విభీషణునిచే( బట్టువడి వానరులచే భాధింపఃబడి రాము(డు 
దయతో విడిచి పెట్ట లంకకు? దిరిగి చేరుట. 


కం. శుకుచే వచింపంబడిన ఘ 
న కపి మహా యూధపుల' దన యనుజు నా రా 
ము కడ విభీషణు రఘు రా 
ము కుడి భుజము లక్ష్మణు దశ ముఖు( డరసి వగన్‌ 1. 


ర 


ఇంకను నా వానరేంద్రుని సుగ్రీవు భీమ విక్రము మహా వీర్యు నంగ 

దుని వజ్రహస్తు పొత్రుని హనుమంతు విక్రాంతుని ఘను జాంబవంతు దుర్జ 

యుని సుషేణుని* గుముదుని నీలు నలు+ బ్లవగర్ణభు గవయుని గజుని నింక 

మైంద ద్వివిదుల భీమ గవాకు శరభుని రాక్షసేంద్రు( డరసి రావణుండు 

ఆ.వె. కలత జెంది కొంత కనలి భృశమ్ముగ 

వినిన యంత సారణుని మటీ శుకు( 

బరుష భాషణములు వల్కి నిందించె ఘో 

రముగం బొండు మీరు రయముగ నని 2. 


ఆ.వె. శిరము వాంచి మక్కి చేతు లెత్తి నిలువ 
వారి గాంచి పలికె బరుష వాక్య 
ములను రావణుండు తులుచన గద్దద 3. 


ఆ.వె. 


మున గినిసి భృశమ్ము మన మెరియగ 


అహితము లిట్లమాత్య వరు లక్కట భృత్యులు నిగ్రహాద్యను 
గ్రహ సుసమర్ణ రాడ్వరుని( గాంచి వచింప(గ మీకు నొప్పునే 


యహితుల+ గీడు సేయ సమ రార్థ్భము వచ్చెడి వారినిన్‌ స్తుతిం 


ప హృది సహింప నెట్లగును బాడియె యిర్వుర కెంచి చూడగా 


గురు వృద్దాదార్యుల మీ 
థి 
రిరువురు సేవించిన యది యెల్ల వృథ యగున్‌ 
నరపాల శాస్తము గ్రహిం 
పరు జ్ఞేయమ్ము నొక యింత పామరుల వలెన్‌ 


పట్టువడంగ బల్కితిరొ పన్నుగ నేరరొ వారి నెల్లరన్‌ 
దటపు టజ్లతన్‌ గిరలు తద వచింతురొ యిటి మూర్లులన్‌ 
(ప ఇ wm అ మి 
నెట్టన మిమ్ము మంత్రులను నేను వహించి విచిత్ర రీతి ని 
ప్పట్టున మందభాగ్యమునః బాలన మెవ్విధిః జేయుచుంటినో 


పరుషమ్ముగ భాషింపగ 

గిర లిట్టులు నాయెదుటను గించిద్భయ మె 
వ్వరి శాసనమాత్రమ్మున( 

బరగు శుభాశుభము లౌదల వటలదె మీకున్‌ 


అగ్ని ముట్టి పాదపావలి నిలిచిన 
నిలుచు గాక ఘోర తలము నందు 
రాజున కొనరింప భూజను లించుక 
దోషము బ్రతు కింక దుర్ల్గభమ్ము 


చంపుదు నిట్టి పాపులను శత్రు జనాలిని సంస్తుతింప(గా 
నింపుగ( దొంటి మేళు లెద నెంచిన( దగ్గె మదీయ రోషమే 


తెంపరులుం గృతఘ్నులును దృష్టి పథమ్మును వీడి పొండు నే( 


జంప దలంప జ్ఞప్తి నిడి సాయము లీ రొనరింప మున్నెదన్‌ 


పలుకంగ నిట్లు రావణు 


తే.గీ. 


తే.గీ. 


కం. 


డు లజ్జ శుక సారణులు కడు జయధ్వాన 
మ్ము లొసి వెడలిరి వందన 
ము లొసంగి దశాననునకు బోరన నంతన్‌ 


ఘనుని( జెంత నున్న మహోదరుని నరయుచు 
రావణు డనియె ననుప వలయును జారు 
లనయ వేత్తల శీఘ్రుముగ( నని వల్లె 

యని మహోదరుం డీయ?గ నాజ్ఞ నట్లు 


చేరి త్వరితమ్ముగా నా 

చారులు వచియించి యంత జయ శబ్దములన్‌ 
గారవముగ నంజళు లిడి 

నా రావణునకు నిలిచిరి యానతి కొబికై 


చారుల నమ్ము వారలను సన్నుత శూరుల నిర్భయాత్ములన్‌ 
వారని భక్తి యుక్తులను బన్నుగ రాక్షస నేత రావణుం 

డారసి పల్కె వాక్యముల నంత జనుం డిట నుండి గాంచగా 

నా రఘు రాము యత్నముల నాప్తుల మంత్రుల నున్న వారినిన్‌ 


ఎట్లు నిదురించు మేల్కొను నెట్లు చేయు 
నితరముల నెట్టు నేరి మీరెల్ల నైపు 
ణమ్మున నశేషముగ రండు నెమ్మి నిటకు( 
జారులార! గూఢమ్ముగ సత్వరమ్ము 


తెలిసి నిజ చారుల వలన 

గలహమ్మున శత్రువులను గదిసి ధరా నా 
థులు స్వల్ప యత్నమున విబు 

ధు లడరి నిర్జింత్రు శత్రు దుర్భయు లిలలో 


తూలుచు వారు హర్షమున( దూరము నట్టుల యంచు బల్కి శ్రా 
రూల వరాఘ్యు ముందు నిడి తోరపు భక్తిం బ్రదక్షిణమ్ములన్‌ 
మేలుగ రాక్షసేశునకు మీటి యొసంగి సువేల శృంగికిన్‌ 


మ్రోలను రామలక్ష్మణుల బోరన గాంచిరి చారు లెల్లరున్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. గూఢ రీతిని సుగ్రీవుళగూడ నుండ 
నా విభీషణుని గనిరి యా బలమ్ము 
నరసి విహ్వలు లైరి మహాత్ము(డా వి 
భీషణుండు వీకిించెను వీరి నంత 


తే.గీ. అచ్చట నసురు లెల్లరు నంత బట్టు 
వడిరి యవ్విభీషణునిచే భాగ్య వశమ 


యనగ శార్జూలు' డతి పాపి యంచు( బలికె 


రాఘవుని తోడ నంతట రాక్షస పతి 


ఆ.వె. వానరుల వలనను బాధింప( బడి వా(డు 
విడువ బడియె రాఘవుడు వచింప( 
గరుణ తోడ నంత బరులు కూడ విడువ 
బడిరి యెల్లరు హరి వరుల చేత 


కం. చేరిరి యర్జితు లై వడి 
వా రెల్లరు లంక కంత( బ్ద్లవగుల వలనన్‌ 
ఘోరమ్ముగ నిట్టూర్చుచు( 
A] 


జారు లనిశ బాహ్యచరులు క్షణదాచరులున్‌ 


కం. కనిచారు లా దశగ్రీ 
వుని దెలిపిరి గిరి సువేలపు సమీపము 
దునిలిచిన వానర బల 


నం 


మ్మును రాముని భీమ సైన్యమును విశదముగన్‌ 


20. 


21. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నిరువది 


తొ మ్మిదవ సర్గము. 


యుద్ద కాండము 


తే.గీ. 


తే.గీ. 


సర్గము 30. 


శార్జూలు(డు చారుండు రావణునకు వానర సైన్యము లోని ముఖ్య యూధపుల నెటింగించుట. 


చరు లెల్ల రంత లంకా 

పురపతి కెటీ(గించి రచలము సువేలముపై( 
బరగిన యక్షోభ్యం బగు 

హరి సైన్యము నెల్ల రాఘ వాధీనమ్మున్‌ 


ప్రాప్తపు మహా బలమ్మును రాముని విని 
చారుల వలన నుద్వేగ మారగ మది 
లవము శార్డూలు వీక్షించి రావణుండు 
వలికె నంత నిబ్బంగిని భాషణములు 


మునుపటి వలె నీ వర్ణము 

గన మరయంగ దీను భంగి గన్సింతు విటన్‌ 
ఘన రో షామిత్రుల వశ 

మున బడితివె నీవు చెపుమ ముందుగ నాకున్‌ 


అంత రాక్షస శార్జూలు డడుగ నట్లు 

పలికె శార్జూలు( డించుక యలఃతి యెలు(గు 
న భయ విహ్వలుం డీ వచనమ్ముల నసు 
రేంద్ర! కాలే దలవి గణియింప నాకు 


వానరు లెల్ల విక్రములు బల్లిదు లారయ రామ రక్షితుల్‌ 
కానము మాట లాడ దగు కాలము ప్రశ్నల కుత్తరమ్ములం 
గానము రక్షితమ్ములు సుఖమ్ముగ మార్గము లెల్ల సంతతం 
బా నగ తుల్య యూధప వరావళి చేతను రాక్షసేశ్వరా! 


చేరిన యంత మాత్రమున జెన్నుగ నేరిరి నన్ను నెద్దియు 
న్నేరక మున్న రాక్షసులు నేర్పున( బటిరి కొటి రంతటన్‌ 

(] అ 
ఘోరముగాను బల్లిదులు కోతులు ముష్టుల దంష్ట జానులన్‌ 


చం. 


తే.గీ. 


ర 


భూరి తలమ్ములన్‌ భృశము మొత్తిరి త్రిప్పిరి చుట్టు నెల్లెడన్‌ 


హరు లట ద్రిప్పి యెల్లెడల నా రఘు రాముని చెంత కంతటన్‌ 
విరివిగ నంగకమ్ముల స్రవింప(గ రక్తము తెచ్చి నిల్పినం 


గరుణ వహించి రాముడు నృకాంతు(డు విహ్వలు నన్ను విడ్వగా 


గరములు మోడ్చి వేడ దశకంఠ! సజీవము నిన్ను జేరితిన్‌ 


రాముడు నింపి సంద్రము శిలా వసుధాధర సంచయమ్ములన్‌ 
భీమ రయమ్మునం గదిసె వీరుడు లంకను ద్వారమం దహో 


యీ మను జేశ్వరుండు విహగేశ్వరు వ్యూహము పన్ని నిల్చె(దా 


భీమ వలీముఖధ్య్వజిని వెంట జరింప(గ నెంచి యుద్ధమున్‌ 


వెస వరణమ్ము+ జేరెదరు వేగమ చేయుమ కార్య మొక్క టే 

ని సమర మిమ్ము లేని యెడ నీరజ లోచన సీత నిమ్ము మా 
నసమున దల్చి యట్టు లన నైరృతి నాధు(డు గాంచి చారుబ 
ల్కై సువచనమ్ము లిట్లు తమకించి దశానను+ డాగ్రహమ్మునన్‌ 


సర్వ సురాలి మార్కొనిన సంగర భూమిని గూడి యెల్ల గం 
ధర్వుల నింక దానవుల దల్లడ మందిన నెల్ల లోకముల్‌ 
శర్వరి నీయ+ జంద్రముఖి జానకి నెన్న(డు పల్కి యివ్విధిన్‌ 
గర్వ మెలర్ప రావణుడు గ్రమ్మజ నేర బ్లవంగ ముఖ్యులన్‌ 


తొడగి శోధించితి కద శార్జూల! సేన( 
జెపుమ హరి శూరు లెవ్వరు చేవ యెట్టి 
ది(క(బ్రభావ మెట్టిది వార లెవరి సుతులు 


పౌత్రు లెల్ల జెపుమ చారవర్య! నిజము 


నేర నవశ్యమౌ రిపుల నేర్పును వీర్యము సేయ యుద్ధమున్‌ 
వారి బ లాబలమ్ములను బన్నుగ నిప్పుడు నే నెటింగి య 
వ్వీరుల మార్కొనం గడు వివేకము తోడుత( జింత సేయుదున్‌ 
మూరి యనంగ టే(డు విని పూర్ణము చార వరేణ్యు: డిట్లనెన్‌ 


బుక్షరజు సుతుం డహీన వీర్యుండు సుగ్రీవు( డాజినిః బరికింప దుర్ణ 


10. 


11. 


12. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ర 


తే.గీ. 


ఆ.వె. 


యుండు వానర రాడ్వరుండు గద్గదు తనయుండు నా జాంబవంతుండు విశ్రు 

తుండు నన్య సుతుం డొకం డాతని( గనుమ యింక గురు తనయుం డెవని పుత్రు( 

డ్‌ క్కండ చంపెను రక్కసులను సుషేణుండు ధర్మాత్ముండు మెండుగాను 

వా(డు ధర్మాత్మజుఃడు వీర్యవంతు( డింక 

దధిముఖుండు సౌమ్యుడు సోమ తనయుడు కపి 

యింక సుముఖిుండు దుర్ముఖుం డింక రాజ! 

వేగ దర్శి మృత్యు సములు విధి సృజించె 13. 


అనల సుతుండు నీలుడు మహాత్ము(డు సేనకు నెల్ల నాధుడే 

యనిల సుతుండు దా హనుమ యంచు బ్రసిద్ధు( డతండు మేదినిన్‌ 

మనుమ+ డతండు శక్రునకు మాన్యుఃడు బల్లిదు' డంగదుండు యౌ 

వను(డు దురాసదుండు కపి వర్యులు నా ద్వివిదుండు మైందు(డున్‌ 14. 


పుత్రు లశ్వినులకు( బుడమిలో వైవస్వ 

తాత్మజులు గజు(డు గవాకు(డు గవ 

యుండు గంధమాదనుండు శరభు( డేవు 

రు దశకోటి సంఖ్యలు హరి వరులు 15. 


శూర వరు లెల్లరు సుర కు 
మారులు రణ కాంకులు నసమాన బలాఢ్యుల్‌ 

వారి నితరుల నుడువ రా 

దేరి కశేషమ్ము రాక్షసేంద్రా! వినుమా 16. 


దశరథ తనయుండు తరుణుండు సింహ సంహననుండు దూషణు(డును ఖరుండు 

త్రిశిరు( డెవ్వని చేత నశియించి రాత డీ రాము డీతనికి విక్రమము నందు 

లే రెన్న సములు ధాత్రిని విరాధ కబంధులు నిహతు లైరి యితని వలననె 

కాలు సన్నిభులు రక్కసులు జనస్థానమున( గూలి రెల్లరు మున్ను రాజ! 

లక్ష్కణుండు ధర్మాత్ము(డు రామ సోద 

రుడు నరర్పభుం డెవ్వని కడు శిత శర 

పథము నంది జీవింప(డు వాసవుండు 

నైన నట్టి వీర వరేణ్యు( డతడు సుమ్ము 17. 


వెలుగు బేని సుతులు శ్వేతు(ఃడు జ్యోతిర్ము 18. 


తే.గీ. 


భి లిరువురును వరుణు కొడుకు హేమ 
కూటు(డు కపి వరు(డు మేటి నలుడు విశ్వ 
కర్మ కొడుకు నింక కపి వరుండు 


దుర్దరుఃడు వేగవంతుఃడు తోరపుం బ 
రాక్రము(డు వసు సుతుడు కలడు విభీష 
ణుండు లంకాపురిం గొని యుండె నీదు 
భ్రాత రామ హితుడు వర రాక్షసుండు 


వచియించితి నీకు బలము 

నుచిత గతి సువేల గిరిని నున్నది రాజా! 
యచిరమ్ము శేష కార్యము 

రుచిరమ్ముగ( జేయ నొప్పు( బ్రోవఃగ లంకన్‌ 


20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు ముప్పదవ 


తే.గీ. 


రాముని సైన్యము లంకలో నున్నట్లు చారుల వలన విని రావణుడు మంత్రులతో నాలోచించి 
విద్యుజ్జిహు్యు( డను రాక్షసుని పిలిచి యాతనిని మాయచే రాముని తలను విల్లమ్ములను గల్పించి 
సీతకు చూప మని నిర్దేశించి రాము(డు చనిపోయి నట్లు సీతను రావణుడు భ్రమింప జేయుట. 


చారు లక్షోభ్య సైన్యము సేరె నంచు 
దెలుప సువేల గిరి చెంత నిలిచె నంచు 
లంకలో విని రాముని రాక(గలత 

సెంది కొంత రావణు(డు సూచి సచివులను 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


పలికెను మంత్రి వర్గమును బన్నుగ మంత్రము లిప్టు సేయయణగా 
వలయును బిల్వు( డంచు( దగ బార్జుని మాటల నాలకించి య 
ట్టు లొనరుపంగ మంత్రులు కడుం గడు శీఘ్రుమ వచ్చి రెల్లరున్‌ 


వలసిన సంప్రతింపులను వారిని బంపె నొనర్చి చక్కగా 


పంపి దుర్ధర్దు డంత రావణుడు నిజ గృ 

హమ్ము లోని కరిగెను మహా బలుః డగు 
నసుర వీరు విద్యుజ్జిహుుః డనెడు వాని 
బిలిచి గొప్ప మాయావిని+ బలికె నిట్లు 


కొని చని సీత యున్నెడకు( గోమలి సీతను మోస పుచ్చ రా 

ముని తల విల్లు నమ్ములను మోహ మెలర్ప(గ నీదు మాయ చే 
తను గొని నన్ను గాంచు మిట దద్దయు నేర్పున నంచు( బల్క(గా 
విని సరె యంచు బల్క+గను బ్రీతి నొసంగె విభూషణమ్మునున్‌ 


సీతా దర్శన కాంక్షిత 
చేతస్తరితుండు నంతః జేరె నకో కా 
8 తోన్నత వనమును సం 


ప్రీతిని రావణు? డబలను వీకింపంగన్‌ 


కనె రక్షః పతి జానకీ సతిని శోకస్వాంత నద్దీన ని 

త్య నిజోద్వోఢృ రతాంతరంగను నదైన్యార్హాంగనా రత్నమున్‌ 

వినతాస్యాబ్ద మహీ తలసితను నుద్విగ్నన్‌ మహీజాతనున్‌ 
జు థి 

విను తాకశోక వనాసురీ నిచయ సంవీతన్‌ సతీ సీతనున్‌ 


పూర్ణ చంద్ర నిభాస్య నంబుద సమావృ 
త శశిరేఖా సదృశను వాత రయ సంచ 
లిత సుమలతా సమాన కంపితను మంగ 
భార సువిభూష ణాలంకృ తావనిజను 


హర్ష కోక మగ్న నార్త విలక్షణ 
ర్త ర్త 
ను నమ రాపగా వినుత గభీర 


సుస్థిమితను బలికె* జూచి చెంతను బేరు 


తే.గీ. 


కం. 


తే.గీ. 


నుడివి రావణుండు చెడు పలుకులు 


సంతస మార నిట్టు లనె సాంత్వమునన్‌ విను జానకీ సతీ! 
యంతము నందె నీదు పతి యాజిని నా ఖర హంతకుండు నీ 
వింతిరొ యేరి నెంచి నను నెంచవొ యట్టి నరుండు భద్ర! వే 
రంతయు ఛిన్నమయ్యె మద మంతయు నీకు నశించె నివ్విధిన్‌ 


వ్యసనము లంది తీ విటుల భార్యవు కమ్మి(క నాకు జానకీ! 
వెస విడు మూఢ బుద్ధి నిక బిద్దిన వానిందలంప గార్య మె 
ద్ది సతుల కెల్ల నీశ్వరివి దేవివి ప్రీతిని నౌదు వీవయే 

కసిడియె నీదు పుణ్య మది గ్రన్నన( గూలెను మూర్జురాలివే 


ఘోరము నీదు నాథు వధ క్రూరము వృత్రు వధాభమే చుమీ 
నీరధి పారమం దకట నిల్చెను జంప దలంచి నన్ననిన్‌ 
సౌరుని వానరేశ్వరుని సంయుత ముత్తర తీర మందు నా 
సూరుడు సేర నస్త గిరి జుట్టి చెలంగ( బ్లవంగ సైన్యమే 


దారి నలసిన సేనను జేరి యర్ధ 

రాత్రి సుఖ నిద్ర నుండంగ( బ్రథమ మంత 
వారి దగ బరీక్షించిరి చారు లింపు 

గ జనకాత్మజ! నేరంగ( గపి బలమ్ము 


రామ బలమ్మును రాతిరి 

భామ! ప్రహస్తుండు నడపి బలము స్థిరముగన్‌ 
వే మడియించె మదాజ్ఞను 

రాముం డున్నట్టి చోట లక్షణు తోడన్‌ 


పరిఘ పట్టి సాయస ఖడ్గ బాణ జాల 
చక్ర శూల లసద్దండ శక్తి కూట 

ముద్గర నిచయ తోమర ముసల యష్టు 
లు విసరి విసరి కూల్చిరి భువిని హరుల 


నిదురించిన రాముని శర 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ము దునిమెను బ్రహస్తు( డతివ! మూరి మహాసిన్‌ 
బెదరక ప్రమాథి వారక 
యెదు రన్నది లేక యుండ నిచ్చాగతినిన్‌ 


పట్టు వడె విభీషణు(డు వివశతః బాటీ 

రెల్ల కపులు లక్ష్మణునితో దల్లడిల్లి 

హనుమ సమసె నసురులచే హనులు విటుగ 
సీత! సుగ్రీవు గ్రీవమ్ము ఛిన్నమయ్యె 


జానువుల లేవ(బోయిన జాంబవంతు( 
బటిసము లనేకమ్ములు వటి గొట్లి 

దట దట దట 
చంపిరి నటుక( బడిన వృక్షమ్ము భంగి 
నింక మైందద్వివిదుల నహీన బలుల 


కపు లట నిశ్వసింపగను గత్తుల+ గోసిరి యేడ్చుచుండణగా 
విపులము వానరర్తభులు విస్తృతమై ప్రవహింప రక్తమే 
కపులకు మధ్య భాగమున గ్రన్నన శత్రుల( జంపు జంటకున్‌ 
నృపవర నందనా! చెలగి నేర్పున రాక్షస వీరు లుద్దతిన్‌ 


పనస నగమ్ము భంగి భువి వానరు( డా పనసుండు వ్రాలి రో 

దన మొనరించు చుండెను వ్యధన్‌ శర జాలమునన్‌ దరీముఖుం 
డు నలగి గుంటలో బడెను డుల్లగ నా కుముదుండు తేజుఃడుం 
దనువున నాట బాణములు తద్దయు మూల్లుచు( గూల బృధ్వినిన్‌ 


నిపతి తాంగదు( డంగదు(డు పలలాశ 

నులు తనువును ఖండింప ముక్కలుగ( బరివృ 
తమ్ము గాగ గాత్రముల రక్తమ్ము భూమి 
పయిన బడియుండె నంభోజపత్ర నేత్ర! 


హరి వరుల బరుల ద్రొక్కిం 

చిరి నిద్రా వశుల( గరులచే రథములచే 

హరి వరములచే భృశముగ 

హరి వేగముచే నలిగాడు నంబుదము వలెన్‌ 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


పరు గిడిరి భాధితు లయుి య 

పర హరి వీరులు భయపడి వారిని వెన్నం 
టిరి రక్కసు లేనుగుల మృ 

గ రాజు తణిమెడు విధమ్ముగం జలం టబెస(గన్‌ 


కొందటు కడలి మునింగిరి 

కొందటు గగనంపు టండ( గొనిరి రయమునం 
గొందటు కోతుల గతిం గొని 

బృందము లయి యెక్కి రంత వృక్షాగ్రమ్ముల్‌ 


గిరుల వనమ్ముల నా సా 

గర వేల నసురు లనేక కపి వీరుల జం 
పిరి నిర్ణయ శూరులు బె 

క్కురా విరూపాక్షు లడరి కువలయ నేత్రా! 


అవనిజ నీదు భర్త విను మాజిని( గూలె ససైన్య మవ్విధిం 
గవియంగ నా మహా బలము గాంచుమ శీర్షము రక్త సిక్తముం 
దవిలిన దుమ్ము తోడ వసుధం బడ+ దెచ్చిన దాని నంచు సీ 
త విన వచించె నొక్క వనితం గని రావణు( డిట్లు రక్కసిన్‌ 


వేగ తెమ్ము విద్యుజ్జిహ్ఫు వెడలి యిటకు 
జు 

రక్కసుని( గ్రూర కర్ముని రామ శిరము 

నెవ్వ( డని నుండి కొనె తెచ్చె నిటకు వాని 

ననగ దుర్దర్దు( డసుర గణాధిపుండు 


వేగ వచ్చి యంత వీర విద్యుజ్జిహుుః 
డటకు శిరము విల్లు హస్త మందు 
నుండ నిలిచె విభుని దండ నమస్కరిం 
చి శిర మంత వాంచి చేతు లెత్తి 


అమ్మ హాజిహ్వు రక్కసు నెమ్మి పలికె 
రావణుండు విద్యుజ్జిహు నావల(ం గని 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


సీత ముందుంచు రాముని శిరము వేగ 


కాంచు నామె భర్తను దివంగతుని దీన 


చం. విని విభు బాషణమ్ములను వేగమ యుంచి శిరమ్ము సీత చెం 
త నసుర వర్యుః డే(గె వడి దద్దనువున్‌ దశవక్తుః డంతటన్‌ 
ఘనము ప్రసిద్ధ మింపుగ జగమ్ముల దానిని గెంటె( గాంచు రా 
ముని దిది యంచు సీత కిడ మోహము తద్దయు వెల్లు దానినిన్‌ 29. 


కం. ఇదినీ రాముని కార్ముక 
మిది నారిని( గూడి యుండ నిచటం గనుమా 
సుదతి! ప్రహస్తు* డసురుం 


డు దెచ్చె రాముని నిసిం బటుతరుం జంపెన్‌ 30. 


కం. వెసనా విద్యుజ్జిహుుఃడు 
E33 
విసర శిరము రావణుండు వింటిని ద్రేయన్‌ 
వసుధా సుతతో' బలికెను 
వసమ్ము దగ గమ్మని దశవక్తుఃడు తనకున్‌ 31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు ముప్పది 


యొకటవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 32. 


రాముని శిరమును ధనుస్సును వీక్షించి గుర్తించి మిక్కిలి దుఃఖించి సీతాదేవి కైకను దలంచి నిందించి 
రోదించుట. రావణు(డు మంత్రులు పిలువ నేగి మంతనములు జరిపి యుద్ధమునకు సన్నద్ధు( 
డగుట. 


పీ, కనిసీత యా శిరమును వర కార్ముకమ్మును హనుమంతుండు ఘనుడు నుడివి 


నట్టి సుగ్రీవు స్నేహ మరసి నాథు లోచనముల ముఖవర్ణమును సదృశపు 
మోమును బతి కేశములను గేశాంత దేశమ్మును దత్ఫిరో జముల నున్న 
చూడామణిని గడు శుభమును మున్నగు గుర్తుల నెల్లను గుబుతు వట్టి 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


తూర్ణ మవనిజ యెద దుఃఖమ్ము సెలరేగ 
గొల్లు మనుచు భృశము కుంది యేడ్చి 
కురరి వోలె( గైకం గోమలి నిందింప( 

దొడ(గె నంత దలచి యెడంద నిట్లు 


ఈ యిన వంశ నందనుని నివ్విధిః గాంచి హతుండు గాంగ గై 
కేయి! ముదమ్ము నందు పరికించి ఫలింపగ నీదు కోర్కియే 
మాయంగ జేసితే కులము మత్సర మూని విరోధశిలినీ 
చేయగ గంటె రాఘవుడు చేటు నొకింతయు నీకు నెన్న(డున్‌ 


పంపితి వేల కానలకు వల్కలముల్‌ ధరియింప( జేసి న 
న్నంపుచుః దోడుగా దశరథాత్మజు నక్కట యంచు( బల్కి తాః 
గంపము నంది వ్రాలె భువి గ్రన్నన సీత యనంటి చెట్టునుం 
ద్రుంప(గగూలు భంగిని సరోరుహలోచన తప్తచిత్తయై 


ఒక త్రుటి సీత తేబుకొని యొప్పుగ( జేతన మంది యంతటన్‌ 
వికల మనమ్మునన్‌ శిరము వేదన మూర్కొని పంక జాయతా 
శ కుమిలె( బశ్చిమంపు గతిః జేరగ హా హత నైతి నార్యపు 
త్ర! కలికి నైతి నే విధవ రాఘవ! దీర్ణ భుజా దృఢవ్రతా! 


పతి మును నాశ మౌట కిల(బత్ని వహించెడు దుర్గుణమ్ములోే 
కతము లనంగ బల్కుదురు కల్ల గుణమ్ములు నీకు ముందుగా 
హతు(డవు నీవు నా యెదుట నంతము గానక యుంటి నిద్ధరన్‌ 
సతిని చెలంగి దుర్గుణ వశమ్మున నింకను మంద భాగ్యనై 


అడరి దుఃఖ పరంపర లావహింప 
నన్ను శోక సాగర మగ్న నెన్ని కావ 
నుద్యమింప(గ నక్కట యుద్ధ మందు 
హతుఃడ వైతి వీవ రఘు కులాగ్రగణ్య! 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


అత్త కొసల్య వాత్సల్య మడర¢ బెంచి 
నిన్ను నందను రాఘవ! నేడు పుత్ర 
హీన యయ్యె వివత్స యౌ ధేనువు వలె 
నక్కజమ్ముగ మరణింప నార్య నీవు 


దీర్ణ మాయు వంచు? దెల్సిరి నీకు దై 

వజ్జ్ఞు లపుడు రామ! వట్టి మాట 

లవియు నెల్ల నయ్యె నల్ప మయ్యెను గదా 
యాయు వరయ వారిజాక్ష! నీకు 


తలయపగం బ్రాజ్ఞుని ప్రజ్ఞయి 

Gp Gp 
విలయం బయ్యిన మహాత్మ! పెన్నిధి వైనన్‌ 
లలిత గుణములకు( గాలం 


బిల నెన్న(గ భూతములకు నెల్ల బ్రభు వగున్‌ 


ధర్మవిదుని నిన్ను మర్మము లటు(గు వా 
ని వ్యసనముల నెల్ల నేర్పున( దొల( 

గింప మృత్యు వెట్టు చంప నేర్చు బురుష 
పుంగవ! పరికింప ముందుగాను 


కాళ రాత్రి నిన్ను గాకుత్తు! క్రూరత్వ 
మునను రౌద్రమునను బురుష వర్య! 
కౌగిలి బిగియించి కమలాక్ష! నా నుండి 
కొనిచనెను రయమున( గుంద నేను 


నను దపించు చున్న వనితను వీడి మ 
హా భుజ! ప్రియురాలి నా భువిని న 
కట నరరభ! తమి గౌాశిలి నిద్రించు 
చుంటి వయ్య! నిండ గంట నీరు 


దేని సంతతమ్ము నేను బూజింతు గం 
ధమున మాల్యములను దాని నాకు 
బ్రియ తరమగు నీదు వింటిని? గాంచుమ 


10. 


11. 


12. 


13. 


చం. 


కం. 


ర 


స్వర్ణ భూషితమ్ము( బార్షి వేంద్ర! 
క థ 


అనఘా మామను దశరథు 
ఘను నీదు జనకుని( బితృ నికాయము తోడన్‌ 
మన మలర( గలిసి యుందు వ 

ని నే దలంతును నరవర౮! నిశ్శంక దివిన్‌ 


విడిచితి రాజర్షి కులము 

గడు పుణ్య కులమ్మును ఘనకర్మ నిచయముల్‌ 
పుడమి నొనర్చిన కతమున 

నుడు పథమున మెజయు దింక నుర్వీనాథా! 


నను గన వేల రామ వచనమ్ములు నైనను బల్క వేల బా 
లను సహ ధర్మచారిణి నరప్రవరా చిననా(డు పెండ్లి యా 
డిన సతినే రఘూత్తమ! కడింది విషణ్ణను వెంట నుందు నే 
ననితివి నీవు నా కరము నందిన నా(డు స్మరింపు మింపుగా 


కొని చను మయ్య నీ వెనుక గొంకక నన్నిట నేల వీడితే 
మనుజుల యందు నుత్తము(డ మానవ లోకము నుండి యిత్తణిం 
జనితివె యన్య లోకము విచారము నందు నిమగ్న+ జేసి దా 

రను నను ధర్మ మెట్టి దిది రాఘవ! యోచన మాత్మ జేయుమా 


ఉచితము కల్యాణములకు 

నుచితం బాశ్లేషమునకు నొనరింప(గ నే 

శుచి యగు నీ గాత్రమ్ము(గ 

లది కడు నీడ్చుచు( జెలంగు( గ్రవ్యాదు లి(కన్‌ 


అగ్నిష్టోమా దీష్టుల 

మగ్నుండవు దక్షిణ లిడి మన్నించితివే 
యగ్నిముఖుల నోచ వెటుల 

నగ్ని సుసంస్కారమునకు నంభోజాక్షా! 


వెడలిన ముగ్గురు బిడల నొక్కని వచ్చిన లక్షణు నచ్చట గని 
౧ wm 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కౌసల్య ప్రశ్నింప(గం బరి తాపం బడరగ వినిన నీదు మరణ మింక 
మిత్ర బల వధము శత్రు బలమ్ముచేత నిశీధి రాక్షసాధముల చేత 
నిద్రించు చుండగ నీరజ నేత్ర! నే నుంట రక్షోనాథు నింట డెంద 
మంతం బగిలి ముక్కలుగ నా యింతి యింక 

నుండ నేరదు పరికింప నుర్వి( బ్రాణ 

ములను గూడి నిక్కమ్ముగ లలన వ్యాకు 

లమ్ము సెంది ఘోరమ్ముగ రాఘవేంద్ర! 


ఘోర మీనాలయము దాటి గుంట సమసె 
నా వలన లలన వలన నరవరుం డ 
నఘు(డు రాముడు పార్థివ నందనుండు 
నక్కజమ్ముగ( బద్మ దళాకు( డకట 


మోహమునం బెండ్లి యాడె విమోహి రాము 
డు కులపాంశన నన్ను నేరకయు నతని 
మృత్యు వనగంబరగశితి నే సత్య మెంచ 
నార్య పుత్రున కక్కట నక్కజముగ 


వారించి యుందు నీయగ 

నేరికొ గత జన్మ మందు నీసున దానం 
బౌరా సర్వాతిధికే 

దార నయిన రాఘవునకు+( దప్పక తల(యపన్‌ 


కలుపుమ భర్తతో సతిని గాంతుని కాయము నందు వేగ న 
న్నిలుపుమ రావణాసుర! కనీసపు మేలును గూర్పు భర్త దౌ 
తల పయి నా శిరమ్ము నిడు తత్తను వందు మదీయ గాత్రమున్‌ 
లలితపు రీతి నుంచు మి(క రాముని వెంట జరింతు సక్తనై 


వల ది(క( బాప జీవితము వాంఛ వహింప ముహూర్త మాత్ర మే 
నిల బ్రతుకంగ వింటిని నిజేశులపై ననురక్తి( జూపు భా 

మలకు విశుద్ధ లోకముల మన్నన లుండు ననంగ విప్ర వ 

ర్యు లనగ దండ్రి వేశ్మమున నుండ(గ( బూర్య్వము నేను నెమ్మినిన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆర్తి సుతప్తయై యిటుల నద్దరణీసుత యాయతాక్షి. తా 
భర్త శిరమ్ము కార్ముకము పన్నుగ( గాంచుచు మాటిమాటికిన్‌ 
వర్తిల నేడ్చుచుండి కడు వచ్చెను రాక్షసు డొక్క డంజలిన్‌ 


భర్తకు రాక్షసీంద్రునకు వందనముల్‌ దగ జేసి యిట్లనెన్‌ 


విజయ మార్యపుత్రా యని పేర్మి వంద 
నమ్ము లిడి ప్రసాదింపగ నాథు(' డంత 
విన్న వించె( బ్రహస్తు(డు వేగ మిమ్ము 
చూడ మంత్రులతో నున్నవాః(డ యనుచు 


నన్ను పంపె రాజ సన్నిధికి నృప కా 
ర్యమ్ము కలదు ముఖ్య మైన యటి 

a అ 
దిపుడు దర్శనమ్ము నృపవర! యయ న 
ప్ప్పు నని యన విని దశముఘి(డు వేగ 


వీడి యశోక వాటికను వేగము మంత్రుల గాంచి వారితో 
బాడిగ మంతనమ్ములను బంక్తి ముఘిుం డొనరించి కార్యముల్‌ 
వీడక చేయు నట్టి వట విస్తృత రీతి? దలంచి చర్చలం 
బోడిమిం జేరి యా సభ నృపుత్రు నెటీంగి యొసంగె నాజ్ఞలన్‌ 


రావణు డే(గిన క్షణమున 

నా విల్లుత్రమము తలయు నాశ్చర్యముగన్‌ 
వేవేగ మాయ మైనవి 

యా వనితా మణి కలంత నడలుచు నుండన్‌ 


సచివుల భీమ విక్రముల( జక్క(గ నంతట సంప్రదించి తా 
రుచిరముగా దశానను:డు రోష మెలర్ప(గ రామ కార్యమై 
యచటనె చెంత నిల్చిన బలాధిపులం గని కాల తుల్యుడే 
వచనము లిట్లు రావణు(డు పల్కెను రాక్షస నాథు( డుద్దతిన్‌ 


భేరులను దగ మ్రాయించి విన బడంగ 
స్ఫుటముగం గొట్టి ఘన కోణములను బిలువ 
వలయు సైన్యమ్ము నుడువంగ వలదు కార 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


ణమ్ము నేరికి నంచు నానతి నొసంగె 


కం. విని యట్టుల యని కైకొని 
ఘనులా దూత లడరి బలగమ్మును సమకూ 
ర్చి నిజాధీశునకు దశా 
ననునకు( దెల్సిరి రణ రతునకు వేగముగన్‌ 33. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు ముప్పది 


రెండవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 33. 


రాక్షస స్తీ సరమ యను ప్రియ సఖి సీతను జేరి యూజడించి రాము(డు మరణింపలే దని యిది 


యంతయు రావణుని మాయ యని రాము(డు సముద్రమునకు దక్షిణ దిక్కున సేనతో విడిసి 
యున్నవా( డని తెలిపి రావణుని యుద్ధములో జంపి నిన్ను గ్రహింప గలవా( డని పలుకుట. 


కం. మోహితయగునాసతివై 
దేహిని నాత్రముగ జేరి దేవిని నంతన్‌ 
సాహసమున సరమ యసుర 
గేహిని వచియించె( బ్రియసఖి కడు బ్రియముగన్‌ 1. 


కం. మృదు భాషిణి సీతను బర 
మ దుఃఖితను నూజబడించె మైధిలిని దగన్‌ 
బెదరగ రావణు మాయను 
సుదతీ మణి గాంచి వగవ శోకము మీటబన్‌ 2. 


ఉ. రావణు నానతిన్‌ సరమ రక్షణ మీయ(గ నిల్సె సీతకుం 
గావ బడంగ నట్లసుర కాంతను గైకొనె మిత్రురాలి(గా 3. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


నా వసు ధాత్మసంభవ దయా గుణ యుక్త దృఢవ్రతం దగం 
బావని సీతయే బడబ భంగిని దొర్లుచు నుండ నార్తితో 


కనియెను జానకిన్‌ సరమ కాంతను దుఃఖిత నష్ట చేతనం 
దనరుచు నంత స్నేహమున( దా ననెః బ్రీతిని నూజిడిల్లుమా 
మనమున వీడుమా భయము మానిని! రావణు మాటలింక నీ 
మినుకల వింటి దా(గ తగ మిన్నున భీరువ! నిర్భయమ్ముగన్‌ 


నీ కొటి కెన్న జీవితము నీరజ నేత్ర! ప్రియమ్ముగా నెదన్‌ 
వీ(కను నేల యాత్రముగ వీడె నశోక వనమ్ము రావణుం 
డో కమలాకి నేరితి(గృశోదరి చాటున నే(గి సర్వముం 
దా(క నశక్యమే యగును దన్నర పుంగవు( డుండ నిద్రలో 


వధ మనెడు మాట యన్న దుత్ప్సన్నమౌట 
కల్ల పురుషరభున కెంచ' గమల నయన! 
రామ రక్షిత వానరుల వధియింప 

రాదు శక్ర రక్షిత నిర్భర తతి భంగి 


ఉర్విని దీర్ణ వృత్త భుజ యుగ్మము వాడు విశాల వక్షుఃడున్‌ 
సర్వ ధనుర్ధ రోత్తము(డు సంహన నాన్విత విక్రముండునున్‌ 
గర్వ విహీనుఃడున్‌ ధర నగణ్య సువిశ్రుతు( డెన్నణా నయా 
ఖర్వ రతుండు రాఘవుడు కాంత! సుఖిుండు సలక్కణుండునై 


సుప్రతాపవంతు(డు శాస్త్ర సుప్రసిద్ధు( 

డాత్మ పర రక్షకుండు నిత్యమ్ము రిపుబ 

లాఘ విలయుండు శ్రీమంతు( డవనిజా! ని 
హతుడు కా(డు రాముండు సత్య మిది నమ్ము 


కపట బుద్ధితో సకల భూత శత్రువు 
మాయ నెటు(గు వాడు మాయ సేసి 
రావణు డిది యెల్ల రౌద్రమ్ము నూని క 
ల్పించె మోసగింప నెంచి నిన్ను 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సీత నీ శోక మెల్లను క్షీణ మగును 
విరియు( గల్యాణములు నీకు+ బెక్కు లింక 
నిన్ను సేవించు శ్రిలక్మి పన్నుగాను 
బ్రియముః బ్రీతి కరమ్మును వినుము సీత 


కడలిని దా(టి వానర నికాయముతో సహ లక్ష్మణుండు రా 
ముడు వడి( జేరి నిల్చెను సముద్రపు దక్షణ తీర మందు నో 
పడంతిరొ నేను గాంచితిని పన్నుగ రక్షితు(డై బలమ్ములం 
బడసి నిజార్థ మింపుగ నవారిత రీతిని జానకీ సతీ! 


దూతలు పంప రావణుడు తూర్ణము పల్కిరి వేగవంతులోే 
నేతను గాంచి రాఘవుడు నేర్పున( జేరెను దాటి వార్థి( దా 
నాతత బాహువిక్రము(డు నంచిత లంకను నంత రావణుం 


డీ తటి( గూడి మంత్రులను నెల్ల మునింగెను మంతనమ్ములన్‌ 


పలుకు చుండ నిట్లు సరమ భాషణములు 
సీతతో నుద్యమింపంగ నాత తాసు 

రధ్వజిని సెలరేగె భైరవముగ రవ 

ము లవి వాయింపశా దుందుభులు బడియల 


విని మధుర భాషిణి సరమ వినుము భీరు 
వా! యని వచింప( దొడ(ె నవనిజ కిట్లు 
ఘోర మైన భేరుల ధ్వని నీరదస్వ 

న సదృశం బతి గంభీర నాద మతివ! 


ఉద్యమించు చుండిరి ఘోర యుద్దమునకు 
గరుల సమకట్టు చుండిరి యరదములకు 
హయములం గూర్చు చుండిరి హర్ష మంద 


రౌతు లట( బాశ కరులు పరగశిరి వేలు 


కదలౌను రాజ మార్గముల గాల్బల మెల్లను నిండి దిక్కులం 
దుదక మహౌఘ వేగ గమ నోగ్రత( బాజెడు వార్థి భంగినిం 
బదిల మపూర్వ రీతి గనుపట్టు మహా బల మచ్చ టచ్చటన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


సదమల రీతి బోరునకు( జాగుచు నున్నది సంభ్రమమ్మునన్‌ 


కాంచుమ వెల్లు శస్త్రముల( గాంచన భూషిత రాక్ష సౌఘమున్‌ 
మించిన చర్మవర్మముల మేలి హయమ్ముల స్యందనమ్ములన్‌ 
సంచిత కుంజరమ్ములను ఛాయ లనేకము లట్లు వెల్లణగా 
నంచిత వహ్ని రూపమున నానె నరణ్యము(గాల్ప వేసవిన్‌ 


కను సంభ్రమమున( జెల(గెడు 

ఘన రాక్షస వరుల దీర్ణ కాయుల నెల్లన్‌ 
జనకాత్మజ! బల్లిదులను 

మనముల హర్షం బడరిన మను జాశనులన్‌ 


వినుము యేనుగు గంటల ఘన రవమ్ము 
వినుము రథముల చప్పుళ్ల( బృథ్వి తనయ! 
వినుమ హయముల హేషలు వినుము వాద్య 
ఘోషముల నెల్ల జెలగంగ ఘోరముగను 


ఆయుధముల నెత్తి హస్త యుగమ్ముల 
నిలిచి నట్టి రక్కసులను రావ 

ణానుసరుల( గనుమ యతివ! సంభ్రమమున 
నొడలు గగురుపొడవ నడరు వారి 


కలుగును శోక మార్పు సిరి క్రన్నన నీకు విదేహ నందనా! 

కలుగు భయమ్ము ఘోరముగ( గయ్య మొనర్ప(గ రాక్ష సాలికిన్‌ 
నలిన దళాకు( డైన రఘు నందను+ డింద్రుడు చంపి నట్లు దై 
త్యులను బరాక్రముం డసుర యోధుల రావణు( జంపి నిం గొనున్‌ 


వెన్నుని శత్రుఘ్నుం డని 

జెన్నుగ గూడి బలభేది సెల(గిన రీతిం 
బన్నుగ లక్ష్మణు తోడుత 

నన్న యనిని విక్రమించు నసుర గణములన్‌ 


వచ్చిన రాముని నీపతి 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


వెచ్చని యంకమ్ము నందు వెలయఃగ పీతా! 
యిచ్చయె తీరగ మురియాగ 
నెచ్చెలి! దర్శింతు నిన్ను నీల్లఃగ రిపులే 


విడిచెద వానం దాశ్రువు 


లడరి మహోరస్కు నురము నందు ముదమునం 


గడు ప్రీతిం గౌగిలింప మ 
గడు శోభన! నిన్ను ఘనుడు కాకుత్సుండే 
® 


పిటు(దు లంటి నట్టి వేణిని జానకి! 

పెక్కు నెలల నున్న మిక్కుటంపు 

జడ నచిరము మగువ సడలుచు రాముం డ 
ధిక బలుండు ప్రీతి దేవి! కదిసి 


ఉదిత పూర్ణ చంద్ర నిభము సుదతి! నీ ప 
తి వదన మరసి వీడెదవు వగ పెల్ల 

మదిని జానకి! కుబుసము నుదరి వీడు 
పన్నగము భంగి శిఘ్రంబ పద్మ నయన! 


అచిరము రావణు రాముం 


డు చంపి సమరమున నర్హుఃడు సుఖమ్ములకున్‌ 


రుచిరముగ నందు సుఖమును 
సుచరిత! నిను గూడి ప్రియను కోభింపకుమా 


అమ్మ హాత్ముని రాముని నెమ్మి. గూడి 

సీత! మోద మంద గలవు శీప్రముగను 
వరము వలన పంటల బడసి మిగుల 
బుడమి సంతసించు పగిది బుడమి తనయ! 


గిరి చుట్టును గుట్టము వలె 
దిరుగు దివసకరుని+ గాంచి దేవీ! భక్తిన్‌ 
శరణము వేడుమ సూర్యుం 

డరయంగ( గారకు(ఃడ యెల్ల యవనీ ప్రజకున్‌ 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు ముప్పది 


మూడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 34. 


సరమ వాక్యములతో సేద దీరిన జానకి సరమను రావణుని తదుపరి కార్యమును దెలిసికొని తనకు 
జెప్పు మని వేడ సరమ రహస్యముగా రావణుని నిర్ణయము నెటీంగి రామునకు సీత నిమ్మని 
యివ్వరు వేడినను రావణు డంగీకరింప లేదని యుద్దమునకు సన్నద్దు( డగు చున్నవా(డని 


తెలుపుట. 


కం. ఘన సంతప్త నట సరమ 
దన సుమధుర వాక్యములను దగ సీతా దే 
విని సంతోషపటబచె( గా 
లిన భూ దేవిని సలిలము లీలం బ్రీతిన్‌ 1. 


చం. హిత మొనరింప నెంచి సఖి కిత్తజినిన్‌ సమయజ్ఞ ప్రీతితో 
స్మిత సహితమ్ము నా సరమ సీతను గాంచి వచించె నిట్లు నీ 
పతి కడ కే(గి నీ గిరలు వల్క( దలంతును రాఘవేంద్రు( గాం 
చి తరుణి! యాన తిచ్చిన నశేషముగా( గుశలమ్ము గుట్టుగన్‌ 2. 


కం. ఏ(గుచు నుండ గగనమున 
నా గరుడుడు మారుతియు నిరాధారను న 
న్నేగతి నంద(గ' జాలరు 
నా గమనమ్మును దలంప నళినదళాకీ! 3. 


చం. పలుక నిట్టు లా సరమ పల్కొను జానకి యాలకించి య 
క్కలత దొలంగ డెందమున( గ్రమ్మటి దియ్యని భాషణమ్ములం 4. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


దెలియు సమర్ధ వీ వన(గ దెల్లముగా నభ మింక నా రసా 
తలమును జేర జేయుము ముదమ్ముగ నొక్క పనిన్‌ మదర్ధమై 


స్థిరముగ ని బుద్ధి బ్రియ మొ 

నరింప వలె నన్నదే తనర నా కయి యో 
సరమ! తెలియ+ గోరెద నే 

ను రాక్షసుం డిపుడు రావణు డొ నర్చు పనిన్‌ 


క్రూరుడు మాయలన్‌ ఘనుడు గూర్చును మోహము శత్రు రావణుం 
డారట మాత్మనాకు సుర నాన(గ( గల్లు విధమ్ము దాౌషయమే 

గ బ్య 
మూరగ నిచ్చు బాధలను బొంచి సతమ్ము భయం బొసంగుచున్‌ 


ఘోరల రాక్షసీ సతుల గోరు నొగుల్ప(గం గాచు వేళలన్‌ 


వెజి పెద దద్భయమ్మునను బేర్చును డెందము నందు శంకయుం 
దటి చగు( దల్లడిల్లుదును దద్ద యకోక వనమ్ము నందు నా 
కణిముటిీ తక్కు నేరిన దశానను నిర్ణయ మెల్ల నిత్తటీన్‌ 

వటలు ననుగ్రహమ్ముగను భామిని యక్కథ నాకు దెల్ప(గా 


పలుక నట్లు సీత వల్లు భాషిణి పల్కె 
సరమ భాప్బ కలిత చారు ముఖము 
తుడిచి స్నేహ మడర( దూరము చక్కని 
(x) 
భాషణముల ని ట్లవనిజ తోడ 


నీ యభిప్రాయ మెట్లున్నదో యటులనె 
యేగెద గ్రహించి సీత! నే నింపుగాంబ 
రుల యభిప్రాయ మెల్ల మరలి రయమ్ము 
న నిట కేగుదెంచెద( జూడు నలిన నేత్ర! 


రయమున నేగి యిట్టు లని రాక్షసు చెంతకు నంత నాలకిం 

చి యసుర నాథు మంత్రములు జెన్నుగ మంత్రుల గూడి చేయయగా 
దయితుల తోడ నిశ్చయము దా విని నిశ్చయవేత్త యెన్న(గా 
వయినము నెల్ల నా సరమ భామకు దెల్ప(గ వచ్చె శీఘ్రమే 


10. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


చేరి యంత గాంచె సీతను సరమ ప 
ద్మ రహితంపు లక్ష్మి కరణి నున్న 
కాంత దనదు రాక గాక్షించు చున్నట్టి 
దీన సరమ నపుడు దేవి సూచి 


తిరిగి రాగ సరమ తియ్యని పల్కుల 

సఖి బరిష్వజించి జానకీ స 

తి కడు స్నేహమున నతివ కొసంగె నట నా 
సనము గారవమున స్వయముగాను 


ఇమ్ముగ గూరుచుండి వచియింపుమ రావణు నిశ్చయమ్ము నా 
కమ్మరొ క్రూర కరు తల పంత నిజమ్ముగ నంచు బల్కగా 
నమ్మగువం దపించు సఖి నారసి చెప్ప దొడంగె నిట్లు స 
త్యమ్మును మంత్రి సంయుతము నచ్చట రావణు డన్న మాటలన్‌ 


పలికిరి గొప్ప వాక్యములు పన్నుగ నీ దగు మోక్ష ణార్భమై 
వలసిన రీతిః బ్రీతి దశ వక్తుని తల్లి యవిద్ధ నామ స 

ల్లలితుఃడు మంత్రి వృద్ధుడును రామున కిమ్మని సత్వరమ్ము మై 
థిలిని సగౌరవమ్ము సుదతిన్‌ రఘు వీరున కంచు జానకీ! 


చాలు నింక+దనయ! జనస్థాన మందు 
గాంచి నట్టి యద్భుత మది యంచితపు ని 
దర్శనము హనుమంతుని దర్శనమ్ము 


వార్థి దాటుట యసురుల వధయు( దలు 


ఏ నరుం డొనరించు మహిని కుమార! 
యంచు+ దల్లియు మంత్రియు నకట పలుక 
పలు విధమ్ముల విత్తమ్ము వదల లెని 
యర్ధపరు భంగి నిను వీడ ననియె నతడు 


ఉత్సహింప(డు వీడంగ నువిద నిన్ను 
జావ కుండ సమర మందు నీ విధి నగ 
పడును వాని నిశ్చయ మింక వారిజాక్తి! 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


మంత్రులను గూడి చేయంగ మంతనములు 


చం. నిలిచెను సుస్థిరంపు మతి నివ్వెటి మృత్యు వశుండునై యిటుల్‌ 
కలవర మంది యెన్న(డును గాదు నిరస్తుఃడు కాక యాజి నో 
లలన! త్యజింప నల్లండెద రాక్షస సంచయ మెల్ల నింక దా 


ను లయము నంద కేనియు ఘనుం డసు రేంద్రుడు మిన్నకుండునే 18. 


చం. సమరము నందు రాఘవుడు చంపి దశాస్యు శరమ్ములన్‌ వెసం 
గమల దళాకి నిం గొని సుఖమ్ముగ నేగు నయోధ్య కంచు వా 
క్యము లన నిట్టు లా సరమ యంత( జెలంగెను శంఖ దుందుభుల్‌ 
తుముల రవమ్ములం బుడమి తోరము మున్ద(గం గంపనమ్ములన్‌ 19. 


కం. విని వానర సైన్యధ్వను 
లను లంకా వాసు లంత రావణ భృత్యుల్‌ 
మనముల(దలయచిరి దైన్య 
మ్మున(గన మని నృపుని దోషమున శ్రేయమ్మున్‌ 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు ముప్పది 


నాలుగవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 35. 


భేరీ శంఖ నినాదములతో రాముడు స సైన్యము లంకను జేర రావణుడా ధ్వనుల నాలకించి తన 
మంత్రులతో దదుపరి గర్తవ్యము నాలోచించు చుండ మాల్యవంతు(డు రావణుని మాతామహుని 
యన్న దుర్నిమిత్తములను బరిగణించి రామునితో సంధి గూర్చికొ నుమని సీతను రాఘవున 
కిమ్మని బోధించుట 


కం. కదిసెబర పురంజయు( డా l= 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


సుదీర్ణ బాహుం డినకుల సోముడు రాముం 
డు దిశలలో భేరీ ఘన 
నదములు నిండంగ శంఖ నాద సహితముల్‌ 


విని యసురేంద్రు( డా ధ్వనుల బృధథ్వి చలింప జెలంగ రావణుం 


డనయు:ఃడు ధ్యాన మగ్నుడయి యంతటః బల్ళెను గాంచి మంత్రులన్‌ 


ఘన బలు(డిట్లు గ్రూరు(డు జగమ్ము నోగల్పంగ దా సమర్ధుడే 
మునుకుల నా సభాసలము మ్రోగ(గ దూబక నేరి నెవ్విధిన్‌ 
R2౨ 


బాగుగ వింటి మీరు నుడువం దగ రాముని విక్రమమ్మునున్‌ 


సాగర ముత్తరించుటయు సత్త్వ 


వేగము సత్య విక్రమము విగ్రహ మందు దలంచి మీర లీ 


ముననెల్లను నేర్తు నింక మీ 
లాగున మిన్న కుండుటయు రాముని విక్రమ మాత్మలం దిటన్‌ 


ఒండొరులను వీక్షించుచు నుండి యనగ 
నంత మాల్యవంతుం డను నసుర వరుడు 
విని మహాప్రాజ్ఞుడు వలికె జనని తండ్రి 
వచనముల నిప్పగిదిని రావణుని తోడ 


రాజ వరేణ్య! విద్యలను రమ్య తరమ్ముగ నభ్యసించు నే 

రా జతడేలు ధర్మమున రాజిలి నిత్యము పెద్ద కాలమే 
యోజను స్వీయ శత్రువుల నుంచి వశమ్మున నెన్ని కాలముం 
దేజము నూని సంధి సమితిన్‌ రిపులం దొనరింప నింపుగన్‌ 


తనవారిని. బోషింప(గ 

ధన వృద్ధి నొసంగి సంతతమ్ము ముదముగన్‌ 
జననాథధుం డైశ్వర్య 

మ్మును బడయు నమేయముగను బుడమిని రాజా! 


సంధి యొప్పు రాజ సత్తమునకు హీను 
డయిన సము( డయినను నరికి నెంచ 
లేనికిం దగ దవమానింప( బగవాని 
బల్లిదునకు నొప్పు భండనమ్ము 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


రాముని తోడ సంధియ కరం బుచితం బని నా మతంబ యే 

భామ గ్రహింప రాఘవుడు వచ్చెన్‌ యా సతి నిమ్ము సీత నా 
రామునకున్‌ విరోధము దలంపకు మాతని తోడ సంధి మే 

లా మనికిన్‌ నరోత్తము జయమ్మును గోరుదు రయ్య సంయముల్‌ 


సకల దేవర్షి గంధర్వ సంచయమ్ము 

కూడ రాఘవేంద్రు జయము కోరుచుండు 
నజు(డు సృజియించె సుర లింక నసురు లనగ 
నధిప! రెండు పక్షమ్ముల నవని లోన 


ధర్మ మాశ్రయింత్రు నిర్మలాత్ములు సుర 
లల్ల సంతతమ్ము నింక వినుము 
యసురు లాశ్రయింతు రడరి యధర్మమ్ము 


నెల్ల వేళల బరికింప రాజ! 


ధర్మము కబలింప ధరణి నధర్మమ్ము 
నది తనరు కృతయుగ మనగ మణి య 
ధర్మము కబలింప ధర్మము నది కలి 
యుగ మనంగ బరు నుర్వి లోన 


చరియింప నీవు జగతిని 

వరియింప నధర్మ మణంచి వర ధర్మమ్ముం 
బరు లైరి వీర్య వంతులు 

పరికింపంగ మన కన్న( బంక్తిగ్రీవా! 


ఏమటీ నీ వధర్మము నహీనము వెంచితి రాక్షసేంద్ర! వి 
న్మా మనలన్‌ గ్రసింప నది యత్న మొనర్చుచు నున్న దిష్టు స 
ర్వామర పక్ష మందు ననయమ్మును ధర్మము వొందె వృద్ధినిన్‌ 
నీ మది నిండ గోరికల నీ వొన రింప యధేచ్చమే బనుల్‌ 


బుషుల కగ్ని కల్పుల కల్ల నెడ(ద లందు 
బుటె నుద్వేగ మాతత మటి సన్ము 
టి అ 


10. 


11. 


12. 


13. 


14. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


నుల ప్రభావమ్ము దుస్ఫహం బిల భరింప 
మండు చున్నట్టి యనలమ్ము మాడ్కి నెన్న 


ఎలమిని భావి తాత్ములు మునీంద్రులు ధర్మము నాశ్రయింత్రు వా 


ర లిల యజింత్రు యజ్ఞములు రక్తిని భిన్నవిధమ్ములన్‌ హవి 


స్సు లడరి వేల్లు రగ్నుల ద్విజుల్‌ పఠియింతురు బ్రహ్మ ఘోషముల్‌ 


కలవర మంది యియ్యసుర కాయము పాటుగ నెల్ల దిక్కులన్‌ 


అగ్ని సన్నిభు ౮న సంయముల యింట 
నగ్ని హోత్రములః జెలంగు నట్టి ధూమ 
మెల్ల దిక్కుల వ్యాపించి మెల్ల మెల్ల 


గ నసురుల తేజము హరింప గలదు సెల(గి 


వారి వారి పుణ్య పట్టణమ్ముల నాచ 
రింప( దీవ్ర తపము లింపుగ సుదృ 
ఢవ్రతు లసురులను దీవ్రముగ( దపింప 
జేయు(నా తపము లమేయముగను 


వరముం బొందితి దేవ దానవులచే వత్సా! సయక్షాలి యే 
మరణం బన్నది లేని యట్టులను సంరంభంబునన్‌ వీర లౌ 
ర రణార్థమ్మున నే(గుదెంచ( గను గోలాంగూల సంఘాతముల్‌ 
హరి సంఘంబు మనుష్య పుంగవులు నత్యం తాగ్రహోపేీతులై 


వచ్చిరి గర్జించుచు వీ 
జ 
రచ్చంపు దృఢ విక్రములు దశానన! కంటే 
యిచ్చట నుత్పాతమ్ములు 
హెచ్చుగం గాన బడు చుండె నీక్షింపంగన్‌ 


కను చుంటిని రాక్షస లయ 
ము నిట్టి దుశ్శకునముల నపూర్వమ్ముల నే 
ననుమానింపక నా మన 


మున రావణ! రాక్షసేంద్ర! భూరి బలాఢ్యా! 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. 


తే.గీ. 


ర 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఘోర నాదము లిడి నీరదమ్ములు భయం 
కరము లెల్లడలను గురియు చున్న 
వరయ లంక లో దశాస్య! వెచ్చని రక్త 
వర్ష మక్కజముగ వారకుండ 


రాల్చు చున్నవి కన్నీరు రాజ! కరులు 

కరము రోదించుచును బతాకమ్ము లెల్ల 

ధ్వస్త మయి వివరం బయి వజల కున్న 
య ణ్‌ 

వి మునుపటి వలె( బ్రభలతో వింత గాను 


వ్యాళ గోమాయు గృధద్రాదులు కూయు చున్నవి లంక లో భీమ నాదములను 
సంఘములుగం గూడి సంతత మింకను నల్లని దేహలు తెల్లని వగు 

దంతము లగపడ నింతులు నవ్వుచు ముందట నిల్చిరి మూరి కలల 
మాయము సేయుచు మందిరముల నున్న వెల్ల వాగుచు నుండి యెల్ల రడరి 
బలుల మ్రుంగుచు నుండే( గుక్కలు గృహముల 


ఆవు లందును గాడిద లందు సంతు 
ముంగిసలు కను పిల్లల మూషికమ్ము 
లందు(బులుల( గూడును బిల్లు లడరి వింత 


సూకరమ్ము లడరి శునకమ్ములం గూడు 
రక్కసులను నరుల నక్కజముగ 
కిన్నరు లసురేంద్ర! మిన్నగం గూడుచు( 
జలుపు చుండి రకట సంగమమ్ము 


చరియించుచు నున్నవి పా 
వురములు తెల్లనివి రక్తపు జరణములతో 
స్ఫురియింప నాశన మసుర 


వరులకు( గాలంపు మహిమ వజల(గ నధిపా 


కూయు చున్నవి వింతగ గోరువంక 
లిండ్లః గిచగిచ శబ్దమ్ము లల్ల గ్రుచ్చ( 

౧ ద ౧ 
బడ(గ నోడి కలహ కాంక్ష వటిల నంత 


గూలు చున్నవి పుడమిని ఘోరముగను 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


కం. 


వేచి విహంగ జంతువులు భీకర మేడ్చుచు సూర్యు వైపునం 

జూచుచు నున్నవిందు( బురుషుండు కరాల విశుద్ధ ముండు(డుం 

జూచుచు? గృష్ణ పింగళుడు శూర! గృహమ్ముల వేళ వేళలన్‌ 

గోచర మయ్యె నింక నిట ఘోర నిమిత్తము లాను చున్నవే 27. 


రాముని సత్య విక్రముని రావణ! యింతును విష్ణు వంచు(దా 

నీ మనుజాకృతిన్‌ నిలిచె నెవ్వ(డు సేతువు నద్భుతమ్ముగా 

నీ మహి( గట్ట సంద్రమున నెంచగ మానవ మాత్రుడే తగన్‌ 

క్షేమము నెంచి సంధి నిక జేతల నేరి యొనర్పు వానితో 28. 


అని గిర లిట్టులు మౌన 

మ్ము నూనె నయ్యసుర నాధు ముఖము మనమ్ముం 

గని మాల్యవంతు( డత్తము 

ల నుత్తముండును ఘనుడు బలమ్మున నంతన్‌ 29. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు ముప్పది 


కం. 


యేనవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 36. 


మాల్యవంతుని హిత వాక్యములను సైప నోపక రాముని స్తుతించి నందుల కాతని నిందించి సీతను 
రామున కీయ నని వానర సైన్యముతో గూడి రాముడు ప్రాణములతో లంకను వీడ లే డని పల్కి 
ప్రహస్తాదులను లంకాపురి నాలుగు ద్వారములను రక్షింప నియమించి రావణు(డు తన 
యంతసురమున కేగుట. 


విని మాల్యవంతుని హిత వ 
చనమ్ములు సహింపడా దశ ముఘి(డు కాల 1. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


మ్మునకు వశుండు నయి కలుష 
మనస్సు డసురాధిపతి తమక మెద నిండన్‌ 


కనుబొమ వే మొగిడ్చి యధికమ్ముగ నాగ్రహ మంది యుగ్రుడై 

కనులను ద్రిప్పుచుండి దశ కంరు(డు గాంచుచు మాల్యవంతు( బ 
ల్కెను వచనమ్ము లివ్విధము కీడు వచింప హితంపుః జాటునన్‌ 
మునుకుల నెట్లు సైతును రిపున్‌ స్తుతియింపగ నిష్టురమ్ములన్‌ 


మానవ మాత్రు దీనుని సమర్కట సంచయు రాము నొక్కనిం 
గానల కంప( దండ్రి చను కాంతుని నేరు సమర్థు( డంచునున్‌ 
మానుగ నెంతు రెవ్వరి(క మాన్యుని నెంతురు రాక్షసేశ్వరున్‌ 
హీనుగ విక్రమమ్ముల నహీనుని దేవభయంకరున్‌ ననున్‌ 


వీర వరుల పైన ద్వేషము చేతనొ 

పక్షపాత మూని పరుల పైన 

నయిన బలుకు దెట్టు లంచు శంకింతును 
లేక ప్రోత్సహింప వీ(క నిన్ను 


రిపుల ప్రోత్సాహ ముండక రేగి యిట్లు 
పరుష వాక్యమ్ము లెవ్వరు పలుక నేర్తు 
పదము నందున్న వానితో! బ్రభువు తోడ 
శాస్ర తత్త్వజ్ఞడా పురుష వరు డెన్న 
పద్మ హీన లక్ష్మి వలె నున్న సీతను 
దెచ్చి వనము నుండి యిచ్చ మీ 

నేల నీయ నెంతు నింతిని రామున 

కేను భయము వడయు వాని వోలె 


ప్లవగ కోటి తోడ లక్ష్మణ సుగ్రీవు 

ల సహితమ్ము దీను రాముని వెస 
గాంచ( గలవు నీవు కతిపయ దినముల 
నా వలన నని మరణమ్ము నంద 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


సుర లైన నన్ను ద్వంద్వ స 

మరమ్మున( దలంప లేరు మార్కొన ననగా 
వర విక్రమునకు నీ భయ 

ము రావణున కాజి నెట్టు పుట్టును జెపుమా 


వంగ కుంట యేరి కయిన బ్రద్ద లయిన 
రెండు ముక్కలుగా నిట్టు లుండుట సహ 
జంపు దోషమ్ము నాది తలంప సహజ 
బుద్ధి దురతిక్ర మంబగు( బురుషులకును 


కడలిని యదృచ్చ వంతెన కట్టిన మటీ 
కట్టు గాక రాముం డది యెట్టు లాను 
వింత పరికింప దానికి బీతి నంద 

నేల నోప( గలడు రాక్షసేశ్వరుండు 


దాటి రాముం డర్భవమును మేటి కపుల 
సేన తోడ బ్రాణము లుండ మేన దాను 
మరల జాలండు సత్యమ్ము మాట నసుగు 
చుంటి వమ్ము కా దిది సూచు చుందు వీవు 


పలుక(గ సంరట్దు( డటుల 

నలుక నెటి+గి మాల్యవంతుః డా రావణుతో 
బలుకం డెద్దియు నెదలో 

మొలకెత్త(గ సిగ్గు తోరముగ నాతనికిన్‌ 


జయ జయ యని దీవన లిడి 
రయమ్మున ననుజ్ఞ నీయ రక్షో నాథుం 
డె యరిగెను మాల్యవంతు(డు 


నయజ్ఞు డంత(' దన గృహమునకు+ జింతితు(డై 


రావణు డంత నమాత్యుల 
తో వెస జర్చించి లంక దుర్భ్ధయ రీతిం 
గావంగ నుచిత రీతిన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


వేవేగ ముదల లొసంగె వీర వరులకున్‌ 


ర 


రక్షింప దూర్పు ద్వారమ్ము( బ్రహస్తుని రాక్షస వీరుని రావణుండు 

నిలిపె రాక్షస వరేణ్యులు మహాపార్శ్య మహోదరులను నిల్పె నుదరి కావ 
దక్షిణ ద్వారము దనయు నింద్రజితుని మాయావి నిల్సె నమేయ బలుని 
బశ్చిమ ద్వారము పరికింప బన్నుగ రక్షు పరివృతము రమ్యముగను 
తే.గీ. శుకుని సారణుని నిలిపె( జూడ నుత్త 

రంపు ద్వారము నడరి రక్షింప నింక 

స్వయము నిల్పి వీక్షింతు భృశముగ నంచు 

బలికె మంత్రుల తోడ రావణుడు ప్రీతి 15. 


తే.గీ. _ రక్కసుని విరూపాక్తుని వెక్కసంపు 
బలుని గుల్మ మధ్యమ్మున( బలువు రసురు 
లడర( జెంత నునిచెను మహాపరాక్ర 
ముని దశాననుం డంచితముగ( దలంచి 16. 


కం. తలచె(గృతాంత వశుం డయి 
లలితమ్ముగ నిట్లొనర్చి రావణు డెడ(దన్‌ 
ఫల మందిన వాడ ననుచు 
బల లాశను( డప్పుడు దశవక్తుం డకటా 17. 


కం. పురమునకు బుష్కలమ్ముగ 
ను రక్షణం బొనర( జేసి నుతు లిడ సచివుల్‌ 
పర మాశీర్వచనమ్ముల 
నరిగె నిజాంతః పురమున కంత ముదమునన్‌ 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు ముప్పది 


యాబవ సర్గము. 


యుద్ద కాండము 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


సర్గము 37. 


శ్రీరాముడు సుగ్రీవ లక్షణ విభీషణ హనుమ జ్ఞాంబవం తాదులతో శత్రు పురమును జేరి తమ 
కర్తవ్యమును జింతించు చుండ విభీషణు(డు తన చారుల వలన రావణుని ద్వార రక్ష ణోద్యోగము 
నెటి(గి వివరింప రాముడు నాలుగు ద్వారములను ముట్టడింపు డని నీలాంగ దాంజనే యాదులను 
నియోగించి వ్యూహ మేర్పరుచుట. 


నర హరి రాజు లాశుగ సునందను(డౌ కపి జాంబవంతుః(డున్‌ 
గురు బల బుక్ష రా జసుర కోటుల మేటి విభీషణుండు సో 
దరు(ఃడగు లక్ష్మణుండు బలదర్పిత వాలిజుః డంగదుండునున్‌ 
శరభు(డు వానరుండు ఘన సత్త్వ సుషేణు(డు జ్ఞాతి యుక్తు:డున్‌ 
హరులు మైంద ద్వివిదులు గవాక్ష గజ కు 

ముద నల పనసు లరి పురము+ గదిసి వెస 

నిలువ నాలోచనమ్ముల( దలచి లంక 

రావణ సుపాలితమును దుర్భ్ణయ పురమును 


సాసు రోర గామ రాలి గంధర్వ దు 

రయ నగర వరమ్ము రావణుండు 

నిలువ సతము దీనిని జయింప మన కెట్టు 
లగును జింత సేయు( డనుచు నుండ 


వార లల్ల రట్లు పలుకు చుండగ రావ 
ణానుజుండు వలికె నంత శుద్ధ 
వాక్కు లిట్టు లర్థ వంతమ్ము లింపుగ 
నా విభీషణుండు కోవిదుండు 


అనల శరభ సంపాతి ప్రఘును లనంగ 

నాదు మంత్రు లరిగి పట్టణమ్ము లంక 

కిపుడు తిరిగి వచ్చిరి పరికించి పక్షి 

రూపముల యత్నములను శత్రువుల బలము 


చం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


నుడివెద విన్ము రాఘవ ఘనుండు దశాస్యు(డు దుష్ట చిత్తుడే 
యడరి యొనర్చి నట్టి విధ మంతయు నే విని నట్టి రీతిని 
ప్పుడు నిజ మెల్ల నిల్సె నట బూర్వపు ద్వారము నందు నా ప్రహ 
స్తుడు నిజ సైన్య సంయుతము శూర వరేణ్యు(డు మానవేశ్వరా! 


స మహాపార్శ్వ మహోదరుండు నిలిచెన్‌ సైన్యమ్ముతో దక్షిణం 
పు మహా ద్వారము నందు నింద్రజితు( డాముఖ్యుండు రక్షో గణో 
త్తమ ధానుష్కుల నిల్చె( బశ్చిమపు టా ద్వారమ్ము నందింపుగా 
నమరన్‌ రాక్షస వీర పుంగవుల సాహాయ్యం బమేయంబుగన్‌ 


పట్ట సాసి ధనుళ్ళూల పాణు లింక 
ముద్ద రాది నానాయుధ భూషి తేద్ద్ధ 
కరులు రావ ణాత్మజు( జేరి కాచు చుందు 
రాతని నడరి సంతత మసుర వరులు 


వేల కొలంది రాక్షసులు వెంట జరింప(గ శస్త్ర పాణులై 

తూలుచు సంభ్రమమ్మునను దోర్భల రావణు(డే స్వయమ్ముగన్‌ 
వాలుచు( గాచు నుత్తరపు ద్వారము గుల్మపు మధ్యమమ్మునున్‌ 
మేలుగ గాచు చుండు దమి మేటి బలుండు విరూప నేత్రుడే 


ఈ విధి సైన్యము లంకను 

గావ నిజామాత్య వరులు గని త్వరితముగన్‌ 
భూవర! వచ్చిరి వీరు మ 

హా వేగులు నేరి రసుర యత్నము లల్లన్‌ 


వే లిభ రాజు లింక( బది చేలు రథమ్ములు మేలి గుట్జముల్‌ 
వే లిరువై పలాశనులు వీరులు కోటికి మించి యుండి రీ 
యాలము నందు జంప రతి నాత్మల నిల్పిన వార లెల్లరుం 
జాల పరాక్ర మోద్ధతులు స్వామికి నిష్టులు లంక లోపలన్‌ 


రక్కసునకు నక్కొకనికి రాజ! గలరు 
యుద్ద మొనరింప( నొక లక్ష యాధవరులు 
చెంత బరివార మంచు వచించి లంక 


కం. 


ఆ.వె. 


కం. 


ర 


ఆ.వె. 


వృత్తి తెలిపి విని నది చూపె సచివులను 


కని కమలాక్షుని నా రా 

ముని రావణ సోదరుండు ముద మొసగ వచిం 
చెను దిరిగి విభీషణుడు వ 

చనమ్ము లింక నెటీ(గింప శత్రు బలమ్మున్‌ 


అఅువది లక్ష లుండ నసు రావలి రావణు( డా కుబేరుతో 
దబిచుగ జేయ యుద్ధమును దా దరలెన్‌ వెస నప్పు డుద్దతిన్‌ 
వెజివక వీర్య తేజముల విక్రమ సత్త్వగురుత్వ దర్పు(డై 
వబలుచు దుర్మనుండు దశ వక్తు(డు తుల్యుల తోడ రాఘవా! 


భయపెట్ట దలంప నెడ(ద 

దయార్డ హృది! కుపితు( జేయ దగ నిన్నంటిం 
బ్రియమే నీ బల మెటు(గుదు 

వియచ్చరుల నాజి గెలువ వీర వరేణ్యా! 


స చతురంగ బలము శాఖా మృగ పరివృ 
తమ్ము వ్యూహముగ బలమ్ము నుంచి 
రావ ణాసురు సమరమ్మున శీఘ్రము 

గ వధియింతు వీవు కలత తొలగ 


విని రావ ణావరజుని వ 
చనమ్ములను రాఘవుండు శత్రు వధార్థం 
బు నరర్షభుండు వలె వ 
oa 
చనమ్ము లిబ్బంగి నంత సమరజ్లండే 
a Gs 


అడరి పూర్వ ద్వార మందు నీలు+ డెదిరించు( బ్రహస్తు రక్కసు శూర కపు ల 
నేకు లుండ(గ( జెంత నీ వాలి పుత్రు(' డంగదుః(డు వానర సేన గలసి కవియు 
దక్షిణ ద్వారపు( దటిలో మహాపార్స్యుని మహోదరుని' గమనీయముగను 
హనుమంతు+ డీ పవ నాత్మజుం డడరి పశ్చిమపు ద్వారమ్మును జేరి కవియు 
నప్రమేయ చిత్త హరి వరుండు పగుల 

గొట్టి ద్వార మడకరి బెట్టిదముగ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ర 


వానర నిచయమ్ము పన్నుగ( బరివృత 
మై చెలంగు చుండ నసుర వరుల 


దైత్యదానవ మహా తాపస సంఘమ్ము( దపియింప నాత్మ సంతసము నందు 
వాని క్షుద్రుని వరదాన బలమ్మున గర్వించు వాని లోకమ్ము లాక్ర 

మించు వాని( బ్రజల మించి బాధించు వాని దశాస్యు రావణు నేను రాక్ష 
సేంద్రు స్వయము నశియింప( జేయ దలంచి యుత్తర ద్వారము నుత్తరించి 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


లక్ష్మణ సహితమ్ము లంక+ బ్రవేశింతు 
నెచ్చటుండు బల సహితము రావ 
ణుండు నచట కడరి భండన మొనరింప 


ధృతి వహించి యెడ(ద దృఢముగాను 


వాన రేంద్రుఃడు బల వంతుడు బుక్ష రా 
డ్వీర్య వంతు( డసుర వీర వర వి 
భీషణుండు ప్లవగ వీర సైన్యమునకు 
మధ్య నిలువ వలయు మాన్య వరులు 


తగదు ధరియింప భండన తలము నందు 
హరులకు మనుష్య రూపము హరుల ధ్వజిని 
సంజ్ఞయై దనరు మనకు సమర మందు 
బ్లవగ రూపమ్ము గుర్తింప స్వజనుల( దగ 


మాన వాకృతి నేడ్గురు మాత్ర మూని 
యుందు మని మేము లక్ష్మణు( డుండ( దోడు 
నేను స్వీయ మంత్రుల తోడ నిలిచి నా స 
ఘొ:డు విభీషణుం డసుర వరు(డు నరులుగ 


అని యిట్లు కార్య సిద్ధికి 

ఘనుడు విభీషణునితో నృకాంతుం డంతం 
గని రమ్యతర సువేలగి 

రిని నారోహింప నెంచె దృఢమతి ప్రీతిన్‌ 


ధర నెల్ల గప్పి యా వా 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


నర సైన్యముతో రఘుపతి నాశము సేయం 
గ రిపుల నెంచి దృఢమ్ముగ 
మురిసి మహాత్ము(డు కదిసెను బురమును లంకన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు ముప్పది 


యేడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 35. 


రాము:డు సుగ్రీవ విభీషణులతో సువేల పర్వతమున నా రాత్రి విడియ వలె నని కోరగా నెల్లరు 
పర్వతము నెక్కి లంకా నగర వైభవమును తిలకించుట. 


చం. వెనుకను నిల్వ లక్ష్మణుఃడు ప్రీతి వహించి సువేల మెక్క(గం 
గని కపి రాజు నయ్యసుర కాంతు విభీషణు ధర్మ మంత్ర వే 
త్తను సఘినిన్‌ విధిజ్ఞుః దగ ధర్మరతుండు వచించె రాము డీ 
మినుకుల నంత మెల్లగను మేలుగ నెంచి మృదూక్తు లింపుగన్‌ 1. 


ఆ.వె. ఎక్కుదము గిరీంద్ర మెల్లర మిప్పుడు 
ధాతుశత విరాజితమ్ము నిల్వ 
నప్పు రాత్రి యందు నుత్తమంపు సువేల 
పర్వతమ్ము నందు సర్వులకును 2. 


ఉ. కాంతుము రావ ణాలయము కాలుని నెవ్వడు సేర నెంచి నా 
కాంతను దొంగిలించె( దమకమ్మున నట్టి దురాత్ము నింటినిన్‌ 
సుంతయు ధర్మ మెంచ(డ్‌ వసుంధర దల్పడొ వంశ వృత్తముల్‌ 
వింతగ నీచ కార్యము నభీతి నెవం డొనరించె నివ్విధిన్‌ 3. 


తే.గీ. ఎవని పేరు విన్నంతట వృద్ధి సెందు 4. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


నాదు కోప మా రాక్షస నాధు నథము 
మరణము నవశ్య మింక నే నరయు వాడ 
రక్కసుల నెల్లరను గూడి రణము నందు 


ఒక్క డఘ మొనర్ప మిక్కిలి కాలవ 
శమున నాతని యపచారమున ని 

జ కుల మెల్లంగూలు సత్వరమ్ముగ నీచ 
బుద్ధి వలన నరయ+ బుడమి లోన 


పను పొసగి యివ్విధమ్మున( 

గినుక వొడమ రావణు పయి గిరి నధిరోహిం 
చెను జిత్ర సాను సంయుత 

మును రాముడు వాస మెంచి పురుపోత్తముడే 


వెనుక నెక్కె లక్ష్మణు(డు వింటిని శరముల 
సిద్ధపటిచి విక్రమ మూని శీఘ్రముగను 
వాని ననుసరించె ససచివ గణము సవి 


భీషణుడయి సుగ్రీవుఃడు వేగముగను 


హనుమంతు( డంగదుడు నిం 
క నీల మైందద్వివిదులు గజుఃడు గవాక్షుం 
డును గవయుండును శరభుం 


డును రంభ బనసులు కుముదు(డును హరు+ డింకన్‌ 


గంధమాదను:డు ప్లవగ కాంతు లెల్ల 
జాంబవంతు(డును సుషిణ శతబలి బుష 

భ ఘన మతులు దుర్ముఖు( డన్య వానరు లతి 
శీఘ్ర గాములు జవ మందు శ్రేష్టు లంత 


గిరి సువేల మడరి గిరిచారు లక్కి ర 
సంఖ్య లపుడు నృవర సత్తముండు 
రాము డున్న గిరిని రమ్య సాను విలసి 
తమును మనము లందు బ్రమద మెసగ 


10. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


గిరి వర మదీర్ణ కాలము 
న రయమ్మున నెక్కి యా కొనలను నిలిచి కాం 
చిరి యెల్ల దిశల(బుర మం 


బర మంటు విధమ్ము దనర వానరు లెల్లన్‌ 


పురమును శుభము వరద్వా 

ర రాజితము లంక నపుడు ప్రాకార ఘ నా 
వరణమ్మును వీక్షించిరి 

హరి గణ నాథులు కడింది యసురా వృతమున్‌ 


ప్రాకారమ్ముల నపర 
ప్రాకార మనంగ నసుర వరులు నిలువ నీ 
లాకారులః గనె బ్ద్లవగా 


నీకం బాశ్చర్య మడర నెమ్మనములలో 


కని యుద్ద కాంక్షిణుల నట 

ఘన రాక్షస వీర వరుల గపి వర్యులు ఘో 
ర నినాదములను వింతగ 

ననరించిరి రాము డరయు చుండగ నంతన్‌ 


అంత దినకరుండు నస్తంగతు(డు కాగ 
నెట్టి నగుచు సంధ్య యింక నణగం 
బూర్ల చంద్ర కాంతి మూర భృశమ్ముగ 
రేయి యరుగుదెంచె( ల్రీతి నొసగ 


కూడి హరి వాహినీపతి గూర్మి రాఘ 
వుడు సలక్ష్మణు(డు విభీషణు(డు నుతింప 
యూధ పాధిపతులు చుట్టి యుండ నాసు 


వేల గిరి నిల్చె సుఖముగ వీర వరు(డు 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు ముప్పది 


యినిమిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 39. 


రాత్రి నంతయు సువేల పర్వతమున( గడపి రామాదులు వానర సైన్యము లంకా పురమున నున్న 
సుందర వ నోపవనములను దర్శింప గొందటు త్రికూట గిరిపై నున్న లంక కేగి యచటి 
సౌాధములను వేయి స్తంభములతో నలరారు రావణుని భవనమును వీక్షించుట. 


కం. కడపి సువేల గిరీంద్రము 
కడ నిసి యెల్లను సుఖముగ( గపి పుంగవు లా 
యడవులు రమ్యోపవనము 
లడరి కనిరి వీర వర్యు లందటు లంకన్‌ 1. 


ఆ.వె. సమతలమ్ములు కడు సామ్యము లాయత 
ములు విశాలములు నపూర్వములును 
జూడ(ం గన్నుల కతి సుందరములు గాంచ 
విస్మయము కలిగె. గపి తతి కెల్ల 2. 


ర 


చంప కాశోక ససాల తాల సమాకులమ్ము తమాల విలసిత నాగ 

మాలా సమేత హింతాల నీ పార్టున సప్తపర్ణ్ల కుసుమ సంచయ యుత 

కర్ణికార తిలక కమనీయ పాటల పుప్పితాగ్రద్రుముములు లతా వి 

తాన సంవృతములు దనరు లంకా పురి యమరావతీ నిభమై యనేక 

తే.గీ. వివిధ దివ్యములను గూడి వెలుగు చుండ 

జిత్ర సుమ పంక్తు లరుణ రుచి మృదు పల్ల 

వమ్ములును శాద్వలమ్ములు వటబిలు నీల 

చిత్ర వనరాజి గాంచిరి సెలగి హరులు 3 


తే.గీ. రమ్య తర మగు ఫల పుష్ప రాశి యుండ 4. 


చం. 


కం. 


తే.గీ. 


గంధ యుక్తమ్ములు తరు నికాయ మందు 
మ్రాను లప్పుడు గన్పట్టె మేన భూష 
ణమ్ములను ధరియించిన నరుల పగిది 


సుమనోజ్ఞము చైత్రరథ ని 

భ మచట సర్వర్తుకమ్ము వన వరము సమా 
నము శక్రు నందన వనికి 

భ్రమర గణాయుతము కాంతుల వెలుగు చుండెన్‌ 


బక చాతకమ్ము లహిమా 

రకములు నాట్యముల నడరి రమ్యతరముగా 
పిక రాజమ్ములు రంజి 

ల్లికూయ విన నయ్యె వన రురీ పారములన్‌ 


కపివరు లా వనోపవన కాయము+ జేరిరి కామ రూపులో 
యపరిమితమ్ము మత్తిలిన యండజ పంక్తులు తేనె తిండ్లు కూ 


యు పులుగు లన్యముల్‌ పికము లున్న ద్రుమమ్ములు సారసాలి స 


ల్లపితము లుండ( గన్పడంగరమ్ము ముదమ్ము సెలంగ నాత్మలన్‌ 


కదియ మహౌజసులు హరు 

లుదరి వనములు సుమ గంధయుక్తానిల మం 
త(దనరి వీచెను ముక్కుల 

కొదవ(గ నత్యధిక సౌఖ్య ముచితంపు గతిన్‌ 


హరి వీరు లందు గొందటు 
హరి యూధపులు వదలి ప్లవ గానీకమ్మున్‌ 
హరిపతి యనుమతి లంకా 


పురికి? బతాక యుతమునకు+( బోయిరి కాంచన్‌ 


విహగ రాజమ్ములను భయపెట్టు చుండి 
మించి మృగ గజ రాశి బాధించు చుండి 

కంప మొస(గుచు లంకకు గపి వరేణ్యు 
లరిగి రటకు గర్జించుచు నత్యధికము 


10. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వేగ నేలంగాళ్ల బీడించు చుండగ 
బ్ద్లవగ వీర వరులు లంక యందు 
లేచి నట్టి దుమ్ము రేగి చరణముల 
నెగసెంబైకి మిగుల నెల్ల దిశల 


భయము వడసి యెదల( బాటీన వా శబ్ద 
ములకు నలు దెసలకు( గల(గి యెలు(గు 
బంట్లు సింహములును బందులు దున్నలు 
మృగము లేను(గులును మేత లుడిగి 


ఉన్నత త్రికూట శిఖర మున్నది స్సృశి 
యించు దివి ననంగ నకటి నంచితముగ 
బూల నిండి యెల్లెడ లందు మేలిమి పసి 
డి పగిది చెలగు చుండి మండితముగ నిల 


విమలము శత యోజనముల విరివి కలిగి 
సుందరం బద్భుత మది బక్షులకు దాట 
రానిది మది నయిన నెక్క రానిది జను 

ల కన(గర్మమ్ము లేల దలంప వలయు 


తచ్చిఖరమున విలసిల్లె( దద్ద పుర వ 
రమ్ము లంక రావణ పాలితమ్ము పొడవు 

న నిరువది యోజనమ్ములు దనర వెడలు 
పున నొక దశ యోజనములు దనరు చుండి 


11. 


12. 


13. 


14. 


15. 


ర 


ఆ రమణీయ పట్టణము నందు వెలుంగు బసిండి వెండి ప్రా 
కారము లింక గోపుర నికాయము పాండుర మేఘ తుల్యముల్‌ 
మూరుచు నున్నతమ్ములు నపూర్వము లెల్ల విమాన సౌధముల్‌ 
నీరద సన్నిభమ్ము లవి నీరజ నాభుని మధ్య వీధినిన్‌ 


స్తంభ సహస్ర యుక్తము నయి కైలాస శిఖర సన్నిభముగ చేరి నభము 
స్పృశియించు రీతి నతిశయించి సుందర ప్రాసాదములచే నలంకృత మయి 


రాక్షసేంద్రుని దైత్య రాజము పురమున కాభరణమ్ము నా నడరు చుండ 

నిత్యమ్ము రక్షింప నత్యధిక బలులు వంద మంది యసుర వరులు నిలిచి 
తే.గీ. రమ్య కానన పర్వత రాజితమ్ము 

తనర నానా విధ విచిత్ర ధాతు వాటి 

కలును నానా విధ విహగ గణము లుండ 

నడర నానా విధ మృగ సేవ్యంబు నగుచు 17. 


తే.గీ. వజబల నానా కుసుమ సుసంపన్నము నయి 
నగర వరము నానా రాక్షస గణ సేవి 
తము సమృద్ధమును సిరులం దనరు రాము 
డరసె హరుల తోడుత లక్ష్మ ణాగ్రజుండు 18. 


కం. కనియా నగరమ్మును దే 
వ నగర సన్నిభమును నర వరు డక్కజ మం 
దెనలఘు గృహ సంబాధ 


మ్మును లక్ష్మణ పూర్వజుండు పురుషోత్తముడే 19. 


తే.గీ. నూత్న ఘన సంవిధానము రత్న మయము 
భవన మాలా విరాజిత పట్టణమ్ము 
యంత్ర గణ కవాట చయ ముఖ్య సమలంకృ 
తమ్ము( గాంచె రాముడు కపి ధ్వజిని తోడ 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు ముప్పది 


తొ మ్మిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 40. 


రాముడు సుగ్రీవ వానర సమూహములతో సువేల పర్వ తాగ్రము నెక్కి లంకను జూచు చుండ నొక 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ద్వార మందు నిల్చిన రావణుని సుగ్రీవుడు సూచి తటాలున దుమికి రావణుని పైకి లంఘించి వాని 
కిరీటమును నేల ద్రోసి ద్వంద్వ యుద్ధ మొనరించి రావణు డలయం దిరిగి వానర సేనను జేరుట. 


అమ డామడల( దనరు వృ 

త్తమును సువే లాగ్ర మెక్కె దశరథ సూనుం 
డు మలమనికి నేతల తో 

డ మటీయు సుగ్రీవుతో దృఢ మనస్కుండై 


నిలిచి యొకింత ప్రొద్దు కని నెమ్మిని దిక్కుల నెల్ల నత్తికూ 
ట లలిత శృంగమం దతి దృడమ్ముగం గట్టగ విశ్వకర్మయే 
వెలసిన లంక నింపుగను విస్తృత కానన భాసితమ్ము( దా 
నలరుచు గాంచె రాముడు మహా పుర మచ్చెటు వంది నెమ్మదిన్‌ 


ఘన మా గోపుర మందు నిల్వఃగను రక్ష:కాంతు( నా రావణున్‌ 
జన దుర్వారుని శ్రేత చామరము లాశ్వాసింప( బార్భ్వమ్ములం 
గనకచ్చత్ర శిరో విరాజితుని రక్తశ్రేష్ట గం ధాంగరా 

గుని రక్తాభర ణాంగు నీల తనునిన్‌ ఘోరాభ్ర సంకాశునిన్‌ 


కాంచ నాంబరు శశ రక్త కాంతి రక్త 
వస్తు నైరావత విషాణ శస్త్ర కృత కి 
ణోరు సంధ్యాత పావృత నీర దాభు 
రాక్ష సేంద్రుని లోక విరావణు నట 


చూచు చుండ(గ వానర శూరు లింక 
రాఘవుండు సుగ్రీవుడు రాక్షసాధ 

ము గని యొక్కుమ్మడి కదలి మూరి యెగిరె+ 
గ్రోధ మూర్చితుండై వాన రాధినేత 


బల జవ సంయుతుండు నయి పర్వత శృంగము నుండి రోష సం 
కలిత రయమ్ముతో(గపి నికాయ విభుం డపు డుర్కె గోపుర 
స్థలమున కంత భీతిలక తా నిలుచుండి ముహూర్త కాలమే 
చులుకన సేసి రావణుని జూచి వచించెను నిష్టురమ్ముగన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


రామ సముఃడ సుగ్రీవు(డ రాఘవేంద్రు 
లోక నాథు దాసుండను లోక కంట 
క!యి(క నా నుండి నీవు రాఘవుని తేజ 
మడర దప్పించుకొన లేవు పుడమి లోన 


పలికి యివ్విధమ్ము వానరేశ్వరు( డంత 
రాక్షసేంద్రు పైకి లంఘణం బొ 

నర్చి సంభ్రమించి యార్చి రావణు మకు 
టమ్ము లాగి వడిం బుడమిని వైచె 


కాంచి వచ్చుచున్న కపి నాథు నసురేంద్రు( 
డుదరి పలికె నిట్టు లుగ్రు+ డగుచు 

గ్రీవ హీను(డ వగు దీవు సుగ్రీవుఃడ 

వు మును నన్నరసిన సమయ మందు 


అని లేచి వేగ పడ వై 
చెను బాహు యుగమ్మున దశ శీర్షుండు హరిన్‌ 
వెనుకనె సుగ్రీవుడు లే 

చెను గందుక సన్నిభమ్ము చేతుల పైనన్‌ 


స్వేదమునం బరస్సరము సిక్కిన గాత్రులు శోణి తార్ద గా 
త్రాదులతో( బరస్పరము నంత జెలంగః బరస్పరమ్ము చే 
ష్టాదు లణంగ నంగకము లల్లుకొనంగ బరస్పరమ్ము వా 
రా దరి పర్ణ శల్మలుల యాకృతి ద్వంద్వ రణప్రమోదుల 


ముష్టి ఘాతాలి తలఘాతములను నిజ క 
రాగ్ర తాడ నారత్ని ఘాతాలి తోడ 
నిరువురు నసహ్య ఘోర సమర మొనర్చి 


రా బలాన్విత హరి రాక్ష సాధిపతులు 


ఒనరించి మల్లయుద్ధము 
ఘున వేగులు నిలిచిరి చిర కాలము సత్వ 
మ్మున గోపుర వేది నడుమ 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ర 


వినమ్ర దేహులు కదలి వింతగ బదముల్‌ 


పీడించి యొకరి నొక్కరు 

తాడనములః బెన(గి నట్టి తనులం గూలన్‌ 
గోడకు నగడ్డకు నడుమ 

బాడిగ దగ నిశ్వసించి వా రుల్జితులై 


ఒక ముహూర్త ముండి యుర్వితలమ్ము నుం 
డివడిలేది పట్టును విడువక పె 


నగుచు బాహపwుయుగమున నిపుణులు బలసం 


యుతులు సంచరించు చుండి రాజి 


పమ్మ శార్టూల సింహ నిభమ్ము దర్ప 
మింక నేనుశగు గున్నల యీడుజోడు 
నడర బెనవేసు కొంచును బుడమి( గూలి 


రంతః బోరి పోరి భృశమ్ము హస్తములను 


యుద్యమించి యిరువు రుద్ధతి వ్యాయామ 
శికితు లతి బలులు సెంద రలస 
ట నొకయింత యేని తనులం ద్రేచి కొనుచు 


బహు రణ గతు లందు వటలి రపుడు 


కరి కర నిభ కరమ్ముల( గరి సదృశులు 
వాన రాసురేంద్రులు ధృతి( బూని మండ 
ల గతుల దిరిగి వారించుచు' గదనమ్ము 
నిర్వు రొనరించిరి చిరము గర్వ మడర 


చేరి యొకరి నొక్కరు తమి 

బోరిరి మాంసమ్ము కొబికు( బోరెడు నా మా 
ర్జారముల భంగి జెలగుచు 

దోరమ్ముగ మరల మరల దొల(గింప( బరున్‌ 


చిత్ర మండల గతు లాత్రత( దిరుగుచు వివిధ స్థలమ్ముల వెలయు చుండి 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


గోమూత్ర గతిః దిరుగుచు( గదిసి మరలు చుండి ప్రక్కల కేగు చుండి చనుచు 

వంకరగను దా(ట బాధింప( దొడ(గుచు నుబుకుచు( దొలగుచు' దఅచు తఅజచు 

వెను దొల(గి యిదిర్చి వేగ దుముకుచును గెంతుచు విడుచుచు నంత బట్టి 
తే.గీ. నిలిచి దృఢముగ రణ మార్గ నిపుణు లిరువు 

రట్లు వానరపతి రావణాసురు లట 

నొండరులను జయింప నుద్దండ గతిని 

సంచరించిరి చల మూని సత్త్వ మూని 20. 
తే.గీ. ఇంత లోన మాయా బల మంతరంగ 

మందు నెంచె రక్షుపతి యందుకొన(గ 

నేరి వానరేంద్రుం డాత్మ మూరి నింగి 

కెగిరె నట నిల్చె నసుర వంచింప హరియె 21. 


చం. శ్రమ నిడి ప్రాప్త సంగర యశస్వి హరీంద్రుడు భండనమ్ములో 
నమర విరోధి కట్లు విత తాభ్ర పథమ్మున నర్కసూనుఃడే 
సముచిత రీతిగా నెగిరి సత్వర మా హరి సైన్య సన్నిధిం 
దమకము మీట జేరి ఘన దార్జ్యుఃడు నిల్చెను రాము చెంతనే 22. 

తే.గీ. సవితృ సూనుండు తత్కర్మము వెలయించి 
వాయు గతి సన్నిభు(ఃడు రఘువర నృప సుతు 
రణ ముదమ్ము వెంచి ప్లవగ గణ వరాధి 
పుల నుతుల నంది సంతసమున( జెలంగె 23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నలువదవ 


సరము. 
౧ 


చం. 


చం. 


రాముడు సుగ్రీవుని మేన గల గుర్తులను గాంచి కౌగిలించికొని రాజుల కిట్టి సాహస కృత్యములు దగ 
వని యిక ముందు చేయ వలదని లక్ష్మణునకు( దాను గాంచిన దుర్నిత్తములను దెలిపి వానర 
యూధపులకు లంక నాలుగు ద్వారములను ముట్టడింప నానతి నొసంగి తాను సామిత్రితో' గూడి 
యుత్తర ద్వారము వద్ద నిలిచి యంగదుని రావణునితో దన వాక్యములుగా( బలుక దూతగా( బంప 
నతండే(గి రావణునకు దెలుప రావణుడు తనను బంధింప నాజ్ఞ నిడ మూగిన రక్కసులను దోచి 
పై కెగిరి సౌధాగ్రమును వ్రక్కలు సేసి రాముని కడ కేతెంచుట. 


కని యా గుర్తుల గౌగిలి 

ఘను సుగ్రీవుని హరిపతి( గాకుత్సుం డి 
® 

ట్లనె లక్ష్మ ణాగ్రజుండు వ 


చనమ్ము లుచితమ్ములు నర శార్జూలుండే 


అసమ బలాఢ్య! నన్నడుగ కక్కట నీ వొన రించి తిట్టి సా 
హసము నరేంద్రు లెన్నడును హర్యధిపా! తెగువం జరింప రెం 
దుస బల మిట్లు నన్నునిచి తోరపు సంశయ మందుః జేసి తి 
య్యసురు విభీషణుం బనిని నౌర యశక్యము సాహసప్రియా! 


ఈ విధ మింక( జేయకు హరీశ్వర! శత్రు నికాయ మర్దనా! 
నీ వొక వేళ వొందినను నేరగ రాని విపత్తు కార్య మే 

మో వన చార! నా కవని సోదరు లందటీ తోడ సీతతో 
నావల బొంది తోడుత మహాత్మ! తలంప నిజమ్ము నాత్మలో 


మరలక యున్న నీవు హరి మాన్య! తలంచితి మున్న నేరినన్‌ 
వరుణ సురేంద్ర సన్నిభము బల్మిని నీ వని నేను రావ ణా 
సురు వధియించి యుద్ధమున శూరు సపుత్ర స రథ్య సైన్య భా 
సురుని విభీషణున్‌ నిలిపి సుందర లంకను రాజ పీరినిన్‌ 


భరతున కొసంగి రాజ్యము 

గురుతర మింపుగ నయోధ్య గుణవంతునకున్‌ 
హరిపుంగవ దేహమ్మును 

ద్వరితమ్ముగ నే ద్యజింప( దథ్యముగ నెదన్‌ 


అన విని సుగ్రీవు(డు రా 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ముని గాంచి వచించె నిట్లు భూసుత నీ భా 
ర్య నపహరించిన రావణు 
గనిన సహింతునె యెటింగి ఘన నిజ బలమున్‌ 


శుభగిరలు వలుక(గ సుర్రీవు(డు రుచిర 
గ్రీవు( డిట్లు మురిసి నృపవరుండు 

తద్ద ప్రీతి వాని దా నభినందించి 

లక్షి వర్ణను గని లక్ష్మణు ననె 


శీతల వారి నింక గడు శ్రేష్ట ఫలమ్ముల నారగింప ని 

య్యాతత సేన వ్యూహముగ నంచిత రీతిని నిల్పు మయ్య నే 
నీ తలి గంటి లోక లయ మేర్పడ నున్న విధమ్మునున్‌ మహా 
భీతి కరమ్ము బుక్ష కపి వీర మహాసుర వీర నాశమున్‌ 


గాలులు వీచె గట్టిగను గంపము నందె ధరాతలమ్ము కై 
లాలులు కూలు చున్నయవి యద్రి కొనల్‌ కదలాడు చుండె మే 
ఘూలులు ఘోర శబ్దముల నార్చుచు నున్నవి కూర జంతు త 
జ్ఞాలము భంగి రక్త కణ జాలము తోడుతః దోంచె వర్షముల్‌ 


ఎట్ట చందనంపు టెబుపున సంధ్యా స 
మయము విట్ఞవీగె భయము గొలుప 
మండు చుండి యగ్ని మండల మాదిత్య 
మండలమ్ము నుండి దండ రాల 


దీనస్వరమ్ముల నకట 

దీన మృగద్విజము లర్కదేవుని గనుచున్‌ 
మానసములు బభీతిల్లగ 

కాననముల( గూయుచుండె( గడు క్రూరముగన్‌ 


నల్లని యెబ్జని కిరణము 

లల్లుకొన గొనల జగముల యంతము వోలెం 
దల్లడిల( జేయు చుండెను 

బెల్లుగ రుచి హీనుడు శశి వే(గుచు నిసినిన్‌ 


10. 


11. 


12. 


కం. 


చం. 


తే.గీ. 


కుటు మచ్చ నలుపు నెబుపుల 

గబికుగ( బరివేష మొకటి కన్ప్సడు చుండెన్‌ 
వెఐపు నస(గంగ లక్షణ! 

తఅచుగ రవి మండలమున దల(గిన ప్రభలన్‌ 


కనరావు తార లెల్లను 

మునుపటి వలె లక్ష్మణ! జగముల నాశనమున్‌ 
మన కెటి(గింప నవి దలం 

చినవో యను రీతి నిపుడు చిత్రము కనుమా 


కాకులు డేగలు గ్రద్దలు 

నాకము నుండి పడుచుండె నక్క లశుభముల్‌ 
కూకలు ఘోర రవమ్ములు 

ప్రాకటముగ వేయుచుండె లక్ష్మణ! కనుమా 


త్వరితము నిండు భూమి యిట వానర రాక్షస వీరు లెల్లరున్‌ 
దురమున శైల శూలములు దోర్భల యుక్తము వేయ ఖడ్గముల్‌ 
విరివిగ మాంస రక్తముల వెల్లువలం బెను కర్ణమమ్ములై 

పరగగ భీకరమ్ముగను బన్నుగ నెన్న+గ నీ నిమిత్తముల్‌ 


వేగమ లంక దుర్భ్ణయము వీటిని రావణ పాలితమ్మునుం 
జాగుచు ముట్టడింప వల సత్త్వ జవమ్ముల నెల్లదిక్కులన్‌ 
బాగుగ వీరు లీ ప్లవగ వర్యులు సంవృతులై చెలంగి తా 


నీ గతింబల్కి రాముడు మహీధర శృంగము నుండి వే దిగెన్‌ 


దిగి కనె స్వీయ సైన్యమును ద్వేష దురాసదమున్‌ ఘనమ్మునుం 
బగతుర నెల్ల మార్కొన(గ భండన భూమిని నక్కపీంద్రు నిం 

పుగ నట గూడి సైన్యమును బోరున కత్తణీ+ బ్రోత్సహించెః దో 
పగ సమయజ్ఞు డప్పుడు శుభప్రద కాల మెడంద( జక్క(గన్‌ 


పరివృతుం డయి యమ్మ హా బాహు డంత 
వానర మహాబలము తోడ బయలు డేరె 


13. 


14. 


15: 


16. 


17. 


18. 


19. 


ర 


తే.గీ. 


తే.గీ. 


లంక కభిముఖముగ ధన్వి రాఘవుండు 
నిలిచి ముందు సేనకు నెల్ల నృపసుతుండు 


భూవరు నా విభీషణుడు మోద సమన్వితు( డుత్సహించి సు 

ర్రీవుఃడు మారుతాత్మజు(డు రేగి భృశమ్ముగ జాంబవంతు(డుం 

జేవ నలుండు లక్ష్మణుడు శిఘ్రుమ రాముని వెంబడింపఃగా 

నీ వసుధాతలమ్ము( బసరించుచు నే(గిరి బుక్ష వానరుల్‌ 20. 


కొని వెస పర్వతాగ్రములు ఘోర నగమ్ములు కేల వందలన్‌ 

ఘనగజ సన్నిభుల్‌ పరనికాయ నిరోధులు కో(తు లేగగా( 

జని చని జేరి రాపురము శత్రుచయఘ్నులు రామలక్ష్మణుల్‌ 

ఘను లచిరమ్ము లంకను సుఖమ్ముగ రావణ పాలితమ్మునున్‌ 21. 


లలిత పతాక మాల లడరు రమ్యత రోద్యాన వన శోభి తోన్నత పురి 

జిత్ర వప్ర చయ భాసితము దుష్పాపము నున్నత బ్రాకార సన్నిలయము 

ధర నమర గణ దుర్ధర్థము లంకాపురమ్మును బ్లవగులు రామ వాక్య 

చోదితులై కాన నాది నివాసులు రామాజ్ఞ విడిసిరి రణ మొనర్ప 

శైెలశృంగ నిభో న్న తాభీల పట్ట 

ణోత్తర ద్వారము కదిసి సోదర సహి 

తమ్ము రాఘవుం డుత్తమ ధన్వి నిలిదె( 

దా నిరోధింప రక్షింప ద్వార వరము 22. 


రామున కన్యుః( డెవ్వః డట రావణ పాలిత మట్టి ద్వారమున్‌ 

భీమ పురమ్మునుం గదిసి వీరుడు రావణు డుండ గాచుచున్‌ 

నీమము తోడ గావ(గను నిర్జర వైరులు ఘోర రాక్షసుల్‌ 

పామర భీతి దాయకము పన్నుగ( బోర సమరుడా నిలన్‌ 23. 


కడలిని వరుణు( డింపుగంగాచు రీతి 

దానవులు కాచు నట్లు పాతాల తలము 

నసురు లీ లంక రక్షింప నాయుధముల 

రావణుండు లంక కొసంగు రక్షణమ్ము 24. 


కాంచెను రాముం డాయుధ 25. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


సంచయములను గవచముల జక్క(గం బగవా 
రుంచగ ననేక విధముల 
మించగ లెక్క కవి యిల్ల మెజయుచు నచటన్‌ 


నిలిచెను దూర్పు ద్వారమున నీలుడు వానర సైన్య నాధుడే 
లలి నట మైంద తద్ద్వివిదులం దగ గూడి పరాక్రముండు వీ 
రులు బుషభుండు నంచిత బలుల్‌ గవయుండు గవాకు(డున్‌ గజుం 


డల నిలువంగ నంగదు(డె యానెను ద్వారము దక్షిణమ్మునన్‌ 


నిలిచె హనుమంతుడు వినుత బలుడు పశ్చి 
మంపు ద్వారమ్ము నందు రక్షింప భృశము 
ప్రఘసుని( బ్రమాధథిని నితర ప్థ్లవగ వీర 


క 


వరుల గూడి యుత్సాహ మడర నెడంద 


గుల్మమునకు నడుమ+ గూర్చుండె సుగ్రీవు( 
డడరి సర్వ వానరాలి శ్రేష్టు 

లుండ( జుట్టి మారు తోపమ గరు డోప 

మ జవ యుతులు ప్లవగ మాన్య విభుఃడు 


ఉగ్ర వానరు లట సుగ్రీవు( డున్నట్టి 
చోట ముప్పదాటు కోటుల పర 

మప్రసిద్ద వీరు లప్రమత్తు లయి పీ 
డించుచు నిలిచిరి సమంచితముగ 


లక్షణు(డు విబీషణు( గూడి రాము నాజ్ఞ 
హరుల ద్వారము ద్వారము నందు నిలిపె( 
గోటి కోటిని నొక్కొక్క చోట మేటి 

వీరులను దత్‌క్షణంబ యపార బలుల 


రామున కెడమ ప్రక్కన భీమ సేన 

నడుమ సురగ్రీవు తోడుత నడరి జాంబ 
వంతు డనతి దూరమ్మున బహు బలమ్ము 
వెంట నుండగ నిల్చెను వీర వరుడు 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


వ్యాఘ్రుముల విధమ్ము వానర శార్టూలు 
లఅడర దంష్ట్ర లల్ల హస్తముల ధ 

రించి తరుల శైల శృంగముల మురిసి 
నిలిచిరి సమరమ్ము( దలచి యెదల 


అందటు వక్ర వాల ధరు లందబు దంష్ట్ర నఖాయు ధోర్రులే 
యందటు చిత్ర ఘోర వికటాంగుల యందటు వింతవక్తులే 
కొందు వీర్య మందు దశ కుంజర తుల్యులు దల్ప వందకుం 
గొందటు వేయి నాగములకున్‌ సరి కొందటు విక్రమమ్మునన్‌ 


కొంద టుండి రందు( గుంజరోఘ బల స 
న్నిభులు కొంద జెంచ నిభు లిక శత 
గుణమునకు నితరులు కొందటు బలమున 
నప్రమేయు లగుదు రా ప్లవగులు 


అద్భుతమ్ము నింక నక్కజం బయ్యెను 

వాన రౌఘ మచట వ్రాల( గూడి 

యెగిరి వచ్చు మిడుతల గమిని మించి నిం 
డంగ నెల్ల దిశ లభంగముగను 


నిండెను గగనం బెల్లను 

నిండెను వసుధా తలంబు నిల్చిన కపులన్‌ 
దండకు వచ్చెడు దర్చో 

ద్దండత వానర మహా వితానము చేతన్‌ 


శత లక్షల యొక్‌ గక్కురు 

రతి బుక్ష వనౌకసులు పురద్వారము లం 
దితరు లని జేయ బెక్కురు 

మతిమంతులు నిల్చిరపు డమంద బలాఢ్యుల్‌ 


గిరి వర మెల్ల చుట్టి పరికించి సమంతతః గోట్ల సంఖ్యలన్‌ 
బురమును ముట్టడింప(గ సమోదము బల్లిదు లైన యట్టి యా 


32. 


33: 


34. 


క్‌: 


36. 


37. 


38. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


హరివరు లెల్ల వృక్షముల హస్తములం దిడి గాలి కైననుం 
జొరఃబడ రాని పట్టణము సొచ్చిరి శిస్రుమ యుత్సహించుచున్‌ 
టబ 


సలలిత మేఘ సన్నిభులు శక్ర సమాన పరాక్రముల్‌ హరుల్‌ 
కలత నసంగ రాక్షసులు కాంచ(గ విస్మయ మంది రెల్లరుం 

జెల(గెను ఘోర శబ్దములు సేయ+ బ్లవంగులు వార్థి భిన్న తో 
య లసిత నాద సన్నిభము లంతట రావణు లంక లోపలన్‌ 


లంక యెల్ల వణ(క రావమ్ములు సెలంగ 
వరణ తోరణ చయ వన నికాయ 

కానన గిరి యుతము కపి బుక్ష సంచయ 
ముత్సహించి చెల(గు చుండ నపుడు 


రామలక్ష్మణ సుగ్రీవ రక్షితమ్ము 

వాన రానీక మత్తణి భండనమ్ము( 

జేర నమ రాసురులకు దర్జింప రాని 
దయ్యె దుర్దర్గ మయ్యెను దథ్యముగను 


నిలిపి స్వ సైన్య మవ్విధము నెమ్మి నమాత్యుల సంప్రదించి వే 
విలయము సేయ రాక్షసుల ద్వేషుల దా గ్రమయాోగ కార్య వే 
త్త లలి విభీష ణానుమతి ధర్మము క్షాత్రము నెంచి యంగదుం 

బిలిచి వచించె వాలి సుతు బేర్మిని రాముడు బల్కు లివ్విధిన్‌ 


వేగ తనరింప( దదుపరి స్వీయ కార్య 
మంగద! యుటిీకి లంకకు నరసి రావ 
ణుని గతైెశ్వర్యు మందభాగ్యుని నలయక 
పలుకు నావచనమ్ములు భయము వీడి 


రోయ నమర గంధర్వాప్సరో జనులకు 

నాగ యక్ష సంయమి ధరా నాథుల కొన 
రించితి వఘము మోహము మించ మూర్ధ 
త నిక నణగు గర్వ మిపుడు తాత వరము 


39: 


40. 


41. 


42. 


43. 


44. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


దండమూని నిల్చితి లంక ద్వార మందు 
భార్య నపహరింపంగ నే బాధితుండ 

బ్రహ్మ వర బల దర్పమ్ము రాక్షసాధ 

మ! నశియించు( బూర్గమ్ము దశానన వెస 


సురలు మునులు రాజర్షులు 

నరుగు పదవి కీవు చనుదు హతు(డ వయి మహా 
సురవేగమనాచేనె 

ల్ల రేగు చోటునకు నింక రాక్షస కనుమా 


ఏ బలము మాయ నట నూని యింతి సీత 
నపహరించితి వో రాక్షసాధమ! దశ 

వక్త! నా నుండి వాని జూప వలయు గలు 
షాత్మ! కడు ధైర్య వంతుండ వైన నీవు 


సీత నొసగి నాకు శీఘ్రమ శరణ మ 
డుగక యున్న నీవు విగత రాక్ష 

స మొనరింతు ధరను జంపి నాదు నిశిత 
శర పరంపరలను శంక లేక 


చేరెను రాక్షసోత్తముఃడు చెన్నుగ నన్ను విభీషణుండు దా 
మూరిన ధర్మ చిత్తు డక బొందును లంకను శ్రి యుతమ్మునుం 
దోరముగా నకంటకము+ దూర్ణ మధర్మ రతుండు రాజ్యమున్‌ 
వారక కోలు పోవు నిల బాప మనస్ము(డు మూర సంగతిన్‌ 


అలవి కాదు నీకు నాత్మ జయింపక 
యొక్క క్షణము కూడ నుర్వి లోన 
రాజ్య మనుభ వింప రావణ! చరియింప 
కున్న ధర్మ గతిని నెన్న( డేని 


శౌర్య మూని లేక సమరమ్ము నొనరింపు 
ధృతి వహించి నా నిశిత శరాలి 
సమసి రణము నందు జక్కః బునీతు(ఃడ 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


వగుదు నిశ్చయముగ నంత నసుర! 


ఏ(గిన ముల్లోకమ్ములు 

సాగి మనో జవము నూని శకునము వోలెన్‌ 
నా గతి కెదురైన బ్రతికి 

యే గతి రాలేవు తిరిగి యిది నిశ్చయమే 


ఆచరింపు ముత్తర సత్రియలను జూడు 
లంక నింపుగ రావణ యింక నిచట 

నీదు జీవితం బెల్లను నాదు వశము 
సుమ్ము రాము డెట్ట్లన వాలి సూను(డంత 


అగ్ని మూర్తి వోలె నంగదుం డక్ట్లిష్ట 
కర్ము రాము గిరలు కపి వరుండు 
విని నభమున కెగిరి వేగమ క్షణమందు 


రాక్షసేంద్రు మందిరమ్ము గాంచె 


గృహమున గాంచె రావణుని దృష్తుని మంత్రుల గూడియుండయణగా( 
దహతహ లేక యంగదు(డు దగ్గి నిల్చెను వహ్ని సన్నిభుం 
డు హరి వరుండు రాముని నుడుల్‌ వచియించె యథాతథమ్ముగా 
సహనము తోడ నెల్లరకు( జక్క(గ దన్నె టీ(గించి ముందుగన్‌ 


దూతను గోశ లేంద్రునకు( దూలక కర్మము లూను వానికిం 

బ్రీతి వచించు రామునకు బేరిమి పుత్రుఃడ నేను వాలికిన్‌ 
నాతికి( దార కంగదుఃడ నన్విని యుందువు మున్ను రాఘవుం 
డీ తణీ( బిలె( బోరునకు హీను(డ! చూపుము పౌరుషమ్మునున్‌ 


సుతుల మంత్రుల బాంధవ తతుల( గూడి 
నిన్ను జంపు వాడ ననిని నీవు సావ 
మూడు లోకములు భయము వీడి బ్రతుకు 
నింక భద్రము వాటిల్ల నెల్ల దిశల 


దేవ దానవ గంధర్వ దివ్య భోగి 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


58. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


రాక్ష సాలికి శత్రువు రావణుండ! 
నీవు కంటకుండవు సంపి నిన్ను నుద్ద 


రింతు వారి నెల్ల జనులు సంతసిల్ల 


గౌరవించి సీత గ్రన్నన నీ వీయ 
కున్న నమ్రు(డ వయి నిన్ను జంప 
గనె విభీషణునకు( గలుగు నైశ్వర్య మె 
ల్ల దశ కంఠ! నీదు లంక తోడ 


పరుషమ్ముగ నిట్లు వలుక 

హరి వర్యు(డు కినుకకు వశు( డయ్యి నట నిశా 
చర గణ నాథుండు భృశ 

మ్ము రావణుండు విని నంత మోహము సెల(గన్‌ 


పట్టు(డు మందబుద్ది వెస వానరునిన్‌ వధియింపు( డంచు న 
ప్పట్టున రక్తలోచను(డు పల్కెను రావణు( డాగ్రహమ్మునన్‌ 


నెట్టన( దా సహాయుల ననేకుల బల్మటు గాంచి యంతటం 
బట్టిరి నల్వు రంగదుని వహ్ని సమాన నిజప్ర భాసురుల్‌ 


పట నిచ్చి తారేయు(డు దిట తనము 

టి టి 
సూప వారి ఘోరుల రక్కసులను దనను 
బాహువుల జుట్టి పట్టగ వారు పక్షి 


భంగి కొండ( బోలెడు నింటి పైకి నెగిరె 


ఎగిరిన యట్టి వేగమున నెల్లరు రక్కసు లాకసమ్ము నుం 

డి గుబులు తోడ(గూలిరి వడిం గను చుండగ రావణుం డటం 
బగతుని వేశ్మ శృంగమును వాలి కుమారుడు గాంచి యున్నతం 
పుగిరి నిభమ్ము( బాదములు మోపిన మాత్రమ యక్కజమ్ముగన్‌ 


పెల్లున విటిగెం జూడగ దల్లడిల్లి 

యా దశగ్రీవు(ఃడు మును వజ్రాయుధుండు 
శిత శైల శృంగమ్మును నాతతముగ 
గూల్చిన పగిది తోడుగ ఘోరముగను 


59. 


60. 


61. 


62. 


63. 


64. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


విణీచి ప్రాసాద శిఖరము వీరు డంగ 

దుండు నిజ నామమును బల్కి వెండి దుస్ప 
హమ్ముగ నటబచి వానరుం డాకసమ్ము 

న కెగిరెను బల్లిదుండు క్షణమ్ము లోన 


భీతి నొసంగి యసురులకు( 

వ్రీతి నొసగ వానరులకు వేగముగంగపి 
వ్రాతమునకు నడుమ నిలిచె 

భూతల నాథుండు రాఘవు సరస నంతన్‌ 


సౌధభంగమునకు( జాల కినిసి రావ 
ణుండు స్వీయ నాశ మొండు నాత్మ 
దలంచి నిశ్వసించెః దద్ద యుద్విగ్ను(డై 
రాక్షసేశ్వరుండు నాక్షణమున 


పరివృతుండయి రఘు వరు డనేక హరుల 
నంద భరితులను నినాద విలసి 

తులను జంప శత్రువుల నెద( గాంక్షించి 
కదల నుత్సహించి కయ్యమునకు 


పూర్వము వాన రాధిపు(డు మూరి యిుసంగ ననుజ్ఞ( గావయగాం 
బర్వత కూట సన్నిభు(డు వానర పుంగవు( డా సుషిణుడే 
సర్వ కపిప్రవీర గణ సక్తుఃడు ద్వారము లెల్ల దిర్గుచుం 

బర్విడె( దో(ప( జంద్రునిగః బన్నుగ( దారల మధ్య దిర్గగన్‌ 


వంద యజక్షొహిణుల మించు వానర వర 
సైన్యమును గాంచి దాటఃగ సాగరమును 
నిలువ లంకను గొందటు నివ్వెజి పడ( 

గొంద అసురులు భయపడం గొంద టీంక 


పొంది రత్యంత హర్షమ్ము పోరునకును 


నిండ బ్రాకార పరిఘలు మెండుగ హరి 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


వరులు దీనులై రసురులు వడసి భయము 


చేసి రెల్ల రాహాకార చేష్ట లపుడు 


తే.గీ. _ కపు లగపడ నన్యంపు+ బ్రాకారము వలె 
రగుల( గోలాహల మసుర రాజధాని 
నాయుధము లూని చరియించి రసురులు అలయ 
కాల మారుతమ్ము పగిది నేల నిండి 72. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నలువది 


యొకటవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 42. 


రాక్షసులు రావణ మందిరమున కే(గి రాము(డు వానర సేన తోడ లంకను ముట్టడించె నని 
నివేదింప రావణుడు ప్రాసాదము నెక్కి యక్షయ వానర సైన్యమును జూడగ, రాఘవు(డు 
శత్రువుల కోటను ధ్వంసమొనర్ప నాజ్ఞ నొస(గ రావణు(డు వారిని మారొ గనే మని రాక్షస సేన కనుజ్ఞ 
నొస(గ ఘోర వానర రాక్షస యుద్ధ మారంభ మగుట. 


కం. చని రావణ మందిరమున 
కు నసుర పుంగవులు విభునకు నివేదింపం 
గ నరాధీశు(డు రాముడు 
ఘన వానర సేన తోడ గవియుట లంకన్‌ 1. 


కం. విని నగర నిరోధమ్మును 
జనింప గ్రోధము ద్విగుణము చయ్యన నంతం 
దన భవనం బధిరోహిం 
చె నిశాచర నాథు( డార్త చిత్తుం డగుచున్‌ 2. 


తే.గీ. 


మత్తకోకిల. 


తే.గీ. 


ప్లవగ గణావృతమ్ము నిజ లంక సశైల వనమ్ము+( గాంచె నం 

త వెటిపు వుట్ట రావణుడు దారుణ వీరులు యుద్దకాంక్షులై 
భువిని నసంఖ్యలం జెలగ బూర్గము పింగళ వర్ణ మేర్పడం 

గ విలయ మెట్లు సేయ నగు గ్రన్నన నంచు దలంచు చాత్మలో 


సుచిరము చింత సేసి యట జొప్పడ దైర్యము డెంద మందు జూ 
చుచు విక చాకు(డై నిలిచె శూరుని రాముని నింక సైన్యముం 
బ్రచురము కా(గ( జాగుచును రాఘవు(డుం గనె సైన్య సంయుతం 
బచట సహర్త మెల్లెడ మహాసుర సంచయ గుప్త లంకనున్‌ 


అరయ(గ రంగు రంగుల ధ్వజాన్య పతాక విరాజితమ్ము లం 
క రమణి సీత జేరె మది గాంతను రాముడు తప్త చిత్తతం 
గరము కృశించి రక్కసులు గాటియపెట్ట దపించి పండునే 

ధర మృగ శాబలోచన సుదారుణ మంచు( దలంచి జానకిన్‌ 


పీడిత జానకీ సతిని బేర్మి( దలంచి రఘూద్వహుండు దాః 
బాడిగ ధర్మ మానసుః(డు పంచెను వానర యోధ వర్యులన్‌ 
దాడి యొనర్ప రక్కసుల దండు పయిన్‌ వెస నంత నెల్లరం 
గూడి ప్లవంగు లుద్ధతిని ఘోర రవమ్ము లొ నర్చి రాజికై 


రాము నక్టిష్ట కర్ము గిరల ముదమ్ము 
నంది లంకా గిరి వర శృంగావళులను 
స్వీయ ముష్టి ఘాతమ్ముల విజిచెద మని 
తలణి రల్ల రంత హరి యూధపు లెడ(దల 


ఎత్తి పర్వత ఘోర శృంగము లింక( ద్రుంచి తరూత్తముల్‌ 
సత్త జాటుచు నిల్చిరా హరి సత్తముల్‌ వివిధమ్ములం 
దత్తబింబున( జూచు చుండగ దప్త రాక్షస నాథుడే 
యుత్తమమ్ముగ వ్యూహమై హరి యోధు లేగరి లంకకున్‌ 


సాల తాల శిలాయుధ శౌర్య వంతు 
లంత ద్యక్త జీవితులు రామార్థ మెంచ( 
దామ్ర వక్ట హేమ సదృశ తనులు సాగి 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


రెల్ల ముట్టడింప(గ లంక నెల్ల వేగ 


తరువుల బర్వతాగ్రముల+ దద్ద సెలంగుచు స్వీయ ముష్టులన్‌ 
హరి వరు లిండ్ల కొప్పులను నత్యధి కోన్నత తోరణమ్ములన్‌ 
విరివిగ గూల్చి రెల్లెడల వేగమ పూడ్చిరి కందకమ్ములన్‌ 

వర జల రాసులం బబిచి పాంశు తృణాగమ శృంగ కాష్ట్రముల్‌ 


వేలు కపిప్రవీరు లట పెర్గుచు( గోటులు వంద కోటులున్‌ 
మేలుగ లంక కుర్కిరి యమేయ పరాక్రము లన్యు లుక్కునం 
గూలిచి రభ్ర సౌధములు గోపుర పంక్తులు తోరణమ్ములుం 
జాల చెలంగి వానరులు శత్రు వినాశన సక్త చిత్తులై 


మించి దుముకుచు నెగిరి గ 

ర్లించుచు లంకకు బటువిడిరి మదేభ సముల్‌ 
చంచన్మతులు వెసం బూ 

రించుచు ధ్వనులు దిశలన్‌ హరివరు లడరుచున్‌ 


జయ మగు సత్త్వ రామునకు జారు బలాఢ్యు(డు లక్ష్కణుండునున్‌ 
జయు( డగు రామ రక్షితు(డు సౌరి జయించును వానరేంద్రుడే 
భయదము లిట్లు గర్భ లిడి వానర పుంగవు లుర్కి రెల్లరున్‌ 


రయమున లంకలో బ్రహరులం ద్రుటి వీరులు కామరూపులే 


వీరబాహు సుబాహులు దీర నలుడు 
వానర వరుండు ప్రాకార వరము నాక్ర 
మించి రెల్లరు మించి పీడించి దాని 
నంతలో శిబిరం బట సంతరించె 


నిలిచె గుముదుండు పదికోట్ల బలులు హరులు 
చుటి యుండ బలిదుని నప్పట్టు నందు 

అ ౧ అ 
దూర్పు ద్వారము+ గాచుచు నేర్పు మీజి 
గెలువ నిచ్చగించు హరి వరులను గూడి 


వానికి దోడుగ నిల్చిరి 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


వానరులను గూడి ప్రసభ పనసులు ఘనులా 
వానర యూధప వర్యు © 
హీన పరాక్రము లిరువురు కృతనిశ్చయులై 


ఇరువది కోట్ల హరులతో 
హరి వీరుండు శతబలి వరాఖఘ్యు(డు వడి( దా 
నరుదెంచి నిలిచె జక్కగ 
నరయుచు దక్షిణపు ద్వార మత్యధికముగన్‌ 


షష్టి కోటి వీర శాఖామృ గావృతుం 

డయి సుషేణు' డపుడు హరి వరుండు 
పశ్చిమంపు ద్వారవర మందు నిలిదచె*దా 
రా జనకు(డు సమర రక్తి నూని 


చేరి యుత్తర ద్వారమ్ము చెంత నడరి 

యుండ సౌమిత్రి సుగ్రీవు' డండ నుండ 
వానరేంద్రుండు రాముండు బల్లిదుండు 
నిలిచె నాక్రమించి నలిన నేత్రు+ డలుక 


అనుసరింప( గోటి హరులు గోలాంగూలు 
డా గవాకుడతి భయదు(డు దీర్ణ 
కాయు:డు నిలిచెను నృకాంతుని రాముని 


చెంత సేరి ధైర్యవంతు( డంత 


భీమ వేగ వద్భల్లూక వితతి ఘనుడు 

రిపు నిబర్థణుం డంత నావృతు(డయి యొక 
కోటి హరి వీర వర్యుల మేటి ధూమ్రు( 

డడరి నిలిచె రాముని చెంత నంచితముగ 


సత్త్వవంతు( డంత సన్నద్ధు(ఃడు విభీష 

ణుండు స్వీయ సచివు లుండ నుదరి 

గదను జేత నూని కాకుత్సు( డున్నట్టి 
® 


చోటు గని నిలిచె నసుర వరుండు 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


మత్తకోకిల. 


పరువు లిడుచు నెల్లెడలను 

హరి వాహిని నరయు చుండి రా గజ గవయుల్‌ 
శరభ గవాక్షులు నింక స 

మర తల శూరుండు గంధమాదనుడు తమిన్‌ 


కినుకను నంత రావణుడు క్షిప్ర మొసంగె ననుజ్ఞ నాజికై 
ఘను లసురప్రవీరులకు గాంతు(డు రాక్షస కోటి కెల్లనున్‌ 
విని పతి భాషణమ్ములను వీరులు రావణు నాస్య ముక్తముల్‌ 
నినదము లెల్ల ఘోరముగ నెమ్మి నొనర్చిరి యెల్ల రక్కసుల్‌ 


భేరు లంత మ్రాగె( బెల్లుగ( జంద్ర స 
న్నిభ తలముల( బాద నిష్క కాష్ట 
ములను సకల రాక్షసు లనేక శంఖ నా 


దములు సెలగె నూ'ద నమర రిపులు 


అసురులు నీల దేహు లట నర్జున శంఖము లూన నత్తటీన్‌ 

లసిత తటిల్లతా కలిత రాజత భాస బలాక యుక్త మే 

ఘ సదృశ ముండి రెల్లరును గ్రమ్మిరి రావణ చోది తాత్ము లం 

త్య సమయ మందుః బెల్లుబుకు నంబుధి సన్నిభులై చెలంగుచున్‌ 


వానర సైన్య నాదములు పర్వత సాను స కందరమ్ములన్‌ 
మానక నిండె నా మలయ మాన్య నగమ్మున శంఖ దుందుభుల్‌ 
వీనులు నిండ మ్రాగినవి పృధథ్విని నింగిని సాగరమ్మునన్‌ 
ధ్వానము మారు మ్రోగినది వారక చేయగ సింహనాదముల్‌ 


కరుల బృంహితమ్ములు హయ వరము లొసగు 
హేషితమ్ములు నేమి నిర్ణోషము లర 

దము లొసగ నసుర గణ పదముల నిస్వ 
నములు మారు మ్రాగె ధరా వనధి నభముల 


ఇంత లోన సుఘోర సంగర మీ పురమ్మున లంకలో 
సంతరించె( బ్లవంగ సేనకు శౌర్య రాక్షస కోటి క 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


త్యంత భీకర దేవ దైత్యగ ణాహవమ్మును బోలి యొ 
క్కింత పూర్వము పోరి నట్టిది యిట్టిదే యన నత్తటిన్‌ 


పలికి స్వీయ విక్రమములు వానరులను 
దీప్తము లగు గదల తోడ దీవ్ర తర ప 
రశ్వథమ్ముల శక్తి శూలముల నాయు 
ధముల నసురులు బాందిరి దారుణముగ 


వానరులు మహా వీరులు భండనమున 
రాక్షసుల గొ ట్టి రను చుండి రాము డతి బ 
లుడు జయించు జయించు బలుండు లక్ష 


ణుడు జయించు సుగ్రీవ విభు(డును నంచు 


రాజ! గెలువు మంచు రతి బల్కి తమ తమ 
పేళ్ల నుడివి తరులః బెద్ద తనులు 
పర్వతాగ్రములను బండ్లను గోళ్లను 

గొ ట్టి రసురుల నతి ఘోర హరులు 


నిలిచి ప్రాకారముల రక్కసులును భీమ 
దర్శనులు వేగ నేలపై దనరి నట్టి 
వానరుల శూలముల భిందిపాలములను 
గొ ట్టి సమయింప జాగిరి ఘోరముగను 


వానరులు గూడ గోపమ్ము నూని కరము 
పుడమి నున్న వార లెగిరి తడయకుండ 

నేల గూల్చిరి యసురుల నిలిచి యుండ 

వారు ప్రాకారముల పైన బంత మూని 


అక్కజ మయ్యెను దుములం 

బక్కపి రాక్షస గణ రణ మప్పుడు నిండన్‌ 
వెక్కసముగ( బంకముతో 

బ్రక్కలు మాంసమ్ముల రుధిరమ్ముల తోడన్‌ 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నలువది 


రెండవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 43. 


వానర రాక్షస సేనల మధ్య యుద్ధము దారుణము కాగ రాక్షస వానర ముఖ్య వీరు లొండొరుల 
దలపడి ఘోరముగ సమర మొనర్ప రక్తపు టేరులు పాబుగ నసుర ముఖ్యులు కొందటు మరణింప 
మటి కొందటు సూర్యాస్తమయము దనుక వేచి మించిన యుత్సాహముతో నాజికి గుమి గూడుట. 


కం. పూనిన మహాత్ముల మహా 
వానర వర్యుల యసురుల భండన మంతం 
గాన(గ బల కోపమ్ముల 
నూన సుదారుణ మయిన దనూహ్య విధముగా 1. 


ఉ. కాంచన భూషితాశ్వములః గ్రాలు ధ్వజమ్ముల నగ్ని కీలలన్‌ 
మించి దినేశ్వరప్రభల మీటు రథమ్ముల రమ్య కంచు కో 
దంచిత రాక్షసోత్తములు వ్యాఘ్రు సమానులు భీమ కర్ములే 
యించి జయమ్ము రావణున కేగిరి దిక్కులు నిండ నార్చుచున్‌ 2. 


ఉ. గొ ప్ప ప్లవంగ సైన్యము సుఘోరము కూడ జెలంగి యత్తణీం 
జొప్పడి నట్టి రోషమునః జుచి జిగీషువు శత్రు సేన నిం 
పొప్పగ( బర్వు లౌత్తినది యుగ్రత మార్కొనః గామరూపులం 
దప్పక రూపు మాపగను దత్‌క్షణ మా రిపు వీర వర్యులన్‌ 3. 


తే.గీ. _ రక్కసులకు నక్కపులకు వెక్కసముగ 
నంత(బర్వ నొక్క రొకరి జెంత కంత 
రంగముల సంతరింప( జలమ్ము ద్వంద్వ 
యుద్ధ మత్తజి వర్తిల్లై నుగ్రముగను 4. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


త్య 


నంగదుని వాలి పుత్రుని సంగరమున 


౦బకు నెదిర్చి నట్టి యంధకునిః బోల 


నమిత తేజస్వి యింద్రజి త్తసుర వీరు 
డుద్యమించి యెదిర్చె మహోగ్రముగను 


దురము నందు సతము దుర్మర్హణుండు సం 
పాతి యా ప్రజంఘు( బడసి పోరె 
జంబుమాలిని( గని సత్త్వవంతు(డు హను 
మంతు( డడరి పోరెంబంత మెసగ 


రావ ణానుజుండు రణతీళ్ట వేగ వి 
భీషణుండు మదిని రోష మడర 
మిక్కుటముగ గలసి మిత్రఘ్ను రిపు వీరు 
సమర మందు? బోరు సలిపె( జెలగి 


గజు(డు గొప్ప బలు(డు కయ్య మొనర్చెను 
దపను నసురు( గూడి తద్ద సెల(గి 
నీలుడా నికుంభు నాలమున( గలసి 
సంగర మొనరించె శౌర్య మడర 


ప్రఘుసు( గూడె నాజి వానరేంద్రుండు సు 
గ్రీవు' డసుర వరుని శ్రీయుతుండు 
లక్ష్మణుండు గలసె రామానుజుడు విరూ 
పాక్షు నసుర వర్యు నంక మందు 


అగ్నికేతువు దుస్ఫహు( డగ్ని నిభుఃడు 
రశ్మికేతువు భీకర రాక్షసుండు 
యజ్ఞ కోప సుప్తఘ్నులు నార్యు రాము 


నంక మందు మారా, ్కనిరి మహాత్ము నడరి 


వజ్రముష్టి యసుర వరుడు మైందుని తోడు 
త నశనిప్రభుండు తనర ద్వివిదు 


10. 


11. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


హరి వరేణ్యుః గూడి యసురద్వయము కపి 
ద్వయము తోడ నాహవ మొనరించె 


వీరుడు ప్రతపనుం డతి ఘోరు' డతడు 
రాక్షసుడు భండనమున దుర్జ్భయు:డు వేగ 
వంతుడు నలునితో శౌర్యవంతు తోడ 
సమర మొనరింప సమకట్టై నమిత బలు(డు 


బలవంతుడు ధర్మ తనయు+( 
డల విశ్రుతుడే సుషిణు( డింపుగ( దా నా 
వలి విద్యున్మాలిం గని 

తలపడె వర వానరుండు తత్‌క్షణ మనిలో 


ఇతరులు భీమ వానరు లనేకులు రాక్షసవీర వర్యులం 
దితరుల ద్వంద్వయుద్ధము ననేకుల గూడి యొనర్ప నుగ్రులై 
వితతము రోమహర్షణము భీకరమై తుములంబు నయ్యె నా 
తత మసురాలికిం గపుల దండున కంత జిగీషు కోటికిన్‌ 


జుట్టు గడ్డియ గుమిగూడె శూర వాన 
రాసు రాలి గాత్రమ్ముల నక్కజముగ 
మేనులను గూడి పాటా నమేయముగను 
బొంగి రక్తపు టేరులు పుడమి నపుడు 


దురమున నింద్రజిత్తు గదతో బ్రహరించెను రోసి యంగదుం 
బర(గ(గ వజ్రి వజ్రమున భంగిని వీరుని శత్రు సూదనున్‌ 

గురు జవ వంతు డంగదుఃడు గొట్టి రథమ్ము సువర్ణ గాత్రమున్‌ 
హరి వరు డశ్వ సారథుల నాజిని శీఘ్రమ క్రుద్ధ చిత్తు(డై 


కొట్ట మూడమ్ముల బ్రజంఘు( డెట్టలముగ 
నాజి సంపాతి నాత్మలో నలుక వొడమ 
దిటయె యంత సంపాతి చెట్లు నశ్వ 

rhea అ 
కర్ణ మూని కొట్టి వధించె( గనలి వాని 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఉరమున గొట్టె మారుతిని నుగ్రు(డు తేరున నున్న శక్తితో 
ద్వర నని జంబుమాలి కడు బల్లిదు డా హనుమంతు డుగ్రు(డై 
యరదము నెక్కి యంత నిజ హస్త తలమ్మున మూరి బాదగా 
సురరిపు తోడ నా రథము చోద్యముగా ధర గూలౌ నంతటన్‌ 


అబిచుచు( బ్రతపను(డు దూఃకె నడరి నలుని 
పైన ఘోర రాక్షసు( డనివార్యముగను 
శీఘ్ర మంత నలుడు హరి శేఖరుండు 
వాని చక్షువులను బీశె నూని కినుక 


గిరి శృంగమ్మున ముష్టిని 
దట 
హరి వీరుండు సెలగి గజు' డసురప్రవరున్‌ 
సుర దుర్ణ్భయు నా తపనుని 
దురమునః బ్రహరించి చంపె దోర్భలుః డలుకన్‌ 


హస్త లాఘవ మున్నట్టి యా ప్రఘసుడు 
తీక్ట శరముల తోడ భేదింపః దనువు 
సేన మంగు పగిది జూచు వాని( జంపె 
నరంటి చెట్టుతో సుగ్రీవు( డా హరిపతి 


పీడించి విరూపాక్షుని 

వీడక శర వర్షమునను భీమాసురునిన్‌ 

వాడి యగు నక్క బాణము 

తోడ ఘనుడు లక్ష్మణుండు దురమున( జంపెన్‌ 


అగ్నికేతువు మిత్రఘ్నయజ్ఞకోపు 

లింక రశ్మికేతు వొసంగ సంకటములు 

నల్వురి శిరములం ద్రుంచె నాలు గనల 

శిఖల( బోలు నమ్ముల రాము డఖిల విదు(డు 


ముష్టితో మైందు' డా వజ్రముష్టి( జంపె 
రణము నందు నేలం గూల్చె రథము తోడ 
నశ్వముల తోడ వింతగ నవని(గూలు 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


చం. 


తే.గీ. 


hd 


తే.గీ. 


ఆ.వె. 


పట్టణంపు( బ్రాకారము పగిది తోప 


నీలుని నల్ల కజ్జలపు నిగ్గున వెల్లెడు మేని వానినిన్‌ 

మేలి శరమ్ములం బదును మించ భృశమ్ముగ వేసి దీక్లముల్‌ 

లీలగ నా నికుంభు(డు హరిన్‌ వెస జీల్పెను గిన్క సూర్యు డ 

బ్రాలిని స్వీయ ఘోర కిర ణాలి విదుల్చు విధమ్ము తోయపగన్‌ 25. 


ఇంకను జేతి నేర్పున హరీంద్రు నికుంభు(డు వంద ముల్ము లా 

యంకము నందు వేసి కడు నంకిలి పెట్టిన రోసి నీలుడుం 

గొంకక తేరుచక్రమున+ గొట్టి నికుంభు శిరమ్ము ద్రుంచి తా( 

బొంకము తోడ సారథిని మూర్ణ విహీనుని+ జేసె శీఘ్రమే 26. 


అసురులు చూచు చుండగ మహాశని వజ్ర సమాన సంగముం 

డసమ బలుండు నౌ ద్వివిదు' డా యశనిప్రభు( గొండ కొమ్ముతో 

వెస నట గొట్ట నాతనిని భీమ కపీంద్రుని వృక్ష యోధునిన్‌ 

విసరి యనేక బాణములు విద్ధునిః జేసె నతండు కిన్కమై 27. 


బాణ ఘాతార్తి ద్వివిదుండు వానరుండు 

క్రోధ మూర్చితుం డంతట ఘోర సాల 

పాదపమ్ము నూని యశని ప్రభుని గొట్టి 

చంపె సారధి యుత మంత సమర కేళి 28. 


అరదము నందున్న యసుర విద్యున్మాలి కాంచన భూషిత ఖర శరముల 

బాధించి వానర వర్యు సుషేణుని నవ్వుచు( బల్మటు నాద మొసగ 

గని వాని రథ మందు ఘనగిరి శృంగము నెత్తి కొట్టి సుషేణు డిట్టలముగ( 

బడ ద్రోచె రథమును బుడమి పైన వెస విద్యున్మాలి నేర్పున నూని గదను 

నేల నిలువ సుషేిణు(డు మేలి బాయి 

నెత్తి పర్విడ( గిన్కతో నత్తెజింగుః 

గని యసుర కొ ట్ట లెక్కింపక శిల నంత 

వైదె రక్కసు నురమున వానరుండు 29. 


తగుల టాయి గుండె పగుల విద్యున్మాలి 
ప్రాణములను వీడి వసుధ పైన 30. 


కం. 


hd 


తే.గీ. 


కం. 


గూల నక్కజముగ ఘోర నికాచరుం 
డయ్యవసరమున మహా రణమున 


శూరుల వానర యోధుల 
శూరులు రజనీచరులు వసుధ దలపడ(గన్‌ 
వారని చలమున మర్జితు 


లైరి హరుల చే సురార్ది తాసురుల వలెన్‌ 


గదలు భల్లమ్ములు ఖడ్గ తోమర శక్తి పట్టిస స్యందన వారువములు 
చక్ర్తాక యుగదండ సంచయమ్ములు చెదర విటి(గి వానర రాక్షస గణ 
మణగి యెల్లెడల మహా ఘోర గతిని గన్పట్టె నప్పుడు నిండ భండన తల 
ముల్లం దిరుగ నక్క లల్ల సెలంగి మిక్కుటముగ వింతగ గూత లిడుచు 
దేవ దానవ యుద్ధము తీరు సెలగి 

వాన రాసుర రణ మందు మేను లెగిరె 

దలలు లేక యా తుములమ్ము తద్ద దారు 


ణ మయి కన్పట్టై నత్తణి నల్టెసలను 


తాడితు లయి దారుణముగ 

వే(డుచు సూర్యాస్తమయము భీమాసురులే 
కూడి నిలిచిరి తిరిగి పో 

రాడ రుధిర సిక్త తనులు హరి వీరులతో 


31. 


32. 


33. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నలువది 


మూడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 44. 


వానర రాక్షసులు పోరుచుండ రాత్రి కాగ యుద్ధము కొనసాగుచుండ నంగదు+ డింద్రజిత్తు నోడింప 


కం. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


నతడు మాయమై యదృశ్య రూపమున రామలక్షణులను నాగ పాశముచే బంధించుట. 


అవిరళము పోరుచుండ(ద 

మి వాన రాసుర బలం బమేయం బట్టున్‌ 
రవి పశ్చిమాద్రి కేగం 

గ విరిసె నిసి యంత నసు నికాయఘ్నుంబై 


వైరము పరస్పర మడర 
ఘోరులకుం దమ జయమ్ము గోరు హరులకున్‌ 
వీరాసురులకు నిశలో* 


బోరాటం బయ్యె నపు డమోఘముగ నటన్‌ 


అరయం+గ నీవు రక్కసు(డ వంచును వానర వీర వర్యులున్‌ 
హరివియె నీవ యంచు వెస నత్తటి రాక్షస వీరు లంత నొ 

క్కరి నొకరుండు చీకటిని గయ్యము నందు వధించి మీటి(గా 
బరుగిడు దీవ యెక్కడికి( బాజికు చంపుము చీల్పు మంచునున్‌ 


రేగిన విట్లు శబ్దములు రేయి నొనర్ప(గ ఘోర యుద్ధమే 
యా(గక కాల గాత్రముల నభ్రపు( ద్రాణము లూన రక్కసుల్‌ 
రేగిన యట్టి చీకటిని లీలగం గన్పడి రెల్ల రత్తణిం 

జాగ(గ దీపి తౌషధి విశాల నగావృత పర్వ తాభులై 


దా(ట శక్యము కా నట్టి తమము నందు 
గ్రోధ మూర్చితు లసురులు ఘోర వేగ 
మూని తివిరి భక్షించుచు వానరులను 
దుమికి రెల్లరు వారిపై. దోీరముగను 


వానరు లాగ్రహమ్మునను బల్లిదు లార్చుచు భీకరమ్ముగం 
గానన వాసులే దుమికి కాంచన భూషిత ఘోటకమ్ములన్‌ 
వేనలి చేసి రగ్ని వలె వెల్లు పతాకములం జెలంగి యా 
సేన మహాసు రావలిని( జీల్చుచు క్షోభిలః జేసి రుద్ధతిన్‌ 


క్రోధ మూర్చితులై వెస గుంజరముల( 


ఆ.వె. 


కం. 


కం. 


చం. 


కం. 


గుంజ రారోహులను రథకోటి ధ్వజ వి 
రాజితమును లాగిరి పండ్ల నాజి జెల(గి 


కబిచి రుగ్రులై ఘోరముగ హరి వరులు 


చంపిరి రామ లక్ష్మణులు సర్ప సమాన శరాలిచే ననిం 

బెంపు వహించి రాక్షసుల వీక్షకు నందిన నంద కున్ననున్‌ 
నింపెను దుమ్ము రేగ రధనేముల గుట్జపు డెక్కలన్‌ ధరన్‌ 
గుంపుల కన్నులం జెవుల ఘోర రణమ్ము సెలంగ నత్తటీన్‌ 


రణము సాగ బాణా రక్తము లేరులై 
యంక ణాంగణమ్ము నందు ఘోర 
ముగను రోమ హర్షణ గతి సెలగ వాన 
రాసుర గణ వీరు లడరు చుండి 


భేరీ మృదంగ పణవ మ 

హా రవములు శంఖ నిస్వ నాదులు చక్రా 
పార రవ మిశ్రితము లయి 

ఘోరాధ్యుత భంగి నాజి గొనసాగె వెసన్‌ 


సకిలించెడి గుట్టమ్ముల 
అ 
వికలప్రాణాసుర గణ వృక్షచర సమూ 
హకృత మహా స్వనముల నిం 
డి కదన మతి ఘోర మయ్యె డెందము లద్రువన్‌ 


హత హరి ముఖ్యులన్‌ హత మహాద్రి ని భాసుర కామ రూపులం 


బతిత కుఠార శక్తి ముఖ భల్ల వితాన మహాయుధాలితో 
నతిఘ సుమోపహార కలి తాంక తలం బట దుర్ని వేశమై 
సతత మవేద్యమై తనరె స్రావిత శోణిత కర్ణమంబుతో 


దురతిక్రమం బయి నిఖిల 
ధరా జనిత భూతములకు దథ్యముగను ద 
ద్దరి రాక్షస గణ నాశన 


కర మయ్యెను గాలరాత్రిగా' దన్నిశయే 


10. 


11. 


12. 


13. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


ఘనశర వృష్టి రాక్షస నికాయము వే కురియించి రాత్రి నా 
మనుజ వరేణ్యు రాఘవుని మార్కొన సంతస మంది రాగ వ 
చ్చు నసుర వీర గర్భ లవి సూడ(గ జీవ లయంపు వేళలో 
వనధి యొనర్చు శబ్దముల భంగి వినంబడె దారుణమ్ముగన్‌ 


వారిలో నార్గురం గని వాడి శరము 

లాటు వేసి కొట్టె దశరథాత్మజుండు 

నిమిష మాత్రము నందు గినిసి నిశా చ 
రులను వహ్ని శిఖా సమముల ఘనుండు 


యజ్ఞ శత్రు దుర్దర్దుని నసుర వర్యు 

Gs pA 
లుభయులను మహాపార్య్వ మహోదరులను 
వజ్ర దంష్టు మహాకాయు బలు లగు శుక 
సారణుల నార్గుర నొగుల్ప శరము లేసి 


మనుజ వరు శరములు మర్మావయవముల 
నాట రణము వీడి మేటి రక్క 
సులు పరువు లిడ(గ నసువులు మిగిలిన వా 


రైరి వార లెల్ల రార్తి సెంది 


ఒక్క నిమిషమున రాముం 

డక్కజముగ దిశల నా మహారథు( డంతం 
జక్క(గ విమలము లొనరిచె 

నెక్కటి వీరుం డనల నిభేద్ధ శరములన్‌ 


రామున కెదురు నిల్చిన రాక్షసు లిత 
రులు సమీపించి నీరు లనలము( జొచ్చు 
మిడుతల పగిది నెల్లరు మడిసిరి వెస 


రామ నామాగ్ని తాపము రగుల భృశము 


బంగరు పుంఖపు టమ్ములు 
నింగిని మటీ నేల నిండ నిసి యప్పుడు కాం 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


చంగ శరత్కాల నిశా 
భంగి స ఖద్యోతము కన(బడె( జిత్రముగన్‌ 


ఘోరతరంబు కన్ప్సడెను ఘోషములన్‌ హరి రాక్ష సావళుల్‌ 

మూరి యొనర్చ( దిర్గి నిసి పుటగ శబము లట్టు దిక్కులన్‌ 
౧ అట ద ఇ 

దారుణ రీతి వర్ధిలఃగ దద్ద త్రికూట గిరీంద్ర మత్తణిన్‌ 


వారక మాట లాడు విధిం బన్నుగః దోచె స కందరం బటన్‌ 


గోలాంగూలులు చీకటి 

బోలు మహాకాయులు భుజముల నసురాలిన్‌ 
వ్రాలి రయమ్మున( గౌగిలి 

మేలుగ భక్షించి రాజి మీటి బలమునన్‌ 


అంగదు( డాజి శత్రువుల నంతము సేయ( దలంచి వచ్చి యా 
సంగర మందు నింద్రజితు సారథి నింకను వారువమ్ములం 
జంగున దాటి కొ ట్టిన భృశమ్ముగ దారుణ మయ్యె గయ్యమే 
క్రుంగఃగ నశ్వ సారథులు కూబరి వీడెను మేఘనాదుడే 


రథము వీడి యదృశ్యుఃడై రావణి తొల 
గంగ దత్కర్మముం గని యంగదు( డొన 
రింప( బూజార్హు సుర మును లింపుగ నుతి 


యించి రా రాఘవులు స్తుతియించి రతని 


నేరిన వార లింద్రజితునిన్‌ ఘను( బ్రాభవ మందు నందటున్‌ 
వీరుడు నోడ నంగదుని భీమ బలమ్మున గాంచి తుష్ట్రులై 
మూరిరి యాప్లవంగులు ప్రమోదులు మెచ్చిరి సాధు సాధు వం 
చా రణధీరు వానర గణాధిపు( డింక విభీషణుండునున్‌ 


ఓడి యింద్రజిత్తు దా(డి సేయగ నంగ 
దుండు సమర భీషణుండు వాలి 
పుత్రుళడాజి లోన నాత్రమ్ము మీబింగ 
గ్రోధ మూనె నంత ఘోరముగను 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


తే.గీ. అంత రాముడు వల్కెను హరుల తోడ 
నిలు(డు సుగ్రీవు చెంత మీరలు విధాతృ 
వరము చేత బాధించు నసురుఃడు దాగి 


యోర్వ వలయు నాకు నిట మీ రుండ ససిని 27. 


ఆ.వె. మాయ మైన పాపి యబ్దజ దత్త వ 
ర బల దర్చ్పితుండు రావణి రణ 
కర్కశుండు భీమ కాయుండు క్రోధ మూ 
ర్చితుః డశని నిభ శర తతిని( గురిసె 28. 


ఆ.వె. రామ లక్ష్మణులను రాక్షసుండు కినిసి 
ఘోర నాగ మయ సుఘోర నిశిత 
శరము లంత జొనిపి సర్వ గాత్రము లందు 
నొవ్వ( జేసె జలము నివ్వటిల్ల 29. 


చం. మును(గగ రామ లక్షణులు మోహమునం దొనరించి యట్టులం 
గన(బడ కుండ లోకులకు గ్రన్నన రావణి కూటయోధి క 
ట్టైను శర బంధనమ్మున( ద్రుటిం బరమాత్ముల రాఘవేంద్రులం 
గనిరి మహాహి బాణముల గట్టు వడం గపు లెల్ల వారినిన్‌ 30. 


కం. కనబడి రాక్షస రాడ్వర 
తనయుడు బాధింప లేక తనరిచి మాయన్‌ 
ఘన రాజ నందనులగ 
ట్టైను భబ్రాతల బంధమునః గరఠిన చిత్తుండై 31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నలువది 


నాలవ సరము. 
౧ ౧ 


యుద్ద కాండము 
సర్గము 45. 


కం. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఇంద్రజిత్తును గనుగొన రాముడు పదిమంది వానరయూధపులను బంప మేఘనాదు:డు వారిని 
శర జాలముల నడ్డగించి రామలక్ష్మణుల ననేక నిశిత బాణముల రక్తము లొల్కు నట్టు బాధింప 
వారు విగత సంజ్ఞులై పడియుండ నందటు శోకించుట. 


వెతకుచు నరి మార్గ్లమ్మును 
బ్రతాపవంతుండు వనిచె రాజాత్మజు( డా 
వితత బలు(డు రాముడు హరి 

పతులం బది మంది వీర వర్యుల నంతన్‌ 


పర దమనుండు రాఘవుః(డు పంపె సుషేీణు సుతద్వయమ్మునున్‌ 
హరివరు వాలినందనుని నంగదు మారుతి బల్లిదుండు నా 

శరభుని వీరు నా ద్వివిదు సానుత లాఖ్యు మహా బలున్‌ హరీ 
శ్వరు బుష భాంసకూటు బుషభప్రవరుం గపి నేత నీలునిన్‌ 


వారు పంత మూని పాదపమ్ముల నెత్తి 
భీమములను మించి విన్నున కెగి 

రి వెస నెల్లరును బరీక్షింప( దొడ(గిరి 
యెల్ల దిక్కు లందు నుల్లసిల్లి 


వేగవంతులా వారల వేగ మెల్ల 
వేగతర శర జాలము వేగ పబపి 
యస్త్ర వేత్త యస్త్ర గరిమ నంత రావ 
ణాత్మజు( డడరి వారించె నాకసమున 


హరు లత్యుత్తమ వేగులు 

శరఘాత తనులు కనరు నిశా సమయములో 
ఖరు నసురుని మేఘావృత 

కరు దినకరు భంగి నపుడు గగనం బందున్‌ 


రావణి యుద్ద జైత్రుఃడు శరమ్ములు నింపె నిరంతరమ్ముగా 
భూవర నందనద్వయ వపుః ప్రవరమ్ముల జీల్ప మర్మముల్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


వావిరి రామలక్ష్మణులు పన్నగ సన్నిభ బాణ పూర్ణు ల 
రా వర రాక్షసుం డలిగి యంగములం జొనుపంగ నెల్లెడన్‌ 


గాయముల నుండి కాట్‌ నమేయముగను 
రక్త ముభయులకును రామలక్ష్కణులకు 
వారు కన్సట్టి రప్పుడు పరమ శూర 
వరులు పుప్పిత కింశుక తరుల వోల 


కాటుక ముద్ద నా(బరగు కాయము వా(డు కటాక్ష రక్తు(డై 
మేటి బలుం డదృశ్యు( డయి మించిన దర్పము తోడ నిట్లనెం 
జాటున రామలక్ష్మణుల క్షాత్రవ వీరులం గాంచి బ్రాతలన్‌ 
మాటలు రావణాత్మజుఃడు మానవ వర్యుల తోడ నుగ్రుడడై 


కనబడ కొనరింప( గయ్యమ్ము గాంచ న 
శక్తు( డౌను నన్ను శక్రు డమర 
పతియు+ జేరుట కన( బలుక నేల తిరిగి 
మిమ్ము నింక భండనమ్ము నందు 


రాపులు(గు జెక్కలు గల శరమ్ము లేసి 
రామ లక్ష్మణు లార! యీ బీమ రోష 

కలిత చిత్తుడు పంపును గాలు నింటి 
కిపుడు మిమ్ము రయమ్మున నెలమి¢ జెలి 


పలుకుచు రామ లక్ష్మణుల భ్రాతల సన్నుత ధర్మవేత్తలన్‌ 
ములికుల నేసి తీవ్రముగ( బూరుష వర్యుల నొవ్వ+ జేసె( దా6 
గులికెను మిక్కుటమ్ముగను ఘోరతరమ్ముగ జేసె నాదముల్‌ 
తొలగక తిర్గి తిర్గి వెస దూపులు నాటెను చాచి వింటినిన్‌ 


మర్మముల గణించి మర్మజ్ఞు' డసురుండు 
రామ లక్ష్మణుల విరామ మొసగ 

కుండ నిశిత శరము లుప్పొంగి నాటించి 
గాయ పటబచి యార్చె( గర్కశముగ 


10. 


11. 


12. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


శర బంధమ్మున బద్దు © 

యి రామ లక్ష్మణులు వీరు లిరువురు సమ రాం 
తరమున నక్క నిమిషమున 

నరయ నశక్యు లయి రమ్మహా ధానుష్కుల్‌ 


దారిత సర్వ గాత్రు లయి తద్ద కృశించి శరావృ తాంగులై 
వీరులు వింత నంత బలభిత్తుని రజ్జు విముక్త కేతువున్‌ 
వారలు పోలి కంపము లవారిత రీతి సెలంగ నేలపై 


ధారుణి నేలు వారలును దాళక కూలిరి విద్ధ మర్ములై 


వీర భూమి బరుండిన వీరుల శర 

జాల మున్న దేహుల క్షతజమ్ము కాటు 
నార్తుల తనుల లే దొక్క యంగుళమ్ము 
నక్షతం బభంధ మభిన్న మైన నరయ 


అట్టు లాపాద మస్తక మార్తి నొసఃగః 
గ్రూర రాక్షసుం డని( దాను గోరు రూప 
మూను వాడు రక్తము కాణి నూట వోలె 
రాఘవుల కట దీవ్ర తరముగ( దనుల 


మును రాముడు నేలం బడె( 

దను మర్మమ్ముల శరములు తా(కగ+ గ్రోధ 
మ్మున నింద్రజిత్తు వేయగ 

మును శక్ర విజేత తివిరి పోరున మాయన్‌ 


పసిడి పొన్నుల ముల్కుల పదను టమ్ము 
ల నజ ముల్కుల బల్జముల నడుగునకు( 
గదలు నమ్ముల లేగ సింగపు' బలుల ము 
లికుల( జురకత్తి ముల్కుల రేగ నసుర 


వీరశయన మందు వీడ నారి పిడికి 
లి సడలంగ నంత బసిడి వింటి 
మూడు వంపు లుండ మూరు దాని వదలి 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


కం. 


కం. 


రాముడు పడియుండె రాజ సుతు(డు 


విల్లు పడిన పిదప పుడమి 

నల్లన బడ రాముడు పురుషాగ్రణి యట్లుం 
దల్లడిలి లక్ష్మణు(డు గని 

యుల్లమున నిరాశ జెందె నుసుటుల నూనన్‌ 


రాము గమలపత్రాక్షుని 
బీమ శరావలి నిబద్ధు( బృధ్విని? బడా 
సౌమిత్రి గాంచి యన్నను 
దా మిక్కిలి యార్తి నొందె ద్రాసాత్ముండై 


హరులును రాఘవు నారసి 

కరము తపించుచు( గనులను గన్నీ రొలుకన్‌ 
నరవృషభు( దలంచుచు నే 

డ్చిరి ఘోరమ్ముగ భయపడి డెందము లందున్‌ 


శర బద్ధుల వీరశయన 
నిరతుల రాఘవుల+ జేరి నివ్వెజి తోడన్‌ 
హరు లాంజనేయ ముఖి లం 


దిరి యెదల విషాదము కడు తీవ్రముగ నటన్‌ 


20. 


21. 


22. 


23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నలువది 


యేనవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 46. 


మూర్చిల్లిన రామలక్ష్మణులను గాంచి వానరులు దుఃఖించుట, యింద్రజిత్తు మిగిలిన వానర 


కం. 


కం. 


ఆ.వె. 


ర 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ముఖ్యులను బాధింప సుగ్రీవునకు విభీషణు(డు ధైర్యము చెప్పుట, తండ్రికి మేఘనాదు(డు 
రామలక్ష్మణులను వధించితి నని యెటి(గింప రావణుడు కుమారుని నభినందించుట. 


నేలను నింగిని గాంచుచు 

నాలమున శరావృతుల మహా వీరుల నా 
సాలావృక వరులు గనిరి 

వ్రాలిన సోదరుల రామలక్ష్మణుల వెతన్‌ 


కడు వర్షించి శమించిన 

యొడయుని దేవేంద్రు పగిది నుగ్రపు( బనినిం 
దడయక ముగింప రావణి 

యడరి విభీషణు(డు వచ్చె హరి నాధునితో 


రాఘవులకునై విలాపించిరి హరులు 
మైందుడు ద్వివిదుండు మటీియు నా సు 
షేిణు(డు కుముదుండు సేరి యంగద హను 
మంతులను జెల(గం గలంత యెదల 


నిశ్చేష్టులను మంద నిశ్వాసులను రక్త సిక్తుల మార్గణ శ్రేణి తప్త 


చిత్తుల శరతల్ప సేవిత సుప్తుల సర్ప నిశ్వసనుల స్రావి తాస్ఫ 
గంచిత దేహుల నభ్రధ్వ జాభుల వీర శయన సుప్త వీర వరుల 


రాఘవ వరుల నల్పతర చేష్టుల భాషనయన యూధప వృత నర వృషభుల 


భాప్పలోచనులు ధరణీపతిత వీర 
వర్యులను గాంచి వానర వర్యు లెల్ల 
రంత దప్త చిత్తు లయిరి యాతుధాన 
వర్యుని విభీషణుని తోడ ధైర్య మణగ 


హరులు నిరీక్షించుచు నం 
తరిక్షమున దిక్కు లల్ల దన్మాయావిం 
బరు రావణాత్మజుని( గాం 
చ రెక్కడను విస్మయంబు సంధిల్లంగన్‌ 


మాయ దాగి నట్టి మాయావి నగ్రజ 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


పుత్తుగాంచె నెదుట మూరి యుండ 
వెలయ మాయ యా విభీషణుం డప్రతి 
మనిజ కర్మ రాశి మసలు వాని 


ఆజి సంతతమ్ము నప్రతిద్వంద్వు నం 
తర్థితు( డయిన వర దాన మహిమః 
గనె విభీషణుండు ఘనుడు తేజమ్మున 
యశము విక్రమముల నతని నంత 


నిజ కర్మము వీక్షించి మ 

నుజ వర్యుల సుప్తుల గని నొచ్చిన వారిన్‌ 
నిజ సైన్యమ్మున కీయ మ 

నుజాశను(డు సంతసమ్మును బలికె నిట్లున్‌ 


భ్రాత లగు రామ లక్కణు 

లాతత బలులు ఖర దూష ణాద్యసుర మహా 
ఘాతుకులు చచ్చి రిట నా 

చేతను బాణమ్ముల సునిశితముల చేతన్‌ 


నా శర సంచయ దుస్ఫహ 
పాశము దప్పింప సుర తపసు లసుర సం 
ఘేశు లశక్యు లనిన వల 

దే శంక మనమ్ము లందు నెవ్వరి కైనన్‌ 


10. 


ఎవ్వని కారణమ్మున స్పృశింపవు తల్పము+ దండ్రి గాత్రముల్‌ 
నెవ్వగ( జింత సేయుచును నిత్యము నుండును రాత్రు లార్తితో 
నవ్వుల మూడుజాములు ఘనుం డగు నా జనకుండు వేచునో 
యెవ్వని చేత లంక తపియించు నదీ క్రియ వానకారునన్‌ 


అవ్వ రానర్ణమును మూల హరము నంద 
లీకిని శమియింప జేసితి సుకర రీతి 
రామలక్ష్మణుల హరుల భీమ విక్ర 
మమ్ము నిష్పలము శరదభ్రమ్ము పగిది 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


పలికి యసురాలితో ని 

ట్టులు సూచుచు నున్న కపి పటుతర మహా వీ 
రుల నెల్లర రావణి క 

ట్టలుకం గొట్టిను గఠినపు టమ్ముల తోడన్‌ 


నీలు నంత దా౭గినిసి తొ మ్మిదింటను 

మైందు నింక ద్వివిదు' దొందరగను 

మూడు మూడు బాణములు రిపుఘ్ను(డు వేసి 
గాఢముగా గరమ్ము కలత వెట్టె 


అమ్మహేష్వాసు( డు గని బుక్షాధి నేత 
జాంబవంతు+ బీడించె వక్షమ్ము నందు 
నాటి యమ్మును హనుమంతు మేటి వేగ 
వంతు నురమున నాటెను బది శరములు 


రెండు రెండమ్ము లేసి యుద్దండ విక్ర 
ముల శరభ గవాక్షుల రణమున నసుర వ 
రుడు మహావేగ వంతుడు రోషమూని 
దారుణముగ బాధించె నింద్రవిజయుండు 


గోలాంగూలేశ్వరునిన్‌ 
వాలి తనయు నంగదు బహు బాణమ్ములతో 
నాలమ్మున బాధించెను 


జాల త్వరిత మానసు( డయి శక్రద్విషుఃడే 


వానర కోటి కంకమున బాణము లగ్ని శిఖా నిభమ్ములన్‌ 
మేనుల నాటి బాధల నమేయ మొసంగి బలాఢ్యు( డంతటం 

దా నొనరించె ఘోరముగ ధ్వానము నవ్వుచు దీర్ణ బాహుడడే 
వానరు లుండ? ద్రాసమున( బల్కొను రావణి యిట్లు వాక్యముల్‌ 


నా శర పాశ బద్ధులు రణమ్మున రక్కసులాం! చూడుడడీ 


నాశిత రామలక్ష్మణుల నా విని కైతవ యోధు లెల్ల లం 


13. 


14. 


15: 


16. 


17. 


18. 


19. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కేశ కుమార రత్నపు టహీన కృతమ్ము ముదం బొసంగ సం 
కాశము నందు నిల్చి నర కాంతుల గాంచిరి విశ్మయమ్మునన్‌ 


ఘోర నాద మంత నీర దాభ మొనర్చి 
రందటు రఘువరు(డు హతు(డ యంచు 
దలచి మానసముల( దద్ద పూజించిరి 
మేఘనాదు నపుడు మేటి బలుని 


కదలక తీయ కూపిరిని' గన్సడ నిద్దబు రామలక్ష్మణుల్‌ 

వదరక నేలపై మృతుల పార్థివ సూనులు నా'దలంచి తా 

మది( గడు సంతసించి యరి మర్దను( డంతట నింద్రజిత్తు వే 
ముదము నొసంగి రక్కసుల మూ(కకుః జొచ్చె( బురమ్ము లంకనున్‌ 


రామ లక్ష్మణుల నుభయుల నరయంగ 
నట్లు శరములతోనిండ నవయవములు 
భయము వడసె సుగ్రీవు(డు వానరేంద్రు( 
డతని( దష్తు విభీషణు( డరసి యంత 


పలికె గాంచి సుగ్రీవుని వలదు భయము 
వానరేంద్ర! యాపుమ నీదు భాప్పవేగ 
మింక యుద్దము లిట్లుండు నెంచి చూడ 
నిశ్చయమ్ముగాదు జయము నేరు మయ్య 


భాగ్య మున్న మనకు వానర గణనాథ! 
మోహము నశియించు భూరి వీర్యు 

లకు మహాత్ము లయిన రామలక్ష్మణులకు 
నచిర మిపుడు వంత నంద దగదు 


సుస్థిరుడవు కమ్ము సుగ్రీవ! ధృతి నూని 
నన్ను నీ యనాథు నగచరేంద్ర! 

చక్క జేయు మట్టు సత్య ధర్మాభిర 
కులకు మరణ భయము దో(పకుండు 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


క్షమ మీటింగ విభీషణుండు తగ బ్రకాలించె సుగ్రీవు నే 

త్రములం గ్లిన్న కరమ్ములం బలికి తద్వాక్యంబు లబ్బంగినిన్‌ 

విమ లాంభస్సుల నుచ్చరించి జపముల్‌ చే తుడ్చె నేత్రమ్ము లిం 
క ముఖం బెల్లను గాలయుక్తములు వాక్యమ్ముల్‌ వచించెం దమిన్‌ 


ఇట్లసంభ్రమమ్మున వానరేంద్ర! కలత 

సెంద సమయమ్ము కాదిది స్నేహ మెక్కు 
వైన నయ్య దీ సమయమ్ము నందు దప్ప 
కార్య! మరణమ్మునకు హేతు వగును జుమ్ము 


కాన డెంద మందు( గలత వహింపకు 
సర్వకార్య లయము సర్వులకును 
రామ రక్షితంపు( బ్లవగ సైన్యమ్మున 
కుహిత మెడ(ంద నెంచుమ హరి నాథ! 


కపివర! సంజ్ఞ నంద నగు కాలము దనను రాఘవేంద్రులన్‌ 
నృపజుల( గావ నొప్పు నిట నెమ్మి వహించిన సంజ్ఞతోడ వా 

ర పరగి విక్రమమ్మున మహాత్ములు భీతి దొలంగ( జేయగా 
నపుడు సెలంగ నోపుదురు త్యాజ్యము దుఃఖము నిశ్చయమ్ముగన్‌ 


రామున కిది దలంప నల్పమ్ము సుమ్ము 
లేడు రాముండు మరణించు వాడు కాదు 
కాంతి వీడదు రాముని సుంత యైన 
దూల బ్రాణము లీ కాంతి దుర్గభమ్ము 


ఊటిడించుకొనుమ నిన్ను మీటి నీవ 
యూజడింపు మీ సైన్యమ్ము నుత్తమముగ 
నేను నాయత్తపటచెద నీదు సేన 

నెల్ల నంచితమ్ముగ వానరేంద్ర! తిరిగి 


విప్పారిన కన్నులతో 
నుప్పొంగిన బీతి తోడ నొక్కరి కొకరుం 
జెప్పుచు నుంటిరి గాధల 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


నిప్పట్టున( జెవుల వాన రేశ్వర! హరులే 


బలమును నుత్సహింప జను వానిని నన్నటః గాంచి భీతితో 
వెలవెల బోయి పర్వు లిడు వీరుల వానర వర్యులన్‌ వెసన్‌ 
నలిగిన దండ వీడు గతి నైపుణ మొప్ప(గ భీతి వీడుచుం 
జెలగెడు భంగి నుంచ దగు శీఘ్రమ యిప్పుడు వానరోత్తమా! 


ఊజటిడించి సుగ్రీవు హర్యుత్తముని వి 
బీషణు(డు రాక్షసేంద్రుడు బీతి బాటు 
వాన రానీకము+ దిరిగి భయము తొలగ 
నూబడించెను దగ భాషణోత్తమముల 


త్వరితు(డు నింద్రజిత్తు చని వాహిని తోడ బురమ్ము లంకకున్‌ 
గురు దశకంరు+ గాంచి వెస( గూరిమి మీటి నమస్కరించి తాః 

గరములు మోడ్చి చెప్పె బ్రియ గాథను దండ్రికి రామలక్ష్మణుల్‌ 
దురమున( గూలి రంచు' దన తూపుల ధాటికి సంతసం బిడన్‌ 


దిగ్గున లేచి రావణుడు ధీరుని( గాశగిలి జేర్చి పుత్రునిన్‌ 
వెగ్గలమై చెలంగ రహి ప్రీతిని మూర్కొన వాని మూర్ధమున్‌ 
దగ్గబి నుండ రాక్షసులు దండ్రి వచింపు మనంగ రాఘవుల్‌ 
మ్రుగ్గి శరాలి బంధమున వాలిన తీరు వచించె( బుత్రుఃడే 


విని మహారథు మాటలు వీడి రామ 

జనిత భయము చిత్తమున హర్షమ్ము నిండ 
నిష్టుభులు నిశ్చలులు గాగ నృవరులు సుతు 
బొగడె రావణు డానంద పూర్ణ గిరల 


33. 


34. 


35. 


36. 


37. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నలువది 


యాబవ సర్గము. 


యుద్ద కాండము 


కం. 


ర 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


సర్గము 47. 


ఇంద్రజిత్తు కృతార్థు+ డయి లంక కే(గ వానరర్షభులు రాముని పరివేష్టించి కాపాడు చుండ రావణుని 
యాజ్ఞతో రాక్షస స్త్రీలు త్రిజట సహితము సీతను యుద్ధభూమికి. గొనిపోవ సీత మూర్భః బడి 
యున్న రామలక్ష్మణులను జుచి మిక్కిలి విలపించుట. 


చన లంకకు రావణ నం 

దను(డు కృతార్థుం డయి వెస దప్తస్వాంతుల్‌ 
వనచర వృషభులు కాకు 

తుని రక్షించిరి సుపరివృతు లయి కలంతన్‌ 


హనుమంతుడు సుషేణు' డంగదుండు కుముదుండు నలుండు నీలుండు పనస బుషభ 
కపులు సానుప్రస్థ గవయ గవాక్ష శరభ గంధమాదన ప్లవగ సుందు 

లును రంభ శతబలులును జాంబవంతుండు పృథు వింక వానర వీర వరులు 
వ్యూఢములను గూడి యుదరి సంసిద్దులై పాదపమ్ముల నెత్తి పార్ఫ్వములను 

బైన క్రిందును దిశ లెల్ల బర్యవేక్ష 

ణమ్ము సేయుచు నిల్చి తృణమ్ము కదలి 

నను దలంచుచు రక్కసుం డని యెడదల 

నప్రమత్తులై యుండిరి యార్తి తోడ 


రావణుండు కూడ బ్రమదమ్ము సెలగంగ 
పంపి యింద్రజిత్తు( బనిచె సీత 

గాచు నట్టి యసుర కాంతల( గాంచంగ( 
దన్ను దతిక్షణంబ యున్న పగిది 


రావణు నాజ్ఞ( దాలిచి శిరమ్మున శీఘ్రమ రాక్ష సాంగనల్‌ 
వో 

రావణు జేర నా త్రిజట రా దమ వెంటను సంభ్రమమ్ముతో 

రావణు( డంత హర్షమున రక్కసులం గని పల్కె వారితో 

నీ వచనమ్ము లెల్ల రిపు డే(గి వచింపు(డు సీతతో నిటుల్‌ 


నిహతు లైరి రాఘవు లాజిని నిపు( డింద్ర 
జిత్తు చేత నని వచించి సీతను గొని 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


పొండు వెస బుష్బక విమానమున హతులను 
రామ లక్ష్మణులను జూపి రండు వేగ 


ఎవని యాశ్రయమ్ము నెంచి గర్వం బూని 
యీ రమా మణి నను జేర రాదొ 

యాత డీమె భర్త యనుజుతో మరణించె 
భండన తల మందు బార్థివుండు 


శంక దొలంగ త్రాస మది సన్నగిలంగ నపీక్ష లేక నా 
యంకము సేరు నింక జన కాత్మజ భూషిత సర్వ గాత్రయై 
యంకము నందు( గూల బతి యాశ నశింప ననన్య మార్గయై 
పంకజ నేత్ర తా మరలి వచ్చు స్వయమ్ముగ నన్ను జేరగన్‌ 


అట్టి వాతని గిర లాలకించి దురాత్మ 
రావ ణోక్తములను రాక్ష సాంగ 

న లటులె యని పలికి నడచిరి పుష్పక 
మున్న చోటునకు( బ్రసన్న లగుచు 


పుష్పక విమానమును దెచ్చి పూని రాక్ష 
సేంద్రు నానతి రక్కసు లెల్ల రంత 

మైధిలి నశోక వని నున్న మగువ గదిసి 
పతి విచార నెక్కించిరి భద్రముగను 


ధరణిజ నెక్కించి త్రిజట 

యు రాగ బుష్పకము నందు నువిదలు జూపం 
గ రణతల మందు బడియు 

న్న రామ లక్ష్మణుల వెస జన దొడ(గి రంతన్‌ 


రావణు డంత( బట్టణము లంకను జేసె బతాక యుక్తమై 
వావిరి వెల్లు నట్టులను బన్నుగం జాట(గ జేసె రాఘవుల్‌ 
భూవర పుత్రు లిర్వురును బోరున గూలిరి యింద్రజిత్తుచే 
నా వినంబౌరు లందటు మనమ్ముల సంతస మంద మిక్కిలిన్‌ 


10. 


11. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


చని సీత విమానమ్మున( 

గనెం ద్రజట సంయుతమ్ము కపి సైన్యం బె 
ల్లను బడి యుండగ యుద్దా 

వని హృదయ విదారకముగ వైదేహి యటన్‌ 


ఘన ముదితు లైన పిశితా 
శనులను వీక్షించె నచట శాఖామృగముల్‌ 
మునిగి విచారమున నిలువ 


గనె నా రాఘవుల చెంత గల(త సెలంగన్‌ 


కనె శర తల్ప సుస్తుల నృకాంతుల రాముని నింక లక్ష్మణున్‌ 
సునిశిత బాణ పీడితుల శూరుల ఖండిత సంజ్ఞులన్‌ నివృ 
త్త నిజ నివాతులన్‌ విశిఖ దారిత దేహుల ముక్త చాప హ 
స్త నృవరులన్‌ శరేద్ద వసుధా తల పాతితులన్‌ ఘనార్తయై 


భృశము శోకించె దుఃఖార్త వీరులు పురు 
షరభులు బ్రాతలు ననల సంభవద్య 

య నిభులు శర తల్పులు నలినాక్షు లట్టు 
లుండ నిద్ర జానకి జాలి యొదవ నపుడు 


అనవద్యాంగి యసిత నయ 

ననాథు నిక లక్ష్మణు( గని నర వృషభులు దు 
మ్మున దొర్లుచుండ నప్సగి 

దిని విలపించెను ధరణిజ దీనతరముగన్‌ 


దేవ సదృశ ప్రభావుల 

నా వర సోదరుల నెంచి హతులని యుభయుల్‌ 
తా వగపు మీట నశుల 

నీ వాక్యమ్ము లనె సీత హీనస్వరయై 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నలువది 


యేడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 48. 


రామలక్ష్మణులను నిహతులుగ నెంచి సీత యార్తితో నేడ్చుచు జాలిగ( బలవరించు చుండ? ద్రిజట 
యోదార్చి రామలక్ష్మణులు మరణింప లేదని కారణములతో సీతకు నమ్మకము కలిగించి తిరిగి 
యళశోక వనమునకు+ గొనిపోవుట. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


పతిని నిహతు( గని లక్ష్షణు 

నతి బలునిం గూడను జన కాత్మజ శోకా 

ర్ర తరుణి జాలిగ( జెలగం గ 

లత భృశముగ డెందమున విలాపించె( గడున్‌ 


అవిధవను బుత్రవతి నౌదు నంచు బల్కి 

నట్టి లాక్షణికుల మాట యిట్టులు హతు( 

డైన రాముండు వమ్ము కా నకట గాంచ 

జ్ఞాను లనృత వాదు లయి రీ సమయ మందు 


యజ్ఞ యాగాదు లొనరించి నట్టి వాని 

పట్టమహిషి నగుదు నంచు బల్కినట్టి 
ట్‌ ద్‌ 

వారు రాముడు మరణింప వంత సెలగ 


జ్ఞాను లనృత వాదు లయి రీ సమయ మందు 


వీర పార్థివ వర దారలందు( బతి పూ 
జీత నగు సతి నని వచించి యున్న 
యట్టి వార లెల్ల హతుడు కా రాముండు 
జ్ఞాను లనృత వాదులై నెగడిరి 


ద్విజులు కార్తాంతికులు నేరు వినుచు నుండ 
బల్కినారలొ సౌభాగ్యవతిని నంచు 

వార లందటు రాము(డు వడయ మృతిని 
జ్ఞాను లనృత వాదు లనుచు నేను దలఃతు 


చం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


చరణము లందు బద్మములు చక్క+గ నిట్టివి యున్న నాతులే 
వర కుల జాత లెల్ల దగ పట్టపు రాణులునై చెలంగరే 
పరఃగుచు( జక్రవర్తు లగు భర్తల తోడుత నాదు దేహ మం 
దరయ నభాగ్య నా విధవలా సతు లందలి లక్షణమ్ములన్‌ 


ఎట్టి లక్షణములు స్త్రీల కెల్ల జెప్ప 
బడునొ పద్మాదిగా( గల్లు పరమ చిహ్న 
౧ 
ము లవి యెల్ల నా కింక రిత్త లయినవి హ 
తుండు గాగ నా భర్త రాముండు నేడు 


కేశము లెల్ల సన్నములు కృత్స్నము నల్లగ నుండు నింపుగా 
లేశము నాదు కన్ఫొమలు రెండును గూడవు గుండ్ర పిక్క లా 
దేశము రోమహీన మగు+ దెల్లని దంతము లుండు స్వచ్చ సం 
కాశము నింక సాంద్రతను గాంచ(గ నాదు శరీర చిహ్నముల్‌ 


నొసలును నేత్ర హస్తములు నున్నని గుండ్ర నఖమ్ము లంఘ్రులున్‌ 
సు సమము లూరువుల్‌ మటియు సుందర గుల్బము లింక వ్రేళ్లు నా 
దు సురుచిరమ్ములా చనులు దొడ్డవి యిర్కు( గొనల్‌ నిమగ్నముల్‌ 
పస గల నాభి లోతుగను వక్షము పార్ఫ్వము లుండు+ బుష్టిగా 


వపువు సువర్ణ మా మణి నిభం బగు రోమము లౌ మృదూత్తముల్‌ 
స్వపదము లూను ద్వాదశ విభాగములన్‌ నిలుచుండ నింపుగా( 
విపుల సులక్షణమ్ములను వెల్లు నటంచు వచింత్రు నన్ను నె 
ల్లపుడును హస్త పాదముల రాజిలు నా యవ ధాన్య చిహ్నముల్‌ 


వ్రేళ్ల సందు లగపడవు వెలయు పాణి 
పాదము లరయ సురుచిర వరములను 
నన్ను మందస్మితగ( దగ నెన్ని రెల్ల 
నిపుణు లైన కన్యా లాక్షణికులు మునుపు 


ఆధిరా జ్యాభిషిక్త నం చనిరి ద్విజులు 
నన్ను భర్త సంయుతముగ మిన్నగా నె 


10. 


11. 


12. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


అుంగు దైవజ్ఞ లప్పుడు భంగ మయ్యె 
నిప్పు డది యెల్ల బతి కూల నివ్విధమ్ము 


తనరన్‌ ధైర్యము భ్రాత లిర్వురు జనస్థానమ్ము శోధించి నా 
చను వృత్తాంత మెటింగి దా(టి వనధిం జక్కంగ నక్షోభ్యమున్‌ 
ఘను లాశ్చర్యము దో(ప గోష్పదమునం గాకుత్ఫులే మున్గిరే 
యని దుర్దాంతులునౌ ధనుర్ధరులు శస్తాస్త్రప్రవీణుల్‌ కటా 
కలవే ఘోరత రాస్త్ర 

మ్ములు వాయవ్యమ్ము నైంద్రమును వారుణముం 

బలు బ్రహ్మశి రోజగ్నివ రా 

ఖ్య లసత్సర మాస్త్రములు మహాత్ముల చెంతన్‌ 


కనబడ కుండ మాయ వరఃగంగ రణమ్మున వాస వోప మో 
గ్ర నరుల రామ లక్ష్మణుల గాంత ననాధథను గాచు వారి జం 
పె నసురు( డట్లు కాని యెడ వీరుని దృష్టి పథమ్ము నందు రా 
జన(గల వాడె ప్రాణముల శత్రువు మానస తుల్య వేగియున్‌ 


కాలమున కెద్ది భారము నేలంబడె స 
లక్షణుండు నై రాముండు రణము నందు 
గూల్ప(బడి యక్కజమ్ముగ నల్పు గతి(గృ 
తాంతు( డిల దుర్భయుండు నిరంతరమ్ము 


అత్తను దీనురాలింగని యాత్మ దపించెడు నట్టి భంగి నే 

నిత్తటి( జింత సేయను నరేంద్రుని రాముని గూర్చి యింక వీ 
ర్యోత్తము లక్ష్మణుం గుటీచి యుర్వి సుతన్‌ నను గూర్చి యైన నా 
యుత్తమురాలు నా జనని నుంచి మనమ్మున నైన నార్తినిన్‌ 


నిత్య మెదురు చూచు నెరవేర్చి వ్రతమును 
రాగ నెప్పు డే నరయుదు సీత 
నమ్మహారథ వరు డైన లక్ష్మణుని రా 
ముని సహితము నంచు వనరు చుండి 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


చం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


అడలుచు నున్న జానకిని నా త్రిజటా సతి గాంచి పలా నీ 
వడలకు మమ్మ నీ పతి మహాత్ము(డు రాఘవు(డున్న వాడ యి 
ప్పుడమిని నెంచ( బ్రాణముల( బూరుష వర్యుఃడు భ్రాత తోడుతన్‌ 
నుడివెద( గారణమ్ములను నొవ్వకు మమ్మ సమంచితమ్ములన్‌ 


మరణించినచో విభు డని 

బరికించిన యోధ వరుల వదనమ్ములలో 
నరయము కోపం బేనియు 

నరుసం బేనియు నొకింత యవనిజ! వినుమా 


నిను మోయ దీ విమానము 

విను మిది పుష్పక మనంగ విఖ్యాతంబై 
తనరును దివ్యం బియ్యది 

కను మూసిన రాఘవు లిట( గయ్యము నందున్‌ 


ముఖ్య నాయకుండు పోరున మరణింప 
సేన తిరుగు యత్న హీన ముత్స 
హింప కుండ గర్భ హీన మైన తరణి 
జలము నందు తిరుగు చందముగను 


దీనురాల! యెవ్వరి నేను దెలుపు చుంటి 
నీకు వారి గాకుత్సుల వీ(క నిచట 

గాక యుద్విఘ్న మింతయు నీ కపి వర 
సేన రక్షించు చున్నది చేరి చుట్టు 


20. 


21. 


22. 


23. 


నమ్మక ముంచుమా యెడం(ద నా వచనమ్ముల( గాంచుమా నిమి 
త్తమ్ముల నీ శుభమ్ములను దా రిట( గారు హతుల్‌ రఘూత్తముల్‌ 
నెమ్మి వహింపు స్నేహ మది నివ్వటిలంగ వచించు చుంటి నే 

నమ్మరొ! యాడ లే దనృత మన్నది మున్ను వచింప నెన్న(డున్‌ 


నీదు శీల చరిత్రలు నాదు మనము 
సూజి కొన్న వి మైథిలి! సురలు సేంద్రు 
లసురులు నశక్యు లోడింప నని నృవరుల 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


వారి రూ పట్టు దర్శించి పల్కు చుంటి 


ముల్ములు తగులంగ మూర్చిల్లి పడినట్టి 
వీరి విడువ లేదు వీర వరుల 
గాంతి సుంత యేని వింత వీక్షింపుమ 


యంతరంగ మందు వంత నీడి 


పురుషుల కాయువు చెల్లిన 


మరణింప ముఖమ్ము లందు మాయం బయి కాం 


తి రయమున( జూచుట కహో 
పరమ వికారముగ నుండు బరికింపంగన్‌ 


మోహ మింక శోకమును బాధ నెల్లను 
రమణి వీడు రామ లక్ష్మణుల కొ 

టికు మనమ్ములో జనక నందన! యశక్య 
మౌను విగత జీవు లౌట వారు 


అట్లై యగును గాక యంచు నంజలి తోడ 
బలికె నంత ద్రిజట పల్కు లాల 

కించి సీత క్షమ వహించి సుర సుతాభ 
కుదురుపడ(గ మనము కొంత తనకు 


మరలించి మనోజవ సదృ 

శ రయ విమానమును ద్రిజట చయ్యన నంతం 
దరుణీ మణి దీనాత్మను 

ధరణిజ లంకా నగరికి? దజలిచె( బ్రీతిన్‌ 


పరమ విమానము త్రిజటయు 

ధరణిజ దిగినంత సీత తజిలింప( బడెన్‌ 
సురుచిరపు టశోక వని క 

సుర కాంతలచే రయమున సుడివడు చుండన్‌ 


కని చింతించి నృవర నం 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


దనుల విచారించె భృశము ధరణిజ నానా 
ఘన తరు షండము మనుజా 
శన నాధ విహార భూమి సని నిలువంగన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నలువది 


యినిమిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 49. 


మూర్చ నుండి తేజుకొనిన రాము(డు గతాసు( డయి పడియున్న లక్ష్మణుని( జూచి దుఃఖముతో 
విలపించి ప్రాణములను వీడ నెంచి వానరుల నందజిను దమ తమ యిండ్లకు వెడలు డని 


పల్కుట. 


ము. శరబంధమ్మున నున్న దాశరథు లస్రస్రావ సిక్తాంగులై 
ధర నిద్రించుచు నిశ్వసింప(గ మపహాదర్వీక రాభమ్ముగా 
హరి వర్యుల్‌ సుమహా బలప్రవరు లత్యం తార్తి సుగ్రీవుతోః 
బరివేష్టించి విచార మగ్ను లయి తత్సార్శ్భ్యమ్మునన్‌ నిల్వ(గా 1. 


మత్తకోకిల. అంతలోన( గడింది వీరుడు నైన రాముడు లేచె న 
త్యంత సుస్థిరు( డైన యట్టి నరాగ్రగణ్యు(డు వీర్య ధీ 
థి స టబ 
మంతు+( డైన బలుండు గావున మార్గణమ్ములు కట్టినన్‌ 
వంత నందెను జూచి నంత నిపాతి తానుజు లక్ష్మణున్‌ 2. 


కం. దీనాస్యుని( గృశియింపగ 
మేను భృశమ్ము రుధిరమ్ము మించి స్రవింపం 
దా నేలం బడి యుండగ 
వాని నరసి తమ్ము నన్న వగచెను బాధన్‌ 3. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


సీతతో నింక బని యెద్ది సేయ నాకు 
కార్య మెయ్యది జీవింప గాంచ నాకు 
నిర్ణితుండు గా సౌమిత్రి నేడు నేల 
జూచు చుంటిని శయనింప సోలి యాజి 


దొరకును వెదకంగ+ దిరిగి సీతను బోలు 
నతివ మర్త్య లోక మందు గాని 
లక్షణునకు సముని భ్రాత సచివు నాజి 
శక్య మౌనె పడయ జగతి లోన 


ప్రాణములు విడుతు నవని సుమిత్రానంద 
వర్ణనుండు ప్రేత భావము వడ 

సిన దడయక యింక వనచరు లెల్లరు 
సూచు చుండ నేను శోక హతు(డ 


ఏమని వచింతు+ గౌసల్య కేను గదిసి 
మాత నింక కైకేయి కంబకును నకట 
యేమి సెప్ప నేర్తు సుమిత్ర నెట్లు చూచు 
వా(డ(బుత్ర దర్శన వాంఛ వగచు జనని 


వెడలిన సౌమిత్రి విడిచి 

వడక కురరివోలె మాత వగతో రోదిం 

చెడు నామె గనబడక తన 

యు డుండ నోదార్తు నెట్టు లుచిత విధముగన్‌ 


ఏగి నపుడు వెంట రా(గ వచ్చు నపుడు 
వానింగొనక నేను బట్టణమున 

కరిగి యయ్యశస్పి భరతుని శత్రుఘ్ను( 
గాంచి యిప్పధగిది వచించు వా(డ 


నింద లిడ సుమిత్రా సతి 
డెందమున సహింప( గడు కఠిన మసువుల నే 
నింద త్యజింతును జీవిత 


10. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


మం దాసయె లేదు నాకు నగచరు లారా! 


ఛీ! యనార్యు(డ( బాపపు( జెయ్యుల నొన 
రించు వా(డ నక్కట శయనించు చుండె 
లక్ష్కణుండు శరముల తల్పమున నావ 
లననె పతితుం డయి యసువులను ద్యజించి 


నన్నాశ్వాసింప సతము 

మిన్నగ భాషించు నీవు మీటబిగ వెతయే 
నన్నరసి గతాసుఃడ వయి 

యన్న! యిపుడు పలుక నేర వకటా నుడులే 


ఎవ్వని చేత రక్కసు లనేకులు యుద్ధమునన్‌ గతాసు లై 
రవ్వర వీర! నీవు నిపు డచ్చటనే విశిఖాలిః గూలితే 
యివ్విధి బాణ జాలమున నిచ్చట రక్త పరిష్ణుతుండవై 
నివ్వటిలంగ నస్త గతునిన్‌ రవినిం దగ బోలియుంటివే 


ములుకు లంట మర్మస్థానములను బలుక 
లేక యున్న నించుక యైన నీ కనుల నె 
టుపు( దనము చెప్పుచున్నది యిపుడు వీని 
రుజను దెల్లముగను నా కనుజు కలంత 


వనమున కేగు నత్తటీ బ్రభాయుతుః డెట్టుల వెంట వచ్చెనో 
యనుజు(డు నేను నట్టుల( బ్రయాణము సేయుదు వాని వెంట గా 
లుని నిలయమ్ము+ జేరంగను ద్రుంగెను లక్ష్మణు డిట్టు లీ యవ 
స్ట నిట ననార్యు నావలన జారు తరేష్టుడు బంధుకోటికిన్‌ 


నాకు నిత్య మనువ్రతు(డై కదలెడి 
వా'డితండు కినిసి యైన(బలుక నప్రి 
యమ్ము లన్నం(డేనియు( బరుషమ్ములు విన 
నేర లక్ష్మణు( డనుజుండు వీర వరుడు 


ఎక్కుడు కార్తవీర్యునకు నెవ్వ(డు బాణము లైదు వందలం 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ఆ.వె. 


ఆ.వె. 


ర 


జక్క(గ వేయు వేగముగ జయ్యన నొక్క ప్రయత్న మందు? దా 
నుక్కున లక్ష్మణుండు విశి ఖోగ్రము లేయ+*గ నస్త్ర రాజులున్‌ 
మిక్కిలి నైపుణుం డిల సుమిత్రకు( బుత్రు(డు శక్తివంతు(డున్‌ 


ఏ మహాత్ము( డనిమిషేశు నస్త్రమ్ముల 
దన ఘనాస్త్రముల వలన నశింప 

జేయు నతడు నే డుచిత శయ నార్హు(డు 
పుడమిని శయనించె నడగి యాజి 


రక్కసులకు నెల్ల రాజుగ నే విలీ 
షణుని నకట సేయ జాల నైతి 
బలికి నట్టి రిక్త వచనాలి బాధించు 
న న్నసంశయమ్ము మిన్నగాను 


ఈ పక నిమ్ముహూర్తముననే చన నర్హుడ వౌదు తిర్గి సు 
గ్రీవ! యెటింగి రావణుడు రేగి బలమ్మున( బాబి జేయు నే 
నీ వెను వెంట నుండమిని నీల నలాంగద వాహినీ యుతం 


బీ వనధిం దరించి చను మిష్ట జనావలి తోడ వారధిన్‌ 


18. 


19. 


20. 


హనుమంతు+ డొనరించె నత్యద్భుతంపు+ గార్యము దుష్కరం బది యన్యులకును 
సంతసించితిని బుక్షపతి గోలాంగూల రాజ కార్యమ్ము నరసి రణమున 

నంగదు+ డొనరించె సంగర మింపుగ మైందద్వివిదులు సంపాతి కేస 

రులతి ఘోరమ్ముగ సలిపిరి యుద్ధమ్ము గవయ గవాకుులు గజ శరభులు 


తే.గీ. 


తే.గీ. 


నన్య హరివీరు లొనరించి రాజి నా కొ 

అి కయి త్యక్త జీవితులు వెబివక సుంత 
దైవము నరులు సుగ్రీవ! తలచి చూడ 
దా(ట గలరె యెన్న( డయిన మేటి వీర! 


మంచి మది యున్న సభునకు నంచితముగ 
నేది శక్య మగునొ దాని నెల్ల జేసి 

తీవు ధర్మ భీరు వయి సుగ్రీవ! శత్రు 
సంచయ దమన యిచ్చట జక్కయగాను 


21. 


22. 


ఉ. చేసిరి మిత్ర కార్యమును జెన్నుగ వానర వర్యులార! మీ 
(3) సమయమ్మునం జను(డి యెల్లరు నింక యధేష్ట రీతియా 
వాసము లెల్ల జేర నని పల్కం(గ వానరు లెల్ల రామునిన్‌ 


గాసిలు వాని గాంచి వెత గన్నుల నీరు స్రవింప నిల్వా 23. 


ఆ.వె. ఇంత లోన సేన నెల్ల నిలిపి విభీ 
షణు(డు వచ్చె గదను జక్క; గేల 
నూని యెందు రాము డుండె నచ్చోటికి( 
గాంచగ శరతల్ప గతుల నపుడు 24. 


కం. నల్లని కాటుక వల విల 
సిల్లు విభీషణుని గాంచి శీప్రమ రాగం 
దల్లడిలుచు' బరువు లిడిరి 
యెల్ల హరులు రావణి యని యెంచి యెడ(దలన్‌ 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నలువది 


తొ మ్మిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 50. 


వచ్చిన విభీషణుని నింద్రజిత్తుగా భావించి కపిసైన్యము కలవరము సెంద సుగ్రీవుని యాజ్ఞతో 
జాంబవంతుడు సేన నూబడింప( బడియున్న రామలక్ష్మణులను గాంచి విభీషణుడు కలత సెంద 
సుగ్రీవు డూజిడించు చుండ గరుత్మంతుని రాకతో రాఘవుల నాగపాశము వీడగ వానరు లల్ల 


సంతోషించుట. 


కం. అంత మహాతేజు(డు బల 
వంతు(డు హరి రాజు పలికి వ్యధితం బయ్యిన్‌ 
వింత హరి సైన్య మేలన 1. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


వంతం బెను గాలి నావ వలె ఘోరముగన్‌ 


నా విని పల్కె వాలి వర నందను( డంగదు+ డివ్విధమ్ము సు 
గ్రీవుని తోడ నంత బరికించుట లేదె శరార్త వీరులన్‌ 

నీ విట రామలక్ష్మణుల నెత్తురు వొల్కుచు నిద్ర నుండగా 

భూవర పుత్రు లిద్దజిను ముల్కుల శయ్య పయిన్‌ మహాత్ములన్‌ 


వానరేంద్రు*డంత( బలికె నందను నంగ 
దు(గని తలప నేను విగత కార 

ణం బిది యని ఘన భయం బెడందల నుంట 
కారణం బగు గలకలమునకును 


అరయం?గ భీత చిత్తులరు త్యక్త నిజాయుధు లీ ప్లవంగముల్‌ 
విరిసిన యట్టి కన్నులను వేగము గా నిట బాబుచుండిరే 
కరము భయమ్మునం జెదరి కల్లదు సిగ్గొక యింత వెన్క జూ 
డరు చను చుండి రొండొరుల లాగుచు దా(టుచు( బడ్డ వారినిన్‌ 


అచట కరుదెంచె నంతట నవ్విభీష 
ణు(డు గదా పాణి సుగ్రీవు నొడయు+¢ గాంచి 
వృద్ది నొంద నాశీస్సులు ప్రితి నొస(గె 

wm 


రాఘవునకును దేజస్వి రాక్షసుండు 


పావను నవ్విభీషణుని వానర భీషణు రాక గాంచి సు 

గ్రీవు(డు జాంబవంతుః+ గని బుక్ష గణేశ్వరు నమ్మహాత్మునిన్‌ 
రావణి యంచు బాటీరి దలంచి భయమ్మున నెల్ల వానరుల్‌ 
వే వచియించి వచ్చెను విభీషణు(డే యని నిల్పుమా యనెన్‌ 


విని హరినాథు మాటలను వేగమ వానర సేన నెల్లనుం 

జని తగ బుక్ష పార్టివుఃడు శాంతిల( జేసెను జాంబవంతుడు 
ల్కునః బరువెట్టు వారికి నిరోధ మొనర్చి మరల నంతటన్‌ 
వనచరు లెల్ల నిర్భయము వచ్చిరి గాంచుచు నా విభీషణున్‌ 


కదిసి విభీషణుండు శరగాత్రుల రాముని నింక లక్ష్మణున్‌ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


మది కనినంత మిక్కుటము మ్రంద( గడున్‌ వ్యధథితుండు నయ్యి యే 


కదలిక గాంచ కా యసుర కాంతు(డు ధర్మ రతుండు తప్పు(డై 
యుదకపుః జేత నేత్రముల నొత్తుచు( దా విలపించె నివ్విధిన్‌ 


యోధ వరులు విక్రాంతులు నొంది రిటుల 
సత్త్వ సంపన్ను లియ్యవస్థ నసుర నిచ 
యమ్ముచే( గూట యోధులు పమ్మ సమర 


మందు రాఘవు లిచ్చట కుందు చుండి 


భ్రాత పుత్రు దుష్పుత్రుచే నీతి హీన 

చిత్తు వలన గపట బుద్ధి చేత వీరు 

లు బుజు విక్రములు చలితులుగ నొనర్ప( 
బడిరి రాక్షస మాయచే బెడిదముగను 


కొట్టబడి శరముల బెట్టిదమ్ముగం గా 
నెత్తు రొడళు లందు నిదుర నుండ 
వసుధ వీరు ముండ్ల పందుల భంగినిః 
దోచు చుండి రరయ దుర్ణ్భయు లని 


ఎలమి+ బ్రతిష్ట గోరితిని నెవ్వరి వీర్యము నాశ్రయించి నే 
విలయము నంద వార లిట( బృథ్విపయిన్‌ నిదురించి యున్నవా 
ర లకట మానవర్షభులు రాఘవు లే బ్రతి కున్ననున్‌ విప 

త్తుల హత రాజ్య లాభమున( దూట రిపుం డగు+ బ్రాప్త కాముఃడే 


ప్రతిన తీరిన వాడయ్యె రావణుం డ 

ని విలపించు చుండంగ( గని హరి రాజ 
వరుడు సుగ్రీవుడు కడింది బలు(డు కౌగి 
లించికొని విభీషణుని వచించె నిట్లు 


పొందెద వీవు రాజ్యమును బొందఃడు కోరిక రావణుండు నే 
సందియ మిందు లేదు సుతు సైతము మోహము రామలక్ష్మణుల్‌ 
డెందము నందు వీడెదరు రీవి వధింతురు బంధు యుక్త మా 
నిందితు( డైన రావణు ననిన్‌ రుజ కిర్వురు కాదు పీడితుల్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


ఊటబడించి విశ్వాసము నుచిత రీతి 

నొసగి యవ్విభీషణునకు నుండ దనదు 
మామ పార్వమున సుషేణు( డేమటక వ 
చించె నిట్లు సుగ్రీవుడు గాంచి యపుడు 


సంజ్ఞ వడసిన రామలక్ష్మణుల నరి ద 
మనుల+ గొనిపొమ్ము కిష్కింధకు నృవరులను 
శూర హరిగణముల( గూడి క్రూరు రావ 
ణాసురుని( జంపి సగణమ్ము నాజి నేను 


మైథిలి వెస( దెత్తు మానితముగ లంక 
నుండి యా పురందరుండు పోయి 
నట్టి రాజ్య మెల్ల నరసి నట్టి పగిది 

దట శ దట 
ననిన విని సుషేణు' డనియి నిట్లు 


నడవ(గ దేవ దానవ రణం బది ఘోరతరమ్ము దారుణం 
బడరుచు శస్త్ర విత్సురల నస్తవి దాసుర కోటి కొట్టగం 
బడిన విసంజ నారులకు బాధ బృహస్పతి తీర్చె విద్యచే 
జ్ఞ నార్త 
విడుతలు పెక్కు లోషధులం బేరిమి వేగమ మంత్ర వాక్కులన్‌ 


విగత జీవుల బ్రతికించె వింత నట్టి 
యౌషధమ్ముల దేవల హరివరేణ్యు 
లరిగి సంపాతి పనసాదు లతి రయమున( 


బాల సంద్రమున కడరి త్వరితముగను 


శైల తటము లందు సంజీవకరణి వి 
శల్య లుండు భేషజముల నెబుగు 
వార లీ ప్లవగులు భవ్యౌషధమ్ముల 
దేవ నిర్మితములు దివ్యములును 


అమృతముః జిల్కి రెందు దొలి యట్టి సముద్రములో సురాలి జం 


ద్ర మనగ నింక ద్రోణ మన రాజిలు పర్వత యుగ్మ ముంచ శై 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


చం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


లములః జెలంగు నోషధులు రాజ! మరుత్సుతు( డేగ నప్పు వే 
గమ హనుమంతు+ డత్యధిక కాయు:డు ధీరు(డు వేగవంతు(డున్‌ 


మెజిపుల తోడ మేఘములు మీటగ వాయువు వీచె నంతలో? 
దబఅచుగ జిమ్మ( దోయము లుదాకర మందు ధరాధరమ్ములన్‌ 
వెఐి పిడ నూసు నట్టు లనిపింప(గ టెక్కల గాలికిం దరుల్‌ 
విటీగి మునుంగ ద్వీపములం బెర్గిన వెల్ల జలమ్ములో వెసన్‌ 


పన్నగము లెల్ల భీతిల్లె మిన్నగ నట 
నచట నున్న యాదస్సులు నహులు నెల్ల 
దూజె నంత బారావార తోయ రాశి 
వేగముగ పాటీ తద్దయు వెజిపు సెలగ 


కని రా ముహూర్తమున గరు 

డుని వానరు లా వినత కొడుకు నగ్ని వలెం 
గన లెడు వాని మహా వీ 

ర్యుని నాశ్చర్యముగ నప్పు డుత్సాహమునన్‌ 


శర బద్దులు బలవంతు ల 

గు రామలక్ష్మణుల నటుల గూల్చిన వగు నా 
యురగమ్ములు బంధనమున 

గరుడుం గని రాగం బాటిః గ్రన్నన భీతిన్‌ 


అంత స్పృశించి రాఘవుల నా గరుడుండు స్తుతించి తాను ధీ 
మంతుల జేతులన్‌ నిమిరె మానుష వర్యుల యాననమ్ములం 
గాంతిని జంద్ర తుల్యముల+ గశ్యప నందను( డట్లు తాకగా 
వింతగ మానె గాయములు వెల్లను నున్నగ వారి కాయముల్‌ 


పెరిగినవి రెండు రెట్లుగ వీరి తేజ 
ము బల ముత్సాహ మా వీర్యము స్మృతి బుద్ది 
wm 
సుప్రదర్శన మోజయు సుగుణములును 
జక్క( గాకుత్ఫులకు మానుషర్షభులకు 
(a) 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


వారిని గరుడుండు వాసవోపములను 

దెట్ట యైన వా(డు తేజ మందు 

గౌగి లించుకొనియె గాకుత్ఫులను రాము 
డంత సంతసించి యనియె నిట్లు 


పాటున నున్న యిద్దజిము పన్నుగ రావణి దత్త మాపదన్‌ 
దా(టితి మెల్ల నీకరుణ( దద్ద బలమ్మును బూర్య రీతినిం 
బాటిల( జేసి తీ విటకు వచ్చిన నా జనకుం బితామహున్‌ 
మేటి బలుండ! గాంచు గతి మిక్కిలి నే నెద హర్ష మందితిన్‌ 


ఎవ్వర వీవు రూపమున నింపుగ నుంటివి దివ్యమాల లం 
దివ్వర దివ్య భూషలను నివ్విమలాంబర ధారివై కడున్‌ 
నివ్వటిలంగ లేప్యములు నెమ్మిని( గన్పడు చుంటి వయ్య! నీ 
వివ్వివరమ్ములం జెపుమ యెల్లను మాకు సవిస్తరమ్ముగా 


వైన తేయు(డు తేజస్వి బల్లిదుండు 
పలికె వాక్యమ్ము లిబ్బంగి పక్షిరాజు 
కనులు విప్పార హర్షమ్ము దనర మిగుల 
నంత బ్రీతాత్ము(డై నలినాక్తు నరసి 


నీకు బ్రియ సఖిుండ( గాకుత్సు! నేగరు 
త్మంతు(డను వెలుపల మసలు ప్రాణ 
మేను నీకు మీకు నే ననరింప సా 
యమ్ము వచ్చినాడ( జుమ్ము వేగ 


అసురు లమ్మహా వీర్యులు నైన వాన 

రులు మహా బలు లయిన సురలు శతక్ర 
తువును గంధర్వులను గూడి తొలగ జేయ 
లేరు శరబంధనమ్మును దారుణమును 


చేసె మాయా బలమ్మున( జెల(గి యింద్ర 
జిత్తు క్రూర కర్కు(డు దీని శిత దశనలు 
వీరు విష నాగు లగు కాద్రవేయు లసుర 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


మాయ శర రూపముల బట్టి రీయెడ మిము 


నరవర భాగ్యవంతు(డవు న్యాయ మెటింగిన వాడ వీవు స్వీ 
య రిపు వినాశకుం డగు మహాత్ముని లక్ష్మణు తోడ నాజిలో 
నరయగ రాఘ వోద్వహు(డ! యంచిత సత్యపరాక్రముండ! నే( 
ద్వరిత మెటింగి మీ చరిత వచ్చితి స్నేహము నెంచి ప్రీతినిన్‌ 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


విడువ బడి రిర్వురును ఘోర విశిఖ బంధ 
నమ్ము నుండి మీ కింక నిత్యమ్ము నప్ర 
మత్తత యగు కర్తవ్యమ్ము మనుజ వర్యు 
లార! కూట యోధు లసురు లాజి లోన 


బలమగు నార్థవమే శూ 
రులకును బరిశుద్ధ భావ రోచిస్సులకున్‌ 
బలవంతులార! మీ కన 


ఘులార! కాకుత్సులార! గురుతర మనిలో 
® 


కారు విశ్వాసనీయులు కయ్యమందు 
రామ! రాక్షసులు నిరంతరమ్ము వక్ర 
బుద్ధు లనుటకీ వృత్తాంతము తగ నగు ని 
దర్శనం బని యప్పకి ధవు(డు పలికి 


కొ(గిలించి రాము ననుజ్ఞ( గరము ప్రితి 
నడుగ దొడ(గె సఖ! రిపుల కయిన వత్స 
లుండ వొసగు మనుజ్ఞ ఘునుండ! నే*జ 
నెద యథా సుఖం బని వేడి ముదము తోడ 


కౌొతుకమ్ము వలదు కాకుత్శు! మిత్రత్వ 
మెట్టి దంచు గోరు నట్టి నీకు 

గర్మము ననరింప గయ్యమ్ము నందు స 
ఖిత్వ మెముకపడును సత్వరమ్ము 


లంకను రఘునీర! శర జాలమ్ము తోడ 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


బాల వృద్ధులు మాత్రము బ్రతుకు రీతి 
జేయు వా(డవు రావణు జీల్చి రిపుని 
సీతను గ్రహింతువు కరము ప్రీతి తోడ 


పేరిమి పల్కి శిఘ్రతర విక్రము( డిట్లు సుపర్ణు( డింపుగా 
నా రఘువీర పుంగవుని నట్టు లరోగునిః జేసి యమ్మహా 
వీరులు సూచుచుండ(గం గపిప్రవరుల్‌ దమి¢ దా( బ్రదక్షిణం 
బారసి రాము జేసి రతి నక్కున( జేర్చి చరించే నింగినిన్‌ 


పవను భంగిని వెడలు సుపర్ణు( గాంచి 
రోగ హీనులై నట్టి పురుష వరేణ్యు 
లంగని సింహనాదములు సెలంగ( జేసి 


రంత గపి యూధపులు తో(క లద్రువ నెల్ల 


మున్సటి వలె నఐజిచుచు( గపులు మృదంగ 
ములను మొత్తిరి మ్రౌయించి రలరి దుందు 
భులను జెల(గి యూదిరి శంఖములను సంత 


సమ్ము డెందమ్ముల భృశము సంతరింప 


చబిచి చబచి జబ్బలు సాల సంచయాయు 
ధులు మహా కపి వీరులు ద్రుమము లెత్తి 
వివిధముల వంద లింకను చేల కొలది 
నిలిచి రచట విక్రాంతులు కలత వీడి 


విడుచుచు సుఘోర నాదము లడరి మిగుల 
నసురులను భయపెట్టుచు నత్యధికము 
యుద్ద కాములు వానరు లుగ్రు లగుచు( 
జేరి రంత లంకా పుర ద్వారములను 


వానర రవములు భీమము 

లై నెగడె నపుడు వినంగ నట భయదము లై 
కాన(గ నుష్టాంత ఘన 

ధ్వానము భంగి నిసి యం దవారిత రీతిన్‌ 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నే.బదవ 


సరము. 
౧ 


వానరుల ఘోర శబ్దములను రాక్షసుల తోడ రావణుడు విని రామలక్ష్మణులు బ్రతికి యున్నట్టు 
లెటీంగి వారిని వానర సైన్య మెల్లను జంప ధూమ్రాక్షునిః బంప నాతడు యుద్ధమునకు ససేన 
వెడలుచు దుర్నిమిత్తములను గని విష్ణు డగుట. 


కం. వినె రావణుండు రక్కసు 
లను గూడి కడింది కూ(కల( జెలంగుచు ను 
న్న నగచరుల తేజస్పుల 
ధ్వనులను ఘోరముల నెల్ల దశముఖు( డంతన్‌ 1. 


తే.గీ. సాంద్ర గంభీర నిరోష సంయుత నిన 
దముల నాలకించి యతడు తద్ద సెలగ 
నంత మంత్రుల మధ్య దశాననుండు 
పలికె వచనమ్ము లిబ్బంగి బార్థివుండు 2. 


ఉ. పుట్టెను మిక్కుటమ్ముగను మోదము సందియ మిందు( గాన మి 
ప్పట్టున మేఘ నాదముల పాటిగ వానరు లార్చుచుండగా( 
దట్టుచు నుండె డెందమున ధ్వానము లెల్లెడ రేగ సంద్రమే 
గట్టిగ గంపితంబు నయి కన్పడు చుండెను జూచు చుండగా 3. 


ఉ. కట్టగ రామలక్ష్మణుల గాండ సమూహము రేగ నక్కటా 
బెట్టిదముల్‌ నినాదములు పెల్లుగ బుట్టి యెడంద శంకయే 


పుట్టుచు నున్న దిప్పు డని ముఖ్యుల మంత్రుల తోడ బల్కి య 4. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ప్పట్టున( జెంత నున్న తన వారిని( గాంచి వచించె నిటులన్‌ 
ప ప 


తెలిసి కొనుండు సంతస మతీతము కో(తుల కేల కల్లెనో 
తలయుగ కోక కాలమున దద్దయు వింత యనంగ నంత వా 
రలు విని యట్లై యంచు వెస రాక్షసు లెక్కిరి చుట్టు గోడలన్‌ 
విలసిల రామలక్ష్మణుల వీడగ బంధము గాంచి రత్తణిన్‌ 


కనిరి సుగ్రీవ పాలితమ్మును బ్లవంగ 
సైన్య మెల్లను జెలగ నుత్సాహమున వి 
షాద మందిరి గాంచి రాక్షసులు కరము 
దిగిరి ప్రాకారము నెదల వగపు నిండ 


కదిసిరి తప్త చిత్తు లయి కాంతి విహీన నిజాస్యులై వెసన్‌ 
విదితము సేసి రప్రియము భీతిని భాషణ వేత్త లిట్టు లం 

త దశముయిన్‌ విభుం గని సుదారుణ సాయక బద్ధ రాఘవుల్‌ 
కుదురుగః బాశ ముక్త ఘన కుంజర సన్నిభు లైరి ముక్తులై 


ఇంద్ర జిత్తు శరముల బంధింప బడిన 
వారు కదలని భుజముల వారు సమర 
తలము నందు( గనబడిరి ములుకుల చెు 


తొలగ గజ సన్నిభ పరాక్రములు నృవరులు 


విని వారి మాటలు దశ వ 

దనుండు బల్లిదుఃడు క్రోధ తాపాన్వితు(డ 
య్యెిను దూరమ్ము ముఖము ల 

య్యె నప్పుడు వివర్ణములుగ నేసు సెలంగన్‌ 


శరముల( బన్న గాభముల సద్వర సంయుత భాసితమ్ము లి 

ద్దరవి సమాన తేజముల దాట నశక్యము లైన వానిచే 

గరము మధథింప నింద్రజియె కట్టు వడంగ విముక్తు లైన నా 

దు రిపులు గాంతు నా బలము తోరము సంశయ మందు నున్నటుల్‌ 


మున్ను సమర మందు జెన్నుగ నారిపు 


10. 


కం. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కోటి జీవములను గొన్న శరము 
లిపుడు నిషలము లయి నిలిచె నక్కట 


వాసుకి సదృశప్రభ లవి యెల్ల 


అని యిట్లు నిశ్వసించుచు( 

గినిసి మహా పన్నగము పగిది ధూమ్రాకుం 
గని రక్కసుల నడుమ నసు 

రుని బల్కె వచనము లిట్లు రోషము మీబిన్‌ 


భీమ విక్రముండవు నీవు వీర రాక్ష 

సుల మహా సైన్యముం గొని శూర! యే(గు 
మ వడి వానరులను గూడి నృవర వర్యు 
రాఘవుని వధింప(గ సత్వరమ్ము సెలగి 


అన నసురేంద్రు( డిట్లు విని యాతని కంత నమస్కరించి ధూ 
మ్ర నయను( డాత్మ సంతసము రాజిల వీడి నృపాలయమ్ము వే 
చని తగ దాటి ద్వారమును సైన్యపు నేతను గాంచి పల్కె సే 
నను ద్వరితమ్ము సేయు మని నాకు రణార్జికి నేల జా గిటన్‌ 


తూర్ణము బల నేత ధూమ్రాకు మాటల 
నాలకించి రావ ణాజ్ఞ నడరి 

యంత సైన్య మెల్ల నాయత్త పబచె శీ 
ఘుమ బలానుగుండు రమ్యముగను 


గంటల నంత గట్టుకొని గ్రన్నన రక్కసు లెల్ల బల్లిదుల్‌ 

మింటిని నంట నార్చుచు నమేయ ముదమ్మున విట్ఞవీ(గుచున్‌ 
వెంట( జరింప( జుట్టుకొని వీరులు వచ్చిరి ధూమ్ర లోచనుం 
గంటికి ఘోర రూపు లయి కయ్య మొనర్ప సుసంభ్రమమ్మునన్‌ 


ఆయుధ హస్త రాక్షసులు నంచిత ముద్గర శూలపాణు లిం 
కాయస సుప్రభా ముసల హస్తులు దండ గదా కరుల్‌ వ రా 
మేయ పరశ్వథమ్మలను మించిన హస్తులు భల్ల పాశముల్‌ 
మోయు సుహస్తులుం బరిఘ భూషితు లింక సభిందిపాలురున్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


మేఘముల భంగి నార్చుచు మేటి బలులు 
ఘోర విక్రములు కవచ ధారులు ధ్వజ 
భూషిత సువర్ణ జాల సంపూరిత రథ 

ముల బహువదన ఖర యుతముల( దరల(గ 


కొంద అతి శీఘ్రగాము లగు హయముల ప 
యి నితరులు మత్త కరుల పయి వెడలంగ 
బులుల( బోలు నైరృత పుంగవులు వెస సన 
దొడగిరి రణ భూమి కపుడు దుస్సహముగ 


ఖరము వంటి యెలుగు గలవాడు ధూమ్రాక్షు( 
డెక్కె రథము నంత జెక్క మృగము 

సింగము తలలను బసిండి నగల వెలి 

గెడు ఖరములు లాగ నడరు బండి 


వెడలె నతడు ధూమ్రాకు(డు 

పడమటి ద్వారమ్ము నుండి పావని హనుమం 
తుడు నున్న చోటు నుండియె 

వడి వడి యసు రావృతు( డయి వటిల(గ నగవుల్‌ 


వారించే నింగి నిల్చిన 

క్రూర విహంగమ్ము లేగ ఘో రాసురునిం 

దా రథ వరమున నుండగ 

మూరుచు ఖరములు వడి( బెను మ్రౌతల లాగన్‌ 


వ్రాలె భీకరంపు ర్రద్ద రథాగ్రము 

నందు గుములు కట్టి యంత నెగిరి 

చేరె ధ్వజము ముందు జెల(గి రాబందులు 
పుడమి బడె రుధిరపు మొండె మపుడు 


వింత స్వరము తోడ భీమ ధూమ్రాకు స 
మీప మందు నింక నాప కుండ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


చం. 


తే.గీ. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నే(బది 


కం. 


రక్త వర్షము వడె దిక్తటమ్ముల+ జలి 
యించె భృశము భూమి యెల్ల నంత 


వీవం దొడంగె నెదురుగ 

నా వాయువు పిడుగు( బోలు నట్టి స్వనము నం 
దే వెలు(గు లేక నర్జీశ 

లావృతమై చీకటి యట నలమ+గ నుండెన్‌ 


పొడమిన దుర్నిమిత్తముల మొత్తములన్‌ సు భయావహమ్ము ల 
ట్లడర(గ రాక్ష సావలికి నాతడు రాక్షస నేత గాంచయగా 

బెడిదపు దుఃఖ మందె నతి భీతి సెలంగ నెడంద నంతటన్‌ 
నడచుచు ముందు మోహమును నైరృతు లౌల్లరు వొంది రత్తణిన్‌ 


గాంచె నచ్చట ధూమ్రాకు( డంచి తాసు 

ర నిచ యావృతుండై సమర రత చిత్తు 
డబ్బలు(డు రామ పాలితం బగు మహౌఘ 
కల్పము బ్లవగ సేన ననల్ప బలము 


యుొకటవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 52, 


ధూమ్రాక్షుని నాయకత్వమున రాక్షసులకు వానర సైన్యమునకు ఘోర యుద్దము జరుగగా నందు 
రాక్షసులు వానరులు ననేకులు మరణింప హనుమంతునిచే ధూమ్రాకు(డు హతు( డగుట. 


కని ధూమ్రాకు(గదియు వా 
నిని భీమ పరాక్రము నట నినదించిరి యె 


25. 


26. 


27. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


తే.గీ. 


ల్ల నగచరు లంత సంతస 
మున యుద్ద రతాత్ములు భృశముగ వీరవరుల్‌ 


సంకుల సమరం బప్పుడు సంతరిల్లె 
హరి నిశాచర వీరు లొకరిని నొకరు 
కొట్టు చుండంగ' బాదప ఘోర శూల 


ముద్దరమ్ముల మిన్నగ మూరి మూరి 


అసురుల చేత వానరులు నప్పరిఘమ్ములచే( ద్రిగూల ప 
ట్టేసములచే నశింప(గ వడిన్‌ సమరమ్మున వానరాళి చే 

త సమసి రంత రక్కసులు దారుణ పాదప ఘాతులై వెసం 
గసి చెల(గంగ రాక్షసులు కాండము లేయం(గం గూలి రా హరుల్‌ 


కూట ముద్గర గదలను ఘోరతరము 
కొట్టి చీల్చిన నసురులు కుందియు బల 

వంతులు భయమ్ము సెందక వాన వర్యు 
లలిగి కర్మము లొనరించి రద్భుతముగ 


శర చయ దారి తాంగులును శస్త స శూలవిదారి తాంగులున్‌ 
హరి వరు లశ్మ పాదప చయమ్ముల నూని బలాన్న్వితుల్‌ వెసం 


గరముల బల్కి నామములు కయ్యము నందు+ జెలంగి యార్చి క్రొ 


ట్టిరి కని నంత రాక్షసుల రీవి సెలంగ సుదారుణమ్ముగన్‌ 


వానర రాక్షస యుద్దము 

నానా విధ శిలల నింక నానా తరులం 
గానగ నక్కజ మయ్య న 

హీనంబై ఘోర తర మయి భయావహమై 


గెలుపున వెలుంగు నా వానరుల కరముల 
నలి(గి రసురులు కొంద టాననముల రుధి 
రమ్ము క్రక్కిరి కొందటు రక్కసు లని 
వెక్కసమ్ముగ నెత్తురు పీల్చు వారు 


తే.గీ. 


తే.గీ. 


రక్కసులు గొందటిీకి వారి ప్రక్క లెల్ల 
జీల్ప( బడ్డవి కొందటు చెట్ల బ్రోగు 

లరి కొందటు సున్నము లైరి బాళ్ల( 

బండ్ల నింక గొందటు సీల్ప(ః బడిరి యాజి 


విటణిగిన ధ్వజములః+ బడిన వీర ఖడ్గ 
ములను గూలినవౌ రధముల( బతితులు 
కా నిశాచరు లప్పుడు కలత సెంది 

రాజి లోన కొంద అిసురు లాత్మ లందు 


కోతులు వైవ బల్లిదులు కొండల ముక్కలు భండనమ్మునన్‌ 
జాతి గజమ్ము లద్రి వర సన్నిభముల్‌ ధరం'గూల(' దూలుచున్‌ 
రౌతుల( గూడి గుజ్టములు వ్రాలఃగః దూరము నిండె నంత నీ 


తే.గీ. 


ఆ.వె. 


భూతల మెల్ల గీర మయి ప్రోవుల తోడుత భీకరమ్ముగా 


ఎగిరి యెగిరి వేగమ్ముగ నెల్ల హరులు 
సమర విక్రాంతు లంత+ తీక తరము లగు 
నిజ నఖమ్ముల( బగవారిని( గని గీరు 
చుండిరి ముఖముల నసుర శూర వరుల 


కూలి రవని మీద ఘోర రాక్షసు లంత 

రంగు లాననముల రగిలి మార 

జుట్టు చిక్కులు వడ కోణిత గంధమ్ము 
(A) 

చేత మోహితు లయి చేవ తటు(గ 


10. 


11. 


12. 


పరువిడ నన్య రాక్షసులు భైరవ క్రుద్దులు వానరాళిపై( 

గర తలముల్‌ మహాశని నికాశము లెత్తి రయమ్ము మీబిగా 
నరయుచు వేగ వంతముగ నా హరి యూధపు లంత ముష్టులం 
జరణము లింక దంతముల సాల వరమ్ముల మోది రెల్లరన్‌ 


కాంచి పాట బలము కలగి ధూమ్రాకు(డు 
రాక్షసర్షభుండు రణము చేయు 
వాన రోత్తములను బలిమిని సమయింప( 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


దొడ౮ా రోష మూని దోర్భ్బలుండు 


వానరు లందు కొంద బని బ్రాసములం బ్రహరింప( గాజ నా 
మేనుల నుండి శోణితము మేదిని( గూలిరి శోలి యన్యులా 
వానరు లింక భూమి పయి వ్రాలిరి ముద్గర ఘాతులై వెసన్‌ 
వానరు లన్యు లా పరిఘ పట్టిస ముఖ్య వరాయుధమ్ములన్‌ 


తడిసి నెత్తుట( గొందటు ధరణి గూల 
వాన రానీక మందు నపారముగను 
దటుమ+ గ్రుద్ధ రాక్షసు లని వెబిచి పాటి 
గనఃబడని వార లితరులు కయ్య మందు 


ఒక్క ప్రక్క నిద్రించిరి ముక్కలుగను 

గుండె లవియంగ గొందటు ఘోరముగం ద్రి 
శూలముల జీల్స( బ్రేవులు నేల వ్రాల 
గూలి రన్యులు గొందటు తూలి తూలి 


వానర రాక్షస సంకుల 
మైన మహా రణము ఘోర మయ్యె ద్రుమ శిలా 
నానా శస్త సమాకుల 


మై నినదమ్ములు సెలంగ నత్యధికముగన్‌ 


వింటి నారుల చప్పుళ్లు వెలయ దీగ 

ల మధుర రవము లయి హిక్క లమర(దాల 
ము లయి మంద వచనములు మూర గీత 
ములుగ యుద్ద సంగీతము వెలసె నపుడు 


కక్ష వహించి నవ్వుచును గయ్యమునం గపి సేనంద్రేలె ధూ 


కు(డు నాలు దికు)_ లకు నమ్ముల వృషిని నాంజనేయు( డా 
్ల pb శం ృ్దా 


దకు(డు సేసి వీక్షణము దానిని నర్దిత సేన నవ్విధిన్‌ 
రూక్షత నెత్తి పెద్ద శిలః గ్రుద్దుఃడు మార్కొనె( గ్రూర రాక్షసున్‌ 


కినిసి రెట్టింపు తామ్రాక్షు( డనిల సుతుడు 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కం. 


ఆ.వె. 


చం. 


పితృ సమాన పరాక్రము( డతుల బలు(డు 
కాంచి ధూమ్రాకు రథమును మించి వైచె 
నమ్మహా శిల నరదమ్ము నందు వేగ 


కని వచ్చెడు నా బాతిని 

గొని సంభ్రమమున నసురు(డు ఘోరపు గద జ 
య్యన నుటీకి తనదు స్యందన 

ము నుండి చక్క(గ నిలిచెను భూతలము పయిన్‌ 


చక్ర కూబర హయ సధ్వజ స శరాస 
నముల గూల్సి రథము నంత నమ్మ 
హాశిల పడె నప్పు డవని పై వేగము 
గ విసరంగ నడరి కపి వరుండు 


22. 


23. 


అరదముః జేసి ముక్కలుగ నవ్విధి మారుతి బోదె కొమ్మలం 
బరళెడు వృక్షరాజముల బల్మిని రాక్షస వీర హింసనున్‌ 
విరివిగ జేయ రక్కసులు వీత శిరమ్ముల+ గాటి నెత్తురే 
ధరణిని గూలి రంత దరు తాడిత గాత్రులు మ్రుగ్గి రన్యులున్‌ 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


అసురుల బలమ్మును దటిీమి 

వెస గిరి శిఖరం బొకండు పెద్ద కరములం 
బొస(గం జేసి కొనుచు న 

య్యసురుని ధూమ్రాకు నంత నని మార్కొనియిన్‌ 


కాంచి వచ్చెడు హనుమంతు గపి వరేణ్యు 
నెదురు పర్విడె నార్చుచు నుదరి విక్ర 
ముండు గద నెత్తి కడు దర్పితుండు వేగ 
మడర ధూమన్రాకు( డాగ్రహం బంది యంత 


కంటకమ్ము లున్న గదను గోపించిన 

ట్టి హనుమంతు నతి కఠినపు మస్త 
కమ్మున వెస మొత్తె పమ్మి ధూమ్రాకు(డు 
కోపమున( జలించి ఘోరముగను 


25. 


26. 


27. 


చం. తగిలిన భీమ వేగమున( దద్గద వాయు బలుండు దాని విం 
తగ గణి యింప కించుకయు( దద్దయు+ బెద్ద శిలన్‌ శిరమ్ముపై( 
బగ గొని వైచె మధ్యమున బర్వత సన్నిభ మంత రావ ణా 
నుగు(డు చలింప గాత్రములు నోయుచు( గూలె ధరాతలమ్మునన్‌ 28. 


కం. మరణింప(గ ధూమ్రాకుం 
డరసి నిహత శేషు లసురు లంతట లంకా 
పురమునకు వధ్య మానులు 
హరి గణములచే వెడలిరి యడలి రయమునన్‌ 29. 


తే.గీ. చంపి శత్రుల(బాటీంచి సద్యశస్వి 
యాజి రక్తపు టేరుల నాంజనేయు( 
డలసి సుంత పూజింప(గ హరులు దనను 
ముదము నందె నెద( బవన పుత్తు' డపుడు 30. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నే(బది రెండవ 


సర్ల్షము. 
౧ 


ధూమ్రాక్షుని మరణము నాలకించి రావణుడు క్రుద్ధుండై వజ్రదంష్టు( డను క్రూర రాక్షసుని రామ 
లక్మణ సుగ్రీవులను ససేన వధింప నాదేశింప నతడు నంగద( డున్న దక్షిణ ద్వారము నుండి వెడలి 
వాన రానీకముతో ఘోర యుద్దము సేయుట. 


కం. విని ధూమ్రాక్షుని మరణము 
కినుక సెలగ నిశ్వసించి కెరలిన సర్పం 
బన నుష్టమ్ముగ రావణు ls 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ర 


తే.గీ. 


చం. 


డనె( గ్రూరుని వజ్రదంష్టు నారసి యసురున్‌ 


వెడలు మీవు ససైన్యము వీర! చంపు 
మడరి దాశరధిని రాము నాజి లోన 
వానరులను సుగ్రీవుని వడి నని పలు 
కంగ గ్రోధమూర్శిత దశకంరు( డంత 


అన విని పల్కి యట్లై యని యా యసురేంద్రుని తోడ ఘోర మా 
యను నిపుణుండు రాక్షస బలావృతుః(డై వెస వజ్రదంష్ట్రుడుం 
జనె హయ కుంజ రొష్ట్ర ఖర సంయుత చిత్ర పతాక భూషితే 

ద్ద నిజ శతాంగ సంయుతము తద్ధయు ధీరత సంభ్రమమ్మునన్‌ 


గురు విచిత్ర కేయూర మకుట విభూషి 
తుండునై తనుత్రాణము తూర్ణము ధరి 
యించి ధనువుం గొని త్వరిత మంచితమును 
వెడల దొడ(గె రయమ్మున వీర వరుడు 


సపతా కాలంకృత రథ 

మపుడు పసిడి మయము నంత నతి దీప్తమ్మున్‌ 
విపులపు భక్తిం గదిసి త 

దుపరి( బ్రదక్షిణ మొనర్చియు సముద మెక్కెన్‌ 


చేతి కట్టలు పెను చిల్లకోలలు నున్నని వగు రోకళ్లును లవుణు లింక 
విల్లులు నీటెలు పెన్నడ్డ కత్తులు కత్తులు గొడ్డళ్లు ఖడ్డములును 

జక్ర గ దాదిగ శస్త్రము లూని కాల్బంట్లు కదలి రంత బవరమునకు( 
జిత్ర వస్త్రమ్ముల నాత్రమ్ముగను దీప్త రాక్షస పుంగవ వ్రాత మెలమి 
మత్త గజ రాజముల నెక్కి నుత్తమముల 

బర్వతములు చలించు నట్లుర్వి నడవ 

వార లెక్కిన గజములు భండనమున 


నేర్పరులు లక్షణమ్ముల నెగడు బలులు 


తరలడు రాక్షసధ్వజిని తద్ద వెలింగెను వర్షకాల స 
త్వర జని తాబభ్ర సన్నిభము దాల్ప( దటితు సగర్జనమ్మునున్‌ 
-_ జు 


చం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


వర కపి వీరు( డంగదు(డు పన్నుగ నిల్చిన యట్టి ద్వార మం 
దరణ నిమిత్త మే(గిరి యతంద్రిత రాక్షస వీరు లౌల్లరున్‌ 


బల మది యేశగు చుండ నశుభమ్ములు వుట్టెను మిక్కుటమ్ముగా 

నిల బడె నుల్క లంత ఘన హీన నభమ్మున నుండి యింక న 

క్కలు భయదంపు( గూతలను గక్కుచు మంటలు గూసె నష్ట్రు వ్యా 

కులముగ రాక్షసక్షయము ఘోరము దెల్ప మృగమ్ము లార్వా 8. 


తొట్రు వడి తూలి రరుగంగ( దోర మసుర 

వీరు లపుడు దారుణముగ వీని నరసి 

వజ్రదంష్టు డుత్సాత నివహము లూని 

ధృతిని( దేజసి చనె రణ రతిని బలు(డు 9. 


హరులు జిత కాశు లారసి 

తరలెడి రాక్షస బలమును దత్‌క్షణమున( జే 

సిరి నాదమ్ములు ముదము త 

నర నిండ దశదిశ లెల్ల నగచర వీరుల్‌ 10. 


అంత వర్తిల్ల దుములంపు హరుల రక్క 

సుల మహాయుద్ధమే యుండొరుల వధింప 

నెంచు భీమ రూపుల మధ్య మించి నట్టి 

ఘారుల నడుమ జెలగుచు దారుణముగ 11. 


రాగ నుత్సహించి రణమున( దెగినట్టి 

కంఠ గాత్రములను గా నెత్రు 

తడిసి నట్టి సర్వ తను భాగముల ధర 

గూలి రయ్యిరు గడ ఘోరముగను 12. 


పదపడి యన్యులుం బరిఘ పాణులు శూరులు వైచి రెన్నియో 

బెదరక శస్త్ర రాజములు వెన్కకు( దిర్గని వారు కయ్య మం 

దుదరుచుః జెట్ల బెన్ఫిలల యుద్ధ తలమ్మున శస్త్ర శబ్దముల్‌ 

హృదయ విదారకమ్ములు ననేకము లత్తణి రేగె ఘోరముల్‌ 13. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


చక్ర ఘోష లింక శంఖ భేరీ మృదం 
గముల ఘోర నిస్వనములు బీమ 
చాప నర్దనములు వ్యాపింప నెల్లెడ 


ధ్వనుల ఘోర మయ్యె బ్రధన మపుడు 


కొందటు వీడి యస్త్రముల ఘోరులు సేసిరి బాహు యుద్ధమే 
యం దజిచేతులం దరుల నంఘ్రుల ముష్టుల భీమ జానులం 
గొందటు భగ్న దేహు లయి కొందటు నల్లగ టాళ్ల వానరుల్‌ 
సిందులు వేయః+ గూలిరి విశేషముగా నసురేంద్రు లార్చుచున్‌ 


శర పంక్తి వజ్రదంష్ట్రుడు 

హరుల కొస(గె( ద్రాస మంత నాజి భృశముగం 
దిరుగుచు స్థిరముగ బాశము 

ధరియించిన యంతకు( డన దత్పుళయమునన్‌ 


బలవంతులు నానాస్త వి 
దులు నానా ప్రహరణముల దురమున హరులన్‌ 
బలిమిం జంపిరి రాక్షసు 


లలుకన్‌ మూర్చ్భితులు నంత నత్యధికముగన్‌ 


ద్విగుణీకృత కోపమ్మున( 

దెగ నటికెను వాలి సుతుడు ధృతి రక్కసులన్‌ 
జగతి బ్రళయమ్మున ననలు 

ని గతి నుదరి యంగదుండు నిర్బీతుండై 


అసుర గణమ్ము నెల్ల ఘను డంగదు( డెత్తి మహా ద్రుమమ్ములన్‌ 
వెస హరి వీరు( డాగ్రహపు వెల్లువ జంపెను క్షుద్ర జన్ములం 

గసి సమయించు కేసరి నికాశము శక్ర నిభుండు సేసె హిం 

స సమర మందు నుగ్రుఃడు భృశమ్ముగ రక్త విలోచనుండునై 


కొట్ట నంగదుండు క్రూర భీమాసురు 
లచటం దెగిన తలల నవని( గూలి 
రపుడు నటిక( బడిన యట్టి పాదపముల 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


తే.గీ. 


కం. 


కం. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నే(బది 


కం. 


భంగి( దత్‌క్షణంబ భండనమున 


పుడమి భీతికరం బయ్యె( బడ(గం దేరు 
లింక చిత్రధ్వజమ్ములు నెల గుఐి 
గ ట్‌ 
ములు గపుల రాక్షసుల తనువులు రుధిరము 
నందు మునిగి నిండుగ నెల్ల నందు నిందు 


హారముల వస్త్రముల గే 

యూరమ్ముల ఛత్రములను నుర్వి రణమునన్‌ 
శారద రాత్రి వలె వెలిగె 

నారయ నప్పుడు కడింది యక్కజ మెసగన్‌ 


గాలికి నల్లాడెడు మే 
ఘూలి కరణి నంగదుని మహా ప్లవగుని ధీ 
శాలి మహా వేగమునకు(ః 


దాళం జాల కసు రాలి తద్ద చలించెన్‌ 


మూడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 54. 


రాక్షస బలక్షీణము నంగదుని బలమును గాంచి కో పావిష్టుడై వజ్రదంష్టు(డు వానరులపై బాణ వృష్టి 
కురిసి వేధింప నంగదు+ డాతనితో ఘోరముగ యుద్ధ మొనర్చి కత్తితో వజ్రదంష్టుని తల నటిీకి 


చంపుట. 


కని స్వబల నాశ మంగదు 
ఘన బలవర్గనము రోష కలితుం డయ్యెన్‌ 


21. 


22. 


23. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఘన బలు(డు వజ్రదంష్ట్రుడు 
ధనువును వజ్రప్ర భాతతచ్చవి నెత్తెన్‌ 


అంత జాచి వింటి నా వజ్ర దంష్టు(డు 

వానర పటలమ్ము పైన గినిసి 

యమ్ముల పెను వృష్టి నిమ్ముగ( గురియించెః 
టబ 

గ్రూర రాక్షసుండు ఘోరముగను 


రథముల పయి వచ్చిన యట్టి రాక్షసప్ర 
ముఖులు నానాయుధమ్ముల బోరు సల్ప 
వానరప్రవరులు శూర వరులు కూడి 

శిలల నూని యెల్లెడలను జేసి రాజి 


వేల కొలంది శస్త్రములు వేసిరి యుద్ధము నందు రక్కసుల్‌ 
కూల బ్లవంగ శూరవర కోటిపయిం దమకమ్ము మీబిగా 
వీలుగ వృక్ష శైలములు వేసిరి జాళ్లను రాక్షసాలిపై 
నాలము నందు మత్త చది రాభులు వానర వర్యు లుగ్రుల 


అని మరలని యని జేసెడు 

ఘన శూరాసుర గణములు గదనము నందుం 
దనరి చెలరేగ బంత 

మ్మున వర్తిల్లై నట యుద్దము సుఘోరముగన్‌ 


కొందటు వాన రాసురుల( గోయః* బడంగ శిరమ్ము లంఘ్రులున్‌ 
సుందర హస్తరాజములు శూలవిదారిత దేహముల్‌ స్వజం 
బందు మునుంగ నార్తు లయి యంక తలమ్మున+ గంకగృద్రముల్‌ 
సిందులు వేయ నక్కలును జేరి ధరన్‌ నిదురించి రత్తణిన్‌ 


ఎగిరెను మొండెముల్‌ పిటీకి కీయ భయమ్ము భృశమ్ము నేలపై( 
దెగిన శిరమ్ములుం గరుల దేహము లింక భుజమ్ములం బ్లవం 
గ గణము లాసు రావళియు కాతల మందు+ జలించి సోలె విం 
తగ రణ భూమి నెల్లెడలః దద్దయు భీతి నొసంగ+ గాంచినన్‌ 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కొట్ట బడుచు నుండ గోతుల మూ(కచే 
భగ్న మయ్యె జూడ వబ్రదంష్టు 
డసురుల బల మెల్ల నంకమ్ము నందు వీ 
కించి వారి నట్లు మించ గినుక 


క్రోధమూర్శితుండు ఘోర ధనువు నూని 
వజ్రదంష్టు( డాజి పరమ విక్ర 
ముం డడరి ప్రవేశము నొనరించె సమర 


మందు ద్రాస మొస(గె హరుల కెల్ల 


కంకపత్ర శరముల వంకరగ చనని 

వాని బబిపి విక్రాంతు(డు వబ్రదంష్టు 
డేవు రెనమండ్రు దొమ్మండ్రు నేడ్గ్డు రనఃగ 
వానర వరుల బాధించె* బరమ కోపి 


శర దారిత నిజ గాత్రులు 

గురుభయ కంపితులు ప్లవగ కోటులు భీతిం 
బరువులు వెట్టుచు నంగదు 

హరివీరుని( జేరి రజుని నరయు ప్రజ వలెన్‌ 


బీతి బాటు హరుల వీక్షించి వాలి సు 
తుండు నంగదుండు మెం డగు కిను 

క సెలగంగ' దన్నుగాంచు చున్నట్టి యా 
వజ్రదంష్టు( జూచె వానరుండు 


అలుక నంగద వబ్రదంష్టులు సెలంగి 
పోరుచును హరిమత్తేభముల విధము ప 
రస్సరము సంచరించిరి రణము నందు 
నిద్దబు పరమ క్రుద్ధులు తద్ద ధృతిని 


అంత హరి కుమారుని లక్ష యమ్ములను న 
నల శిఖాభమ్ములను గని నగచరేంద్రు 
మర్మ దేశమ్ముల( దగులం బజిపె నాగ్ర 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


కం. 


హం బడర వజ్రదంష్టుడు సంబరమున 


కాటి(గ రక్త మంగముల+ గ్రన్నన నంగదు(' డమ్మహా బలుం 
డాణీ యొకింత విక్రము(డె యంత గ్రహించి కడింది వృక్షమున్‌ 
మీటుచు వజ్రదంష్టు పయి మిన్న(గ వైచె బలమ్ము తోడుతం 
బాజిడు దాని రాక్షసు(డు వ్రక్కలు సేయ(గ భూమిపై( బడెన్‌ 


కని వజ్రదంష్టు విక్రమ 

ము నంత నొక్క గిరి నెత్తి బోరన విసరెన్‌ 
ఘనుడా యంగదు( డార్చెను 
నినదమ్ములు నిండ దిశలు నెమ్మి సెలంగన్‌ 


వచ్చు నట్టి జాతి వజ్రదంష్ట్రుం డార 

సి వెస స్వీయ గదను జేత నూని 
బెదరకుండ( దా నరదము నుండి యెగిరి 
నిలిచె బుడమి పైనంగలత లేక 


అంగదుండు విసరి నట్టి యా శిల యేగి 

సమర భూమి నందు జక్రముల నొ 

గను హయముల నరద మును నెల్ల ముక్కలు 
సేసె నంత గదలి శీఘ్రముగను 


అపరపుః బెద్ద కొండకొన నంతటః గైకొని వృక్ష యుక్తముం 
గపివరు( డంత వాని తలకాయ పయిన్‌ విసరెన్‌ రయమ్మునన్‌ 
విపులపు జాతి దెబ్బ గద వీ(గగ గొంచును వజ్రదంష్టుఃడే 
యపుడు స్రవింప నెత్రు సమయం బొక యింత వగర్చి మూర్చిలెన్‌ 


పడసి సంజ్ఞ నడరి వజ్రదంష్టుడు గద 
తోడ గొట్టి నంత దోరముగను 

వక్ష మందు నిలువ వాలిపుత్రుని గాంచి 
రోష తామ్ర వర్ణ లోచనుండు 


వదలి యపు డసుర వీరుం 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


డుదరి తనదు గదను ముష్టి యుద్ద మొనర్పం 
గందొడంగెాం బరస్పరము బె 
డదముగం గొ ట్టుకొని రా తటిని హర్యసురుల్‌ 


రుధిరము స్రవించు తనువుల నధికముగ జ 
నించిన యలసట సెలంగ మించి నిలువ 
వార లంగారక బుధుల వలౌ నిరువురు 
తోచి రప్పుడు వీక్షింప దురము నందు 


పరమ తేజస్వి యంగదు( డురుతరంపు 

విటపి బహు పుష్ప ఫలసమావృతమును బెక 
లించి నిలువ వృషభచర్మ సంచితంపు 
ఖడ్గము గ్రహించె వెలయంగ గంట లసుర 


చిత్ర గతుల వార లాత్రముగం దిరుగు 
చుండి జయము గోరు చుండి యొకరి 
నొకరు కొట్టు చుండిరి కపి రాక్షస వీరు 


లిర్వు రార్చు చుండి రిద్ద బలులు 


నేల నాన(గ మోకాళ్లు చాల నవ్వ 

నాజి లోన గాయము లవయవము లందు 
రేగ బుప్పిత కింశుక వృక్ష యుగ్మ 

ము పగిది వెలింగి రిరువురు నపుడు వింత 


22. 


23. 


24. 


25. 


ఒక్క నిమేష మాత్రమున నుక్కున నంగదు( డంత నుగ్రు(డై 
యెక్కటి వానరప్రవరు( డేపున దండ హతోరగమ్మునా( 
జక్క(గ లేచి కన్నులు భృశమ్ముగ మండుచు నుండ( దోమయణగా 
మిక్కిలి వెల్లు ఖడ్గమున మేటి నిశాటు శిరమ్ము ద్రుంచినన్‌ 


రక్త మందు దడిసిన గాత్రముల వాని 
తద్ద తిరుగు చున్నట్టి నేత్రముల వాని 

mw టబ 
మానుషాదుని శుభమగు మస్తకమ్ము 
వడెను వెస రెండు ముక్కలై పుడమి పైన 


తే.గీ. హతుని వజ్రదంష్టు నరసి యడుచు చుండ 
హరులు భయ విహ్వలు లయి యయ్యసురు లల్ల 
రడలుచు విచార ముఘఖులు నిజాస్యములను 
వాంచి సిగ్గున లంకకు బాటీ రంత 28. 


కం. ముద మందె సురావృతు( డై 
న దివిజ గణ నాథు భంగి నగచర సహితుం 
డు దివస్పతి సమ ఘను('డం 
గదు(డు మహాబలుడు చంపి కర్కశు నసురున్‌ 29. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నే(బది 


నాలుగవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 55, 


వజ్రదంష్టుని మరణమును విని రావణు డకంపను(' డను రాక్షస నేతను యుద్దమున కంప 
నాతడు సైన్యముతో దరలు చుండ ననేక దుర్నిమిత్తములను గని గణింపక చన వానర రాక్షసుల 
నడుమ నల కుముద మైందులు విజృంభింప ఘోర యుద్దము జరుగుట. 


కం. అని వబ్రదంష్టు నావా 
లి నందను(డు సంపుట విని రేగిన కినుకం 
దన దరి నంజలి నున్న బ 
ల నేతంగని యంత నిట్లు రావణు డనియెన్‌ 1. 


తే.గీ. శీఘ్ర మేగ వలయును విశేష విక్ర 
ము లెదిరింప నశక్యులు ముందు నడవ 
వీర వరు డకంపను(డు ప్రవీణు( డస్త 2. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


శస్త్ర విద్యలం దెల్లను సత్వరమ్ము 


ఈతడు శాస్త రక్షకు(డు నింపగు నేతయు సత్తముం డనిం 
బ్రీతినిం గోరు నా కెపుడు పెల్లుగ సంపద యుద్ధ కాంక్షియుం 
జేతల నెగ్గు రాఘవుల+ జేవను వానర నాథు భీక రా 
రాతుల( జంపు వానరుల రాక్షస వర్యు( డసంశయమ్ముగన్‌ 


రావ ణాజ్ఞ నూని లఘు విక్రముం డకం 
పను(డు గొప్ప బలు(డు బలము నెల్ల 
సిద్ద పజచె నంత శీఘ్రమ భీమాక్ష 

థి 
భీమ దర్శనులును వెడలి రడరి 


రాక్షస ప్రముఖులు ప్రహరణమ్ములు గొని 
వివిధములు గదలిరి వీర వర్యు 
లయ్యకంపను(డు బలాధ్యక్షు( డడరి ప్రె 
రేప నుత్సహించి కోపగించి 


అరదము నెక్కి కాప బడి నట్టి పసిండి నలంకరించి న 

ట్టి రథము మేఘ వర్ణు(డు వడిన్‌ ఘన సన్నిభ కంఠ సుస్వరుం 
డురుతర మేఘ సన్నిభుఃడు నుద్ధతి రాక్షస వీర సంవృతుం 
డరుగ దొడంగె వేగముగ నంత నకంపను( డుత్సహించుచున్‌ 


సురలు నశక్యు లాదు రని జూడ నకంపను( డంద(' గంపముల్‌ 
పరగ(గ సూర్య సన్నిభము పన్నుగ దేజము నందు నాతడే 
పరుగిడు చుండ దేరున నపార బలుండు తటాన వాజులే 
యరదము లాగు చుండ నట నందెను దైన్యము లబ్బురమ్ముగన్‌ 


ఆతని యెడ్మ కన్నదిరె నంక రతాత్మునకున్‌ వివర్ణమై 

యా తత మాస్య ముండె వెస నయ్యెను వాని స్వరమ్ము గద్గదం 
బా తజణీ దుర్దినం బగుచు నా సుదినమ్ము సెలంగె వీవగా 
వాతము ఘోరమై యటచె( బక్షి మృగమ్ములు భీకరమ్ముగా 


కదలౌ గణింప కింతయును గన్పడు చుండగ దుర్నిమిత్తముల్‌ 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


చం. 


కం. 


బెదరక సింహ సన్నిభము పెద్ద భుజమ్ముల వ్యాఘ్ర విక్రముం 
డుదుటున నే(గః జాగెను మహోగ్రత రేగె రవమ్ము లబ్ధి యే 
యదుర(గ ఘోర రాక్షసులు నార్భటి వెన్కను వచ్చుచుండగన్‌ 


భండన మొనరింప వచ్చు వారల ధ్వను 
లాలకింప భయము హరి మహా చ 

మువున కబ్బెను మనముల నంత ద్రుమరాజ 
శైల హేతులకును జాల నపుడు 


రామ రావణులకు నయి ప్రాణములను 
వీడు హరి రాక్షస పరమ వీరుల కపు 
డయ్యి రౌద్రతరం బైన యట్టి యుద్ద 
మందు నెల్లరు శూరు లనల్ప బలులు 


గిరి సదృశు లెల్ల రొకరి నొ 

కరు నోడింపంగ నెంచు ఘనులా యసురుల్‌ 
హరులును ఘోరతరంపు స 

మరమం దతి శిఘ్రముగను మాత్సర్యమునన్‌ 


ఆర్చుచున్న బల్లిదుల మహా ధ్వను లని 
లోన విన్పట్టు చున్నవి రోష సంయు 
తమ్ము గర్జించు చుండంగ దద్ద సెలగి 
ఘోరముగం గపి రాక్షస వీరు లెల్ల 


అరుణ నిభమ్ముగా రజ మనల్పము రేగెను రేప రాక్షసుల్‌ 
హరులును దిక్కు లన్నిటను వ్యాప్తము కాగ భృశమ్ము నత్తణీన్‌ 
విరివిగ దుమ్ము కప్ప(గను వెల్లని పట్టు పరిచ్చదం బనన్‌ 
దురమున( గాన రొండొరుల దుర్భ్ధయు లా హరు లింక రాక్షసుల్‌ 


టెక్కెం బైనను నక్కట 

టెక్కపు(గంబ మయినను దడిగ యైన హయం 
బక్కడ యాయుధ మేనియు 

నెక్కటి తేరు నగపడదె యెందు రజమునన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


వినిపించును ఘోరమ్ముగ 

ధ్వను లట పర్విడెడు నార్చు వారలు సేయం 
గ నటిముటి సంగరమ్మున( 

గనంబడవు రూపములు ప్రకటముగ నకటా 


ఘోర మయ్యె నకట కోపించి చంపిరి 
హరులు తమము నందు హరి వరులను 
రాక్షస వరు లలిగి రాక్షస వీరుల 


నా తిమిరము నందు నక్కజముగ 


పరులను దమవారిని వా 
నర రాక్షసులు వధియించిన( బుడమి యయ్యెిన్‌ 
విరివిగ రుధి రార్జమ్ముగ 
9 
బురదయె మైపూత యయ్యె బుడమికి( గాంచన్‌ 


రుధిర ధార దొల(గ నధికంపు దుమ్మెల్ల 
భూమి యపుడు నిండె( బూర్జముగను 
శవముల దనువులను సంకీర్ణము లయి వి 
రివిగ నెల్లెడ( జెదరి పడియుండ 


తరుల శిలలన్‌ గదా తో 
మర పరిఘప్రాసములను మల్లులు నసురుల్‌ 
కర మలిగి యిండోరుల( జం 


పిరి యోజస్సడర నాజి భీకర లీలన్‌ 


భీమ కర్ములు గిరి నిభ వీర హరులు 
పరిఘ సన్నిభ బాహువుల రణమునన 
రించుచు నడరి రాక్షస సంచయమ్మ 
నాజి( జెలరే(గి వధియించి రాగ్రహ్హమున 


కరముల+ బ్రాసలు నిక దో 
మరమ్ములు ధరించి కడు నమర్షము తోడన్‌ 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


హరి వీరుల నని సమయిం 


చిరి రాక్షస వర్యు లంత శిత శస్త్రములన్‌ 


ఆ.వె. క్రుద్దు డయి కడింది ఘోర రాక్షస గణ 
సేన కధిపతి యని సేయు చుండి 
హర్ష మొసడశు చుండె నసురులకు నకంప 


నుండు విక్రములకు మెండుగ నట 23. 


ఆ.వె. హరివరులు నసురుల నాయుధమ్ములు లాగి 
యాక్రమించి బలిమి నశ్మ వృక్ష 
సంచయమ్ము నూని చంప దొడంగిరి 
యాగ్రహమ్ము మీటి నాజి లోన 24. 


ఉ. తోరపు వేగ మంత('గుముదుండు నలుండును మైందు' డాజిలో 
మూరుచు( జూపి రా హరులు మువ్వురు కోపము నూని మిక్కిలిన్‌ 
దారుణ మైన రక్కసుల దండున వారలు పాదపమ్ములన్‌ 
ఘోరపు హింస నెల్ల గడు గ్రుద్ధత( జేసిరి మించి లీలయా 25. 


కం. నానావి ధాయుధమ్ముల 
వానరు లా మువ్వు రంత బాధించిరి యా 
సేనా గత రాక్షసులను 


మానక యెల్లరను దత్సమర మందు ధృతిన్‌ 26. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నే.బది యేనవ 


సరము. 
౧ 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


వానర వీరుల ఘోర కర్మము నారసి యకంపనుండు క్రోధమూర్చితుఃడై ధనుర్చాణముల( 
గ్రూరముగా వానర వధ సేయుచుండ హనుమంతు డెదిర్చి మహాయుద్ధమున వృక్షరాజముచే 
నకంపనుని హతమార్ప రాక్షసులు భీతిని లంకకు( బాటుట. 


కని వానర సత్తము ల 

ట్లొనరించిన గొప్ప దైన యుద్ధమ్మును గి 
నను బూని భృశమ్ముగ నా 

ఘన వీరు' డకంపనుండు కరఠినాత్ముండై 


క్రోధ మూర్చితుండు ఘోర కార్ముకము+( గ 
దల్చుచు( బగవారి దారుణంపు( 

గర్మ మరసి యంత గాంచి తనదు సార 
థిని వచించె* దమి వచనము లిట్లు 


నడపుమ వేగ సారధి! రణమ్మున రాక్షస కోటి వానరుల్‌ 
తడ(బడ( జంపు చుంటిరి రథం బటకుం దగ భీమకాయు లా 
యడవి( జరించు బల్లిదులు నాగ్రహ మూని భృశమ్ము త్రుళ్లుచుం 
గడ(కను నిల్స్చిరే యెదుట గండులు చెట్టులు గాగ శస్త్రముల్‌ 


చంప దలంతు యుద్ధమున శ్ఞాఘీతు లంచు('దలంచు వారినిం 
దెంపున నెల్ల రక్కసుల దీవ్ర తరమ్ముగ బాధపెట్టుచుం 
గంపము లేక నిల్చు హరి కాయము నెల్ల ననంగ( దోలఃగా 
నింపగు నంప కోల లట నేయుచు దూశె నతండు వారిపై 


వడిగల తురంగ వరములు బలిమి లాగు 
నరద మందు రధికు లందు వర రధికుని 
యా యకంపను నెదుటను హరులు నిల్వ 


కున్న నకట పోరుట+ జెప్ప నొప్పునెట్లు 


అసురుని యా యకంపనుని యమ్ముల ధాటికి నోర్వ( జాలకే 

వెస హరు లెల్ల పర్విడిరి వీరిని మృత్యువు జేరు వారి నా 

యసుర విఘాతులం గని మహాత్ముడు జ్ఞాతుల నాంజనేయు( డం 
త సరస కే(గుదెంచె వడిం దద్ద బలాఢ్యు(డు సంభ్రమమ్మునన్‌ 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


అమ్మ హా ప్లవంగుని( గని యంత హరి వ 
రేణ్యు లెల్లరు గుమికూడిరి ధృతి జుట్టు 
ముట్టి రింపుగ వీరులు మూరిరి బల 
మందు బల్లిదునిం జేర నంద అపుడు 


గిరి సన్నిభు హనుమంతుని 

సరసం గని యకంపనుండు శరవర్షమ్మున్‌ 
గిరిభిద్ధారాపాతము 

కరణిం గురియించె నంత గపి సత్తముపై 


లెక్కింపక బాణాఘం 

బక్కపి రయముగ నిజాంగ మందు బడంగన్‌ 
జక్కాడ( దలంచె నెడ(ద 

నుక్కడర నకంపను బర మోద్రేకమునన్‌ 


నవ్వుచు నంత వాయు వర నందను( డున్నత తేజు డుద్ధతిన్‌ 
రివ్వున బాణి రాక్షస వరేణ్యుని చెంతకు( గంప మందయగా 
నివ్వసుధా తలమ్ము ప్లవ గేశ్వరు డార్వఃగ నయ్యె¢ దేజ మం 
దవ్వర వీరు రూప మపు డగ్ని నిభమ్ము దురాసదమ్మునున్‌ 


తన్నెటిగి నిరాయుధునిగ నన్నగ చరు 
డాగ్రహించి మిక్కుటముగ నాంజనేయం+ 
డంత( బెకలించె నొక్క మహాద్రి హరి వ 
రేణ్యుడు రయమ్మున మహా గిరి సదృశుండు 


నిక కరమ్మున దానిని 
మీకం దాల్చి వడిం ద్రిప్పె( బృధథ్వీధరముం 
గూకలు వేయుచు నిండ(గ 


నాకాశం బెల్ల నంత నత్యుగ్రుండై 


మును నముచి పైన స్వీ యా 
శనితో దూకిన నగారి చందం బొప్పన్‌ 


10. 


11. 


12. 


13. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


హనుమంతు డకంపను గని 
ఘునాసురు దరికి బరు విడె( గపి రాజంతన్‌ 


కని యెత్తిన గిరి శృంగము 

ఘునుం డకంపనుః(డు వేగ కడు దూరం బం 
దునె యర్ణచంద్ర బాణ 

మ్మున ముక్కలు సేసె దాని( బొడి పొడి కాగన్‌ 


గిరి వర శృంగ మట్టు పరికించి నభమ్మున నుండి కూలశగా 
శరవర భగ్నమై ధర రుషా కలితాత్ము(డు వాయు నందనుం 
డురుతర వృక్ష రాజము మహోన్నత మంతట నశ్వకర్ణమున్‌ 
గిరి నిభముం బెకల్సి వెస గిజ్టున( ద్రప్పెను నిల్చి నేలపై 


అంతట గొప్ప బోదియ గలట్టిది మ్రానును బట్టి పాటుచున్‌ 

టబ బట 
వింతగ వ్రక్కలై నిలువ బృథ్వియె మ్రాకులు గాగ భగ్నముల్‌ 
దంతుల నెల్ల గూల్చ్పుచు రథమ్ముల రౌతుల మావటీ(డులన్‌ 
గెంతుచు( జంపె రాక్షసుల గేళి విధమ్మున( గాలిబంటులన్‌ 


అంతక నిభుని హనుమంతుని గ్రుద్ధుని( 
జెట్టు కరము నందు జెల(గు వాని 
బ్రాణ హారిని( గని పరువులు వెట్టిరి 
రాక్షసులు దిశలకు రణము వీడి 


వచ్చెడు క్రుద్ధ్ద వాయుజుని భండన మం దసు రాలికిన్‌ భయం 
బిచ్చెడు వాని గాంచి ఘన వీరు డకంపను+ డార్త చిత్తు(డై 
యెచ్చుగ నార్చి యంత నిశితేద్ద చతుర్దశ సాయకమ్ములన్‌ 

> (a) 
గ్రుచ్చె( బ్లవంగ వీరు మెయిః+ గ్రూరుఃడు మారుతి కీయ బాధనున్‌ 


బలము వాడియు( గల బాణ జాలమ్మున 
నంత గన బడె హనుమంతు డపుడు 
తరులు మొలచి నట్టి గిరి భంగి వింతగ 
బరమ దీర్ణ తనుడు బల్లిదుండు 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


విరిసిన యళశోక వృక్షము 

కరణిం బొగ లేని యగ్ని కరణిం గన్ప 
టె రణమ్మున నమ్మారుతి 

అ 

శరములు భాసిల్ల దేహ సంపాతములై 


అన్య వృక్ష మొకటి హనుమంతు:డు పెకల్సి 
వేగ మపష్టు పెంచి వీరవరు న 

కంపను తల పైన గాఢ తరమ్ముగం 

గొట్టె సత్వరితము ఘోరముగను 


కొట్ట నట్లు మహాత్ము:డు క్రుద్దు+ డయి న 
గమ్ము చేత భృశమ్ముగం గపి వరేణ్యుః 
డంత వీరు డకంపనుం డసుర వర్యు( 
డవనిపై(గూలె మరణించె నా క్షణమున 


కని ధర గూల నవ్విధి నకంపను రక్కసు లెల్ల రాక్షసేం 

ద్రుని వ్యధి తాత్ము లైరి కన దోరపు భూతల కంప మందు నూ 
గు నగ వితాన సన్నిభము ఘోర భయమ్మున నోడి లంకకున్‌ 
ఘన కపు లంత ద్రోలం దము గ్రన్ననం బాటీరి వీడి శస్త్రముల్‌ 


వీడ కేశములు విటు(గ విరివి మదులు 
సంభ్రమ మడర నోడంగ సమర మందు 
గాటి? జెమటలు శ్వాసలు మీట మరల 
మరల వెన్కకు( జూచుచు మరలి రెల్ల 


ఒకరి నొకరు నంత నొరసికొనుచు మూఢు 
లై కరమ్ము మనము లందు భీతి 
ముప్పిరిగొన జొచ్చి రప్పుడు రక్కసు 
లెల్ల లంక నుటిీకి తల్లడిలుచు 


చన లంక కల్ల యసురులు 
ఘనులు మహా బలులు కూడి కపివరు లల్లన్‌ 
హనుమంతుని బూజింప ర 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


హి నంది యెద మారుతి నుతియించెను వారిన్‌ 


కం. విజయప్రకాశులు హరులు 
సృజియించిరి గర్భనములు సేరి ముదమునన్‌ 
నిజ బల యుక్తమ్ముగ నసు 
ర జనమ్ముల నీడ్చి రసువులం గనఃబడగన్‌ 27. 


తే.గీ. వీర శోభను వెల్గెను ఘోర రాక్ష 
సుల వధించి మహాకపి శూర వరు(డు 
మారుతి రిపునాశకుని భీమతర దైత్యు 
వెల్లువ బలిని నణయచిన విష్ణు బోలి 28. 


కం. సుర గణము స్వయమ్ముగ నిం 
క రాముడును లక్షణుండు ఘన బలు(డు నుతిం 
చిరి ప్లవగులు సుగ్రీవుడు 
హరి పతియు విభీషణుండు హనుమను బ్రీతిన్‌ 29. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నేబది యాబివ 


సర్లము. 
౧ 


అకంపనుని మరణం బెణింగి రావణుడు కినిసి యొకింత దీను(డునై ప్రహస్తుని, రాక్షస సేనాపతిని 
యుద్ధమునకు బంప నాత(డు తరలుచుండ దుర్నిమిత్తములు వోొడసిన నే(గ వానర సేన శిలా 
వృక్షములను గైకొని యుద్దమునకు సన్నద్ద మగుట. 


కం. అరసి యకంపను వధ మం 


త రావణుడు కోప మూని దైన్యము దోడుం 1. 


చం. 


కం. 


తే.గీ. 


గ రవంత నిజామాత్యుల 
నరయుచు+( జింతించెను సమయ మొకింత యెదన్‌ 


ఒక పరి రావణుం డెడ(ద నొక్క ముహూర్తము సేసి చింతనున్‌ 
సకలము సంప్రదించియు భృశమ్ముగ మంత్రుల తోడ దాను వే 

గ కనందలంచి యా యుదయ కాలము నందు బురమ్ము లంకలో 
వికల మనమ్మునం జనియె స్వీయ సమున్నత గుల్మ మత్తణిన్‌ 


కాంచెను రాక్షస గుప్తము 
నంచిత సైన్యావృతమ్ము నలర( బతాకా 
సంచయ వృతధ్వజమ్ములు 

మించిన ప్రభలన్‌ వెలుంగు మేటి నగరమున్‌ 


పుర మది ముట్టడింప( బడ బూరముగా+ గని రాక్షసేంద్రు( డు 
గ్ర రుష యెడంద రేగ ఘన కాయు+ బ్రహస్తుని యుద్ధ కోవిదున్‌ 
సరసన గాంచి యాత్మ హిత సంవృత వాక్యము లిట్లు పల్కె సం 
గర నిపుణా! నిబద్ధ పురి(గావ(గం గాంచను భండ నాన్యమున్‌ 


పీడిత మీ పురమ్ము విడిపించెడు భారము మోయ నేనునుం 
జూడగ గుంభకర్ణుడును శూరు(డ వీవు చమూవిభుండ వా 
వా(డి మగండు నింద్రజి దపార బలుండు నికుంభు+( డేనియుం 
బాడిగ నౌదు మెల్లరము భద్ర సమర్థుల మెంచి చూచినన్‌ 


కావున నే(గు మీవు బలకాయము తోడ గపీంద్రు లున్న యా 
తావున కింపుగా జయము తధ్యముగా( గొన సత్వరమ్ముగన్‌ 
వేవిని నీదు నిర్ణయము భీతి జలింతురు విన్న నాదముల్‌ 
వోవుదు రెల్లః బాణి వెస బోరును వీడుచు నార్వ రక్కసుల్‌ 


నిలకడ నెటుంగని యశిక్షకు లగు చంచ 

ల హృదయులు వానరులు నీదు రవము ఘోర 
మైన దాని విని సహింప రా మృగ పతి 
గర్భనము విన్న గజముల కరణి వినుము 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


బలము పాట నెల్ల వశ మగు రాముడు 
లక్షణ సహితమ్ము రణము నందు 
వశము తప్పి నీకు బార్జివుండు నిరాశ్ర 
యుండు నై ప్రహస్త! దండు లేక 


సంశయంపు టాపదయెి నిస్సంశయంపు 
టాపదకు మేలు ప్రతికూలమైనను నను 
కూలమైనను నీ వెంచు మేలు మనకు 


దాని వచియింపుమా ప్రహస్త! యిట నాకు 


పలుక(గ నిట్లు రావణు(డు వాహిని భర్త ప్రహస్తు( డిట్లు 
పలికెను రాక్షసేంద్రునకు( బన్నుగ శుక్రుడు వల్కి నట్టులం 
బలుకులు రావ ణాసురుని వాక్కుల కుత్తర మంచితమ్ముగా 


సలలిత రీతి మున్ను తగ జర్చ ఘటిల్లెను మంత్రి యుక్తమై 


నిపుణులు పరస్పరము మంత్రు లపుడు జింత 
సేయ మనకు వివాదము+ జేకుణెా నట 

సీత నొస(గ మేలని వచించితిని య్ఫూయ 
కున్న వీక్షించితిమి ఘోర యుద్ద మపుడె 


నిత్య మాయా సమయముల నేను దాన 
ములను గౌరవమున నీదు పూజ లంది 
తిని తగిన సాంత్వ వచనములను మ జేల 
సేయ కుందు నీ కార్యము క్షేమ మెంచి 


ధన పుత్ర దార లింకను 

గన నా జీవితము నైన గా దసురేంద్రా! 
యని రక్షణీయ మెవ్విధిః 

గనుమా వేల్పెదను నాదు కాయము నీకై 


పలికి చమూపతి యివ్విధి 
లలితమ్ముగ రాజు తోడ రావణు తోడం 
బలికె బలాధ్యక్షుల( గని 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


నిలువ సరసన గిర లెట్లు నిర్ద్వంద్వముగన్‌ 


కొనకొని తెండు రాక్షసుల గొప్ప బలమ్మును నాకు శీఘ్రుమే 
చని కని వేయయశా నశని సన్నిభ బాణ రయమ్ముచేత( గూ 
లిన రిపు వీరు లంకమున లౌెస్సగ దృప్తిలు సర్వ మాంస భో 
జన విహగమ్ము లిద్ధ వన చారులు నే(డిట యుద్ధభూమిలో 


విని యాతని వాక్యమ్ములు 

ఘన సేనాధ్యక్షులు బల గర్వితు లంతం 

జని యసుర బలము నసురేం 

ద్రుని మందిరమున నిలిపిరి తూర్ణము నెమ్మిన్‌ 


ఒక్క ముహూర్తమ్ముననే 
యెక్కటి లంకా పుర మది యెల్లను నిండెన్‌ 
రక్కసులు వివిధ హేతుల 
గ్రక్కున గుమికూడ మత్త గజముల భంగిన్‌ 


తోరముగా హుతాశనుని( దుష్టుని జేసి నమస్కరింపగా 
మూరిన భక్తి? బాబులకు మోయుచు నాజ్య సుగంధవాసనల్‌ 
మారుత మంత వీచె నట మంత్రిత మాలల నూని రింపుగా 
బోరున కెల్ల గూర్చికొని పొంగుచు రాక్షస వీరు లెల్లరున్‌ 


ధనువులు కవచములు ధరియించి నట్టి యా 
రక్కసు లసురేంద్రు రావణు విభు 

గాంచుచు నెగిరి వెస నంచితముగ( బ్రహ 
స్తుని( గదిసి నిలిచిరి చుట్టు నంత 


కొని యసురేంద్రు నానతిని ఘోరపు భేరిని మ్రోగ( జేసి యె 

క్కె నరద మంచితమ్ము హయ కీలిత ముత్తమ సూత యుక్త మిం 
క ననువుగా న నర్చినది కాంతుల భాస్కర చంద్ర తుల్యమున్‌ 
వినుకలి కంటి టెక్కెమును వీర వరుండు ప్రహస్తుః డంతటన్‌ 


మేఘ నిభఘోష విలసిల్లు మేటి రథము 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


గొప్పనొగను వెలుగుదాని(గూడ రక్ష 
సెలశగు దాని బసిడి జాలము లలరంగ 


శోభ నవ్విన యట్లుండ శూరుః డెక్కె 


దుందుభిస్వనములు తూర్ణము చెలరేగ 
వాద్య రవము లెల్ల వసుధ నిండ 

శంఖ రవము లడర( జనుచుండ లంక నుం 
డ చమువు పతి వడివడి వినిపించె 


అసురులు భీమరూపులు మహాంగులు సేయుచు ఘోర శబ్దముల్‌ 


వెస జన జాగి రెల్లరును వేగముగా ధ్వజినీశు ముందటన్‌ 


స్వ సచివు లైన కుంభహను సత్త్వ సమున్నత తన్న రాంతకుల్‌ 


విసవిస నా మహా రవు:డు వీరు బ్రహస్తుని వెంబడింపగా 


ఘోర తరంపు వ్యూఢమును గూడి బలమ్మును హస్తి యూథ నా 


సీర నిభమ్ము నంత నతి శీఘ్రమ చాగ( దొడంగె( బూర్వ ది 

గ్దారము నుండి సాగర నిభమ్ముగ( బాబ బలమ్ము కుద్దు(డై 
దవ ధ్‌ జా 
దారుణ రీతి నంతకు విధమ్ము ప్రహస్తుడు దుస్సహమ్ముగన్‌ 


వెడలెడు ఘోర శబ్దములు భీకర రాక్షసు లార్చు శబ్దముల్‌ 
వడ చెవు లందు లంక ఘన పట్టణ మందలి సర్వ భూతముల్‌ 
తడబడి చేసె నంత వికృతంపు స్వరమ్ములు రక్త మాంసముల్‌ 
కుడిచెడు పక్షులుం దిరిగె గుండ్రముగా నపసవ్య మత్తటీన్‌ 


మబ్బు లవి లేని నింగిని నబ్బురముగ 
రథము చుట్టు నా పక్షులు రచ్చ( దిరుగ 
దొడ(గె నక్కలు కక్కుచు నడలి మంట 
ల నరవదొడంగే గాలి వీచెను బరుషము 


ఉల్క లంతరిక్షము నుండి యూడ(దడ(ె 
గ్రహము లొండొరుల దగిలి ప్రభల నుడిగె 
మబ్బులు స్రవించె నెత్తురు మానుషాదు 

రథము పై( దడిపె భటుల రవము లౌెస(గ 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


దక్షిణంపు దిశ వదన ముంచి ర్రద్దయొ 
కండు టెక్కెము పయి గాళ్ల నూని 

రెండు ప్రక్కలకు దిరిగి కూయు చుండి హ 
రించె* నసుర కాంతి సంచయమ్ము 


సమరమున కేగుచుండ'బ 

లు మార్లు మునికోల జాటణె( ద్రోల హరుల హ 
స్తము నుండి సారధికి సూ 

త మహా కుల జాతునకు నుత హయజ్ఞునకున్‌ 


ఏ ప్రభ సుదుర్లభం బయి యేయగు నపుడు 
వెల్లు చుండు నయ్య దిపుడు వింతగ లయ 
మయ్యె నమ్ముహూర్తమ్మున నశ్వములును 
సమ తలమ్మున( జలియించె సంభ్రమమున 


కని ప్రఖ్యాత గుణ నిచయ 

ఘన పౌరుషు నా ప్రహస్తుగదలంగ రణ 
మ్మునకు వివి ధాయుధము లూ 

నిన కపి సేన వెస మారొ రన పరువు లిడుచున్‌ 


చీల్ప వృక్షమ్ములను గురు శిలలు ఘోర 
ములు ధరింప గరమ్ముల నలుక తోడ 
హరి వరేణ్యులు జనియించె నంత ధ్వనులు 
తుములముగ భీకరమ్ముగ సమర మందు 


28. 


29. 


30. 


31. 


32. 


కేకలు వెట్ట రక్కసులు కేలిని నార్చుచు నుండ వానరుల్‌ 
మూకలు రెండు సంతసము పొంగగ విన్ప్సడె ఘోర నాదముల్‌ 
ప్రాకట వేగ వంతులు కరమ్ము సమరులు వే పరస్పరం 


కం. 


బా కలి( జంప కోరి కడు నార్చుచు+ బిల్చుచు నుండః గ్రుద్ధులై 


హరి సైన్యమ్మును జొచ్చె న 


ల్లో 


రుడు ప్రహస్తుడు కుబుద్ధి చూటికొన జయ 


33. 


34. 


మ్ము రయమ్ము మీట శలభ ము 
దరి మరణేచ్చ ననలమ్ము దరి చను నట్టున్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నేబది యేడవ 


సర్లము. 
౧ 


ప్రహస్తుని( గూడి రాక్షసులు వానర సేనతో యుద్ధము చేయుచుండ+ గపి రాక్షస వీరు లనేక మంది 
మరణించుట, నీలుడు ప్రహస్తుని మార్కొని ఘోర యుద్ధమున వానిని మహా శిలను మహా 
వేగముగ దలపై విసరి హతమార్చుట. 


కం. వెడలౌడు ప్రహస్తు( గని రా 
ము డరిందముఃడు సమ రోద్యముని( బలికెన్‌ న 
వ్వడరగ విభీషణునితో 
నుడువుల నిప్పగిది( దా గనుగొని కెల(కునన్‌ 1. 


తే.గీ. ఎవ్వరీ మహా కాయుడు రివ్వున జను 
దెంచు చుండె మహాబల సంచయమున 
నితని బల పౌరుషమ్ములు నెట్టి వగు ని 
శాచరుని వీరు నుడువుమ సమధిక భుజ! 2. 


చం. విని యనె రాము వాక్కులు విభీషణు డీతఃడు సైన్య భర్త యీ 
ఘనుడు ప్రహస్త నాము(డు నఖండ దశాస్యుని సేన లోన నీ 
తని కగు మూడువంతులు ప్రధాను(డు రాక్షసు+ డస్త్ర విజ్ఞుడున్‌ 
వినుత పరాక్రముండు ఘన వీర్య విరాజితుః డిద్ద శూరుఃడున్‌ 3. 


ఉ. అంతం బ్లవంగ సేన బల మందు ఘనమ్ము ప్రహస్త రోష భా 4. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


స్వంతము గర్జితమ్ము కనె వచ్చెడు దీర్ణ శరీరు విక్రమున్‌ 
బంతము తోడ గర్డ లిడ భైరవ రాక్షస సంవృతాసురుం 
జెంతకు రా( బ్రహస్తుని నశేష బలాన్వితు యుద్ధభూమిలో 


కపుల పైనుటుకు విజయము పడయంగ 
నెంచు నసురుల కరముల నింపుగ విల 
సిల్లై ముసల ఖడ్గ శర బుష్టి పరిఘ సగ 


దా పరశు భల్ల శూలేద్ద ధనువు లింక 


వెలయ శక్త్యాదులు కపులు వీర వరులు 
పుప్పిత తరులు శిలలు విపుల ధరాధ 
రమ్ములు గొనిరి యంత దీర్ణమ్ము లడరి 


యుద్ద కాములు వానరు లుగ్రు లగుచు 


వా రట నొక్క రొక్కరిని భండన మందు నెదుర్కొనంగ వే 
నారసముల్‌ కురింపగ ఘనమ్ముగ గుర్యగ శైల వృష్టినిన్‌ 
ఘోర రణమ్ము వర్తిలిగ( గ్రూరులు రాక్షసు లా ప్థవంగులన్‌ 
వారక రాక్ష సావలిని వానర వీరులు చంపి రుద్ధతిన్‌ 


కొంద అహో మధింప(బడ ఘోరపు శూల వరమ్ములం దెగం 


గొందటు ఘోర శస్తముల( గొందటు ఘాతులు ముద్దరమ్ములం 


గొందటు గండ్ర గొడ్డళుల+ గొట్టం బడంగను బాసి యూపిరిం 
గొందటు గూల+ గొందటీకి ఘోర శరమ్ములు కోసె గుండెలన్‌ 


భువిని బడిరి రెండు ముక్కలై కొందబు 
ఖడ్గముల( జలించి కపి వరేణ్యు 

లసుర వరుల చేత హరుల ప్రక్కలు దారి 
తములు కా( బరులు పుడమిని( బడిరి 


అసుర సమూహ మేనియు మహాగ్రహ వానర కోటి చేత వృ 
క్ష సమితి శైల శృంగముల( జయ్యన( బీడితమై భృశమ్ముగా 


& 


సుధను గూలె నెల్లెడల వజ్ర సమాన తలవ్రజమ్ములం 


e 


స గల ముష్టి హస్తముల పాటున రక్తము గ్రక్కి రాసురుల్‌ 


10. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


కం. 


చీల్ప( బడ నేత్ర ముఖములు శీఘ్రమ పడ 
నార్త నాదముల(' దుముల మయ్యె ధ్వనులు 
సింహ నాదము లొనరింప( జేవ హరులు 
రాక్షసులును మిక్కుటముగ నాక్షణమున 


వీరుల మార్గమున జనుచు 


ఘోరు లసురులుం బ్ద్లవగులు క్రుద్దు అయి కడుం 


గ్రూరు లభీతిని జేసిరి 
దారుణ కర్మములు కనుల దద్ద గిఖుపుచున్‌ 


సచివులు ప్రహస్తునకు నని జంప దొడ(గి 
రంత వానర వరుల నరాంతకుండు 
కుంభహను మహానాదులు ఘోరు(డా స 
మున్నతుండు రిపు బలమ్ము సన్న(గిల్ల 


ద్వివిదుండు వారిలో నొక 

ని వధించెను గొండ కొన గని విసరి ఘన పా 
టవమున నరాంతకుని నెదు 

రు వచ్చు ప్లవగులను జంప రోషాత్ముండై 


కపి దుర్ముఖిండు వెకలిం 
చి పెద వృకమ్ము నంత క్షిప్ర సుహస్తున్‌ 
a గ్తె 
విపరీత బలు సమున్నతు 
విపులమ్ముగ నలుగంగొ ట్టి వే సమయించేెన్‌ 


కినిసి కడు జాంబవంతు(డు 
ఘన శిల దేజస్వి యెత్తి ఘన వేగమునం 
గని యసురు మహానాదుని 


ఘన వక్షస్సలమున( బడ విసరె సమయన్‌ 
(sn 


హరి వరు తారుని మార్కొని 
వర వీరుడు కుంభహనువు భండన మందున్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


ర 


తే.గీ. 


హరి చేత గోలుపోయిను 
గురుతర తరువున నసువులు కొట్ట బడంగన్‌ 


ఆ పని సైప( జాలక ప్రహస్తుడు స్యందన మెక్కి వింటినిం 
గోపము మీజి నూని వధ ఘోర తరమ్ముగ జేసె( బోరులో 
రూ పడచెం బ్లవంగులను గ్రూరత క్షోభిత సాగరమ్మునం 


దాయహపగ రాని శబ్దముల నాకృతి ఘోషలు రే(గె సేనలన్‌ 


ప్రళయ కాల మందు బ్రభవించు నిస్వన 
మ్ముల పగిదిని ధ్వనులు పుట్టె రెండు 
సేనల నడుమను విశేషమ్ముగా( బోరు 
చుండ హర్యసురులు యుద్ధ మందు 


రణ దుర్దముండు రాక్షసు( 
డణయచె శరౌాఘమ్ము చేత హరి యూధపులన్‌ 
క్షణమున గోపమ్ము సెలగ 

రణ భూమి+ బ్రహస్తుఃడు సుకరమ్ముగ నంతన్‌ 


వానర రాక్షస వీరుల 

మేనుల వ్యాప్తం బయి యట మేదిని యెల్లం 
గాన(గ నయ్యె నపుడు సుమ 

హా నగము లచట పజచిన యట్టి విధమునన్‌ 


రక్త ధార లట్లు ప్రబలు చుండంగ వె 
లుంగు చుండె భూమి సంగరమున 
మాధవమ్ము నందు మంచిగ బూసిన 
మోదుగుల వెలుంగు పుడమి వోలె 


హరివీర ధారా మహాతీరమును ఖండి తాయుధ జాల మహా ద్రుమమ్ము 
రక్తాఘ నామ నీరమ్మును యమ వార్డి గామిని సంఛిన్న కాయ శీర్హ 
మీనము నంగ వితాన శాద్వలము యకృత్నీహ పంకము+ గీర్ణి తాంత్ర 
శైవలమ్మును గృద్ర సంచయ హంసవ్ర జావృత కాలపృష్థాంబుజమ్ము 


ధవళ మేద స్సుఫీనా వృతమును నార 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


తే.గీ. 


కం. 


కం. 


చం. 


ఆ.వె. 


ణి నిభ నిస్వనమ్మును బాప జన సుదుస్త 

రమ్ము యుద్దమ్ము నా నది రాక్షస హరి 
థ 

వరులు దాటిరి గజ యూధపమ్ము భంగి 


అంత నీలుడు వీక్షించె నమ్ముల సృజి 
యించు వాని రథస్థుని నెల్ల హరుల 
వేగ చంపు వాని బ్రహస్తు వేగ వంతు 
నసుర సేనాపతి నపుడు హరి వరుండు 


బలిమిని వీచు వాయువు నభమ్మున( దోయద సంచయమ్ముపై( 
దలపడు భంగి నీలు హరు( దా( గని మార్కొన వచ్చు చుండశగా 
నిలిచి రథమ్ము నందు ధ్వజినీ పతి వేగ ప్రహస్తు( డుర్కె నా 
కలనున నీలు పై రథము కన్సడ భాస్కర వర్ణ తుల్యమై 


విలుకాండ్ర శ్రేష్ణు( డాజిని 
బలముగ లాగి ఘన ధనువు బాణము లేసెం 
జెల(గి ప్రహస్తుడు నీలుని 


బలవంతుని పైన గినిసి బలపతి యంతన్‌ 


నీలుని( జేరి విశిఖములు 

వీలుగ వేయం దనువును భేదించి వెసన్‌ 
రాలను భుమి బన్నగముల( 

బోలి రయమున నెద( గోపము కరము రే(గన్‌ 


శరముల నగ్ని తుల్యముల( జాల తపించి శితాస్త్ర ఘాతుడడై 
హరి వరు( డాగ్రహుం డయి ప్రహస్తుని దుర్భ్ణయు వచ్చువానినిం 
దరువు బెకల్సి ఘోరముగం దాడితు+( జేసెం బరాక్రముండు వా 
నర బల భర్త నీలు డని నైరృత నాథుని విక్రమమ్మునన్‌ 


అర్ద్జితుం డయి యటు లాగ్రహించి నినదిం 
చుచు భృశమ్ము నసుర శూరు( డంప 
వానను గురియించె( బ్లవగ చమూపతి 
పైన మిక్కుటముగ మేన నాట 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కాండము లాగుగా నలవి గాక ప్రహస్తుడు దుష్ట చిత్తు(డే 
మెండుగ వేయ గైకొనె నిమీలిత నేత్రుడు నీలు( డత్తటిన్‌ 
దండిగ కుర్యు వర్షమును దాళు శరత్తున నెద్దు భంగి నీ 
లుండు సహించె వానర వరుండు శరావలి మూసి కన్నులన్‌ 


కోపము నూని యమ్ములకు ఘోర నగమ్మును నంత సాలమున్‌ 
వే పెకలించి రక్కసుని వేగుల జంపెను గొట్టి వానరుం 

డేపున ద్రుంచె* గార్ముకము నెంతొ బలమ్మున నార్చె( బల్మబుల్‌ 
కోప విలగ్నమానసు(డు కుందక నీలుడు బల్లిదుం డనిన్‌ 


ధనువు నశింప జమూ పతి 

తన ముసలమ్మును గొని యరదమ్ము దిగె వెసన్‌ 
ఘనుడు ప్రహస్తుఃడు రోష 

మ్మున రాక్షస వీరు( డంత( బుడమిని నిలిచెన్‌ 


వా రిరువు రాత్త వైరులు వాహినీ ప 
తులు తరస్వినులు రుధిరాంగులు నిలిచిరి 
ఘోరముగ మదము స్రవించు కుంజరమ్ము 


ల పగిది హరి వరేణ్యు(డు రాక్షసుండు 


అతి తీక్టమ్ములు దంష్ట్రముల్‌ వెలయ సింహవ్యాస్రు సంకాశు లా 
యత బాహా ద్వయు లొక్క రొక్కరిని సింహవ్యాసు చేష్టా సముల్‌ 
వితతం బిద్దటు రాసికొంచు జయమున్‌ వీక్షింప నుత్సాహులై 
నుత వీరుల్‌ సమ రానివర్తులు ససందోహమ్ము పోరాడుచున్‌ 


అంత నుదరి ముసలము బ్రా 

ణాంతకము+ బ్రహస్తు(డు గొని యడిచెన్‌ రణ వి 
కాంతు(డు నీలుని నుదుటం 

బంతమ్మున+ గాజా నెత్రు వానర పతికిన్‌ 


రక్త సిక్తాంగముల వానర గణ నాథు( 
డంత( గొని మహావృక్షమ్ము నాగ్రహమ్ము 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


సెల(గ భృశముగ విసిరెను శీఘ్రమ వడి 
నా ప్రహస్తుని వక్షమ్ము నందు దాక 


తాడనముం గణింపకయె తద్ద బలమ్మున నా ప్రహస్తుఃడుం 
బాడిగ గొంచు రోకలిని బర్విడ బల్లిదు నీలు వైపు దా 
వాడి మగండు గాంచి యట వానిని వచ్చుచు నుండ వానరుం 


డోడక సుంత నీలుడు మ హోన్నత మైన శిలన్‌ వెసం గొనెన్‌ 


అంత యుద్ధాభిలాషిని నాజి ముసల 

శస్తుని ప్రహస్తుని నరసి శైల ఖండ 

మును విసరె నీలు డుగ్రుత మూర్భ మందు 
దగుల( దూరము బలముగ దారుణముగ 


నీల విముక్త ఘోర శిల నిర్గతమై వడి పెక్కు భంగులం 

జీలిచె నా ప్రహస్తు ఘన శిరము ఘోరతరమ్ముగా భువిం 
గూలెను బోవ బ్రాణములు కూల బలమ్ము గతింప శోభయుం 
దూల నిజేంద్రియమ్ములును ద్రుంప(గ మూలము వృక్ష భంగినిన్‌ 


పగుల నట్లు శిరము మిగుల ప్రహస్తుని 
తల మణీయును వాని తనువు నుండి 
కాటెను రుధిరము నగమ్మున సెలయేరు 
పాటు పగిది నపుడు వారకుండ 


పడ బ్రహస్తు( డాజి వానర వర్యు(డా 

నీలు చే+గదల్ప వీలు కాని 

యసుర బల మెడ(దల హర్షమ్ము నశియింప 
బాటి లంక కంత భయము కదుర 


నిలువ జాల కుండె నిహతుండు కా వాహి 
నీశు( డసుర సేన యెల్ల నాజి 

విటుగ నానకట్ట వేగ జేరి నిలువ 

జాల నట్టి నీటి సరణి దోప 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


కం. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నే(బది 


కం. 


రణమున( గూల నాయకుడు రాక్షస వీరులు యత్న హీనులై 
క్షణమున రాక్షసేంద్రుని నికాయము+( జేరిరి ధ్యాన మూకు లం 
గణమున నిల్చి శోక వర కంధి మునింగి విసంజ్ఞు లన్న దా 

రుణ గతి నిల్పి రెల్ల యసురుల్‌ దశ వక్తుని( జూడ నెంచుచున్‌ 


బలవంతు(డు విజయం బది 
కలుగన్‌ నీలు(డు సుకృతపు( గర్మము చేతం 
బలు రీతులం బొగడ బడి 


గలసి రఘూత్తముల ముదిత కపి వరు డయ్యిన్‌ 


యినిమిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 59, 


ప్రహస్తుని మరణమ్మును విని నిరాశుం డయి రావణుడు స్వయముగా నింద్రజిత్తు మొదలుగా( గల 
రాక్షస ముఖ్యులతో యుద్ధమున కేగి నీల సుగ్రీవ లక్ష్మణ హనుమంతుల తోడ ఘోర యుద్ధము 
సలిపి రాముని నెదుర్కొని పరాజయము నంది దీనుండై లంకకు మరలుట. 


ఆలమున నసుర సేనా 
పాలకుడు హతుండు గా(గ ప్లవగ వరుండా 
నీలుని చే సాయుధ మీ 
నాలయ నిభ వేగ సేన యడలుచు( బాజిన్‌ 


అసుర మహాచమూ పతి లయమ్మును దెల్పిరి యగ్నిసూనుచే 
వెస( జని రాక్షసాధిపతి భీకర రోష వశుండు గాగ ర 

క్కసులు మునింగె నంత దశకంఠుడు చింతను నాలకించి య 
క్కసున వచించె యూధపులః గాంచి బలారి సురాలితో వలెన్‌ 


43. 


44. 


తే.గీ. 


కం. 


కం. 


సానుచర సకుంజరు నాదు సైన్య పాలు 
నింద్రబల సూదనుని సమయించె నెవ్వ( 
డట్టి పగతు నుపేీక్షింప నెట్టి పగిది 
నుచిత కార్యమ్ము కా దెంచ సచివు లార! 


నశియింప జేయ శత్రుల 

భృశమ్ము గైకొన విజయము కృత్స్నము చను వా( 
డ శుభముగ స్వయమ్ముగ సమ 

ర శిరమున కద్భ్బుతంపు రణము నొనర్పన్‌ 


ఘన శిత మార్గ ణౌఘముల+ గాల్చొద వానర సేన నెల్ల నే( 
డనయుల రామలక్ష్మణుల నాజి వనమ్మును మండు టగ్ని కా 
ల్చు నటుల వానరవ్రజపు శోణిత ధారల భూమి నింపుగా( 
దనియం(గం జేయు వాడ వితతమ్ముగ నేను బరాక్రమమ్మునన్‌ 


ఎక్కెను బల్కి యిప్పగిది నెంతయు వెల్లు రథమ్ము నంతటం 
జక్కని వెన గుఅముల సంతతి కటిన స్యందనమ్మునున్‌ 

— అ అ 
రక్కస మందకుం బతి సురప్రభు శత్రువు రావణుండు తే 
రక్కడ నంగ కాంతుల మయం బయి రాజిలు చుండ నుద్ధతిన్‌ 


తప్పెట లింక దుందుభులు దద్దరిలంగ( జెలంగ శంఖముల్‌ 
గొప్పగ జబ్బలం జటివ ఘోరపు టార్పులు సింహనాదముల్‌ 
తప్పక రేగ స్తోత్రముల( దన్ను నుతింప శుభమ్ము¢ గోరి వే 
యప్పల లాశ నాధిపతి యప్పుడు చాగ( దొడంగె నుగ్రుడై 


మూగుచు రాక్షసాధిపతి ముఖ్యుని నీల ఘనాభ రూపులుం 
జాగిరి మాంసభోజనులు జ్వాలి నిభాయత దీప్త నేత్రులున్‌ 
వేగము రాక్షసుల్‌ విభుని వెంట జరింప దశాననుం డటం 


జాగెను భూతరాశి వృత శర్వు సురేశు నిభమ్ము వెల్లుచున్‌ 


వెడలి నగరి నుండి రయం 


బడర దశాస్యుండు గాంచె హరి సైన్యమ్ముం 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


గడలి మొగులు( బోలు ధ్వనుల 
గడు మించు శిలా ఘన తరు కర భాసితమున్‌ 


కాంచి రాక్షసానీక ముగ్రప్రచండ 

ము భుజగేంద్ర బాహుండు రాముండు శస్త్ర 
ధరుల శ్రేష్టు విభీషణు నరసి పలికె 

బ్లవగ సేనాను గతుడు నైశ్వర్య యుతుఃడు 


వివిధ వర పతాకధ్వజ విలసితమ్ము 

ప్రాస శూలాసి నానాస్త్ర భాసితమ్ము 
సైన్యము మహేంద్ర నిభ నాగ సంయుత మిది 
యెవ్వరిది యకంప్యము భీరు హీన బలము 


విని రాముని వాక్యము లిం 

ద్ర నిభ పరాక్రము:డు తెలిపి రామున కంతన్‌ 
ఘనుడు విభీషణుడా యసు 

ర నికాయ మహా బలమును రఘు వీరునకున్‌ 


ఎవ్వరా గజస్కంధమ్ము నెక్కి శిరము 

నూపు చున్న దాని మహాత్ము( డుత్సహించి 
వచ్చు చున్నా(డ వా డకంపను( డనంగ 
నేరు ముదితార్క తామ్రాస్యుని ఘను నసురు 


నిలిచి మృగకేతు రథ మందు వెలయు వాడు 
శక్ర సమ ధను వూపుచు శద్రి భంగి 

నుగ్ర వివృత దంష్ట్రమ్ముల నున్న వాడ 
తండ యింద్రజిత్తు వరప్రధానుః డార్య! 


ఎవ్వ( డుదరి వింధ్యాస్త మహింద్ర కల్సు( 
డరుగుదెంచు చుండెను ధన్వి యతి రథుండు 
వీరు డత డతికాయు:డు వింటి నున్న 
తమ్ము నూపుచు ఘనదేహి తనరి ధ్వజిని 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ర 


అపూడ యుదయించిన యటి యంబు జాప్త 
A) ప్‌ య 
వర్ల తామ్ర నయనముల వాడు కుంజ 

(x) 
రమ్ము ఘంటా రవమ్ములు పమ్మ నెక్కి 
నార్చు వాడు మహోదరుః డసుర వరుడు 


ఛవుల ప్రాస నెత్తి సంధ్యాభ్ర గిరి కాంతు 
అలరు వా(డు కాంచ నాభరణ స 

హిత తురగ వరమ్ము నెక్కి యరుగుదెంచు 
నసురుడడే పిశాచు( డశని వేగి 


మెఐపు వంటి వాడి మేటి శూలము నూని 
కింక రాశని రయ కీర్తితమ్ము 

గిరి నిభప్రకాశ వర వృష భారోహు( 

డతఃడె వర యశస్వి యగు త్రిశిరు(డు 


జలద తను పృథువ్యూఢ సుజాత వక్షుః 
డసుర వరుఃడు పన్నగ కేతు వడరు వాడు 
ధనువు సారించి యరుదెంచు ఘనుడు కుంభ 
నాము(డు సమాహితుండు రణమ్మునందు 


పరిఘనుం దప్త గాంచన వజ్ర జుష్ట 

మును సధూమ దీప్తమ్మును గొనిన వాడు 
నాత తోగ్ర రక్షో బల కేతు సన్ని 

భు(డు నికుంభు( డపూర్వ కర్ముం డతండు 


అరద మందుః జాపాసి శరౌఘ జుష్ట 

ము సపతాక పావక రూపమున నిలిచి వె 
లింగెడు నుదగ్ర రూప ఘనాంగు( డాత 
డద్రి శృంగ యోధుండు నరాంతకుండు 


ఆజి తలమ్మున వ్యామ్రాష్ట నాగేంద్ర హయ మృగాస్య సువివృ తాక్ష భూత 
రాసుల గూడి విరాజిల్లు నెవ్వడు నానా విధ సుఘోర నాద రూప 
భూతమ్ముల నెవండు పోరున నమరుల దర్ప మడంచు నతడు శశి సిత 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


సదృశంపు ఛత్రము సన్నని యూ(చల నలరార విలసిల్లు నతడు రాక్ష 

సాధిపతి మహాత్ము( డభిల భూతావృత 

రుద్రు భంగి నట వెలుగుచు నుండె 

నక్కిరీటి కుండ లాస్యుఃడు వింధ్య న 

గ వర సదృశ భీమ కాయు( డతడు 22. 


ఇంద్ర వైవస్వతుల దర్ప మెల్ల నణణచి 

నట్టి వీరుండు రక్షోగ ణాధిపుండు 

రావణుండు వెలు(గు చుండు రవి సమాన 

మని విభీషణు' డన రాము డాలకించి 

బదు లొసంగె శాత్రవ దమనునకు విభీ 

షణునకు నృవరుండు శత్రు దమను 

న కతి దీప్తు(డౌర! ప్రకటిత తేజస్వి 

రాక్ష సాధిపుండు రావణుండు 23. 


రశ్మి భాసితుం డసురుండు రావణుండు 

చూడ శక్యమ్ము కాని తేజోయుతుండు 

భాను సదృశమ్ము సువ్యక్త మైన రూప 

మున నితం డక్కజమ్ముగ( దనరు చుండె 24. 


ఎవ్విధి రాక్షసేంద్రు తను వెల్ల విరాజిలి చుండె( గాంచగా 

నవ్విధి దేవ దానవుల యంగము లెల్ల వెలుంగ( గాంచమే 

యివ్వరి( గాంచినన్‌ ఘన గిరీంద్ర సమానులె శైలయోధులే 

యివ్వర రావ ణానుచరు లెల్లరు దీప్త మహాస్త్ర ధారులే 25. 


ఘనముగ రాక్షసాధిపతి కాలుని భంగి వెలుంగు చుండె భూ 

త నిచయ ముగ్ర దర్శనులు దార్ద.శరీరులు చుట్టి తన్ను వే 
™ డే ప 

చన రణ మం దదృష్టమున( జక్క(గ వచ్చెను నాదు దృష్టికిం 


గినుకను నేడు వీడెదను గేళి విదేహ సుతార్ధ జాతమున్‌ 26. 


వచియించి రాము డివ్విధి 
యచిరమ్ము ధనువు గ్రహించి యనుజుం డుండన్‌ 
రుచిరముగం జెంత నిలిచె సు 27. 


తే.గీ. 


చం. 


చం. 


తే.గీ. 


రుచిరంపు శరమ్ము నూని రుష వీరు డటన్‌ 


ఆ వర రాక్ష సావలిని నారసి రావణు డిట్లు పల్కె ర 

క్షోవరు( డంత ద్వార గృహ గోపుర మార్గము లందు నిల్వుఃడి 
చేవను వీడి సంశయము చేరి సుఖమ్ముగ+ జొచ్చి లంకలో 

నీ విధి మిమ్ము గూడికొని యే( జనుదెంచిన( గాంచి వానరుల్‌ 


శూన్యమును ఛిద్రమును లంక( జూచి చక్క 

ని యవకాశమ్మును మధింత్రు రయమున( బురి 
నెల్లరకు దుర్భ్ణయమ్మును దల్లడిల్లః 

బ్ద్లవగు లందటు నిత్తురు బాధ లడరి 


వదలి వెసన్‌ నిశాచరుల వారలు వే చన నూని యాజ్ఞనుం 
దదుపరి వానరౌఘమును దద్ద కలంచె దశాస్యు డుద్దతిం 
గదలచుః బెద్ద చేప వడి గర్వ బలోన్నతి సాగరాఘముం 
వదలక తా( గలంచు విధి వారక క్రోధ సమేతుడై యనిన్‌ 


వచ్చెడు రాక్షసేంద్రు(+ గని బాణ సమేత ధనుస్సు తోడుతం 
జెచ్చెర వాన రాధిపతి చే(గొని శృంగ వరమ్ము పర్విడెన్‌ 
హెచ్చిన యాగ్రహమ్మున నహీన పరాక్రము+ డద్దశాస్యు వై 
పిచ్చ సెలంగ డెందమున వే వధియింప(గ సంభ్రమమ్మునన్‌ 


విసరెను శైల శృంగమును వృక్ష ససాను తలమ్ము నంత ర 
క్కసుని పయిం గపీశ్వరు(డు గ్రన్నన( గాంచి దశాననుం డహో 


పసిడి మయంపు పుంఖముల బాణ గణమ్ములం ద్రుంచె దానినిన్‌ 


వెస( జెలరే(గి రావణుడు భీతి నెడంద వహింప కింతయున్‌ 


బలిసిన కొండ నెత్తములు పాదప పంక్తులు నున్న శృంగమే 
పలు శకలమ్ములై పుడమి వ్రాల మహాహి సమాన బాణముం 
దులితము ఘోర కాలునకు( దూరము రాక్షస నాథధు( డేసెనా 
జ్వలన నిభమ్ము నగ్ని కణ జాలము వానర భర్త జంప(గన్‌ 


అనల శక్రాశని సదృశ మైన శరము 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


రావణ కర ముక్తము వానర పతి జేరి 
త్రుటిని భేదించె నంగము(బటిమ గుహుడు 
క్రౌంచ గిరిని భేదించిన గతిని మున్ను 


కూలెను సాయ కార్తు డయి కుంభినిపై వెస వీత సంజ్ఞుడై 
వాలి సహోదరుం డఖిల వానర నాథుడు గాంచి వానినిన్‌ 
నేలను గూల రాక్షసులు నెమ్మి సెలంగ భృశం బెడందలన్‌ 
మేలని యార్చి రెల్లరును మేటి బలాఢ్యులు విజ్ఞవీ(గుచున్‌ 


అంత గవయ గవాక్షులు నా సుషేణు 

డు బుషభుండు జ్యోతిర్ముఖు(డు నలు డద్రి 
వరముల బెకలించి వివృద్ద వపులు దూకి 
రెల్ల రసురేంద్రు వైపున కిద్ద్ధ బలులు 


వారి ప్రహార జాలమును వ్యర్థ మొనర్చెను రావణుం డనిన్‌ 
నారసముల్‌ దగం బటిపి నైరృత నాథు(డు వాడి ముల్కులన్‌ 
వీరుడు వానరేంద్రులను వేసి మహాధన చిత్ర పుంఖముల్‌ 
ఘోరము లెల్ల జీల వెస గూల(గ( బృధ్వి శితాంబకమ్ములన్‌ 


త్రిదశారి బాణజాలము 

న దారితు లయి భృశముగ వనచరప్రవరుల్‌ 
కదలం జాలక పుడమిని 

నొదుగ నసుర కపుల నొంచె నుగ్ర శరములన్‌ 


శరములం గప్ప బడ హరి సైన్య మర్ర్య 
వీరు లవని( గూల(గ నార్చి విద్ధులై శ 
రమ్ముల శరణ్య రాముని నిమ్ముగ శర 
ణమ్ము వే(డిరి హరులు భయమ్ము కదుర 


అంత రాఘవు(డు మహాత్ముడు ధన్వి విం 
టిని గొని వెసందాను జనుచు నుండ 
గాంచి లక్ష్మణుండు కరములు మోడ్చి మ 
హార యుక్త గిరల నన్న కనియె 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చాలుదు విద్దురాత్ము రభసమ్ముగ( జంపగ నార్య నీవు నే 
నాలము నందు జంపెద దశానను నీచు ననుజ్ఞ నిమ్మనన్‌ 
మేలుగ లక్షి వర్ణను(ఃడు మేటి బలాఢ్యు(డు లక్ష్మణుండు దా 
లాలన బల్ళౌ వాక్యములు రాముడు సత్య పరాక్రముం డిటుల్‌ 


వెడలుమ ధీర! యత్నపర వీరుఃడవై సమరం బొనర్ప(గా 
దడయక రావణాసురుఃడు ధాత్రిని నద్భుత విక్రముండు వీ 
రుడు రణ దుర్జయుం డితని రోషము నూనిన ముజ్జగమ్ములం 
దడరి సహింప( జాలిన మహాత్ముని( గాంచ నసాధ్యమే యగున్‌ 


నేరుమ వాని లోపములు నీ యబలమ్మును గాంచి యింపుగాః 
దీరుగ నిన్ను నీవు కడు దిట్టపు వింటిని స్వీయ చక్షులన్‌ 
మూరి సతమ్ము కాచికొను పోరున( జక్క సమాహితుండవై 

వీర వరేణ్య! నా'బలుకః బ్రీతిని రాముడు తమ్ము డంతటన్‌ 


లక్ష్మణుడు పరిరంభించి రాఘ వేంద్రు 
నంత నర్చించి కైమోడ్సు లాచరించి 

యుద్ద మొనరింప సౌమిత్రి యుత్సహించి 
చాగె నరి భయంకరు(' డంత సమరమునకు 


కనియెన్‌ లక్ష్మణు( డాజి రావణుని రక్షశ్రేణికిన్‌ నాయకున్‌ 
కన దుద్యద్దన దీప్త కార్ముకు మహా కాళింగ హస్తాభ పా 

ణి నికాయున్‌ శర వృష్టి మగ్నకపి గంధేభవ్రజున్‌ భిన్న దే 
హ నిరస్తాంగ నికాయ వానర సు ఘోరానీకునిన్‌ ఘోరునిన్‌ 


కని మహాతేజు డా దశకంరుని హను 
మంతు(డు మరుత్తనయు( డట మాని విశిఖ 
జాల మెల్ల రావణు దెస గేళి నుటికి 

చేరి తేరు పల్కెను గుడి చేతి నెత్తి 


త్రాస మీయ నాజి రావణున కత(డు 
వలికె సురల దానవ గణ యక్ష 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


గణముల నసుర తతి గంధర్వుల వలన 
భయము లేదు కలదు వాన రాళి 


పంచశాఖ®ఖ లుండ వజలు నా కుడి చేయి 
నీదు తనువు నందు నెగడు చుండ 
దీర్ద కాలము భవదీయ జీవాత్మ దా 

ని విలయమ్ము సేయు నే(డు చూడు 


విని మారుతి వచనమ్ములు 

కను లెట్ట( బడంగం గిన్క గాఢక్రోధ 

మ్మున భీమ విక్రముడు దా 

ననియె నసుర నాధుః డిట్టు లతి పరుషముగన్‌ 


శంక వీడి కొట్టు సత్వరమ్ముగం గీర్తి 
నందు మీవు స్థిరము నరసి దాని 
వానర! నిను వేగ నేను నాశన మొన 
రింతు వీర్య మెటి(గి చింత లేక 


విని రావ ణేరితములు వ 


చనములు హనుమంతు డనియె స్మరియింపుమ నే 


మును కొట్టిన నీ తనయు(డ 
గు నక్షుని మనమున నంచుః గ్రోధాత్ముండై 


అనగ విని మహా తేజుఃడు 

తన తలమునః గొట్టి మారుత తనయు వక్ష 
మ్మున రాక్షసేంద్రుఃడు దశా 

ననుండు రావణు డలిగి ఘనమ్ముగ నంతన్‌ 


కరతల ఘాత రయమ్మున 


మరుత్సుతుండు వణ(కి పలుమాటులు కరమున్‌ 


స్తిరుడై ముహూర్త కాలము 
న రావణు నిజ కరతలమున నడరి కొట్టెన్‌ 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


అంత గొట్ట బడ(గ నాంజనేయుని చేత 
నట్టు లాజి నమ్మహాత్ము చేత 

అ 
దశవదను(డు వణ(కె ధరణి కంపింప న 


చలము కదలు నట్టి చంద మొప్ప 


తల తాడితు రావణుని ము 

నులు సిద్ధు లసురులతో ఘనులు సురలు ప్లవం 
గులు నా ఘోర సమరమున 

నెలుంగు లొనరించి రెల్ల రీక్షించి వెజిన్‌ 


రావణు డూటడిల్లి వెస రాక్షస నాధుడు పల్కె నివ్విధిం 
జేవను శ్లాఘనీయు;(డవు చెన్నగు నా రిపు( డౌదు వీ వనం 
దా వచియించె వాయుజు(డు తద్దయు సిగ్గు సెలంగ నిట్లు ఛీ 
యేవ నొసంగు నా బలిమి యింకను జీవము లుండ నీ కిటుల్‌ 


వాగెద వేలనొ దుర్మతి 

యాగక కొట్టు మొక తూరి యడిచిన నంతన్‌ 
వేగమ నిను నా ముష్టియె 

చాగం జేయు యమపురికి సంశయ మేలా 


దక్షిణపు ముష్టినిం గినిసి 
రాక్షస పతి యెత్తి వానర వరుని గిరలం 
గక్ష సెలగంనా యెట్ట్జని 


యకు లడరంగొ ట్టై నురము నందు ననిలజున్‌ 


కని హనుమంతు విహ్వలునిః గంపితు( బల్మటు వక్ష ఘాూతునిన్‌ 
ఘన బలు నట్టు లయ్యసుర కాంతు(డు నిల్చి రథమ్ము నందు జా 


గె నతిరథుండు నీలు+ బరికించి రయమ్మున మర్మ భేదులం 
గనలి కురించె* బన్నగ నికాశ శరమ్ములు సైన్య నేతపై 


నీలునింగపి చమూపతిని వెలి(గింప 
దీప్త నారాచ పంక్తుల ధీరు(డా ప్ర 


తాపవంతుం డని దశవదను:డు నీలు 


54. 


55. 


56. 


57. 


58. 


59. 


60. 


డంత నక చేత గొని పర్వతాగ్రము వెస 


విసరెను రాక్షసేంద్రు పయి వేగము యంతట వాయుజుండు లే 
చి సురుచిరమ్ముగం దెలివి( జెంది మనస్వి రణాభిలాషి చూ 

చి సమర మందు నీలు హరి శేఖరు( గూడి చెలంగు చున్న రా 
క్షస విభుః బల్కొ నన్య రణ సక్తుని మారొ గన బాడి కాదు నాన్‌ 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


శరముల నేడిట శృంగము 

ను రావణుడు తీక్టముల ఘనుడు ముక్కలు సే 
య రయమ్మున నేలం గూ 

లె రవమ్ము లౌెసఃగ( గపులు నిరీక్షింప( ద్రుటిన్‌ 


పగిలి గిరి శృంగ మవని(బ 

డంగని చమూపతి కనలా నెడ.ద('పర దమనుం 
డగు నీలుం డంత భృశ 

మ్ముగంగాలానల నికాశము సమర భూమిన్‌ 


అంత నీలు( డాజి విసరె నశ్వకర్ణ 
సాలచూతాది నా నాన్య సాల జాల 

మును సుపుప్పితమ్ముల( గోపమునః జెలంగి 
రాక్షసేంద్రుని పై వానరప్రవరు(డు 


ఆతడు మార్కొని రయమున 

నా తరు పంక్తి నజికెను శితాంబక ధారా 
పాతమ్మున ఘోర శర 

వ్రాతమ్మున( గప్పె రోసి పావకి నంతన్‌ 


కురియ( బడ శరాఘమ్మున 

హరి పతి మేఘమ్ము భంగి నతి బలు(డంతన్‌ 
గురు నిజ తనువు( గుటుచగ న 

నరిచి నిలిచె టెక్కెము పయి నగచరుః డెలమిన్‌ 


కని పావకాత్మజుని ధ్వజ 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


మునకు జివర నుండ గోపమున వెస మండెన్‌ 
ఘనుఃడా దశవక్తుం డబి 
చెను నీలుండు భృశముగ విచిత్రధ్వనులన్‌ 


నిలచి పతా కాగ్రమ్మున 

జ్వలత్కిరీ టాగ్రమునను జాపాగ్రమునన్‌ 
విలసిల్లు చుండ నీలుడు 

కలిగె వెటిు(గు రాఘవులకు( గాలి సుతునకున్‌ 


హరివరు లాఘవమ్ము( గని యచ్చెరు వందెను రాక్షసేంద్రు(డే 
విరివిగ మండు టస్త్రమును వేగమ యా యనలాస్త్ర రాజముం 
గరమున+ దాల్ప( దత్తజిము కల్లగ నీలుని వేగ మారయన్‌ 

మురియుచు నార్చి రారసి రిపున్‌ హరి వీరులు లబ్ద లక్ష్యులై 


వానరుల ఘోషను వినగ 

మానసమున సంభ్రమమ్ము మానక రే(గం 
దా నెద్ది యేని చేయగ 

లేని గతిని నయ్యసుర వరేణ్యు(డు నిలిచెన్‌ 


కసి నాగ్నేయాస్త్రమ్మును 

వెస సంధించి శరమున( గపివరేణ్యుని నీ 

లు సమీక్షించి యట ధ్వజ 

మ్ము సివర రావణు(డు వాక్యము లనియి నిట్లున్‌ 


రావణుండు పలికె రాక్షసేశ్వరు(డు తే 
జస్వి మాయ గూడి చక్క నైన 
లాఘవమున( గపివర! తనరు చున్నావు 
మిక్కుటముగ నిచట నక్కజముగ 


చేవ గలిగె నేని నీవ రక్షించుకొ 

నుమ బలిమిని నిన్ను సమర మందు 
నూను చుంటి వీవు వానర! వివిధ రూ 
పము లనేకములను వ్యర్థముగను 


68. 


69. 


70. 


71. 


72. 


73. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


వేయ+గ నేను బాణమును వేగము కూర్చుచు నస్త్రరాజముం 
దీయును నీదు ప్రాణములు ధీరత( గాచిన నీవు వాని నం 

చా యసురేంద్రు' డంతట మహాస్త్రము బాణవరమ్ము నందు సం 
ధాయక మింపుగా( దనర దా నొనరించి కపీంద్రు( గొట్టణగా 


అస్త్ర యుక్త బాణ మా నీలు బొమ్మున( 
దగుల మండుచు భృశముగ ధరా త 
లమున( గూలె నంత బ్లవగ సేనాపతి 
దారుణముగ గనలి తతీక్షణమ్ము 


తండ్రి మహిమ తోడ( దనదు తేజమ్మున 
వీడక యసువులను వీర వరుడు 
భూమి పైన గూలె మోఢశాళు లానంగ 


వ్రాల వానింగాంచి లక్ష్మణుండు 


ఆరసి మూర్చ నందిన మహా కపిసైన్య పతిన్‌ దశాననుం 
డా రణ కౌతుకుండు రథ మందు మహాభ్ర ర వాభ మందు( దా 
జేరగ నంత లక్ష్మణుని శీఘ్రమ పర్విడి యుద్ద భూమిలో 
థి 
వీరుని నాపి యుద్ధతిని వింటిని మండుచు+ దట్టి నిల్వణగా 


పొడగని యప్రమేయ ధనువున్‌ వెస దట్టుచు నున్న రావణుం 
గడు బలవంతుః డిట్టు లనె( గ్రన్నన( బల్కులు లక్షణుండు వీ 
రు+డడరి యో నిశాటగణ లోకపతీ! తగదే యెదిర్ప దం 

దడి( గని నీకు వానరుల ధైర్యముతో నను దాక జాగుమా 


వాడి నారి మోత గూడిన యాతని 
గిరల నెల్ల నాలకించి రాజు 
సరస కేగి యంత సాౌమిత్రితో సరో 


షమసుర వరు డనె వచనము లిట్లు 


దైవ వశమ్ము చేత నుచితమ్ముగ వచ్చితి నాదు దృష్టికిం 
బోవ(గ నంత కాలయము ముందుగ నో విపరీత బుద్ధి! యో 


74. 


25: 


76. 


77. 


78. 


79. 


80. 


చం. 


కం. 


తే.గీ. 


భూవర పుత్ర! నా శర సమూహముచే వ్యధథితుండ వై వెసం 
బోవుదు వీ క్షణమ్ముననె పోరున గూలఃగ మృత్యు శాలకున్‌ 


అతనికి జెప్పె విశ్మయము నందక గర్జితు( గాంచి రావణున్‌ 
శిత ఘన దంష్టు లక్ష్మణుడు చెప్పరు గొ ప్పలు రాజ! ధీరులే 


యతి కలుషాత్ములన్‌ ఘనుః(డ! యాత్మ బలమ్ము వచింతు వేల నా 


తతముగ నేను నేరుదును ద్వద్భ్బల వీర్య పరాక్రమమ్ములన్‌ 


ఉంటిని నే ధనుశ్శరము లూని రణాంతర భూమి నిచ్చటం 
గంటివె నీ ప్రతాపమును గాంచెద రమ్మిక వా(గు దూరకే 
మంట సెలంగ( గోపమున మానుష భోజను+( డేడు బాణముల్‌ 
వింటిని గూర్చి వేసెంగని వేగమ లక్ష్మణుపై సుపుంఖముల్‌ 


కాంచన పుంఖ బాణముల గ్రన్నన వానిని లక్షణుం డహో 
త్రుంచెను వాడి యంచులను రోష పరీత మనస్కు(డై యనిం 
గాంచి నికృత్త బాణముల ఖండిత భోగ ఫణీంద్ర తుల్యముల్‌ 
మించి దశాననుండు రుష మేటి శితాన్య శరమ్ము లేయయణగా 


రావణు బాణ పంక్తులను లక్ష్మణు( డింపుగ( గూల్పొ నన్నిటిం 
జేవ క్షురార్థ చందిర విశేష శిఖోన్నత కర్ణి భల్లముల్‌ 

వావిరి రామ సోదరు(డు పన్నుగ వేసి యనార్తుః డయ్యెడన్‌ 
రావణు డందె విస్మయము లక్ష్కణు వేగము గాంచి యత్తటిన్‌ 


కని స్వీయ మోఘ బాణము 

లను ద్రిదశారి సునిశిత శరముల+ తిరిగి వే 
సెను రావణుండు సౌమి 

త్రినిం గని యనేకములను దీవ్రతరముగన్‌ 


లక్ష్మణుడు గూడ బాణమ్ముల నశని నిభ 
ముల మహేంద్ర నిభుఃడు చాపమునం( బ్రకాశ 
వంతములు గూర్చి వేసెను వడి వధింప 
రాక్షసేంద్రు శితాగ్రములను జెలంగి 


81. 


82. 


83. 


84. 


85. 


86. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వానిని జేసి ముక్కలుగ బాణ పరంపర రాక్షసప్రభుం 
డా నలినాసనుం డిడిన నమ్మును నగ్ని నిభమ్ము నంత రా 
మానుజు ఫాల భాగమును నారసి వేసెను వేసి నంతటన్‌ 


దానికి దా' జలించె వితతమ్ముగ జాపము సుంత జాబ(గా 


రావణ శరార్తు+ డంతట లకణుండు 

వడసి సంజ్ఞను రఘువీర వరుడు కష్ట 
మడర యత్నించి యా త్రిదశారి భీమ 
చాపమును ద్రుంచె భీకర శరము నేసి 


భగ్న చాపుని నిశితాగ్ర బాణములను 
వేసి మూడింటి గొట్ట నా వీర వరుడు 
దాశరథి రావణుడు శరార్త తను డటం జ 
లించి పడసె గష్టమునం దిరిగి తెలివిని 


తునిసిన విల్లు వాడు మణి తూపున నార్తిని నున్న వా(డు మే 
నున రుధిరమ్ము కాజిడు ఘనుండును మే దడియంగం గొ వ్వునం 


గినిసిన వాడు శక్తి యుత కీర్తిత రావణు డంత శక్తినిం 


గొనె నలి నాసనుం డిడిన ఘోరపు టాయుధముం గరమ్మునన్‌ 


ధూమము లేని యగ్ని వలె దోచెడు శక్తిని శక్తిమంతమున్‌ 
భీమపు భీతి నీయ(గం గపిప్రవ రాలికి మండు దానినిన్‌ 
బీమ బలుండు రావణుడు వేగముగా విసరెన్‌ బలమ్ముతో 
భీమ పరాక్రముం డయిన వీరుని లక్ష్మణుపై రణమ్మునన్‌ 


అస్త యుత బాణముల భరతానుజుండు 
వచ్చు శకినిం గొటెను మెచ్చక యన 

అ! A] 
లాభ శరముల శక్తి భుజాంతరమున( 
గడు విశాల మైనట్టి వక్షమున( దూజి 


వెలి(గెను వ్రాలి భూమి పయి విస్తృత శక్తి యుతుండు శక్తిచే 
బలముగ ఘాతు( డైనను నపార పరాక్రమ లక్ష్మణుండు వి 
హ్వలు( గని రావణుండు దశవక్తుఃడు వేగమ చేరి చెంతకున్‌ 


87. 


88. 


89. 


90. 


91. 


92. 


93: 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


బల నిజ బాహు యుగ్మమున( బన్నుగ బట్టి తొడంగె నెత్తగా 


హిమ నగమ్మును మందర మేని మేరు 
పర్వతమును ముజ్జగముల సర్వ దేవ 
తలను గూడి శక్తి యుతు+ డెత్తంగ నట్టి 


రావణుం డెత్త లేకుండె లక్ష్మణు నట 


బ్రాహ్మ శక్తి చేత లక్ష్మణుం డని గొట్ట 
బడిన వక్ష మందు బెడిదముగను 

దలదచె నంత నెడ(ద దన్ను నూహింప లే 
నట్టి విష్ణు భాగ మంచు నపుడు 


దేవ కంటకుండు రావణుం డంత దా 
నవుల దర్ప మడచు నలిననాభు 
నంశు లక్ష్మణుని నరావతారు( గదల్ప 
లేక బాహువుల నిలిచె నతండు 


వాయు సుతుః డంత బరుగున వచ్చి కోప 
మూని భృశముగ రావణు మూరి కొట్టె 

వజ్ర సన్నిభ ముష్టిని వక్ష మందు 

బడ(గ( గంపించి మోకాళ్ల( బుడమి పైన 


చెవులను నాస్య నేత్రముల+ జిక్కని రక్తము కాటి దూలుచున్‌ 
వివశత నిశ్చలుండు నయి వీరు(డు కూల బడెన్‌ రథమ్ముపై( 
దివిరిన నిల్వ లేక యి(క( దేర మూర్భ విసంజ్ఞ రాక్షస 

ప్రవరు(డు ముష్టి ఘాతమున వానిని నవ్విధి గాంచి వానరుల్‌ 


బుషులు సాసుర సుర లెల్ల రా భీమ వి 
క్రముని రావణు గని రణము నందు 
భీకరధ్వనులను వీ(క నొనర్చిరి 
యంబరమ్ము నంట నంత వింత 


కొని చనె వాయునందను:డు కూర్మిని లక్ష్మణు స్వీయ బాహులన్‌ 


94. 


95. 


96. 


97. 


98. 


99. 


100. 


కం. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


వనరుచు రావణార్తుని నపార బలున్‌ రఘు రాము చెంత కం 
త నిజ రిపువ్రజమ్ము నకు( దద్ద యకంప్యు(డు నయ్యి వాయు నం 
దనునకు భార హీనముగ దద్ద సఖిత్వము భక్తి యుండుటన్‌ 


ఘను సౌమిత్రి జయించి వె 

స నరిగి దశకంఠ ముక్త శక్తి విడిచి శ 
త్రుని లక్ష్మణు ధీరుని(జే 

రెనా రథస్థానమును దిరిగి భద్రముగన్‌ 


ఘన తేజస్వి దశానను( 

డును సంజ్ఞను బడసి వీరుడు మహా సమర 
మ్మున నంత గొని మహద్దను 

వును గైకొనె శిత శరములు పుంఖ లసితముల్‌ 


తలగ దన్నూహింపగ 

నలవియె కాని హరిభాగ మని రిపు దమనుం 
డిల లక్ష్మణుండు శల్య 

మ్ములు తొలగ నరోగి యయ్యె బూరము నంతన్‌ 


కని వానర సైన్యమ్మున 

ఘన వీరులు కూల నాజి గాకుత్నుం డం 
త నసుర నాథుని దశ వ 

క్తుని చెంతకు( బర్విడె వడి రోషాత్ముండై 


అంత సమీప మే(గి యనిలాత్మజు డా రఘు వీరు తోడ నీ 
వంతము సేయ రాక్షసుని నాజిని నెక్కుమ నాదు వీపు ధీ 
మంతుని వైనతేయు పయి మాధవు( డెక్కిన భంగి నంచు(దా 
నెంతయొ భక్తి( బల్క(గ నరేంద్రుడు రాముడు సంతసమ్మునన్‌ 


ఆలకించి వాయు తనయు( డన్న మాట 
లంత మనుజాధిపు(డు హనుమంతుని ఘన 
పృష్థ మపు డధిరోహించి వెస వర రథ 
మందు నున్న రావణుః గాంచె నాజి లోన 


101. 


102. 


103. 


104. 


105. 


106. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


రావ ణాసురు( గని రాముడు తేజస్వి 

వేగ దూశె నంత వీ(క వాని 

పైకి విష్ణువు మును వైరోచనుని పైకి 

నాయుధమ్ము నెత్తి యరుగు నట్లు 107. 


ఘనముగ( జేసి జ్యా రవము కాంతు(డు వజ్రము నల్లు నట్టు లా 

యినకుల వార్ణి పూర్ణశశి యిమ్ముగ( బల్కె గభీర వాక్కులం 

గని యిటు లాగు మాశగు దశకంఠ! నిశాచర! చేసి యప్రియ 

మ్ము నిటుల నాకు నందుదువు మోక్షము నెచ్చటి కేగి యివ్విధిన్‌ 108. 


యమ రవీంద్ర వైశ్వానర కమల జాత 

శంకరుల కడ కేగిన సత్వరము ద 

శ దిశల కరిగిన నిక మోక్షమ్ము నంద 

లేవు నా నుండి రావణ! నీవు నేడు 109. 


ఎవ్వరు నీదు శక్తి దపియించి ధరం బడె నే డతం డహో 

నివ్వెజి లేచి మృత్యు వగు నీ కసురేంద్ర! సపుత్ర పౌత్రమున్‌ 

రివ్వున నీ చతుర్దశ బలీయ నిశాచరులా జనస్థలిన్‌ 

నవ్వుచు కూలి రే శిఖిల నుగ్గయి యయ్యవి యీ శరమ్ములే 110. 


లా జనస్థాన వాసులు నధిక బలులు 
కూలి రెల్ల మదీయ శరాలి రాక్ష 


సర్షభ ముహూర్త మాత్రమ సంగరమున 111. 


విని యా రాముని మాట లెల్లను మహా వేగోగ్రు రకో విభుం 

డనిలాత్మోద్భవు( గాంచి మున్ను గల స్వీయాసూయ నెల్లం దలం 

చిన క్రో ధమ్మున ఘోర దీప్త శిఖలన్‌ శీఘ్రంబ కాలాగ్ని మిం 

చిన నారాచము లేసి మోయ నృవరుం జీల్సెన్‌ వరాంగమ్ములన్‌ 112. 


రాక్ష సేంద్రు నా శరమ్ముల పీడితుం 
డయిన స్వీయ తేజ మడరు హనుమ 113. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


మారుతాత్మజుండు మరల పెరిగె( దేజ 
మందు మిక్కుటముగ నక్కజముగ 


ఘున తేజుం డా రాముడు 

కని రావణ సాయ కార్తు( గపి శార్టూలున్‌ 

ఘన రోషావేశుం డ 

య్యెను సమ రాంతరము నందు నీక్షింప హరుల్‌ 


భగ్న మొనరించె నిశితాగ్ర బాణ పంక్తి 
నంత గదిసి కాకుత్ఫుండు స్యందనము స 
చక్ర సపతాక సధ్వజ చ్చత్ర హయ స 
సారథి స శూల ఖడ్గ సాశని( జెలంగి 


అంత దేవ రిపు భుజాంతరమ్మున సువి 
శాల రమ్య రూప జాత మందు 

వజ్ర సన్నిభ శర వరమున గొట్టె వ 
జ్రమున వజ్రి మేరు శైలము గ్రియ 


ఎవ్వరు వజ్ర పాతమున నింక మహాశని పాత మందునున్‌ 
నవ్వ(డ్‌ కంప మంద(డొ యనూహ్యము రామ శ రాభిఘాతుడై 
యవ్వర రాక్ష సేంద్రుడు మహాహవ మందు జలించె నార్తు(డై 
నివ్వెటి వీడె( జాపమును నిర్భయు+ డైనను శక్తి హీను(డై 


కాంచి విహ్వలు రావణు నంచితమ్ము 

గ వెలుగు మహార్ద చంద్ర సుకాండ మూని 

దాని చే నర్క వర్ణిక దనరు వాని 

మకుటమును జీల్పెను రఘురామ విభు( డడరి 


విషము లేని సర్పము భంగి వెలుగు లేని 
తటి(గిన కిరణ రాసుల దపను భంగి 

సిరి చెడ(గ( గిరీ టాదులు శిధిలము లయి 

యున్న యసురేంద్రు తోడ నరోత్తము( డనె 


114. 


115. 


116. 


117. 


118. 


119. 


ఉ. చేసితి దొడ్డ కార్యమును జేసితి నన్ను గపిప్రవీర హీ 
నాసమ దుఃఖ తప్తునిగ నా కరణమ్మున డస్పితీవు ని 
న్నా సమవర్తి గేహమున కంప దలంపను మచ్చరమ్ములన్‌ 
వీసము భీతి లేక చను వేగ నిశాచర నాథ! లంకకున్‌ 120. 


ఆ.వె. ఏ(గు మనుమతింప నెలమి నీ వూజడి 
ల్లి నిసి రథ ధనువులంగొని బలమున 
రమ్ము చూతు వీవు రథమున నిలిచి నా 
బలము నెల్ల నసుర వర్య! యాజి 121. 


తే.గీ. _ అన విని హత దర్పానంద హత నిజాశ్వ 
సూత విశిఖార్త్ర ఖండిత జాతరూప 
మకుటు( డంత( బ్రవేశించె వికల మాన 
సుండు నయి లంక కసుర విభుండు వేగ 122. 


కం. ఏ(గ రజనీ చరుఃడు పురి 
కాగతి నమరారి లంక కంత నొనర్చెన్‌ 
వేగ విశల్యులుగ( గపుల 
నా గురుబల లక్ష్మణుని నరాధిపు( డనిలో 123. 


తే.గీ. ఓడ నింద్రారి వీక్షించి యుత్సహించి 
ముదము నందిరి యమరులు భూత రాశి 
గూడి యసురులు వార్థుల గూడి దిశలు 
నహులు భూ జల చరులు ననల్పముగను 124. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నేబది 


తొ మ్మిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 60. 


శ్రీరాముని చేతిలో? బరాజయ మంది రావణు(డు లంక కే(గి నిద్రలో నున్న కుంభకర్ణుని లేపి తన 
వద్దకు రమ్మని చెప్పు( డని రాక్షసుల నాజ్ఞాపింప వా రేగి కుంభకర్ణుని నతి కష్టమున లేప(గ 
నాతడు రావణుని( జూడ వచ్చు చున్న వానరు లెల్ల వాని గాంచి భీతిల్లుట. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


కల(గె నిజేంద్రియములు చే 

ర లంకకు దశాననుండు రామ శర భయం 
బలవడ నార్తు డయి భృశము 

విలయము కా దర్ప మెల్ల విలపించె నెదన్‌ 


కరి మృగ రాజు చేత భుజగప్రవరుం డల వైనతేయుచే( 
బెరుగక యోడి నట్లసుర వీరు(డు రాముని కోడె వానివా 
శరముల బ్రహ్మదండ నిభ సాయక కోటి దటిన్ని భప్రభా 
సురుచిర వర్ణ తుల్యముల స్రుక్కె స్మరింప(గ రావణుం డెదన్‌ 


పసిడి మయమైన పరమ దివ్యంపు టాస 
నమ్ము నాశ్రయించి పలికె నుమ్మలించి 
గాంచి రాక్షసులను దశకంఠరు( డిట్లు 
వాక్యములు రాక్షసేంద్రుఃడు వంతతోడ 


చేసిన నా తపం బది యశేషము పూర్ణము వ్యర్థ మయ్యెనే 

నే సముడన్‌ బలారికిని నే నిట మర్త్యున కోడి యుంటింబ 

ద్మాసను( డన్న భాషణము లక్కట చేరెను నన్ను మానవ 
త్రాసము కల్లు నీకు నిల రావణ! యన్నవి సత్య మైనవే 


దేవ దానవ గంధర్వ పావ నోర 

గాసుర గణ యక్షాది నికాయమున న 
వధ్యతను బొంది యుంటిని బ్రహ్మ నడుగ 
లేదు నే న రావధ్యం బనాదరమున 


పుట్టును నాదు వంశమున బుత్రులు మంత్రులు నశ్వ సూతులున్‌ 


గట్టి బలమ్ము గూడ నిను గాలుని యింటికి? బంపు వా(డు దా 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


నెట్టన నంచు పూర్వము యనెన్‌ ఘను(డా యనరణ్యుఃడే ననుం 
దెట్టుచు వంశదుష్ట! కుమతీ! యసురాధమ! యంచు గిన్కతో 


విదిత మయ్యె నతడు రఘు వీరు డైన 
నరు(డు రాముడని యిపుడు నాకు దాశ 
రధి యనంగ యిక్షాకు గిరలు స్మరింప( 
గ ననరణ్యు వాక్యమ్ములు మనము నందు 


శపియింప( బడితి వేదవ 
తి పడతిచే నామె యవమతి యయి కినియయణగా 
నపుడే నామెయె సీతగ 
నృపునకు జనకునకు( బుట్టె నిరుపమ భూతిన్‌ 


ఉమయు రంభయు వరుణోద్భవా నందీశ్వ 
రులు నుడివిరి యెట్లు రోష మూని 

యట్లు ప్రాప్త మయ్యె నక్కట నాకిష్టు 
బుషుల మాట లేల రిత్తవి యగు 


మీర లెణింగి శాపములు మిన్నగ యత్నము సేయ నర్హులే 
వీరులు రాజ వీథులను వేగమ గోపుర మూర్ణ పంక్తులన్‌ 
వారక నిల్వగా వలను బన్నుగ రాక్షస వర్యు లెల్లరున్‌ 


తే.గీ. 


కం. 


ధీరుని కుంభకర్ణు( గని దేవ సదానవ దర్ప హంతకున్‌ 


అప్రతిమ గభీరుని జలజాసన ఘన 

శాప తప్తుని సుష్తుని( జక్క లేప 

వలయు నని నెణిగి తన యపజయ మా ప్ర 
హస్తు నిధన మాదేశించె నసుర వరుల 


తగ రక్షింపు(డు ద్వారము 

లం గలసి ప్రాకారములను రయమున నెక్కుం 
డు గురుతర నిద్రు లేపుడి 

యగణిత బలు కుంభకర్ణు నంచిత రీతిన్‌ 


10. 


11. 


12. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఏ డెనిమిది తొమ్మిది లేక పాడిగ(ంబది 
నెలలు నిద్రించు సుఖముగ( గలత లేక 
కుంభకర్ణు( డకట కాల కుంరిత నిజ 
చేతనుం డసుర వరుండు చిత్రముగను 


అనుమతి గైకొని నిద్రిం 

చెను దొమ్మిది దినములు గడచెను నే(టికి నా 
ఘన బలుని గుంభకర్ణుని 

ననిద్రు* జేయు:డు వెస జని యసురప్రవరుల్‌! 


సర్వ రాక్షసశ్రేష్టుండు సంప గలడు 
కుంభకర్ణుండు క్షిప్రమ్ము ఘోర వాన 
రులను రాజకుమారుల( గలను లోన 


జెల(గి యమ్మ హాబాహుండు చింత లేక 


సమరమునం బతాకు( డగు సర్వ మహాసురు లందు ముఖ్యఃడే 
సమదము కుంభకర్ణుడు భృశమ్ముగ మూఢుడు నిద్రవోవు ని 
త్యము మటేీ గ్రామ సాఖ్యముల+ దద్దయు+ బ్రీతి వహించు చుండు దా 
సమరము లందు దుర్జయు:డు శత్రు భయంకరు+ డిద్ద తేజు(డున్‌ 


లేవంగ గుంభకర్ణు(డు వరిష్టిడు రామ పరాజితుండు గా 

నీ వర ఘోర యుద్ధమున నెంతయు నార్తి వహించి నట్టి యీ 
రావణు శోక మంత మగు భ్రాతయె సాయము కష్ట వేళలో 
జేవను శక్ర తుల్యు( డయి చేయని చో నత డేల నా కహో 


విని దశకంఠు వాక్యములు వీరులు మాంస సరక్త భోజనుల్‌ 
చని వెస గుంభకర్ణు సువిశాల గృహమ్మున కంత నెల్లరుం 
గొనివర గంధమాల్యములు కుంభశతమ్ములు భోజనమ్ములం 
దనరఃగ యోజ నాయతము ద్వారమునుం గని చేరి రింపుగన్‌ 


అసురులు కుంభకర్ణుని గుహాంతర మార్తవ గంధ వాహినిన్‌ 
వెస( జని కుంభకర్ణు ఘన వీరుని శ్వాసకు దూలు చుండగాః 
బస చెడి గట్టి యత్నముల+ బన్నుగ నిల్చి ప్రవేశ మింపుగా 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


ర 


నెసక మెసంగ జేసి రపు డెల్లరు కాంచన రత్న వేదికన్‌ 


రమ్య శుభ గుహ లోపల రాక్షసప్ర 
వరు వికృత సుప్తు( బాతిత పర్వతాభు 
భీమ విక్రము( గాంచిరి వీరవర్యు( 
గుంభకర్ణు నెల్లరు మేలుకొలుపం దొడ(గి 


ఊర్ధ్వ రోమ విలసి తోన్నతాంగుని మహాశివిష మన నిశ్వసించు వాని 
శ్వాసచే( జలియించు వాని నిద్ర నడరు వానిని భీషణ మైన విక్ర 

మము వాని( బాతాల సమ వక్తు భీమ నాసాపుటు వర తల్ప సర్వ గాత్రు 
మేదో రుధిర గంధు మిత్ర వర్ణ కిరీటు నైరృత వ్యాఘ్రుని వీరవర్యు( 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


గాంచ నాంగదు శత్రుఘ్ను ఘునుని(గుంభ 
కర్ణు+ గని యుంచి రట భూత కాయములను 
మేరు సన్నిభ రాసుల మించి తృప్తి 

నొసఃగ మృగ మహిష స వరా హోత్కరములు 


అన్నరాసు లింక నస్ర కుంభమ్ములు 
వివిధ మాంసములును విరివి నుంచి 
రుదరి కుంభకర్ణు నెదుట సురారులు 
పూసి రంత గంధములు తనువున 


చూపిరి వాసన మాలల 

నేపుగ దివ్యముల మించి హిత గంధములన్‌ 
ధూపమ్ములు గంధమ్ములు 

నాపక తనరించి యార్చి రభ్రధ్వనులన్‌ 


పూరించిరి శంఖమ్ములు 

మూరి శశాంక సదృశములు బోరన నెల్లర్‌ 
వారగ నోరు నినదములు 

ఘోరముగా? జేసి రంత క్షోణి చలింపన్‌ 


అబచిరి యసురులు లేపగా 


జబచిరి కరములు కరము నిశాచర ముఖ్యం 


21. 


22. 


23. 


24. 


25. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


దబిచుగ జేసిరి శబ్దము 
లలీముటీ నా కుంభకర్ణు నంకము నందున్‌ 


ఉరు భేరీ శంఖప్రణ 

వ రవమ్ములు మ్రోగుచుండ+ బాటీ దిశలకున్‌ 
ధరం గూలె నభో ద్విజములు 

కరముల చప్పట్లు సింహ గర్జనలు వినన్‌ 


అయిన సుసుప్తుడు లేవండ 

భయుం డసుర వర్యు( డా రవములు సెల(గినన్‌ 
రయమున రక్కసు లినుపగు 

దియలు గదా ముసలములను ధృతి నూని యటన్‌ 


కొట్టిరి యుర మందు గ్రూర రాక్షసులు గ 
దలను శైల శృంగములను ముద్ద 

రముల ముష్టుల ముసలముల నుగ్రమ్ముల( 
గుంభకర్ణు సుష్తు ఘోరముగను 


నిలువ లేకుండి రా బల్లిదు లసుర వరు 
లల్ల కుంభకర్ణుండు శ్వాసింప వెడలు 
వాత రయమునకు నెదుట నాతత దృఢ 
త నిలిచి తివిరి మ్రౌయించిరి నినదములు 


శంఖ భేరీ పణవ కుంభ సహ మృదంగ 

వాద్య శబ్దమ్ము లడర( గంపనము లింక 
దశ సహస్రాసురులు మూగి తన్ను లేప 
నటబిచినను గొట్టినను లేవ'డంజ నాంగి 


26. 


27. 


28. 


29. 


30. 


ఎప్పుడు కుంభకర్ణుని మహా బలు మేల్కొన( జేయ కుండిరో 
యప్పుడు గట్టి యత్నమున కందటు( బాల్పడి రంత వింతగా 
జొప్పడ నెక్కి త్ర్‌క్కుటకు శూరులు దండ క శాంకుశమ్ములం 
జప్పున( గొ ట్టి రశ్వ ఖర జాంఘిక కుంజర సంచయమ్మునున్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ఉదరి మ్రోయించిరి సశక్తి యుగ్ర భేరు 
లను మృదంగ శంఖములను ఘన శరీరు 
గొటి రంగముల నడరి గటి కఖ 

అ A] డా) 
ల గద లింక ముద్గర ముసలముల రాడ్డ 


నిండె నెల్ల లంక మెండుగ గొండ ల 
రణ్యములను గూడి ప్రబలి నట్టి 

ఘోర నాదములను గుంభకర్ణు( డయిన 
లేవ లేదు వీడ లేదు నిద్ర 


తప్త కాంచన కోణ సంతతుల వేయి 
భేరుల నిలువ నెల్లెడ దారుణముగ 
నొక్క సారి మ్రైోయించిరి మిక్కుటముగ 
దిక్కులెల్ల నక్కజముగ బిక్కటిల(గ 


అయిన లేవ కున్న నతి నిద్రుడా శాప 
వశు:(డు నిద్ర నుండి పరమ రోష 
మునకు వశ్యు లైరి ఘనముగ రాక్షస 
వర్యు లెల్ల రపుడు పంతమూని 


భీమ పరాక్రము లంతట 

సామము వీడి తలపడిరి సక్రోధులునై 
ధీమతు లన్యులు లేప(గ 

భీమ పరాక్రమము జూప భీ మాసురుపై 


కొందటు గొట్ట భేరులను గొందటబు సేసిరి గొప్ప నాదముల్‌ 
గొందటు జుట్టు లాగ(గను గొందటు గొర్కిరి వాని కర్ణముల్‌ 
గొందటు పోసి రా చెవుల గుండల నీటిని వంద లైన యా 
మందుడు నిద్రకున్‌ వశు(డు మానడు నిద్రను గుంభకకర్ణు(డే 


బల సంపన్నులు ముద్దర 
ములు కూటము లూని హస్తముల రాక్షసు ల 


న్యులు మూర్ణమ్మున గాత్ర 
థి 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


మ్ముల వక్షస్సలము నందు మొత్తిరి బలిమిన్‌ 
డ 


కట్ట ద్రాళ్ల చేత గట్టిగ వైనను 
గొట్టినను శతఘ్నీ కోటి చేత 

అ 
నెల్లెడలను దాను దల్లడిల్లడు మహా 
కాయు( డకట లేవండా యసురు(డు 


వేయి యేనుంగు లంతట వీరు గాత్ర 
రాశి*బర్వు లిడంగ స్పర్శమ్ము నెటి(గి 
కుంభకర్ణుండు వింత మేల్కొనియె నంత 
నావులించుచు కుద్బ్భాధ నణ(గ నిద్ర 


పడిన మీద పర్వతశ్ళంగ పాదపములు 
తనువు పై ప్రహారమ్ములు తగుల మిగుల 
జింత సేయక యాఃకలి చేత జెడిన 

నిద్ర జృంభించి తా మేల్కొనెను దటాన 


చాచుచు(గరము లహి భోగ సన్నిభమ్ము 
లచల సదృశమ్ములు జిత మహాశని బల 
ములను బడ బాభ నిజ వక్తముం దెఅఐచుచు 
నావులించె వికృతముగ నసుర వరుడు 


ఆవులించు చున్న నాతని ముఖము పా 
తాల సన్నిభమ్ము తనరె నపుడు 

మేరు శృంగ మందు దీరుగ నుదయించు 
కాంతిమంతుని దినకరుని భంగి 


గిరి నుండి వీచు వాయువు 

కరణిం దోచె నసురుండు గాలి విడువగా 
గురు బలు డట నిట్టూర్చుచు( 

గరమ్ము జృంభింప లేచి ఘన వేగముగా 


లేచిన కుంభకర్ణుని గరిష్టపు రూపము గాంచ నత్తణీం 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


కం. 


కం. 


ఆ.వె. 


దో(చె* దపాంత వర్షిత సుతోయద తుల్యము కహ్వయుక్తముం 
దోచెను దీప్త సర్వజన దుస్ఫహ వహ్ని తటిన్నికాశమై 
లోచన యుగ్మ మత్తటీ విలోల మహాగ్రహ సన్నిభమ్ముగా 


చూపగ నెల్ల రాతనికిః జొప్పడ నచ్చట భక్ష్యరాశితో 

నా పెను పందు లింక మహి షావలి గ్రన్నన నారగించె( దా 
నేపున( గుంభకర్ణు( డసురేంద్రుడు మేదము మాంస రక్తముల్‌ 
త్రేపుల నానె మద్యములు లీలగ+ ద్రాగెను వింత గుంభముల్‌ 


తనిసె నతండని యెటి(గి వె 

స నరిగి చెంతకును వాంచి చక్కగ శిరముల్‌ 
ఘను లా నిశాచరులు చు 

ట్టును జేరిరి మ్రొక్కి రప్పుడు వినమ్రులునై 


కనె వారిం గలుషిత లో 
చనుండు నిద్రా వశమున సగమే విరియం 
గను లంత దిశల నెల్లం 
గని పలికెను వారి తోడ ఘను డిబ్భంగిన్‌ 


మీ వలనన్‌ సుషుప్తి చెడ మేల్కొలుపం బడితిం గతం బహో 
వే వచియింపు( డగ్రజు(డు విక్రము(డుం గుశలుండె సర్వ ర 
కో వరు(డింక యే భయము కొంచెము నైనను లేక యుండెనే 


యీ వర లంక యందు మది నెంచెద నన్య భయమ్ము నిచ్చటన్‌ 


తద్భయమ్ము సెల(గ దద్ద కారణ మది 
యగును నన్ను లేప విగత భీతి 

నేల మేల్కొలుపగ నిబ్బంగి సాహసిం 
పనగు మీకు నసుర వర్యు లార! 


రయమున నేడు వాపెదను రాక్షస రాజ భయమ్ము నంతయున్‌ 
నయన సహస్తు నైనను రణమ్మున( గూల్చెద నగ్ని నార్పుదున్‌ 

దయ నను నన్న యల్పపు( గతమ్మును గాంచిన లేప నొల్లడు 
న్నయటుల లేప గారణము నైరృత వర్యులు నాకు జెప్పుఃడీ 


46. 


47. 


48. 


49. 


50. 


51. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


పలుక సంరట్దు( డెట్టరివ్రజ దమను(డు 
కుంభకర్ణు( డంత దశవక్తు సచివుండు 
పలికె యూపాక్షు( డంజలి నిలిచి మ్రొక్కి 
వినయ మొప్పంగ( జక్క వచనము లిట్లు 


లేదిట గాంచగా మనకు లేశము దేవ కృతంపు భీతియే 
వేదన నీయయా+ గలిగె భీతియె మర్త్య కృతమ్ము ఘోరమై 
కా దక దైత్య దానవ నికాయ భయమ్ము సమమ్ము గాంచయగా 


వాదన లేల మానవు నపార భయమ్మున కెన్న రాణ్మణి! 


వానర వర్యు లల్లరును బర్వత రూపులు చుట్టు ముట్టయణగా 

నీ నగరమ్ము లంకను ననేకులు సీతను దొంగిలింపగా 

నూని నరుండు కోపమును నుగ్రు(డు రాము డొసంగె భీతినిన్‌ 
వానర సంయుతమ్ము దశవక్తున కిప్పుడు రాక్షసేశ్వరా! 


వానరుం డొకండు భస్మము చేసెలం 
క మును బట్టణమ్ము( గొమరు నక్షు( 
గుంజ రానుయాత్ర కోటితోః గూల్చెను 
సంగరమ్ము నందు జాల రేగి 


స్వయము పౌలస్త్యు డసు రాధిపతియు నమర 
కంటకుండు రణమున నర్క ఘన కాంతి 
సముని రాఘవేంద్రునిచేతం జనుము యంచు 


నన విముక్తుండు నయ్యి దశాననుండు 


ఎవరు దేవ దైత్యగణ దానవ వరుల వ 
లన నటుల జేయ( బడ లేద్‌ మనుజు వలన 
నతడు చేయం బడె నకట యసుర నాధథు( 


డవని(బ్రాణ సంశయము నుండి విడువ బడె 


విని యూపాక్షు వచనముల 
నని నన్న పరాభవమ్ము నక్షులు విప్పా 


52. 


53. 


54. 


ర్‌. 


56. 


57. 


58. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


ర నరసి యా యూపాక్షుని 
ఘు నాసురుం డనియి గుంభకర్ణుం డంతన్‌ 


హరి సైన్యమ్ము సలక్ష్మణ 
సరాఘవము నే(డ నెగ్గి సమర తలములో 
నరయుదు యూపాక్షా! నే 


ను రాక్షసేంద్రు( జని యా ఘనుని హర్షమునన్‌ 


రక్కసులను హరుల రక్త మాంసమ్ముల( 
దృషప్తి పజితు నిపుడు తృప్తి నేను 

ద్రాగు వాడ స్వయము రామలక్ష్మణుల ర 
కమ్ము నసురు లెల్ల గాంచు చుండ 


అన నిట్లు గర్వమునః గిను 

క నెగడ దోషమ్ము కుంభకర్ణు(డు విని తా 
ననియె మహోదరుడు కరము 

లను మోడ్చి వచనముల నసుర వరుం డిట్లున్‌ 


రావణు మాట లెల్ల విని రమ్యముగా గుణ దోష తర్కమున్‌ 
నీ వొనరించి దీర్ణ భుజ! నీవ జయింతువు వెండి శత్రులన్‌ 
నా విని కుంభకర్ణుః డెద నైరృతు వాక్యము లాదరించి ర 
కో వరు లావరింప( దను శూరుడు బల్లిదు6 డేగ జాగయగా 


ఘోర సుష్తుప్తిం దనరెడు 

వీరుని భీమాక్షు భీమ విక్రము నసురుల్‌ 
వారక మేలుకొలిపి వా 

రా రావణు చెంత కే(గి రతి వేగముగన్‌ 


చేరి దశగ్రీవుని ర 

కో రాజు మహాసనుని నసుర వరు లెల్లన్‌ 
గౌరవముగ బద్దాంజళు 

లై రయమునః బల్కి రంత నానందముగన్‌ 


59. 


60. 


61. 


62. 


63. 


64. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


లేప బడె( గుంభకర్ణు(డు ప్రియసహోద 
రుండు రాక్షసేశ్వర! యా ఘనుండు సంగ 
రమున కే(గ( గాంకింతువొ సముచిత మిట 
నతని వీక్షింప నెంతువొ యాజ్ఞ నిడుమ 


అన విని సంతసమ్మున దశానను( డారసి రా(గ వారినిం 
గన నిట నిచ్చగింతు దృఢ కాయుని భ్రాతను గుంభకర్ణునిన్‌ 
ఘనముగ సత్కరించి కొని క్రన్నన రండన నాలకించి వే 
చని వచియించి యట్లై యని చక్కగ బల్కిరి కుంభకర్ణుతో 


రయమున నిన్ను సర్వ వర రాక్షస శ్రేష్టుడు నెమ్మి. గాంచ గో 

రి యనిపె నార్య! మమ్ములను బ్రీతి నొసంగుమ యన్న కే(గి వే 

గ యనగ గుంభకర్ణు( డతి కాయుఃడు దుర్భయు( డన్న యాజ్ఞనున్‌ 
నయముగ నేరి యట్లె యని నైరృత వర్యుఃడు వీడి శయ్యనున్‌ 


వదన మంత+ బ్రక్షాళించి పన్నుగ నన 
రించి స్నానమ్ము భూషల నంచితముగ 
నూని దప్పి తీరగ నంత బానమును బ 
లమ్ము వొంద( దెండనె సత్వరమ్ము గాను 


రావణు నాజ్ఞ దేర వెస రాక్షస వర్యులు మద్యకుంభముల్‌ 

వే వివి ధాన్న భక్ష్యములు ప్రతిని? దా ద్విసహస్ర కుంభముల్‌ 
వావిరి నారగించి తమి బన్నుగ నేగందొడంగె మత్తుడడై 
చేవను దేజముం బడసి శీప్రమ యంతటః గించి దుగ్రు(డై 


కోప మూని భృశమ్ముగ గుంభకర్ణుః 
డరుగు చుండి కాలాంతక యమ నిభుండు 
నన్న భవనమ్మునకు రాక్ష సావృతు( డయి 
పదముల జలింప( జేసెను వసుధ నెల్ల 


రాజ వీధిని దన తనుప్రభలను వెలి 
గించుచు రవి యవని వెలిగించు భంగి 
నరిగె నంజలి మాలల నన్న దరికి 


65. 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


నెలమి బ్రహ్మ వీటికి నే(గు నింద్రు వోలె 


రాజ మార్గమునం దమిత్ర గణ ఘాతి( 

గాంచి యప్రమేయు గిరిశ్శంగ నిభునిం ద 
టాలున హరు లుండగ బయట నిజ యూధ 
పాలురను గూడి నిల్బిరి భయము తోడ 


కొంద టే(గిరి శరణమ్ము గోరి యా శ 
రణ్యు రాముని దరికి గలంత( గొంద 
అవని గూలిరి మటేీ కొంద జార్తి( బడిరి 
కొంద అంత దిక్కుల కేగి రందు నిందు 


గిరిశ్చంగ కల్పు రాక్షసు( 
గిరీటి రవి దా(కు రీతి( గెరలం బ్రభలన్‌ 
హరు లరసి యద్భుతమ్ముగ 

బెరి(గిన వాని బరువిడిరి భీతి దిశలకున్‌ 


72. 


73. 


74. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నబువదవ 


కం. 


రాము:డు కుంభకర్ణుని: జూచి విభీషణునితో నీ మహా కాయు( డెవరని యడుగ నాతడు విశ్రవసుని 
పుత్రు+ డని కుంభకర్ణు డను మహా వీరు డని తెలిపి యూతనికి బ్రహ్మ యొస(గిన శాపమును 
విభీషణు(డు వివరింప రాముని యాజ్ఞతో నీలుఃడు వానర వీరు లెల్లరను శిలాయుధములతో 
వ్యూహముగా నమర్చుట. 


కనె నంత రాముడు కిరీ 


తే.గీ. 


తే.గీ. 


చం. 


టిని భీమ శరీరు నా కఠినతర వజ్రా 
భుని( గుంభకర్ణుని మహా 
ద్రి నిభాకారుని నసుర వరేణ్యుని నచటన్‌ 


అసుర పూర్వ మా కాశము నాక్రమించి 

నట్టి విభుఃడు నారాయణు+ డట్టి విధ మ 

డర(గ ధను వూన రాముడు హరుల చమువు 
తిరిగి పాటె ఘన సదృశు నరసి భీతి 


కాంచ నాంగద భూషణు( గపి చమూహ 
మరసి పాటింగ వీక్షించి యసురు వర 
మాను నవ్విధి రాముడు తా నగు మొగ 
మడర+ బలికె విభీషణు నరసి యిట్లు 


గిరి నిభు( డీ కిరీటి హరి కీర్ణ విలోచను( డెవ్వ( డిమ్మహో 
పురమున లంక యం దిత(డు మూరి చరింప( గనంబడున్‌ భువిం 
బరమ పతాక సన్నిభము పన్నుగ నొక్కఃడు పాటీ రెవ్వనిన్‌ 
హరు లిటః గాంచి భీతిని మహాఘన సాశని తుల్య వీరునిన్‌ 


నాకు వచింపుమా యెవః డనన్య శరీరు డతండు రక్కసుం 
డా కన(బూర్వ మా విధపు టద్భుత జీవి మహాసురుండ్‌ొ యే 
కైక బలుండు నా నన మహాత్ము(డు రాఘవు( డా విభీషణుం 
డా కృతకర్ము నశ్రముని నారసి పల్కెను బ్రాజ్ఞు డివ్విధిన్‌ 


ఎవ్వని చేత నోడిరి సురేంద్రుఃడు నర్కసుతుండు యుద్ధ మం 
దెవ్వని గాంచె విశ్రవసు( డిద్దర నాతడు కుంభకకర్ణు(డే 
యెవ్వరు లేరు రక్కసుల నీతని మించిన భీమ కాయులే 
యెవ్వరు( దూ రీతనికి నెన్న( బ్రతాపము నందు లంకలో 


అనిలో నోడిరి దేవ దానవులు మాంసాహార రకో వరుల్‌ 

ఘన గంధర్వులు నింక యక్ష భుజగగ్రామమ్ము విద్యాధరుల్‌ 
కనువిన్కుల్‌ రఘు వీర! ఘోరముగ సంగ్రామమ్మునన్‌ భగ్నముల్‌ 
కన వేవేలుగం గుంభకర్ణుని నశక్యం బౌను నిర్ణింపగా 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


శూరు( గుంభకర్ణు శూల పాణిని విరూ 
పాక్షు ననిమిష్లులు మహాంగు గెలువ 
జాలక రణ మందు('గాలుడనుచు మోహ 
మంది తలచి రెడద లందు భీతి 


ప్రకృతిని నితడు బల వంతుడు తేజస్వి 
ఘోర విగ్రహుండు కుంభకర్ణు( 

డన్య రాక్షస వరు లందటు వర దాన 
బల సమన్వితులు నృవర వరేణ్య! 


జనియించిన నా డా(కలి 

దిన నీత డనేకములను దిట్టతనమునన్‌ 
ఘన సత్త్వముల సహస్రము 

లను భయ తప్పు లయి రెల్ల ప్రజలు నరవరా! 


శరణం బర్ధించిరి వా 

రరిగి మహేంద్రుని నుడివిరి యార్తిని నెల్లం 
గర మలిగి శక్రు.డంత వి 

సరికొ ట్ట బెడిదముగా నశని వేగముగన్‌ 


వజ్రఘాతమున నృవర! కుంభకర్ణుడు 
భృశముగా( జలించె బెడిదముగ న 
అిచెను గోపమున వెబచిరి తిరిగి ప్రజ 


లెల్ల రవము నాలకించి నంత 


10. 


11. 


12. 


కినిసి భృశమ్ము బల్లిదు(డు కలిని వెల్లగజంపు దంతముం 
గని వెస గుంభకర్ణు( డట గ్రన్ననం గ బెకలించి గొ ట్టైనిం 
ద్రు నురము నందు ఘోరముగ( దూలౌను వాసవు( డార్తి తోడ మం 


ఆ.వె. 


డెను సుర లింక దానవులు డిందిరి యార్తి మహర్షి యుక్తులై 


ప్రజల గూడి యే(గి బలసూదనుఃడు బ్రహ్మ 
యుండు టెంకి కంత నుగ్రు కుంభ 


13. 


14. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కర్లు దుష్ట బుది కడగి ప్రజల దిను 
(5) టబ wm 
ట సురల నెదిరించుటయు వచించి 


అంతియ కాక తాపస వరాశ్రమ నాశము ఘోర రీతి నా 
యింతుల దొంగిలించుటయు నివ్విధి( దిన్న( బ్రజాలి సంతతం 
బంత మగున్‌ జగంబు వెస నంచు వచింప(గ నాలకించి తా 


జింతిలి ధాత రాక్షసుల శీఘ్రముగా బిలిపించె జెంతకున్‌ 


వచ్చిన వారి యందు గని పంకజ గర్భుడు కుంభకర్ణునిం 
జెచ్చెటి( ద్రాస మందె నెద శీఘ్రుమ తేటి వచించె వానితో 
హెచ్చుగ లోక నాశనమె యేర్పడ విశ్రవసుండు జన్మ నీ 
కిచ్చెను జచ్చి నట్టు లసురేంద్ర! సుసుప్తు(డ వౌదు వందుకే 
నేటి నుండి యనగ నీరజ గర్భుఃడు 

గూలౌ నెదుట నంత దూలి భృశము 

కుంభకర్ణు డడర ఘోర నిద్ర కలత 

సెంది రావణు(డు వచించె నిట్లు 


ఫల మొసంగు తటి బసిడి పాదపమ్ము 
నటిక న్యాయ మగునేె నీదు నప్త నిట్లు 
నీవ శపియింపశా'దగునే ప్రజాప 


తి! కరుణ వహింప కొక యింత యకట కినిసి 


రిత్త కానేర వెన్న(డు సత్తు నరయ 

నీదు వచనమ్ము లెబ్బంగి నిదుర నుండు 
నితడు తప్పక సమయమ్ము నింపుగ రచి 
యింపు మెలకువ నిద్రల కెలమి నీవు 


రావణు డట్టనంగ గిరలన్‌ విని పల్కె స్వయంభువుం డిటుల్‌ 
రావణ! యాటు మాసములు రక్కసు+ డింపుగ నిద్ర నుండగా 
జేవ దివంబ యొక్కటినిః జెన్నుగ మేల్కొని యుండు నివ్విధిం 
బావకు భంగి నా(కలిని వాయిని విప్పి భుజించు లోకముల్‌ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


ఆపద నంది యివ్విధి దశాస్యుఃడు నీదు పరాక్ర మార్తినిన్‌ 
లేపెను గుంభకర్ణు నృవరేణ్య! భయమ్మున నేఃడు లేచి వా 
డేపున మింగు వానరుల నెల్లర నా శిబిరమ్ము వీడి వే 

వే పరు వెట్టి కాంచ(గనె వీనిని వానరు లెల్ల బాబిగా 


సంగరమ్ము నందు+ జాలి హరులు వీని 
నెట్టు లాప శక్యు లిట్టి క్రుద్దు 
యంత్ర మిదియె లేపి రనగ నెటీంగి వీ 


డ(గలరు వెఐ వా రెడంద లందు 


సుముఖులను జేయ వానర శూర వరుల 
నిట్లు నుడువ విభీషణు( డెల్ల నాల 
కించి చక్క(గ నీలు వీక్షించి యా చ 
మూ పతిని బల్కె నిట్లు రాముండు గిరలు 


నిలుపుమ యేగి సైన్యమును నీల! ప్లవంగ వరేణ్య!!పావకా! 
లలితపు వ్యూహ మేర్పటిచి లంకను వీథుల నింక ద్వార సే 
తుల వెస నాక్రమించుచును దోరపు( బాదప శైలశృంగముల్‌ 
శిలలను బ్రోగు చేసి వెస జెన్నుగ సాయుధులై చరింపు(డీ 


విని రామాజ్ఞ( బ్లవంగ బ 

లనాధు(డా నీలు డంత( బ్ద్లవగప్రవరుం 
డు నగచర సేన శాసిం 

చె నవ్విధి నరోత్తముండు చెప్పిన రీతిన్‌ 


గిరి సన్నిభులు గవాకు(డు 

శరభుం డంగదు(డు హనుమ శైలాగ్రములం 
గరముల గ్రహించి వే చే 

రిరి ద్వార సమీపమునకు లీలా గతినిన్‌ 


వినియా రాఘవ వాక్యము 
లను హరి వీరులు జయేచ్చ రాక్షస సేనన్‌ 
ఘన పాదపమ్ములం గై 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


కం. 


కొని బాధింప దొడ(గిరి సుిఘోరముగ ధృతిన్‌ 


తరు గిరి హస్త విరాజిత 

హరిసేన యట విలసిల్లె నత్యుగ్రంబై 

గిరి సన్నిధి నలరారెడు 

పర మాంభోధర నిభమ్ము పరికింపంగన్‌ 


28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నబువది 


కం. 


ఆ.వె. 


యొకటవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 62. 


కుంభకర్ణు( డంత రావణు మందిరమున కేగి కర్తవ్య మేమి యని యన్న రావణుని నడుగ నాతడు 
రాముని వలని భయమును వివరించి ససైన్య మే(గి శత్రు సైన్యము నెల్ల నాశనము సేయు మని 
కోరుట. 


వడి నా రాక్షస శార్దూ 

లు(డు నిద్రా మద మహాసురుండు మహా వీ 
ర్యుడు విక్రముండు సంపద 

నడరెడు నా రాజ మార్గ మందుం దరలన్‌ 


వెంట చన దొడ(గిరి వేల కొలంది రా 

క్షసులు కుంభకర్ణు సమర దుర 

యు వెనుకను వడి వడి భవన పంక్తుల నుండి 
కుసుమ వర్ష మపుడు గురిసె విరివి 


కనె జని యర్క సన్నిభము కాంతులు వెల్లు సువర్ణ జాలముల్‌ 
దనరు విశాల రమ్యతర దర్శన రాక్షస రాజ వేశ్మమున్‌ 


కం. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


ఘనమున( దూటు భాస్కర నికాశము సేరి నివేశ రాజముం 
గనె నట నాసనస్థు దశకంరఠు స్వయంభువు శక్రు రీతిగన్‌ 


చని రక్షో గణ యుక్తము 

గను రాక్షస రాజ వర నికాయము కాలో 
యిని ఘనుడు కుంభకర్ణుం 

డు నేల గంపింప( జేసె డుల్లగ నసురుల్‌ 


చేరి నిజాగ్ర జాలయము శీఘ్రుమ కక్ష్యలు దాటి గాంచె గం 
భీరముగా' గలంత మది వేదన సెందగ( బుష్బ్పకమ్మునన్‌ 
వీరుడు కూరుచుండ( గని వేగమ రావణు డాతనిం దనుం 
జేరఃగ లేచి సోదరుని( జెంతకు రా బనిచెన్‌ ముదమ్మునన్‌ 


అంత( బర్యంక మందున్న యన్నకు( జర 
ణమ్ము లంటి మ్రుక్కి సభక్తి( గ్రమ్మజి నడి 
గందన కిప్పట్టు నందు జేయ దగు కార్య 
మెద్ది యని కుంభకర్ణు( డహీన బలు(డు 


అనుజుని( గౌశగిలించికొనె నంతట లేచి దశాననుండు వా 

ని నెలమి సంస్తుతింప(గ ననేక విధమ్ముల( గుంభకర్ణు( డం 

త నలరి యుత్త మాసనము దత్తము నెమ్మి నలంకరించి తా 
ననియె సరోష నేత్రు డయి యరగ్రజు గాంచి బలుండు వాక్యముల్‌ 


ఏల యాదరమున మేలుకొలుప( బడ 
తినొకొ నిద్ర నుండి తివిరి నేను 

బలుకు మెవరి వలన భయము కలిగె నీకు 
నెవ( డగును దెలుపుమ శవము నే(డు 


కుంభకర్ణు( గాంచి క్రుద్దుని రావణు 
డాగ్రహమున నక్షు లరుణ వర్ణ 

మూన( దిరుగుచు వడి యూని రోషమ్మును 
బలికె నంత నిట్లు వాక్యములను 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


నిదుర జిరకాల ముంటివి నీ వెబుంగ 
విచట నో మహా బల! రాము డిన కులుండు 
నా కొనర్సి నట్టి భయము వీ(క దాటి 
కడలి సుగ్రీవుతో'గుల మడ(ప దొడగె 


తరియించి వారధి పయిన 

హరులు కదిసి యేక వాన రార్జవముం జే 
సిరి వనముల నుపవనముల 

పురవర మీ లంక జూడుము సుఘోరమ్మున్‌ 


ముఖ్య రాక్షసులు పడిరి పోరు నందు 
హరులచే నాజి వీక్షింప హరుల క్షయము 
నెప్పగిది నేను వానరు లెవ్వ రేని 
మున్ను సంగరముల నోడి పోవ నెటు(గ 


ఇట్టు లుత్పన్న మయ్యెను దట్టముగ భ 
యము మహాబల! పగజఐ లయ మొనరింపు 
వేగ నే(డు రకింపుమ వీర! లేప 

బడితి విందు నిమిత్తము భ్రాత! నీవు 


సర్వ కోశ మిపుడు ఖర్వ మయిన వాని 
నాదుకొనుమ నన్ను ననుజ వర్య! 
బాల వృద్ధ శేష పరమ పురము లంక 
గావు మయ్య నేడు నీవ తగుదు 


అనుజా! యగ్రజు కొబికై 

ఘనతర మీ దుష్కరంపు( గర్మము వీరా! 
యొనరింపుమ నే మున్నెవ 

రి నిట్లు నర్ధింప నెజు(గ రిపుగణ దమనా! 


స్నేహ మధికమ్ము నీయందునీ పయిని(జె 
అంగు బేర్మి సురాసుర సంగరమ్ము 
లందు నెదిరించి దేవాసు రావలిని జ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


యించి తీవు పెక్కు తడవ లంచితముగ 


ఆ.వె. రాక్షసోత్తమ! యవలంబింపుమా వీర్య 
మడరి భూత రాసు లందు నీకు 
సములు గాన రా రనిమిషారి! భీమ ప 
రాక్రమ! వసుధాతలమ్ము నందు 17. 


కం. సమరప్రియ బంధుప్రియ 
మమప్రియ హితముల( దగ నమర జేయుము తే 
జమున రిపులం దబుముమ వ 
ర మారుతము శార దాభ్ర రాశి వలె ననిన్‌ 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నటువది 


రెండవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 63. 


కుంభకర్ణు( డగ్రజుని విలాపములను విని బిగ్గరగ నవ్వుచు దొలుత నాతని నధర్మ కార్యములకు 
విభీషణుని వంటి హితుల మాటలు వినమికిని నిందించి పిదప సమరోత్సాహుఃడై శత్రువులను 
నిర్జింతు నని యాశ్వాసించుట. 


కం. విని రాక్షస రాడ్వరు విల 
పనములు పరమార్తి తోడ బలుక(గ నట్టున్‌ 
ఘను డంత గుంభకర్ణు(డు 
దన యరగ్రజు తోడ బలికె( దద్దయు నగుచున్‌ 1. 


ఉ. చూచితి మెట్టి దోషమును జొప్పడ మంత్ర విచార మప్పుడుం 
దోశచెను నీకు నయ్యది హితుల్‌ వచియింప(గ నాలకింపమిన్‌ 2. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


వే చను రీతి దుర్గతికి భీకర దుష్కృత కార్య మగ్నులే 
నీచ మహాఘ కర్మునకు నీ కిట బాప ఫలమ్ము సేకురెన్‌ 


చింత సేయ లేదు సుంత మహారాజ! 
మున్న వీర్య దర్పము సెలరే(గః 
గలుగ బోవు నట్టి కార్య ఫలమ్ములు 
తల(ప కుంటి వకట దారుణములు 


ఎవ్వ రైశ్వర్య మదమున నిల దదుపరి 
కార్యములు మున్ను తొల్లిటి కార్యములను 
బిదప ననరించు చుందురొ వినుము వారు 
నేరరు న యానయమ్ములు నెమ్మనముల 


విపరీతమ్ముగ నొనరిం 

చు పనులు దేశ సమయములు చూడక యిలలో 
నపవిత్రు లొసగు నాజ్య 

మ్ము పగిది వీక్షింప వ్యర్థములె యసురేంద్రా! 


మంత్రులను సంప్రదించి సన్మంత్రములను 
బడసి యివ్వ రొనర్చును బుడమి మూడు 
కార్యముల నైదు విధముల నార్య! యత(డు 
నడచు వా(డు దలంప సన్మార్గములను 


[కర్మములు: ఉత్తమము, మధ్యమము, నధమము; ఐదు విధములు: ఉపాయము, వృద్ధి, దేశకాల పరిగణనము, 
ఆపదలకు బ్రతిక్రియ, కార్యసిద్ధి] 


శాస్త్ర రీతిని నే రాజు సమయ మింపు 

గ నొనరింప( దలంచును దనదు బుద్ధి 
చేత సుహృదయు లింక సచివుల తోడ 
దగ విచారించు నాతండు తథ్యముగను 


కర్మము లొనరించి ధర్మార్థ కామము 
ల నొకటి యొకటిగ నయినను మూడు 
గలిపి యైన లేక గలిపి రెండెంటిని 
నరసి కాలము నరు( డనుభవించు 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


వినిన నెబుంగ(డొ రాజై 

నను రాజునకు సదృశు( డయినను దా శ్రేష్ట 
మ్మును వాని యందు రాజ! య 

తని శాస్త్రజ్ఞాన మెల్ల దలయుగ వృథయే 


సముదము మంత్రి వర్యుల విచారము గైకొని సామ దాన భే 


దములు పరాక్రమమ్ము వసుధం దగు ధర్మము లర్ధ కామముల్‌ 
సమయము లెంచి యాగములు చక్కని వైదు నయానయమ్ములన్‌ 
సముచిత మెన్ని కార్యములు సల్పిన నారయ( డెట్టి యాపదల్‌ 


తన హితము నెంచి ధీ బల 

మున జీవించు సచివుల సముచి తార్జజ్ఞా 
లిని సంప్రదించి కార్యము 

లొనర్చ( దగు రాజ వర్య! యుత్తమ రీతిన్‌ 


నేరక శాస్త్ర భావములు నెమ్మి వచింపు' డనంగ మంత్రముల్‌ 
మూరగ నాత్మ జంతువుల బుద్ధియె పూరుషు లెల్ల బల్కరే 
వారి ప్రగల్భముల్‌ ధన మపారము గోరెడి వారి శాస్త్రముల్‌ 
నేరని వారి మాటలను నిర్ణయ మెన్న(డు రాదు సేయ(గన్‌ 


అహితమును హితంపు టాకారమున మొండి 
తనము చేత బలుక( దనరు చుంద్రు 

కార్య నాశకులు తగరు మంత్రములకు వా 
రలను దూర ముంచ వలయు సతము 


పతి నాశము గోరుచు(బం 

డితు లగు రిపుల సహితము కడి(ది విపరీత 
మ్ము దనరు కార్యమ్ముల దు 

ర్మతు లయి చేయింత్రు వీ(క మంత్రులు రాజా! 


లంచము గొను మంత్రి సంచయము వ్యవహా 
రముల నేర వలయు రాజు తనకు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


చం. 


తే.గీ. 


మిత్రు లన బరగు నమిత్రుల నెల్లర 
మంత్ర నిర్ణయపు సమయము లందు 


చపలు+ డైన రాజు సత్వరముగ( జేయ 
ఛిద్రము లరసి విలసిల్లెదరు ప 

రులు విహంగ రాజములు క్రౌంచ పర్వత 
రంద్ర మందు+ బగిది రాజ వర్య! 


ఎవరు రిపుల నాదరింపక రక్షించు 

కొనడొ తను నతండు గుణీ యగును న 
నర్ధ్భములకు వెస దనదు స్థానమును గోలు 
పోవు నిశ్చయముగ జేవ తటు(గ 


అనుజు(డు మున్ను నుడివె దా 

నిని జేయుము యదియె మనకు నిశ్చయ హితమై 
తనరుం గాని యెడల నీ 

వొనరింపుమ నచ్చి నట్టి దొప్పుగ నింకన్‌ 


విని కను బొమ్మలన్‌ ముడిచి భీషణ కోపము నూని రావణుం 
డనియెను గుంభకర్ణు గని యక్కట మాన్యపు టోొజ్జ్ఞ వోలె బో 
ధన మిడ నుత్సహింతువు వృథాశ్రమ నేల వచింతు వాక్యముల్‌ 
గొనకొని కాలయుక్తములు గూరిమి జేయుట నీకు నర్హమౌ 


మానస మంద మోహమును మానుగ వీర్యము నాశ్రయింపశగా 
నూనిన బభ్రాంతిః బాటిల నయుక్తము వ్యర్థము తిర్గి పల్కగా 
దానిని నిష్ట సేయం దగు దాని( దలంచిన నొప్పు నీకు నే 

రేని గతింప దాని ని(క నెన్నరు పోయిన దౌ గతం బి(కన్‌ 


స్నేహ మున్నచో నా పయి నీకు విక్ర 

మం బడరిన నా కార్యము మది దలంచి 
తేని కర్తవ్య మని చేవ నూని నాదు 
దుష్కృతమ్మును సరిచేయ( దొడర వలయు 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆదుకొందు రెవ్వ( డాపన్ను దీనుని 
నాతఃడ సుహృదుండు నగును దల 
జక్క దుర్నయునకు సాహాయ్య మొనరింప 
నాతడ తన బంధు వగును జుమ్మి 


పలుక(గ నట్టు ధృతి వచన 

ములు దారుణముల నసుర విభుండు వినగ దా 
నలిగె నని కుంభకర్ణుడు 

తెలిసికొని మృదువుగ బలికె( దిన్నని గిరలన్‌ 


కలగిన చిత్తు నగ్రజుని( గాంచి భృశమ్ముగ నూటబడించుచుం 
బలికెను గుంభకర్ణు( డట భ్రాత యరిందమ! యాలకింపుమా 
కలఃతను నీదు రోషమును గ్రన్నన వీడి వహింపు స్వస్థతన్‌ 
వలది(కః దాప మింతయును బన్నుగ నేను మనంగ నీ కిటుల్‌ 


ఎవనికై తపింతు వీవు వాని వధింతు 
నేడ యెటి సితిని నిల్చి యున్న 

బధ 
నీవు భ్రాత వగుట నెగడ బంధుత్వము 
తలణి చెప్పితిని హితమ్ము నిట్లు 


పన్నుగ నిట్టి కాలమున బంధువు మిత్రుడు సేయ నొప్పెడిన్‌ 
ఛిన్నము సేయు కార్యమును జేరి స్వశత్రుల నేవ నర్పయణా+ 


గ్రన్నన చూడు మింపుగను రాముడు నా వలనన్‌ హతుండు గా 


మిన్నగ బాటు వానరుల మేటి రణమ్మున భీతి నగ్రజా! 


నా తెచ్చిన రామ శిరము 

నాతత బాహు! కని యుండు మానందముగన్‌ 
సీత మహా దుఃభఖిత యగు 

నా తల వీక్షించి నంత నగ్రజ! వినుమా 


చూతురు గాక ధరా తల 
పాతిత రాముని( బ్రియముగ( బల లాశను లా 
వీత నిజ బాంధవులు నా 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


రాతి నిధనము( గని నంత రాక్షస వర్యా! 


శత్రులు హతమార్ప సమరమ్ము నందు బం 
ధువులంగలంత రేగ దోరముగను 
శోక మగ్ను లయ్యసురుల యశ్రువుల( దు 
డిచెద నే(డు నేను రుచిరముగను 


నేడు సమర మందు నిహతు(డై నట్టి సు 
గ్రీవు నద్రి నిభు వికీర్ణు స రవి 
తోయ దాభు( గనుమ తూర్ణము ప్లవ గేశ్వ 


రు నసు రేంద్ర! హర్షమున( జెలంగి 


ఇయ్యసురుల చేత నింక నా చేతను 
ననఘు! కావ బడగ నత్యధికము 

గ వ్యథ జెంద నేల గాకుత్ళు వధియింప 
నిచ్చగించు వార లిచట( దనర 


నన్ను జంపి కాని నిన్ను వధింప న 
శక్యుఃడు రఘు వంశ సత్తముండు 

దాని కెన్న(డు కలత వహింప మదిలోన 
నేను రాక్షసేంద్ర! నెమ్మి నుండు 


నను యధథేచ్చ నాజ్ఞాపింపు మనఘ యిప్పు 
డో పరంతప! యన్యు లయుక్తులు పను 
ప(బడ(గ నతులవిక్రమ! భండనమున 
కరుల నశియింప( జేయుదు నరిగి నేను 


సమరము నందు గూల్చెదను శక్ర యమాగ్ని మరుత్తులుం గుబే 
ర మకర వాహ నాదులు పరాక్రమ వంతు లెదిర్చినన్‌ మహీ 
ద్రమునకు సాటి నా' బరగు దార్ల. శరీరుని శూల హస్తునిన్‌ 


ఢ్య్‌ 
సమదము కూయు నన్ను గని శక్రుడు భీతిలు( దీళ్ల దంష్టునిన్‌ 


లేక మటిీ శస్త్ర మెట్టిది 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


నాకడ లేకున్న బలమున రిపు వరుల నే 
వీ(కను మర్దింప నెదుట 


నాకు బ్రతుక నెంచు పరు( గన గలమె సమితిన్‌ 


కాదు గదను శక్తి నయిన గాదు కత్తి( 

గాదు నిశిత శరములను గాదు హస్త 
యుగము చేత వజ్రి నయిన యుద్ధ మందు' 
జంపు వా(డ నే నూని రోషమ్ము భృశము 


నాదు ముష్టి వేగ మా దురమున రాఘ 
వుండు సైచె నేని పుష్క రౌఘ 

మంత నేను విడువ నడరి త్రాగును వాని 
యరుణ రుధిర మెల్ల నాస మీటి 


చింత తోడ నార్తిం జెందంగ నేల నే 
నుండ రాక్షసేంద్ర! యుదరి నేను 
నీదు రిపుల నెల్ల నీటు సేయ దరలు 
వాడ నీదు పంపు వడసి నే(డ 


రాముని వలని నీదు ఘోర భయ మింక 
వీడ వలయు రాముని మహా వీర్యు లక్ష్మ 
ణుని( గపివరు సుగ్రీవుని హనుమ నెవడు 
కాలె లంక నయ్యసురఘ్ను గడం(గి కూల్లు 


కలిగిన యట్టి మహోగ్రపు( 

గలనున భక్షింతు హరి నికాయము నెల్లన్‌ 
విలసిల్ల( జేయ నెంచెద 

నిలను విశేషంపు యశము నెలమిని నీకున్‌ 


ఇంద్రుని వలని భయ మింక స్వయంభువు 
వలని భయము నైన గలత యేల 

రాత్రి చీకటి వెస రవి భంగి బాపెద 

నే నలుగ నమరలు నేల బడరె 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


తే.గీ. యముని సమయింతు భక్షింతు నగ్ని గినిసి 
కూల్లు నాదిత్యు( దారల గూడి నేల 
నింద్రు జంపుదు నంభోధి నెల్ల ద్రాగు 
దు గిరుల బోడి సేయుదును జీల్లు( బుడమి వడి 


చం. కనెదురు దీర్ణ కాలము సుఖమ్ముగ( బండిన కుంభకర్ణు చే 
వను దిను చుండ భూతముల బన్నుగ నెల్లరు నేేడహో దివ 
మ్మును సరి పోదు నాకు నిట బూర్గము తిన్నను గుక్షి నిండదే 
తనివియు+ దీర దింతయును దారుణ కాయున కెంత మెక్కినన్‌ 


తే.గీ. భండనమ్మున నా సత్వ వంతు రాఘ 
వేంద్రు' జంపి సుఖార్హున కిత్తు సుఖము 
రామ లక్ష్మణుల వధించి బీమ బలులు 
ప్లవగ యోధుల భకింతు రణము నందు 


తే.గీ. తనరి క్రీడింపు మసురేంద్ర! త్రాగు మింక 
మద్య మొనరింపుమ పనుల మాని చింత 
నేను బంప రాముని(గాలుని గృహమునకు 
వశ యగు జిరకాలము సీత వనజ నయన 


42. 


43. 


44. 


45. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నటువది 


మూడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 64. 


కుంభకర్ణుని మాటల నాలకించి మహోదరుడు సమ్మతింపక పోరునకు నొంటరిగా' జన( దగ దని 
పలికి రావణునకు యుద్ధము సేయకయే లబ్ద్జీని బొందు మార్గమును జెప్పుట. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


విని యమ్మహా బలుని దీ 

ర్ల నిజాంగుని బాహుశాలి గర్వోక్తులు వ 

ల్కె నిటుల మహోదరుండు వ 

చనమ్ములను గుంభకర్ణు సత్వ మెణి(గియున్‌ 


కుంభకర్ణ! పుట్టితి మంచి కులము నందు 
నైనను బ్రగల్భు(డవు గర్వి వకట ప్రాకృ 

తు వలె( గన్పింతు వెటు(గవు వివరముగను 
జేయ+ దగిన కార్యమ్ముల నే యెడలను 


నేరడె రాక్షసేశ్వరు(డు నీతిని నయ్యవినీతి నైననుం 
దీరుగ( గుంభకర్ణ! కడు దిట్టతనమ్మున బాలకుండవే 
కోరెదు పల్క గర్వమున ఘోరముగా( దన స్థాన వృద్దులన్‌ 
థి థ 
వీరు( డెటుంగఃడే పరుల వృద్ధిని స్థానము దేశ కాలముల్‌ 


వృద్ధుల సేవ నెప్పు డొనరింపని వా(డు బలాన్వితుండునున్‌ 
బుద్ధిని? బ్రాకృతుండు నగు పూరుషు డెయ్యది సేయ+ జాలఃడో 
బుద్ధి గలట్టి వాడెవడు వూనును జేయ ధరాతలమ్మునన్‌ 
శ్రద్ద వహించి యట్టి పని రాక్షస పుంగవ యెంచి చూచినన్‌ 


ఘనముగ ధర్మ మర్గమును గామము కల్లును వేటు వేటుగా 
నని వచియింతు వాని మటిీ యర్థము సేసికొనంగ నున్నడదే 
తనరుచు నొక్క లక్షణము దాని నిరూపణ మేర్పడంగ(గాం 
చ నగునె కుంభకర్ణ! కడు చక్కని దున్న వచింపు మింపుగా 


పను లిల సాధనమ్ము లగు(బన్నుగ( బొంద ఫలమ్ము లెల్లనుం 
గనం గడు పాపకర్మములు కల్లగ జేయును దత్సలమ్ములం 
దనరగ( జేయు సంపదల ధర్మము నర్థము నిచ్చు కర్మముల్‌ 
పను లితరమ్ము లైన నిడు బాప మధర్మ మనర్ధ కర్మముల్‌ 


పురుషు డైహిక లౌకిక పరత జేయు 
గర్మములను గల్యాణద కర్మముల( బ 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


డయును గామ్య ఫలమ్ము అడరుచు( గామ 
మందు లగ్నము కాగ నెడంద కరము 


మది( దలంచి చేసె మన రాజు సమ్మతిం 
చితిమి మనము గూడ జేయ శత్రు 
వందు సాహసమ్ము నడరి దానిం దొలః 
గింప బడునది యిట నెద్ది యగును 


ఒక్కడ వాజి కేగుటకు యుక్త మటం చని నట్టి కారణం 
బిక్కడ నేల తప్పిదమొ యింపుగ చెప్పెద నెంత చెడ్డదో 
యక్కడ నా జనస్థలి మహాసురు లెందరొ వానిచే బలుల్‌ 
చక్కడ(గంగ నొక్క(డవు చాలుదు వెట్లు జయింప రాఘవున్‌ 


మున్ను జనస్థానమ్మున 
(a) 
నన్నరవరు చేత నోడి యసురు లనేకుల్‌ 
మిన్నంటిన బీతిని లం 
కన్నగరమ్మున వసింప( గనవే వారిన్‌ 


సింహ సన్నిభు నర శేఖరు+ గ్రుద్ధుని 
దాశరథిని రాము+ దద్ద నిద్ర 

నున్న సర్పము వలె నున్న వాని దెలిసి 
యేల లేప వలతు విపుడు నీవు 


తేజమున జ్వలింప సత మతి రుష నున్న( 
జేర రానట్టి వానిని వీరు మృత్యు 
భంగి సహియింప( జాలని వాని( జేర 


నర్హు లెవ్వరు రణ మందు నా రఘువరు 


రిపుని నెదిరింప నెంచిన నిపుడు సంశ 
యమున బడును సర్వమ్ము మహా బలుండ! 
యొక్క+ డరుగ' దలంచుట యక్కట రుచి 
యింప దెన్నండు నా మది కింత యేని 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


కం. 


క్షీణ బలు( డెవడు త్యజింప( దనదు జీవి 
తమ్ము సమ్మతించి తరలు వృద్ధి 

జెంది నట్టి వాని చెంతకు వశు(డు కా 
నకట మూరు పగిది నాజి లోన 


నరు లందు సములు లౌరె 
వ్వరికి సముం డెవ(డు శక్ర వహ్నుల కిల నో 
వర రాక్షస! యేల రణమొ 


నరింపశగా' దలఃతు వట్టి నర వర్యునితో 


త్వరపడు కుంభకర్ణు( గని పల్కి యటుల్‌ గిర లంత నా మహో 


14. 


15. 


దరు( డసురేంద్రు రావణుని దారుణ కర్ముని లోకరావణుం 
దిరిగి వచించె గాంచి నిరతిన్‌ ఘన రాక్షస కోటి మధ్యలో 
దరుణిని బొంది జానకిని( దద్ద విలంబన మేల సేసెదో 


కోరిన సీత యౌ వశము కోమలి సేర సమీప మింపుగా 
మూరె నుపాయ మొక్క టెద బుద్ధి రుచించిన నాలకింపుమా 
వీర వరేణ్యు లేవు రతి వేగమ రామ వధార్థ మే(గి రిం 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


పార(గ నంచు( జాటుమ దశాస్య! పురమ్మున లంక లోపలన్‌ 


చని త్వరగ ద్విజిహ్వ సంహాద కుంభక 
రులు మటియు వితర్దను(డును నేను 
బరుల నని జయింప( బని లే దుపాయము 
నకు రిపులె జయించిన నసురేంద్ర! 


కయ్యము నొనరించిన మేము కడగి మదింద 
లచిన దొనరింతుము మనిన రామ నామ 
ములు గల సెలల నిజ తనువులను జీల్సి 
కొని తడిసి నెత్తుటను వత్తు మనఘు! యిటకు 


వ్రాల నీ పదముల భక్షింప( బడిరి యా 
రామలక్ష్మణు లని రాక్ష సేంద్ర! 


కోరిన విడి మాకు కుంజ రాంసమున( జా 


17. 


18. 


19. 


20. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


టింపు పురము నందు నింపుగ నది 


హతుఃడు రాముడు లక్ష్మణు ననుజు గూడి 
యంచు ల్రీతుని భంగి నీ వరినిషూద 

న! యయి భృత్యుల కిమ్ము ఘనముగ భోగ 
ములను బరివారమును గోరికలను జెల(గి 


ఈ వలె వస్త్ర మాల్యముల నిచ్చటి వీరుల కెల్ల లేప్యముల్‌ 
త్రావుమ సంతసమ్మునను రాడ్వర! నీవును మద్యమింపుగన్‌ 
వావిరి రామ లక్ష్కణుల భక్షణ మెల్లరు నేర వ్యాప్తమౌ 


నీ వసురేంద్ర! గోప్యముగ నేర్పున సీతను నూజిడింపుమా 


ఆస జూప వల ధన ధాన్యాదుల మణు 
ల వనితా మణ్ణికిం గోర్కెల నమితముగః 
గపటపు టుపాయ మడర వగపున సీత 
యిష్టపడకయు వశ యగు నష్ట నాథ 


సుందరు( డగు భర్త మ్రందె నని యెొటింగి 
మది నిరాశ జెంది మానినీ ల 
ఘుత్వమున ధరణిజ సత్వర మరుదెంచు 
నీవశమున కింక నీరజాక్షి 


పెరిగినది సుఖములు విరియ మున్ను సుఖార్హ 
దుఃఖ తప్త కాగ దోరముగ ని 

పుడెడ(ద నెణిగి సుఖము లడరు నీ వశ 
మందు నంచు గదియు నవనిజ నిను 


చక్కగ డెంద మందు సువిచారము సేసి యిటన్‌ వచించితిం 

జిక్క(గ నీ యుపాయము నృశేఖరు రాముని( జూచి నంతటన్‌ 
వెక్కసమై యనర్ధ తతి వేగమ కల్లును గొప్పలాభముల్‌ 

దక్కు నయుద్ధ మంద సుఖదమ్ములు వీడుమ యుత్సుకమ్మునున్‌ 


ఎవ డనష్ట సైన్యమ్మున నెట్టి సంశ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


యమును గాంచక చేయక యాజి పరుల 
గెల్చు నట్టి రాజు వడయు కీర్తి పుణ్య 
ము సిరి( జిరకాలము విరివి నసుర నాథ! 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నటువది 


నాలుగవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 65. 


మహోదరుని యనుచితపు టాలోచనకు నిందించి రావణునితో దాను యుద్ధమున రాముని 
వధింతునని పలుక రావణు(డు సంతసించి యనే కాభరణముల నొసగి కుంభకర్ణుని 
యుద్ధమునకు బంప( దరలు చుండ దుర్నిమిత్తములు కనఃబడినను గణింపక నతడు రణమున 
కే.గు చుండ వానరు లాతనింగాంచి భయభ్రాంతు లగుట. 


కం. అన విని మహోదరుని( గిను 
కను నిందించి యసురేంద్రు( గని యగ్రజునిన్‌ 
ఘను గుంభకర్ణు(డు వచిం 
చెను వాక్యము లిట్లు ప్రీతి? జింత తొలంగన్‌ 1. 


చం. తుడిచెద నీ భయమ్ము నని దుష్ట మనసుని జంపి రామునిన్‌ 
మడియం+గ వైర మెల్లయును మాన్య! సుఖమ్ముగ నుండు గర్జతో 
నడరరు భ్రాత! నిర్ణలపు టభ్రము భంగిని వీర వర్యు లె 
న్నఃడు విను నాదు గర్భన మనంతర మాజి నొనర్ప( గార్యమున్‌ 2. 


ఆ.వె. తమ్ము( బొగడుకొనగందాము సహింపరు 
శూరు లెన్న( డయిన జుమ్ము తెలుప 
కుండ(గ ననరింత్రు మెండుగ దుష్కర్మ 3 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ములను వారు నిరతమును జెలంగి 


రుచియించు మహోదర! నీ 

వచనములు భయస్టునకు నపగత మతునకున్‌ 
రుచిరముగ( బండితునిగ('ద 

లు రాజున కెన్న మదికి బ్రమదం బొసగన్‌ 


కాంతుని వెంట( బోవుచును గాపురుషుల్‌ ప్రియ వాదు లౌప్పుడున్‌ 
సాంతము నిన్ను బోలు పురు షాదులు సేసిరి కార్య హానినిన్‌ 
వింతగ రాజ శేష మయి వెల్లెను లంకయె మిత్ర చిహ్నమై 
యంతము కా(గ( గోశము బలాహుతి( జేసిరి చేరి చెంతకున్‌ 


ఏ౪గెద నేడు యుద్ధమున కెల్ల విపక్ష్తుల నుత్తరింపగా 

వేగ సమమ్ము సేయ నిజ విక్రమ సంపద దుష్టనీతినే 
యీగతి మీ రొనర్చినది యింపుగ నా నన గుంభకర్ణుఃడే 
బాగుగ రాక్షసాధిపు(డు వల్కెను నవ్వుచు నిట్లు వాక్యముల్‌ 


రామ భయమ్ము చేత నెద( ద్రాసము నందె మహోదరుండు సం 
గ్రామము సేయ నొల్ల డిట రామునితో రణ కౌశ లాగ్రణి! 


యేమియు లేదు సందియ మొకింతయు స్నేహ బలమ్ము లందు నా 


కీమహి లోన నీకు సరి యెవ్వఃడు లేడు గణించి చూచినన్‌ 


రిపుల వధియించి జయ మంద నిపుడు కుంభ 
కర్ణ! యే(గుమ నిదురింప( గడ(గి నిన్ను 
లేపితిమి శత్రుల వధింప రిపుగణఘ్ను! 
యసురుల కిది గొప్ప సమయ మగును వీర! 


కాన నేగి శూల మూని పాశ ధరాంత 
కు వలె వానరులను గ్రూర రాజ 
పుత్రుల రవి సన్నిభులను భక్షింపుమ 
కుంభకర్ణ! చెలగి ఘోర రూప! 


అరసి నీదు రూప మడలి పాటెదరు వా 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


నరులు దెక్కులకును నరవరు లగు 

రామ లక్షణులకు బ్రద్ద లగును హృద 
wm 

యమ్ము లసుర వర్య! యరయ నిన్ను 


అని కుంభకర్ణు తోడ వ 

చనమ్ము లిట్లసుర పతి దశగ్రీవుఃడు ద 
ల్చెను దాను బునర్జన్మ 

మ్ము నెత్తి నట్టుల నెడంద ముద మేపారన్‌ 


తెలియంగ గుంభకర్ణుని 

బలము పరాక్రమము రాజు పరగ ముదమునన్‌ 
లలి తామల శితాంశుని 

వలె విమల మనస్కు(డు దశవక్తుం డంతన్‌ 


అన రాజు కుంభకర్ణుడు 

విని ముదమున యోధుడు చన వెస బలు(డు దొడం 
గె నినుప శూలమ్మును గాం 

చన భూషితమున్‌ గ్రహించి సమరము సేయన్‌ 


ఘన శక్రాశని సన్నిభమ్మును దృఢాంగశ్రేష్ట భారమ్మునుం 
దన శూలమ్మును దేవ దానవ స గంధర్వాహి యక్షఘ్నముం 
గన దంగార సమప్రభా యుతము రక్తద్యోత తేజస్సజ 

మ్మును శత్రువ్రజ శోణితమ్ము( గొని సంబోధించి రక్షఃపతిన్‌ 


పలికె గుంభకర్ణు(డు లలిత వాక్యము 
లిట్టు లేశగు వాడ నేకతమున 

బల మిచట నలయక నిలుచును గాక భ 
కింతు నా(కలి( గినిసి హరి వరుల 


పలికిన కుంభకర్ణు విని పల్కెను రావణు డెట్లు వాక్యముల్‌ 
బలమును గూడి యే(గ( దగు( బన్నుగ ముద్గర శూలపాణులే 
యలర బ్లవంగు లెల్లరు మహాత్ములు శూరులు ధైర్యవంతులే 
పలులను జీల్లురే కన విపక్షుని నొంటరినిం బ్రమత్తునిన్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కావున వెడలు మని కీవు స సైన్యము 
రక్కసుల కహితుల రణము నందు 
శత్రు పక్ష మరసి చంపు మని మణిహా 
ర మనుజునకు లేచి రక్తి( గట్టె 


అంతట నంగుళీయకము లంగద భూషణ సంచయమ్ము దే 
వాంతకు( డా దశాననుఃడు హర్షముతో శశి తుల్య హారముల్‌ 
చెంతకు+ జేరి కట్టెను విశేష మహాత్మున కిద్ధ శౌర్య ధీ 
మంతునకున్‌ సుగంధ యుత మాలల నీ బనిచెన్‌ భటావలిన్‌ 


కుండలముల( జెవుల మండితముల( జేయ 
గుంభకర్ణు( డడరె గొప్ప చెవుల 
గాంచ నాంగదముల( గనక కేయూర భూ 


షణముల సు హుతాగ్ని సరణి ఘనుడు 


మొల నల్లని సూత్రం బది 

వెలయ నమృతముం బడయం+గ వేల్పులు నసురుల్‌ 
కలసి భుజంగము( గట్టగ 

నలరిన మందరము పగిది నగపడె నతడే 


కట్టుకొను చుండ నాత(డు కాంచన కవ 
చము నభేద్య మస్త్రములకు సైప(జాలు 
భారము నిజప్రకాశ దీప్తమును సంధ్య 
యందలి సమేఘ పర్వత మనగ వెలిగా 


సకల గాత్ర శుద్ద సర్వాభరణ భూషి 
తుండు శూల హస్త మండితుం డ 
సుర వరుండు తనరె బరమ నారాయణు 
పగిది ముప్పదములు వడయు నపుడు 


కౌగిలించి యగ్రజుని జక్కంగ బ్రదక్షి 
ణమ్ము సేసి తలను వంచి నతుల నొసగి 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


కం. 


తే.గీ. 


చం. 


కం. 


తే.గీ. 


కుంభకర్ణుడు చనం జాగె ఘోర కాయు 
డడరి భండనమ్మునకు మహా బలుండు 


చను వానికి సుమహా కా 

యునకు మహా బలునకును మహోగ్రార్భటికిన్‌ 
ఘనునకు నాశిర్వచనము 

ల నొసంగి ప్రశస్తముగను రావణు( డనిపెన్‌ 


మ్రోగఃగ శంఖ దుందుభులు మూరి వరాయుధ సైన్య యుక్తమై 
యా గజ ఘోటకమ్ములును స్యందనముల్‌ ఘన సన్నిభార్భటుల్‌ 
వేగ చరింపగా నసుర వీరులు తోడుగ దేరుకాండ్రు సో 

ద్వేగము నా రధిప్రవరు వెంట జరించిరి రావ ణాజ్ఞనున్‌ 


ఘోరుని మహా బలాఢ్యుని గుంభకర్ణు 
ననుసరించిరి యెల్లరు నహి వరోష్ట 

ముల ఖర తురగ మృగ రాజముల మృగముల 
నిభముల ద్విజముల నధిరోహించి వేగ 


వెడలెను ఛత్ర రాజితు(డు వీరు(డు శోణిత గంధ మత్తుడున్‌ 
వడి శిత శూలపాణి బలవంతుడు ఘోర మదోత్కటుండు పూ 
జడు లలరింపశా( గురియ శత్రువు దానవ దేవ కోటికిం 
గడ(కను గుంభకర్ణుః డతి కాయు(డు శత్రు వధార్థ ముద్దతిన్‌ 


అసురు లనేకులు వాని న 

నుసరించిరి కాలిబంట్లును మహా సారుల్‌ 
వెస బలులు మహాస్వన రా 

క్షసులు భయంకరులు శస్త్రకర భీమాక్షుల్‌ 


రక్త నేత్రులు ఘన శరీర భయ దాకృ 
తులు వినీలాంజన నిభులు దుస్సహ శిత 
శూల ఖడ్గ పరిఘ భిందిపాల ముసల 


తాళ పరశు గదా ద్యాయుధముల నూని 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


దారుణ ఘోర దర్శనము దా ధరియించి మటొక్క దేహమున్‌ 
శూరుడు కుంభకర్ణుడు విశుద్ధ శతాంబక ఘోర కాయు(డై 
మూరుచు నాటు వందల సమున్నత బాణ మహోన్నతుండునై 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


మేరు నగాభు( డకు లవి మీటి(గః జక్ర నిభమ్ము నే(గుచున్‌ 


చేరి యసురుల దీర్ణ శరీరు( డంత 

దగ్ధ శైలాభు(ఃడు ఘన వక్త విలసితు(డు 
కుంభకర్ణుడు వలికెను ఘోరముగ న 
గుచు మహా రౌద్రు( డివ్విధి వచనములను 


వానర ముఖ్యుల యూధము 

నే నేడిచట విభజించి యింపుగ రుషతో 

వే నిర్ణహింతు మిడుతల 

నా నిప్పు దహించు భంగి నలరుచు( గనుడీ 


వనచారుల తప్పింతయు( 

గన జాలను నా కొనర్చ( గపిజాతి తలం 
ప నలంకారమ మన పుర 

వనముల విహరింప నలరి భద్రం బెస(గన్‌ 


పురము ముట్టడింప మూలము లక్ష్మణు( 
గూడి రాము డరయ+ గూల్ప నతని 
గూలు నెల్ల వాని( గూల్లు నే విక్రమిం 
చిరణ మందు నేడు శిఘ్రుముగను 


పలుక గుంభకర్ణుం డెట్లు పలుకు లలిగి 
రాక్షసులు సంభ్రమించి ఘోరంపు ధ్వనులు 
సేసి రెల్లరు సెలరే(గి చిత్రముగ(బ 

యోధి నెల్లను గంపింప నప్పు నట్లు 


వెడలు చుండ నట్లు కడగి ధదీమంతు(డు 
దుర్నిమిత్తము లట దూర్ణము కని 
పించె నెల్లెడలను మించి యపుడు ఘోర 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


రూపములు మహాసురు కను గవకు 


జలదము లుల్కాశని యుత 

ములు వుట్టి ఖరారుణములు బోరన నచటన్‌ 
ధరణి స సాగర వనముల 

గురుతరము చలించె నంత గొండల తోడన్‌ 


పిక్కటిల దెసలు కూసెను 

నక్కలు జ్వాలా కబల కనన్ముఖములతో 
నక్కజముగ విహగమ్ములు 

నిక్కి తిరిగె గుండ్రముగను నెటీ భిన్నముగన్‌ 


వ్రాలె గ్రద్ద వెడల బథమం దతని శూల 

ము పయిన నెడమ భుజము మటీ యెడమ 
కన్ను జూచు చుండ గంపించినవి కుంభ 
కర్ణునకు భృశమ్ముగ రణ మతికి 


పడెను మండుచు నట నుల్క బెడిదపు ధ్వని 
దొలగె నాదిత్యు స్వీయ ప్రభ లవి యెల్ల 

వీవ( డప్పుడు వాయువు వింత సుఖ క 
రముగ సుంత యేని యరుగ రాక్షసుండు 


కనినను దన్నిమిత్తముల గర్వి గణింపక రోమహర్షముల్‌ 
చనందొడగం గృతాంతుని వశమ్మున నక్కట కుంభకర్ణు( డా 
ఘన తను డంత' బాదములా గ్రన్నన( బర్వత సన్నిభుండు గో 
డను వెస దా(టి యా ప్రహరి డగ్గణీ గాంచె రణాంగణమ్మునన్‌ 


అభ్ర నిభ వాన రానీక మద్భుతమ్ము 
నచట వానరులును గాంచి యద్రి సన్ని 
భాసురుని దిశలకు( బాణి రడలి యంత 
గాలికి జెదరు నట్టి మేఘముల భంగి 


తత్పచండ వానర సేన తద్ద భీతి 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


కం. 


కం. 


బర్విడ దిశల కంబుద వ్రాత రీతి( 
గుంభకర్ణుఃడు వీక్షించి ఘోర రీతి 
నటబదె( బల్మటు ఘన నిభు( డభ్రము వల 


వినియా ఘోర నినాదము 

ఘన నిభమును గూలిరి ధర గపి పుంగవు లం 
త నటుకగ మూలములు గూ 

లు నట్టి సాల తరుల వలె లోలాత్ములునై 


పరిఘ కర కుంభకర్ణుం 

డరి వధ కొట కేగ నమ్మ హాత్ముం డొసగం 
గరము భయము హరులకు( గిం 

కర దండ ధరు వలె( బ్రళయ కాలము నందున్‌ 


44. 


45. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నటువది 


కం. 


యేనవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 66. 


కుంభకర్ణుని మహాకాయుని( జూచి వానరులు భయమున+ బాటి నంగదు( డీయ ధైర్యమును దిరిగి 
వచ్చి భీకరముగ నజిచుచు వానరులను సంహరించు చుండ గుంభకర్ణునకు భయపడి పాటి తిరిగి 
యంగదుని ప్రోత్సాహమున యుద్ద సన్నద్దు లగుట. 
థ థ 


గిరి శృంగ సన్ని భాంగు'డ 

సురుండు లంఘించి ప్రహరి శూరుండు వెసం 
బురి వీడి కుంభకర్ణుడు 

తరలి మహా బలు(డు సమర తలమున కట్టున్‌ 


ఆ.వె. 


ఆ.వె. 


నెగ్గు పగిది నెల్ల నిర్ణాతముల గూల్చు 
కరణి గిరి వరముల గడలి లో బ్ర 
తిధ్వను లడరంగ దిట్టముగ నటబిచెః 
గుంభకర్ణు? డంత ఘోరముగను 


సురపతి కైన నా వరుణ సూర్య కుమారుల కైన జంపగా 
నరయ+ దరమ్ము గాని యమ రారిని నారసి భీమ నేత్రునిం 
దురమున( గుంభకర్ణు రణ దుర్భయు వానర వర్యు లంతటం 
బరగగ భీతి డెందముల+ బాటీరి దిక్కుల కెల్ల బేలలై 


వానరు లట్లు పాజిగను బార్జివ నందను( డంగదుండు దా 

నా నల నీలులం గుముదు నంత గవాక్షని గాంచి వీరులన్‌ 
మానుగ నిట్లు పల్కెను సమంచిత రీతిని సంభ్రమమ్మునన్‌ 
మీ నయ వంశ మెన్నకయు మీటి భయం బెట కే(గు వారలో 


విస్మరించి స్వీయ వీర్యమ్ము లెల్లను 

బేల లగుచు నకట యేల పాట 

దిరిగి రం డసువుల( దీపి యేల భయ మొ 
సంగు బొమ్మయె యిది చాల దనికి 


చంపెద మింక రాక్షసుల చక్కని బొ మ్మను విక్రమమ్మునం 
దెంపున లేవ దీని నిట ధీరత వర్ధిల దిర్గి రం డనం 

బంపున దేటి కష్టమున వానరు లంతట గూడికొంచు వా 
రింపుగ నూని వృక్షముల నెల్లరు వచ్చిరి సేయ యుద్ధమున్‌ 


మరలి కడింది క్రుద్దు లయి మల్లులు సత్వర మంత మత్త కుం 
జరముల భంగి( గొ ట్టిరి భృశమ్ముగ రాక్షసు( గుంభకర్ణునిన్‌ 
వర గిరి శృంగ రాజముల( బాదప ఘోర శిలాశతమ్ములన్‌ 
హరి వరు లట్లు కొట్టిన మహాసురు( డింత చలింప డుద్ధతిన్‌ 


తనువును బుప్పితాగ్ర సహితమ్ములు మ్రానులు దాశి నేలగూ 
లినవి శిలా చయమ్ములును లీలగ భగ్నములై య వెల్ల నం 
త నసుర వీరు( డల్లి వితతమ్ముగ వానర సైన్య మెల్లనున్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వనమును గాల్చు నింగిలము భంగి దహించెను ఘోర యత్ను(డై 


తడిసి కరమ్ము రక్తమున ధాత్రిని? గూల్ప( బడంగ వానరుల్‌ 

పడి వసుధా తలమ్మునను బండిరి యెట్జని పూల తో గనం 
బడు ఘన భూరుహమ్ముల నిభమ్ముగం గొందటబు గొంద టింకంబ 
ర్విడి రట వెన్మ( జూడకయె యింకను నన్యులు కూలి రబ్దిలో 


కొందటు నింగినిం గదియ( గొందటు సంద్రము వచ్చినట్టి యా 
చందము వేగ దా(టగను జంప బడంగ బ్లవంగ వీరులే 
కొందు నిమ్నభాగముల గుట్టల గుందుచు నాశ్రయింపయగా? 


గొందటు బుక్ష పుంగవులు గొండల+ జెట్టుల నెక్కి రార్తితో 


మునిశగిరి వనధి( గొందటు చని గుహలకు 
దా(గి రన్యులు పాటిీరి వేగ పరులు 
నిలువ జాలరు కొందటు నేల బడి రి 


తరులు నిద్రింప మృతుల విధం బపరులు 


వానరు లట్లు వాజి గని భగ్న మనసుల నంగదుం డనెన్‌ 
వానర వర్యులార! నిలువం దగు వే మరలుండు యుద్ధమున్‌ 
మానుగ'జేయు వారలము మానక యోడిన భూమి పైన మీ 
కే నరయన్‌ స్థలమ్మును మజేల గణింతురు స్వీయ జీవముల్‌ 


పరిహసింతురు భార్యలు పరువు లొత్త 

వీడి యాయుధములు మిమ్ము వీరులార! 
యడ్డులేని పరాక్రమ మడర గతియు 

మీ కది సుజీవితుల కెన్న మృత్యు సమము 


పరమ సుదీర్ణ వంశమున వానర వర్యుల రింపుగా జనిం 

చి రగిలి భీతి నెచ్చటకు జేర దలంతురు ప్రాకృ తాత్ములా 
హరుల నిభమ్ము పాటిన ననార్యులె యౌదురు వీడ వీర్యముం 
బరుల సమీపమం దనిన పల్మ్కులు నే డెట కే(గె బీరముల్‌ 


చీ యనంబడు భీరువు జీవితమున 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


నిందలౌ వినంబడును గాదె నిత్య మిలను 
సత్సురుషులు చరించెడు చక్కని గతి 
నేగ వలయు వీడుఃడు భయ మెల్ల నింక 


శయనింత మల్ప జీవుల 

మయి మరణించి పుడమి పయి నధమపు భట సం 
చయమున కందని దగు న 

ట్టి యజ జగం బరయుదము వడిం గపు లారా! 


చంపి శత్రువులను జక్కని కీర్తి గ 

డంత మంక మందు నంత మయిన 
నాజి రిపుల చేత ననుభవింతము వీర 
లోక భోగములను వీక నేగి 


కాంచి కాకుత్సు నాజి జీవించి యుండ 
నేరండా కుంభకర్ణుడు నెగడు చున్న 
యట్టి మంటను జేరిన యట్టి మిడుత 
భంగి నసురు(డు వానర వర్యులార! 


ఒక్కనికి నోడి రణమున కుద్యమించు 
మనము రక్షింపుకొన నెంచి మన యసువుల 
నకట యివ్విధి( బాణజీన యశము నాశ 
నమ్ము గాదె తలచి చూడ నెమ్మనముల 


పలుక(గ నంగదం డిటుల వానర పుంగవు లాలకించి యా 
విలసిత కాంచ నాంగదుని వీరు లనంగ ననర్హముల్‌ గిరల్‌ 
పలికిరి యిట్లు పాటుచును వారలు సాలును గుంభకర్ణుతో 
నిల రణ మింక నిల్వ దగ దిచ్చట నింపులు మాకు+ బ్రాణముల్‌ 


మాటల నని యింత మాత్రమ యిల్లరు 
గాంచి కుంభకర్ణు( గదియు వాని 
భీము భీమ నేత్రు భీతి బాబు దొడంగి 


రల్ల దిశలకు( గపు లెల్ల రంత 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. _ పరుగిడెడు కపి వీరులు వాలి సుతుని 
చేత నూబిడింప( బడి విశేష యుక్తి 
వచనముల చేత మరలిరి ప్రమద మంది 
నిలిచి రంగదు డొస(గు నాజ్ఞలను బడయ 22, 


తే.గీ. బుషభ శరభ మైందులు ధూమ్రు( డింక నీల 
కుముద పనస ద్వివిద గవాక్షులు సుషేణ 
రంభ తార వాయు సుతులు రణము కొబకు( 
ద్వరిత గతి నభిముఖు లైరి తిరిగి ధృతిని 23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నటువది 


యాబవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 67. 


కుంభకర్ణుడు ఘోర యుద్దము సేసి యనేక వానరులను సంహరించి విక్రమించి ద్వివి దాంగద నీల 
సుగ్రీవ హనుమల్లక్కణులతో( బోరి రాముని మార్కొన రాముడు వాని బాహు ద్వయమును 
శిరమును ఘోరాస్త్రముల భేదింప( గుంభకర్ణుడు మరణించుట. 


కం. విని యంగదు వచనమ్ములు 
ఘన కాయులు నిష్ట నూని కద నాకాంక్షుల్‌ 
వనచరు లెల్లరు మరలిరి 
ఘున విక్రమవంతు లంత గయ్య మొనర్పన్‌ 1. 


చం. పెరి(గిన వీర్య మున్న కపి వీరులు బల్లిదు' డైన యంగదుం 
డు రణ నిమిత్త మాడిన కడుంగడు యుక్తము లైన మాటలం 
బెరింగిన విక్రమమ్మునను బెంపు వహింప ముదమ్ము యుద్దమున్‌ 2. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


కం. 


మరణ సునిశ్చి తాత్ము లయి మానుగ+ జేసిరి త్యక్త జీవితుల్‌ 


ఊని కరమ్ములం దరులు నున్నత శైల శిఖాగ్రముల్‌ ధృతిన్‌ 
వానరు లంత బర్విడిరి పన్నుగ మారా, గన గుంభకర్ణునిం 
దాను గదన్‌ ధరించి యమ దండ నిభమ్మును గుంభకర్ణుఃడే 
వానర కోటినిం దజీమె బా(దుచు+ గిన్కను ధర్హణమ్ములన్‌ 


చిమ్మ దిక్కులకు నసుర శేఖరుండు 
వీర్యుఃడు సుమహాకాయు:డు పృధ్వి: బడిరి 
యేడు నెనిమిది వందలు నింక చేలు 


చెల్లచెదరి కొ ట్టబడం(గ నెల్ల కపులు 


పదుగు రెనమండ్ర( బదునార్లుర దనరి యిరు 
వండ్ర ముప్పండ్ర( జే(బట్టి వటబలి నమలి 
మింగు చుండి పన్నగులను మింగు గరుడి 
వోలె బర్వెత్తుచుండె( దా నాల మందు 


ఊటిడిల్లి వాన రోత్తము లతికష్ట 
మున నలుదెసల(గల ఘనులు కూడి 
తరు గిరి వరములు వితతముగం గైకొని 
యడరి నిలిచి రంత నాజి లోన 


గిరిం బెకలించి యున్న తము గేళిని నా ద్వివిదుండు పర్విడెన్‌ 
హరిగణ ముఖ్యు( డంత విత తాద్రి నిభుం గని కుంభకర్ణునిన్‌ 
గురు ఘన సన్ని భాసురుని( గోపమునన్‌ విసరెన్‌ శిలన్‌ వెసన్‌ 
గురు శిల సేర కాతనిని( గూలెను వాని యనీక సన్ని ధిన్‌ 


అశ్వ కుంజర రథముల నమ్మహా శి 

లాగ్రము వెస మర్దింప(గ నన్య మొకటి 
యితర రాక్షస పుంగవ తతిని( ద్రుటిని 
నలగ జేసె మిక్కుటముగ( గలగ సేన 


పెను టాతి ఘూతమున('గూ 


కం. 


కం. 


కం. 


చం. 


తే.గీ. 


లిన హయ సారధథ్యసురుల శ్రేణి సమర మ 
య్యెను రక్తక్లిన్నమ్ముగ 
గన నత్తణి ఘోరముగను గపి కృత మడరన్‌ 


నినదించుచు ఘోరమ్ముగ 
నని రథికు లసురులు నిజ శరావలిని( బ్లవం 
గ నిచయ మూర్ధమ్ముల నె 
ల్ల నంత ఖండించిరి యమ రాట్సదృశులునై 


వానరులు నమ్మ హాత్ములు 

నేనుంగుల నుష్ట్రముల ననేక హయములన్‌ 
మానక తేరుల నసురుల 

వే నల(గగః జేసి రాజి వీర్యోద్ధతినిన్‌ 


హనుమంతుడు గిరి శృంగము 

లను శిలలను వివిధ తరువులను గురియించెన్‌ 
ఘను కుంభకర్ణు శిరమున 

వినువీథి నిలిచి ప్లవంగ వీరుం డంతన్‌ 


ఆ గిరి శృంగ సంచయము నంతను శూలము చేత ఖండముల్‌ 
గాగ నొనర్చి దీరతర కర్లు(డు శూరుడు కుంభకర్లుడడే 

ఖు (x) (x) 
వేగమ ఘోర వృక్షముల బెద్ద బలాఢ్యు(డు తుంచె నన్నిటిం 
దా గొని శూల మా హరుల దండును మార్కొన( బాజి నుగ్రు(డై 


హనుమయు+ గుంభకర్ణు( గని యవ్విధి వచ్చెడు వాని నంత ని 
ల్పెను సముఖమ్ము నందు గిరి శృంగము గైకొని కుంభకర్ణు( గొ 
ట్టై నడరి మీటి గోపము పటిష్టపు దేహము వాని గొట్టినం 

దను వది రక్త మేదముల+ దద్ద మునుంగ( జలించె యాతువే 


మీటీ కుంభకర్ణుం డంత మెటుపు తెటిఃగు 
మండు శూలమ్ము గైకొని మండు కొమ్ము 
దనరు గిరి బోలు వాడు గొట్టి నురమున హ 
నుమను శక్తిచే గ్రౌంచమును గుహుని గతి 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఘన శూల భిన్న వకు(డు 

హనుమంతుడు విహ్వలు( డయి యస్ర ముఖముతో 
నినదించెను లయ కాల 

మ్మున మేఘపు టురుముల స్వనముల తుల్యముగన్‌ 


సంతసిల్లిరి రాక్షసు లంత నార్చి 

రరసి వ్యథితుని హనుమను హరులు సెంది 
యార్తి భయ పీడితు లయి యయ్యసుర వీరు 
నుండి పాజటీరి విరమించి భండనమ్ము 


నీలు(డు నిల్పి సైన్యమును నేర్పున వానర యూధపుండు వే 
శైల వరాగ్రముం బెటీకి చక్క(గ వైచెను గుంభకర్ణుపై 

నాలము నందు ధీమతి తదద్రి శిఖం గని కొట్ట ముష్టినిన్‌ 
శైలము ముక్క లయ్యె వెస క్షొణిని గూల స విస్ఫులింగమై 


బుషభ శరభ నీల గవాకు లింక గంధ 
మాదనుండు వారేవురు మర్కటర్ణ్ష 

భులు సెలంగి పర్వులిడిరి యలుక( గుంభ 
కర్ణు మార్కొన ఘోర రాక్షసుని దెసకు 


తరుల గిరుల హస్తతల పాద ముష్టుల 

నమ్మహా బల హరు లంద బఅడరి 

క్రుద్దు లయి కరమ్ము కుంభకర్లుని( గొటి 
wm (x) అ 

రల్ల దెసల నుండి యేశగుదెంచి 


స్పర్శ వోలె నెటి(గి సంఘాతములః గుంభ 
కర్ణు( డింత యేని కలగ కుండి 

వేగ వంతు బుషభు+ గౌశిలించి కొనియి 
బాహు యుగము చేత బల్లిదుండు 


ఘోర పీడన మిడ గుంభకర్ణుని భుజ 
యుగ్మ మంత వాన రోత్తముండు 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


భీమ బుషభు( డకట వెడల రక్తము నిజ 
ముఖము నుండి కూలె( బుడమి పైన 


శరభు ముష్టిని మోశాలు సాచి నీలు 
హరి గవాక్షుని నజిచేత నసుర వరు(డు 
గంధమాదను బదముల( గయ్య మందు( 
గొట్టె నింద్రారి క్రుద్దుడు ఘోరముగను 


ఒసంగిన తాడనముల( గర 

ము సెలగ మోహమ్ము రక్తము స్రవింపంగన్‌ 
వెస(గూలిరి హరులు ధర న 

లసి నబికిన( గిం+శుకమ్ముల పగిది నంతన్‌ 


పడిన హరిప్రవీరులు ప్లవంగులు వేలకొలంది యాజిలో 

నడరి మహాత్ము లంతట మహాసురు మార్కొన( గుంభకర్ణునిం 
దడయక యుర్కి కొర్కిరి స్వదంతములన్‌ గిరి సన్ని భాంగునిన్‌ 
బెడిదముగం గుభృత్సదృశ వీరులు బల్లిదు లెక్కి గాత్రమున్‌ 


గోరుల దంత హేతులను ఘోరుని ముష్టుల నింక జానులం 
గ్రూరుని( గుంభకర్ణుని సరోషము వానరు లార్తు+ జేయగా 
నారయ వాన రావలిని నాతడు పర్వత సన్నిభుండు దే 
వారి వెలింగె నత్తణి నిజాంగ రు హాగమ పర్వ తాభుడడై 


కై కవ బట్టి వానర నికాయము( గ్రుద్ధత నారగింపయగా 

విక దొడంగె సర్పముల వే తిను వానిని వైనతేయు+ దా 
నా కడ(*బోలి యంతట మహా బలవంతుని యాననం బధో 
లోకము వీడి యే(గిరి హరుల్‌ శ్రవణమ్ముల ఘ్రాణ వీథినిన్‌ 


వానరులను భక్షింప(గ బర్వత సదృ 
శుండు దలచి డెందమ్మున మెండుగ విటి 
చె హరి వరుల నెల్లర( గినిసి కర మసుర 
వర్యు( డా కుంభ కర్ణు( డవార్య బలు(డు 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ధర నెల్ల జేసి మాంస రు 
ధిర సంక్లిన్నముగ నసుర ధీరుడు బలిమిం 
జరియించెను గా లానలు 


కరణి ఘనుం డంది మూర్భ కపి సైన్యమునన్‌ 


వజ్ర హస్తు శక్రు భంగిని పాశ హ 
స్తాంతక సదృశము మహా బలుండు 
కుంభకర్ణు( డాజి ఘోర నిశిత శూల 


హస్తు( డపుడు వెల్లె నద్భుతముగ 


ఎండిన యడవులను గ్రీష్మ బుతువు నందు 
గాల్చు నట్టి పావకు భంగి(ంగాల్చె నసుర 
వరుడు కుంభకర్ణు( డలిగి వానర వర 
సైన్యము నపుడు కోపాగ్ని సంచరించి 


అజబిచిరి వికృత స్వరముల హరులు నిహత 
యూధులు విగత నాయకు లుగ్ర రాక్ష 
సార్తులు సుభీత చిత్తులు నడలి చంప 
బడ శరణు జొచ్చి రా రఘు వరుని( గదిసి 


29. 


30. 


31. 


32. 


హరులను వజ్ర హస్త తన యాత్మ జు డంగదు' డంత( గాంచి తా 
బరుగిడె( గుంభకర్ణు దెస వారు రణమ్మున నోడ నార్చుచున్‌ 

వర గిరి శృంగ మొక్కటి( బ్లవంగ వరేణ్యు(డు భీతిలంగ నా 

సుర తతి వైచె మూర్ణమున సూటిగ జూచుచు( గుంభకర్ణునిన్‌ 


తల దగులంగ బర్వతము దారుణ బాధకు నోర్చుచున్‌ హుతా 
నలు వలె మండి ఘోరముగ నైరృతు+( డింద్ర రిపుండు రేగ బే 

రలుక రయమ్మునం గపుని యంగదు నల్లిన వాని దిక్కు నె 

ల్ల లలి యెడంద( బర్విడెను రాక్షసుః డార్చుచు బెట్టిదమ్ముగన్‌ 


త్రాస మొసశగుచు వానర వ్రాతమునకు( 
గుంభకర్ణు(డు నినదించి ఘోరముగను 
వైదె నంగదు పయి మహా బలు(డు శూల 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


మంత రోషమ్ము సెలరేగ నాత్మ లోన 


వచ్చు నట్టి శూల వరమును వీక్షించి 
యంగదుండు యుద్ధ మందు నిపుణు 
డంత లాఘవమున వింతగ దప్పించు 
కొనియె నేర్పు తోడ ఘన బలుండు 


కొట్టె దలమ్మునం గినిసి ఘోర త రోరము నందు రక్కసుం 
గిట్టి తదంగదుండు పరికించి బలమ్ముగ గుంభకకర్ణు(డే 
కొట్టిన సొమ్మసిల్లి రణ కోవిదు( డింపుగ దేణీ ముష్టినిం 

గొ ట్ట బిగించి యంగదుని( గూలె నతండు విసంజ్ఞ నేలపై 


పడగ దొలగ సంజ్ఞ ప్లవగ శార్టూలుండు 
నేల పైన దనదు శూలమును గ్ర 

హించి చేరె నంత గాంచి సుగ్రీవుని 
గుంభకర్ణు(డు పరుగు పరుగునను 


వచ్చెడు కుంభకర్ణు( గని వానర నాథుడు పర్వతాగ్రముం 
జెచ్చెర బట్టి గెంతుచును జేరెను బర్విడి కుంభకర్ణునిం 
గ్రచ్చటి( గుంభకర్ణుఃడును గాంచి కపీంద్రుని సమ్ముఖమ్మునన్‌ 
విచ్చుచు సర్వ గాత్రములు వీరుడు నిల్చెను విట్ఞవీ(గుచున్‌ 


వానరుల రక్త మంటిన మేని వాని 
హరుల మూ(కను భక్షించి నట్టి వాని 
గట్టెదుట నిలిచిన కుంభకర్ణు( గాంచి 
పలికి సుగ్రీవు( డివ్విధి భాషణములు 


ఇల( బడ వేసితే కపుల నెల్లర జేసితి దుష్కరమ్మునుం 

జెల(గి ధ్వజమ్ము( దింటివె యశేష యశమ్మును బొంది తౌరయి 
ట్టుల మటీ యేల ప్రాకృతుల డుల్లఃగః జేయు తలంపు వీడుమా 
కలగక సైపు మీ గిరిని గాయము దా(క(గ వీ(క రాక్షసా! 


నా విని కుంభకర్లు(ఃడు ఘనమ్ముగ ధైర్య సమన్వితమ్ము సు 
ల్ల (a 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


గ్రీవు( డనంగ నిట్టు లనె( గిన వహించి మటేల వా(గెదో 
నీ వరయం బ్రజాపతికి నెయ్యపు+ బౌత్రు(డవే ప్లవంగమా! 
యా వర వీరు బుక్షరజు నాత్మ భవుండవు విక్రముండవై 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆలకించి యంత నాకుంభ కర్ణుని 
గిరలు సుందరంపు గ్రీవు( డద్రి 
వరము విసరె వేగ హరిపతి సుగ్రీవు( 
డది తగిలె నురమున నసుర పతికి 


ముక్క లయ్యెను దూర్ణమ రక్కసుని వి 
శాల వక్షమ్ము దా(కి యా శైల శృంగ 
మరసి దాని విషాదమ్ము నంద హరులు 
మురిసి యజచిరి రాక్షస వరులు సెల(గి 


కినిసి గిరి శృంగ ఘాత 

మ్మునకు నసురు( డంత గోపమున+ దెజిచుచు నో 
టిని బట్టి నిశిత శూల మ 

శని నిభము విసరె హరీశు( జంప రయమునన్‌ 


కిప్ర మెగిరి పట్టి విజిచె నప్రమత్తు 

డై యనిల తనూజుం డంత వేయ గుంభ 

కర్ణు+డట్లు శూలమ్మును గనక దామ 

యుతము నిశితమ్ము దోర్భల యుతుఃడు హనుమ 


వేయి పుట్టులు బరువున్న యాయసంపు 
టీటె మోశాలిపై నిడి యిట్టె విబువ 
గాలిపట్టి ఘనమ్మును గాంచి వాన 
రర్హభులు క్షిప్ర మందిరి హర్ష మెదల 


శోక మగ్ను లయిరి రాక్షసులు భృశమ్ము 
భగ్న శూలము వీక్షించి వానర వర 

సైన్య మెల్ల దిశల నుండి సంతసమున 
వచ్చి నినదించి పూజించె* బవన సుతుని 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


చం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


అని నసు రాధినాధథు(డు మహాత్ముడు గాంచి ప్రభగ్న శూలముం 
గొని వెస లంక నున్నపెను కొండ గనంబడు శృంగ మంత గొ 
ట్టైను బ్లవ గాధినాథుని( గడింది బలమ్మున భాను సూను( డా 
ఘనుడు వినష్ట సంజ్ఞ డయి గ్రన్నన( గూలెను దూ(గి నేలపై 


రక్కసు లబచిరి మురిసి మిక్కుటముగ 
గదిసి ఘోర వీర్యుని( బ్లవంగ పతి( గుంభ 
కర్ణుడు గ్రహించి సుగ్రీవు' గరములం గొని 
పోయె ఘోరానిలుండు మబ్బును గొను క్రియ 


వెలిగెను గుంభకర్ణుఃడు సుభీమ తనుండు మహా ఘనాభు న 
ట్టులః గొని పోవు చుండగ బటుత్వమునం గపి కోటి నాథునిన్‌ 
సలలిత మేరు సన్నిభుఃడు సక్క(గ నుచ్చ్భిత శృంగ యుక్త సం 
చల దభిరామ మేరు గిరి సన్నిభమై యసురప్రభుం డటన్‌ 


చనేె వీరు డెత్తికొని పొగ 

డ నసుర వీరులు తనను నడరుచుం గపినా 
థుని గ్రహణ మరసి త్రిదశులు 

నినదింప(గ నచ్చెరువున నెమ్మిని వినుచున్‌ 


ఇంద్ర సన్నిభు( గొని వానరేంద్రు నంత 

నింద్ర సమ వీర్యుఃడు దలంచె నితడు నిహతు( 
డైన రాముని తోడుత వానర బల 

మెల్ల సమసి నట్ల్టని మది నింద్ర రిపు(డు 


వానర సేన నట్టు గని పర్విడు చుండగ నిందు నందునున్‌ 
వానర నాథు నవ్విధము పట్టి చనంగను గుంభకకర్ణు(డే 

వానర వర్వ్యు(డా హనుమ పన్నుగ ధీమతి దల్పొ నిట్టులన్‌ 
నే నొనరింప నే పనిని నెమ్మి సెలంగు నొనర్తు న్యాయ్యమున్‌ 


శైల శరీర మూని వెస( జంపుదు నాజిని రాక్షసాధముం 
గూల గుంభకర్ణు(డు సుఘోరపు ముష్టిని బల్లిదుండు కా 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


లాలయ మాశ్రయింప బ్లవగాధిపు( డంత విముక్తు( డైనచో 
మేలుగ నోల లాడుదురు మేటి ప్లవంగులు హర్ష వార్థినిన్‌ 


అయిన నితడు సమర్థు(డ యమర పన్న 
గాసు రాదుల బంధితు( డైన స్వయము 
గ విడి పించుకొనంగ శంక(గన నిందు 


శైల ఘాతమున( గృశించె సంజ్ఞ సుంత 


తెలివి నెల్ల బడసి చెలువముగ ముహూర్త 
కాల మందు( దనకు( గపి వరులకు 

నేది హితమొ దాని నింపుగ' జేయగ 

లం డితండు లౌేచి ప్లవగ విభుడు 


హానికర మగును మహాత్ముని కీర్తికి 
నప్రియమ్ము నగును కిప్ర మేను 

ముక్తు జేయ బంధమున నుండి వాన రా 
ధిపుని సత్వవంతు ధీర వరుని 


కాన వేచి యుందు( గాల మొకింత కో 
రి విభు విక్రమమ్ము తివిరి చెదరి 

నట్టి ప్లవగ సేన నాశ్వసింప( దొడంగు 
వా(డ నంత దనుక భద్ర గతిని 


హనుమంతు డిట్లు చింతిం 

చి నెమ్మనము నందు( గపుల శ్రేష్టుడు హరి సే 
నను స్థిరముగ నిలుపం జా 

గెను దిరిగి సమగ్ర ముచిత గిరలం బ్రీతిన్‌ 


చేరెను లంక యయ్యసుర శేఖరు( డంత హరీంద్రు( గొంచు నా 
వీర వరేణ్యు(ఃడుం గదల వీధుల నిండ్లను గోపురమ్ములం 


బౌరులు నిల్చి పుష్పచయ వర్షమునుం గురియించుచుం దమిన్‌ 


గారవ మొప్ప లాజలు సుగంధము లింపుగ( జల్లుచుండ(గా 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


లాజ గంధోదకమ్ముల రాజ గతుల 
చల్లదనమున హరిరాజు సంజ్ఞ నంది 
యమ్మ హాబలుండు దలంచె నరసి వీధథిః 
బల్మటు నసురు భుజముపై వటజిలు చుండి 


పట్లు వడ నే నకట యిప్పట్టు నందు 
ర] డై) 
జేయు నటి కార్యం బెది చింత సేసి 
టి wm 
యెయ్యది ప్రియము కపులకు హితము నగునొ 
నయ్య దనరింతు నింపుగ నడరి యిపుడు 


తలచి ప్లవంగ రా జిటుల( దద్భలసూదను శత్రు నంత గో 
రుల నిశితమ్ములం జెవుల రూపునడంచి రదమ్ములన్‌ వెసం 


బలుమటు కొర్కి నాసికను బాద యుగమ్మున( బార్య యుగ్మముల్‌ 


గలవర మంద జీల్సి ఘన కాయుని నార్తుని( జేసె గ్రుద్దు(డై 


కుంభకర్ణుండు హృత కర్ణ ఘోర నాసి 
కుండు నఖ దంత సువిదారితుండు కోణి 
తార్ద గాత్రుండు కుపితుండు హరి వరేణ్యుః 
బుడమిపై వైచి పీడించె నడుగుల( బగ 


బీమ బలుని చేత బృధ్విని నలుప(బ 
డు నసురగణ ఘాతు(డు జవ మూని 
బంతి వోలె నెగిరి యంత సుగ్రీవుడు 
సేరె రాఘ వేంద్రు చెంత కలరి 


విగత నసా కర్ణమ్ముల 
(x) 
నగపడె నా కుంభకర్ణుః డప్పుడు సెలయే 
ళ్ల గములతో గిరి వలె రుధి 
ర గాత్రుఃడు మహా బలుం డరయు వారలకున్‌ 


ఆతడు భీమ రూపు(డు మహాంగుఃడు గక్క(గ శోణి తార్జుఃడే 
యాతత మస్రముం గినుక నంచిత కాల మయాంజ నాభు(డై 
యా తటి సంధ్యయం దడరు నభ్రము భంగిని వెల్లె వింతగన్‌ 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


వే తలచెన్‌ రణమ్మునకు వీరుడు పోవ మనమ్ములో ధృతిన్‌ 


ఏ(గ సుగ్రీవు(డు సుర రాజేంద్ర రిపుఃడు 
కుంభకర్ణుండు రణమునకు( జనె( దిరిగి 
యాయుధ విహీను(డ నని తా నాత్మ నెటి(గి 
రౌద్రు(డు గొనె ఘోరపు ముద్గ్ధరమ్ము నంత 


పురమును వీడి మహాత్ము( డ 

సురుండు భకించె బ్లవగ శూరుల నాజిం 

బర(గి యుగాంతమున+ బ్రజా 

లి రయమ్మున( గాల్చు వహ్ని లీల జెలగుచున్‌ 


ఆకలి రుధిర మాంస రతాత్ము( డాజి 
జేరి వానర సైన్యమ్ము మూర మోహ 
మసుర బుక్ష ప్లవగ పిశా చాలి దినదొ 


డంగెను యుగాంత మృత్యు వడరు విధమ్ము 


ఒకరి నిరువురను ముగ్గుర 

నికంబెను సంఖ్యులను హస్త మేకమ్మున( బ 
ట్టి కపుల రాక్షసులను గూ 

డి కినిసి వక్టమ్ములో వడి వడిం జొనిపెన్‌ 


69. 


70. 


71. 


72. 


కాటి(గ రక్త మేదములు కాయము నుండి మహీద్రమౌళులన్‌ 
మీటుచు( గొట్టు చుండ(గను మేటి కపుల్‌ తిన వారి నాతడే 
బాణిరి రాఘవేంద్రు దెస వానరు లెల్లరు భక్ష ణార్తులై 


ఆ.వె. 


తే.గీ. 


తూటి దళమ్ము( బర్విడెను దోరము తించును గుంభకకర్ణు(డే 


ఏడ్గుర నెనమండ్ర నిరువండ్ర ముప్పండ్ర 
నూర్లుర నసురుల ఘనుండు కుంభ 
కరు డడరి పటి కరముల బర్విడు 

(x) అ 
చుండె నాజి మ్రుంగు చుండి హరుల 


అంత మేదో వపా శోణి తార్ద గాత్రు( 


73. 


74. 


75. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


డసుర వరు(డు శ్రవణముల యందు జిక్క 
నాంత్ర మాల సుతీక్ట దంష్టుండు కురిసె 
శూల వర్షమ్మును యుగాంత కాలు వోల 


అంత సౌమిత్రి శత్రు బలార్దనుండు 

సేసె యుద్ధమ్ము క్రుద్దుడై చేవ మీటి 

బర పురంజయుం డపు డేడు శరము లేసె( 
గుంభకర్ణుపై నమ్ములు గురిసె నింక 


అసుర నిశ్శేష మొనరించే నార్తి సెంది 
యస్త్ర జాలము నంతట నలిగి కరము 
బల్లిదుడు సుమిత్రానంద వర్థనుండు 
నింపె గనక మయ కవచం బంప గమిని 


పీడ్య మాను(డై శరముల వెలి(గె( గుంభ 
కర్ణు డభ్ర మగ్నప్రభాకరుని కరణి 

స్వర్ణ మయ భూషణమ్ముల వా(డు నల్ల 
కాటుకను బోలు నట్టి యంగమ్ము వాడు 


కని రాక్షసుండు లక్షణు 

ననియె ననాదరమున గిర లభ్ర నిభ మహా 
స్వనముల నీ వభయము ని 

ల్వ నా యెదుట దెలిసె నీ పరాక్రమ మెల్లన్‌ 


అంతకు గష్టహీనముగ నాజి జయించెడు నాదు చెంత గా 
లాంతకు భంగి హేతువుల నంచిత మూని చెలంగు వానితో 
సుంత భయమ్ము లేక యతి శూరత నిల్చితి యుద్ధ మీయయగా 
నెంతయొ పూజ కర్ణుఃడ వహీన పరాక్రమ! నాకు లక్ష్మణా! 


అమరుల గూడి వెల్ల గజ మంచిత మెక్కి రణమ్ము నందు ని 

ల్వ మును నెటుంగ నోపః డల వాసవు( డేనియు నా సమీప మం 
దు మనుజ వీర! నిన్ను గన దోరపు విక్రమ వంతు నిట్లు మో 
దమడరె నా కనుజ్ఞ నిడు తత్‌క్షణ మే(గ నెదిర్ప రామునిన్‌ 


76. 


77. 


78. 


79. 


80. 


81. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


చం. 


ఆ.వె. 


చెలగ వీర్య బలోత్సాహములు రణమున 
నీకు లక్ష్మణ! మురిసితి నేను రాము 
నొక్కని వధింప నెంతు నా యొక్కఃడు మర 
ణింప హతు లల్ల రంచు( దలంప నగును 


నర వరుండు నణ(గ నా చేత దక్కిన 
వారు ధైర్య మూని వీరులు నిలి 

చిన రణమున నాదు సేన చేతన వధి 
యింప జేయు వా(డ నింక నేను 


పలికిన నడరగ(దనదు స్తు 

తులు రాక్షసు( డాలకించి దుర్వాక్యములం 
బలికెను సౌమిత్రి గిర లి 

టుల నవ్వడరంగ వీరు(డు నిజాస్యమునన్‌ 


పడసిన పౌరుషమ్మునను బల్ళెద వెవ్విధి శక్ర ముఖ్యులుం 
గడ(గి సహింప( జాల రని కయ్యమునం దది యెల్ల సత్యమే 
యెడద( దలంప నన్య గతి నిప్పుడ దృష్టము నీదు విక్రమం 
బడరిన దెల్ల దాశరథి యద్రి నిభం బిట నిలెః గాంచుమా 


మేటి మహాత్ము లక్ష్మణు నమేయ బలాఢ్యు గణింప కంతటన్‌ 
దాటి సుమిత్ర పట్టి నని దాశరధిం గని కుంభకర్ణు( డా 

రాట మొకింత నందక పరాక్రమ వంతు(డు పర్విడెన్‌ వెసం 
బాటవ మొప్ప మేదిని యవారిత రీతిని? గంప మందయగా 


కూరిది రౌద్ర మస్తమును ఘోరము నమ్ముల రాము డంతటన్‌ 


వీరుని కుంభకర్ణు నెద భేదిల వేయగ బాణ ఘాతికిన్‌ 
నోరిని నిప్పు రవ్వ లవి నొవ్వ కరమ్ము బయల్పడెన్‌ మహా 
దారుణ రీతి ర్రుద్ధ్దు డయి దాడి యొనర్ప(గ వచ్చు వానికిన్‌ 


రామ బాణ తప్త రాక్షసుం డజచుచు 


ఘోరముగ( బరువిడె( గుంభకర్ణు( 


82. 


83. 


84. 


85. 


86. 


87. 


88. 


చం. 


కం. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


డాగ్రహమ్ము నూని హరుల నెల్లం బాబి 
జేయు చుండి యని నమేయ బలు(డు 


విరివి నురమ్ములో నెమలి పింఛపు టమ్ములు నాట చేతిలో 
బరగు గదాయుధంబు ధరపై( బడె జాటీ మహాయుధమ్ములున్‌ 
ధర పయి*గూల శేషములు దాను నిరాయుధు(' డంచు నేరుచుం 
గరముల ముష్టి ఘాతముల గయ్య మొనర్చెను ఘోర రీతిగన్‌ 


శర విద్ధాంగుడు తడియ రు 

ధిరమ్మును భృశముగ నసుర ధీరుడు కార్చెన్‌ 
గిరి సెలయేళ్ల స్రవించెడు 

కరణిని? గాయమ్ము నుండి కదనము నందున్‌ 


తీవ్ర కోపమున రుధిరమున మూర్చితుం 
డై ప్లవగుల నింక నసుర వరుల 
నారగించుచు నసు రాధినాధు(డు పరు 
గిడుచు నుండె నాజి వడి వడిగను 


గిరి వర శృంగ మొక్కటిని( గేల గ్రహించి పరాక్ర మోద్ద్ధతిన్‌ 
నరవరు( దాక రాఘవుని నైరృత పుంగవు( డంత వైచె( దా 
నరసి గిరీంద్ర శృంగము మహాత్ము(డు దాకక మున్న రాముడే 
శరముల నేడిటన్‌ విటిచె సత్వర మూని ధనుస్సు నింపుగా 


రాము( డంత ధర్మాత్ము(డు భీమ శృంగ 

మును బసిడి యమ్ముల ననర్చె ముక్కలుగను 
బుడమి( గూలుచు నాశ్శంగము పడి రెండు 
నూర్ల హరులపై ధర పైకి నూశె వారి 


పరి పరి విధముల దలంచి వడి వధింప 
నసురు ధర్మాత్ముడు వలికె నగ్రజు( గని 
లక్ష్మణుం డిట్లు మద మీయ రక్త గంధ 
మెముగ(డు దనవారి( బరుల నియ్యసురు(డు 


89. 


90. 


91. 


92. 


93. 


94. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


రాజ! తిను చున్న వా డెల్లర నెబు(గక యు 
చిత మగు నితనిపై కెక్కి శిఘ్రమ హరు 

లల్ల నిలువ యూధప ముఖ్యు లల్ల రన్ని 
దిశల నితని జుట్టి తనర ధృతి వహించి 


అట్లొనర్ప భార మధికమ్ము గాగదు 
రతి ధరాతలమున+ బ్రాకుచుండి 
ప్లవగు లన్యుల నిక వధియింప నేరఃడు 


రాక్ష సేంద్రుడాజి రాఘవేంద్ర! 


విని రాకుమారు ధీమం 

తుని వచనమ్ములు కడింది తోషమున హరుల్‌ 
ఘునదేహు( గుంభకకర్ణుని. 

గని యధిరోహించి రంత గ్రన్నన ధీరుల్‌ 


ఎక్కిన వానర గణమున్‌ 

మిక్కిలి రయమున విదుల్చె మించిన కినుకన్‌ 
గ్రక్కున రక్కసు' డరయగ 

నక్కరి పాలకుని దుష్ట హస్తి విధమునన్‌ 


కని పడి నట్టి వానరుల గాయము నుండి రఘూద్వహుండు వా 
ని నెటి(గి రోష యుక్తు( డని నెమ్మది రక్కసు( గుంభకర్ణునిం 

గను లరుణమ్ము దాల్స( దన కన్నుల గాల్చు విధమ్ము క్రుద్దతం 
గని పరువెత్తె హర్ష మొసగం గపి కోటికి వేగ తద్దిశన్‌ 


సుదృఢమైన నారి గలట్టి సురుచిర ధను 
వూని కనక మయమ్మును భుజగ కల్ప 
మును నిబద్ధ తూణాంబక మూర్తి యుటేీకె 
నాశ్వసించుచు రాముః(డు హరుల నెల్ల 


లక్ష్మ ణానుచరుండు సప్లవగ పరమ 
దుర్భయుండు బలాఢ్యుండు దురము నందు' 
గదలి కాంచె గిరీటి రక్త తను రక్త 


95. 


96. 


97. 


98. 


99. 


100. 


101. 


ర 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


నయను గుంభకర్ణు రిపు గణఘ్ను బలుని 


మత్త కుంజర నిభామర్షు విద్రావిత హరికోటి( గ్రుద్ధుని హరినికాయ 
మార్గణ రతుని సమస్త రాక్షస గణావృతు వింధ్య మందరాభ తను( గాంచ 
నాంగద భూషణు నస్ర సుస్రావి తాస్యుని వర కాల పయోధర సదృ 
శోల్టితు రాక్షస యోధవర్యుని వానరానీక మర్షను నంతక నిభు 

రక్త సిక్త శ్రవణముల రసన నాకు 

వాని గుంభకర్ణుని ఘోర వహ్ని భంగి 

నడరు వాని వీక్షించి మహాత్ము( డంతః 

జటిచె( గార్ముకమును రామచంద్రు( డడరి 


వినిన ధనుర్ణోషను సై 

ప నొల్లక యసుర వరుండు పర్విడె నంతన్‌ 
మనుజేంద్రు మార్కొనంగ ర 

ఘునాథ పుంగవుని మీబి( గోప మెడందన్‌ 


కని వాతోద్ధత మేఘ ని 

భుని ఫణిరాజ సమ భాహు భూధర సదృశున్‌ 
ఘన రాక్షసు నుటుకు నతని 

ననె*బల్కులు కుంభకర్ణు నా రాము( డెటుల్‌ 


రమ్ము రాక్షస! మది విచారమ్ము వలదు 
నిలిచితి ధనువు ధరియించి నెమ్మి నిచట 
రాక్ష సాంతకునిగ నన్నరయుమ యొక ము 
హూర్తమున విచేతను(డవై వర్తిలుదువు 


నవ్వెను రాము డని యిటి(గి 
యవ్వర రక్షః పతి వికృ తాభిరుతములన్‌ 
దవ్వులకు( దణిమి హరులను 
నొవ్వక రాఘవునితో ఘనుం డనె గిరలన్‌ 


హరుల హృదులు పగులు రీతి నా యుటుముల( 
బోలు మాటల రాఘవ! వాలి గాను 


102. 


103. 


104. 


105. 


106. 


107. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఖర కబంధ విరా ధాద్యసురులు గాను 
గాను మారీచు(డను గుంభకర్ణు(డ ననె 


కను నా ముద్దరమును న 

ల్లని యినుమున( బరిఢవిల్ల రణమున నసురుల్‌ 
మును దేవతలును నాచే 

తను దీని వలన విజితులు దారుణ రీతిన్‌ 


చెవులున్‌ ముక్కును నాకు లేవని మదిం జింతించుచున్‌ నన్నగా 
రవ దృష్టిం గన నీ వనర్లు(డవె యల్పంబైన కోభిల నా 
(స) బా (an గ 
కివి లేకున్నను జూపు నీ బలము నో యిక్షాకు శార్దూల! నా 
దు వపో భాగము లందు దాని(గని నిం దూర్ణమ్ము భక్షించెదన్‌ 


అన విని కుంభకర్ణుని మహాసురు వాక్యము లంత బుంఖముల్‌ 
దనరెడు తీవ్ర మార్గణ వితానము గుప్పెను రాము డైననున్‌ 
వనర(డు కుంభకర్ణు( డట బాధ వహింప(డు దా(క వజ్ర పా 

త నిభము దేహమున్‌ సుర వితాన రిపుం డతి విస్మయమ్ముగన్‌ 


సాల తరు లే శరమ్ముల( గూలె నపుడు 
వాలి యే మార్గణమ్మున నేల గూల 
నవియె వజ్ర నిభాంగుని నసురు( గుంభ 
కర్ణు బాధింప నేర వకట రవంత 


వారి ధార పగిది వపువున ద్రాగుచు 
బాణ ధార నెల్ల వాస వారి 

గొట్టె రామ బాణ ఘోర వేగమ్మును 
ముద్దరంపు వేగమునః జెలంగి 


ఉగ్ర వేగ ముద్దరము సమగ్ర రక్త 
సిక్త విద్రావి తామర శ్రేణి: ద్రిప్పి 
యురగ్ర వేగమును దజిమె నగ్ర వాన 
రప్రవర సేన నెల్లను రణము నందు 


108. 


109. 


110. 


111. 


112. 


113. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


విసరఃగ వాయువ్యాస్త్రము 

నసురుని పయి రాఘవుండు హస్త వరం బం 
తస ముద్గరమ్ము తెగినం 

బస చెడి యార్చె నసురుండు ధ్వను లంట దివిన్‌ 


రామ బాణ నికృత్తము రాక్ష సేంద్రు 
బాహు వద్రి శృంగాభము ప్లవగ సైన్య 
ము పయి( గూలగగ వేగ సముద్గరమ్ము 
వానరు లనేకులు విగత ప్రాణు లయిరి 


భగ్న హత శేష వానర వ్రాత మంత 
బ్రాంత మాశ్రయించి వజిల వగపు పీడి 
తాంగు లపుడు వీక్షింప( దొడంగిరి నర 
వీర రాక్ష సేంద్రు లొనర్చు ఘోర రణము 


తెగిన కరమ్మున నిశితా 

సింగూలిన గిరీంద్రము వలె జెల(గి కరమునన్‌ 
నగము బెకలించి ఘనము బ 

రుగిడె నసుర నాథు(డు నృవరు దెసకు+( గినుకన్‌ 


ఆ కరము స తాళ తరువు 

గాకోదర సన్నిభమ్ము ఖండించె వెసన్‌ 

వీ(క వ రైంద్రాస్తమ్మును 

గాకుతుుడు వేసి చిత్ర కాంచన మయమున్‌ 


పడెను బుడమి పైన బర్వత సదృశుండు 
తెగిన భుజముల వడి( దిరుగుచు నిటు 
నటు దరుల గిరులను బటుతర శిలల వా 
నరుల గొట్టి ఘను డసుర గణమును 


చూచి రాఘవుం డసురుని విగత బాహు 
నరుగు దెంచు వాని నర చంద్ర 
మార్గణద్వయమున మాన వోత్తముఃడు ఖం 


114. 


115. 


116. 


117. 


118. 


119. 


120. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


డించె* బాదములను మించి కినుక 


పడిన వసురు పాదమ్ములు 

పుడమి దిశోపదిశలు గిరి భూరి బిలమ్ముల్‌ 
గడలియు లంకయు+ బ్లవగుల 

బెడిదపు టసురుల బలములు బిట్టు ధ్వనింపన్‌ 


తెగిన నిజ పాద భుజముల దెఐచి నోరు 
జ్వలిత బడబా ముఖాభము సత్వరమ్ము 
పర్విడెను రాఘవేంద్రుని వైపు నింగి 

జంద్రుని పయికి రాహువు సరణి నసుర 


నింపె రాము డయ్యసురేంద్రుని ముఖము నిశి 
తాగ్ర శరముల హేమ పుంఖావృతముల 

నిండ బాణముల ముఖము నేర కాడ 

నెట్టి గిర లబిచి సొలసె బెట్టిదముగ 


కొని రఘు రాము డర్క రుచి కోటి సమప్రభ నబ్ద్బయోని దం 

డ నిభము+ గాలపాశ సు విడంబన మైంద్ర మహాస్త్ర యోగముం 
గనక మయేద్ద్ధ పుంఖమును గాండము మారుత తుల్య వేగముం 
గన దశనిప్రభా రయము+ గ్రన్నన వైచె నిశాచరేంద్రుపై 


విడువడి రామ బాహువుల వెల్ల జేయుచు దిక్కు లన్నిటిన్‌ 
వెడలెను శక్ర వజ్ర సమ భీకర బాణము ధూమహీనమై 

యడరెడు వహ్ని తుల్య మయి యద్రి ని భాసురు శీర్ష మంతటం 
గడు వడి( ద్రుంచె వృత్రు సుర కాంతు(డు శక్రు(డు ద్రుంచి నట్టులన్‌ 


గుండ్ర దంష్టలు సంచలత్కుండలములు 
వెలయు కుంభకర్ణు శిరము వెలి(గె నిశిని 
నుద్భవిల్లి పునర్వసు వుండ జంద్రు( 
బోలి బాణ ఘాతమ్మున భువిని గూల 


కూలను గుంభకర్ణుని సుఘోర శిరం బచలేంద్ర తుల్యమే 


121. 


122. 


123. 


124. 


125. 


126. 


127. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


నేలను మార్గ వేశ్మములు నిర్మిత గోపుర సాల రాజముల్‌ 
వ్రాల(గ దొర్లి జేరి యసురప్రవరుండు హిమాద్రి తుల్యుడే 
తూల(గ మీన నక్రములు తోయధి వేగమ దా(కె భూమినిన్‌ 


అమర భూదేవ శత్రువు సమర మందు 
గూల? బాజెను వానర కోటి భూమి 
భూధరమ్ములు కదలాడె మురిసి దేవ 
త లధికముగః జేసిరి నినదమ్ము లడరి 


చేరి నభము హర్షించిరి యా రఘూత్త 

ముని పరాక్రమమును గాంచి మునులు దేవ 
బుష్లులు సుర గుహ్యక సుషర్ణు లల్ల భూత 
ములు సయక్ష గంధర్వ ఫణు లమితముగ 


భూరి మనస్విని మరణం 

బారసి రాఘవుని(గని దశాస్యుని బంధుల్‌ 
మూరిన వ్యథతో నబచిరి 

పారీంద్రము నారసిన ద్విపమ్ముల భంగిన్‌ 


దివిలో రాహు ముఖచ్యుత 

రవి తమము నడంచి నిల్చి రాజిల్లు నటుల్‌ 
భువి జంపి కుంభకర్ణుని 

నృవరు(డు హరిసేన మధ్య నెగడె ముదమునన్‌ 


సంతసించిరి వానరు లంతమంద 

భీమ బలు( డసుర వరుండు విరిసి నట్టి 
పద్మముల బోలు వదనులు భక్తి బూజ 
లిడిరి యా దురాసదునకు నిన కులునకు 


సమ రాజేయుని రాక్షసు 
నమర దమను గుంభకర్ణు నని సమయింపం 
గ మనుజ శార్జూలుం డం 
దెముదము నెద వృత్రజిత్తు దేవ పతి వలన్‌ 


128. 


129. 


130. 


131. 


132. 


133. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నటువది 


యేడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 68. 


రాముడు యుద్ధములో గుంభకర్ణుని వధించె నని రాక్షసులు నివేదింప రావణు(డు మూర్చిల్లి కొంత 
తడవునకు( దేణజి యనేక విధముల విలపించుచు విభీషణుని మాటలను సమ్మతింప నందులకు 
విచారించుట. 


కం. కని కుంభకర్ణు మరణ 
మ్మును నృవరుని రాముని కరముల ఘోరమ్ముం 
జని రాక్షసులు వచించిరి 


వనరుచు నసురపతికి దశ వక్తున కిటులన్‌ 1. 


ఉ. రాజ వరేణ్య! ఘోర సమరమ్మున గాల నిభుండునై మహా 
తేజు(డు కుంభకర్ణుఃడు రతిం దిని కోతుల బర్విడంగ( దా 
నోజను జేసి సేన నసు రోత్తము( డందెను గాలకర్మమున్‌ 
రాజిలి రామ తేజమున భ్రాత యడంగెను రాక్షసేశ్వరా! 2. 


తే.గీ. విక్రమింప రాఘవ బాణ పీడితుండు 
కడలి దూజి మై సగము తెగ జెవులింక 
ముక్కు శిరము లంకాద్వారము నిలుపంగ 
దావ దగ్ధ తరు వన ముద్ద యయ నిలిచె 3. 


కం. విని భ్రాత కుంభకర్ణుం 
డని మరణించె నని రాక్షసాధిపు( డంతన్‌ 
వనరుచు భృశమ్ము మూర్చ్భి 4. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ల్లైను గూలెను రావణుండు క్లేశం బడరన్‌ 


ధీర వరులు త్రిశిర దేవాంతక నరాంత 
కాతికాయు లా మహాసురులు పి 
తృవ్యు మరణము విని సువ్యగ్రులై శోక 
మున వగవః దొడ(గిరి ముమ్మరముగ 


బ్రాతయె మరణింప రాముని చేత న 

క్లిష్ట కరు వలన నష్ట చేత 

ను లయి ఘోర రాక్షసులు మహోదర మహా 
పార్ఫ్యులు మునిశగిరి వివశత నార్తి 


తెలివి వహించి కష్టమున ధీరు(డు రాక్షస పుంగవుండు భా 

తృ లయ ఘనార్త రావణుడు దీను(డునై విలపించె నో మహా 
బల! రిపు దర్పనాశకు(డ! భ్రాతను నిర్ణయ? గుంభకర్ణ! నీ 

విల ద్యజియించి యా యముని యింటికి నే(గితె దైవ వశ్యతన్‌ 


ఎక్కడి కేగి తీ వకట యెంతయొ వేచి నిజారి సైన్యమున్‌ 
ముక్కలు గాన నర్పకయె మున్నిట బంధుల నాదు దుఃఖముం 
జక్క(గ నాదు దక్షిణ భుజమ్ముగ వేని దలంచి భీతి నే 

స్రుక్క సురాసు రావలికి సోలగ నయ్యది లేను నే ని(కన్‌ 


దేవ దానవ దర్పఘ్ను! నీవు సముఃడ 
వెంచ(గాలాగ్ని రుద్రుల కంచితముగ 
నెట్టు లోడితి వా రాఘవేంద్రున కక 

ట సమరమ్మున ఘన వీరు(డ వయి వింత 


వజ్ర ఘాత మయిన వ్యసన మీయ దెపుడు 
నీకు నట్టి వీర నీవు రామ 

బాణ ఘాతమున నవని శయనించితి 

వేల ఘోరముగ నహీన వీర్య! 


గగనమ్మున నిలిచి మునుల 


10. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


నుగూడి ముద మూని యుెదలను భృశమ్ముగ దే 


వ గణమ్ములు నినదించు న 
నింగూల వీక్షించి నిన్ను నిర్ణయ ననుజా! 


ధృవ మరయ లబ్ద లక్యులు 
ప్లవగులు దుర్గముల నింక ద్వారములను లం 
క వెఐవక యడరి వెస నె 


క్కు వార లగుదురు కరమ్ము కులుకుచు నెదలన్‌ 


పని యేమి నాకు రాజ్య 

మ్మున ని(క వైదేహితో నిపుడు పని యే ముం 
డును నాకు గుంభకర్ణు(డె 

నను వీడ నశించె బ్రతుకున దగుల మెల్లన్‌ 


అనుజుని( జంపిన వానిని 

నని నే వధియింప కున్న నా రాఘవునిం 

గన వ్యర్థము జీవిత మె 

ల్లను మరణము శ్రేయ మగును భ్రాతా! నాకున్‌ 


నేడ యే(గు వా(డ నేదమ్ము(డున్న చో 
టునకు విడిచి యింక ననుజ వరుల 
నొక్క క్షణ మయినను నిక్కము మన నిచ్చ 


గింప నిట్టు లద నశింప శాంతి 


నన్ను మున్న పకార మొనర్చి నట్టి 
వానింగని నవ్వరె సురలు భ్రాత! కుంభ 
కర్ణ! మరణింప నీ విట్లు కయ్య మందు 
నెట్టు నే నింద్రుని జయింతు నింక నకట 


తనర నజ్ఞాన మెద లోన విన నపుడు వి 
బీషణు మహాత్ము నుచితంపు భాషణములు 
సేరె యవియె నన్నిపుడు విచార మడర 
నకట చెప్పిన విధముగ ననుజ! యెల్ల 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ఆ.వె. కూలిన తటి నుండి కుంభకర్ణ ప్రహ 
స్తులు విభీషణుండు పలికి నట్టి 
yy. 9, 
వాక్కు లొసగు చున్న వక్కట సిగ్గును 


దారుణముగ నాకు( దలచి నంత 18. 


కం. ఘన ధర్మాత్ము విబీషణు 
ని నిందితుని: జేసి నట్టి నే దత్సలమున్‌ 
మనమును బాధించెడు దా 
నిని బొందితి నివ్విధముగ నెట్టన గట్టా 19. 


కం. అనుజుని యింద్రు జయించిన 
ఘను మరణము నాలకించి కడు వ్యధథితుండై 
మనము కలంగ(' బలు విధము 
లను విలపించి వెస(గూలె రావణు డంతన్‌ 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నటువది 


యినిమిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 69. 


విలపించుచున్న రావణునితో ద్రిశిరు(డు ప్రాకృతిని వలె నిట్లు వగవ( దగ దని యుద్ధమునకు+ దా 
నేగెద నని పలుక నరాంతక దేవాంత కాతికాయులు నట్లు వచింప వారిని మహోదర మహా 
పార్ఫ్యులు తోడుండ( బంపిన ఘోర యుద్ధములో నరాంతకు( డంగదుని చేత వధింప( బడుట. 


కం. విలపింప రావణుండు కు 
టిలాత్ము( డడర నెద నడజడి త్రిశిరు' డంతం 
బలికె విని యిట్లు వచన 1. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


మ్ములు పరితప్తాత్ము నరసి పుత్రుండు తగన్‌ 


మధ్యముం డన్నదమ్ముల మా పితృవ్యుః 
డతి బలు(ఃడు మహా వీరుండు హతుడు గాగ 
జెల(గి రణ మందు రాజన్య! చింతిలుదురె 
నిన్ను బోలెడు సజ్ఞను లెన్న( డేని 


చాలుదు వీవు ముజ్జగము సైప(గ రాక్షస నాథ! యిట్లు నీ 
వేల తపింతు వాత్మ( దలపించుచు. బ్రాకృతు( దమ్మి చూలియే 
లాలన నీ కొసంగెను ఖరవ్రజ మేఘ నిభస్వనధ్వజిన్‌ 

మేలుగ ద్రాణ శక్తులను మేటి ధనుస్సును సాయకమ్ములన్‌ 


పలుమబు అస్త్ర హీనముగ ధ్వంసము సేసితి దేవ దాన వా 
వలిని సహాయు ధావలిని బార్థివ! యర్హుఃడవే వధింపయగా 

బలమున రాఘ వోద్వహునిః బన్నుగ నిల్వుమ యే(గి యాజికిం 
జలమున నీదు శత్రువుల జంపెద( బోలుచు వైనతేయునిన్‌ 


శంబరుని జంపినట్టి యా శక్రు పగిది 

నరకు( జంపిన వెన్నుని కరణి నేను 

నేడు చంపగ రణమందు నిహతు( డయి నృ 
వరుడు రాము(డు శయనించు ధరణి పైన 


బాలుని త్రిశిరుని మాటలు 
మే లిడు నవి యాలకించి మించి తలంచెం 
దా లయమై పుట్టి నటుల 
గాల వశు(డు రావణుండు కౌణపు( డెదలో 


త్రిశిరుని గిరలు విని దేవాంతక నరాంత 
కాతి కాయు(లు సమ రాంగణమున 
కేగ నుత్సహించి రెల్లరు ముదమున 
నన్నదమ్ము లంత నసుర వరులు 


నే నన నేను నంచును ధ్వనించుచు నత్తటి నైరృతర్షభుల్‌ 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


సూనులు రాక్షసేంద్రునకు శూరులు శక్ర సమానులున్‌ నభో 
యానులు మాయ లందు ఘనులా సుర దర్ప నిహంత లెల్ల గ 
య్యాన నజేయు లెల్లరు మహా బల దర్పితులున్‌ యశస్యులున్‌ 


దేవ గంధర్వ కిన్నర దివ్య సర్ప 
గణము లెదిరింప నోడని ఘనులు నస్త్ర 
విదులు యుద్ధ విశారద వీర వరులు 
లబ్ద వరులు స్వీయప్రవర విదు లెల్ల 


అట్టి రిపు బల మర్దను లర్క తుల్య 

తేజు లుండ( జుట్టి సుతులు రాజు రావ 

ణుండు వెలి(గె వాసవు వేని యండ నుండి 
రమరు లసురఘ్నులు వృతులై యతని బోలి 


సుతులను గౌశిలించికొని సుందర భూష లొసంగి దీవనల్‌ 
వితత మొసంగి పంపె దమి వీరుల భండన భూమి కింపుగా 
సతతము పుత్ర రక్షణము సంగర భూమి నొసంగ బభ్రాతలన్‌ 
వితత బలాఢ్యులం బనిపె వీర వరేణ్యుల యుద్ద మత్తులన్‌ 


అత్తణీ యుద్దోన్మత్తుడు 

మత్తుఃడు ఘన కాయులు రిపు మరనునకు రా 
జోత్తమున కనుజులు నతులు 

దాత్తముగ నొసగి చనిరి ప్రదక్షిణములతో 


అలంది సర్వాషధమ్ముల నంగముల స 

గంధ మీ యార్వు రసుర పుంగవులు యుద్ధ 
కాంక్షిణులు మహా వీర్యులు కదలి సమర 
రంగమున కే(గందొడగిరి రాజు నాజ్ఞ 


త్రిశిరసు(డతి కాయ దేవాంతక నరాంత 

కులు మహోదరుండు నలరి వెంట 

నసుర వరుడు నమ్మ హాపార్ఫ్యు(డును రాగ 
గాలచోదితు లయి కదలి రెల్ల 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


అనివా ర్యేభము నీల మేఘ సదృశం బైరావ తామ్నాయమున్‌ 


మునుదా నెక్కి మహోదరుండు సన సంపూర్ణాయుధుండై వెలిం 


గెను దోలంగ సుదర్శ నాఖ్య గజముం గేలీ విధం బస్త శృం 
గిని( గన్పట్టు దినేశు సన్నిభము వీక్షింపంగ భూషావలిన్‌ 


త్రిశిరసు(డశ్వ రాజములు తేరున( గట్టగ సాయుధమ్మునన్‌ 
భృశముగ భూషితుండు నయి వీరుఃడు రావణ సూను డెక్కి వె 
ల్లై శర ధనుర్ధరుండు గిరి రేగిన మేఘ సవిద్యుదుల్క సేం 

ద్ర శర వరాస నాభముగ రాక్షస వర్యు(ఃడు గాంచ నత్తటీన్‌ 


మూడు తలలపై నమరిన 
మూడు కిరీటమ్ముల రథమున భాసిల్లెన్‌ 
మూడు తలల త్రిశిరసు( డా 

మూడు పసిడి కొనల శీత భూధరము వలెన్‌ 


అంత తేజస్వి యతికాయు( డసుర నాథ 
పుత్రకుం డధి రోహించె భూరి రథము 
మేటి విలుకాండ్ర నక్షము మేలి చక్ర 
ములు సుకూబరముల తోడ మూరు దాని 


చాప తూణీరములు ప్రాస స పరి ఘాసి 
సంచయమ్ములు నిండంగ స్యందనమున( 
గాంచన కిరీట భూషలు మించి వెలుగ 
నతడు వెల్గెడు మేరువు గతి వెలింగె 


అరదము నందు వెలింగె న 

సుర పతి సూనుండు నయ్యసుర గణవృతు(డై 
సుర సంచ యావృతు( డశని 

కరుః డింద్రుఃడు వెల్లు రీతి? గమనీయముగన్‌ 


ఎక్కె నరాంతకుండు తుర గేంద్రము వేలుపు తేజి తుల్యమున్‌ 
మిక్కిలి వేగవంతమును మేటి హయమ్ము మనోజవమ్మునుం 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కం. 


కం. 


ఆ.వె. 


జక్క ధరించి ప్రాసమును సన్నిభ ముల్కల కెంచ సర్పభు 
క్కెక్కిన శక్తి నూనిన యహీనుని స్కందుని భంగి వెల్లుచున్‌ 


అంత గ్రహింప(గా' బరిఘ నంచిత వజ్ర విభూషణమ్ము దే 
వాంతకు+ డద్రి దో ర్యుగము నందు వహించిన యట్టి యా రమా 
కాంతుని విష్ణు శార్యమున( గన్సడు చుండె మహాసురుండు కా 
లాంతక సన్నిభుండు సమ రాంగణ మందు నజేయు( డుగ్రు(డున్‌ 


గద గైకొని బలవంతుం 

డుదరి మహాపార్స్యు( డమ్మహోన్నత తను'డ 
స్టు దురమున( గుబేరుఃడు ఘన 

గదా కరుడు వెలుగు రీతిగ వెలింగె నటన్‌ 


రతిః జని రా మహాత్ములు పురం బమరావతి నుండి యేగు దే 
వతలను బోలి రాక్షసులు వారణ ఘోటక మేఘ నిస్వన 

ప్రతి వర చక్రపాదముల వచ్చిరి వారల వెన్క నింపుగా 

వితత వరాయుధమ్ములను వీర వరేణ్యులు సంభ్రమించుచున్‌ 


వెలి(గిరి రవిప్రభలతో 

విలసిల్లి కుమార వరులు వినువీథధి గ్రహ 

మ్ములః బోలుచును గిరీట 

మ్ముల శ్రిమంతు లరుగ రణమునకు మహాత్ముల్‌ 


అసురు లూని నట్టి యమల వస్తావలి 
శార దాభ్ర నిభము మూరు చుండ 
నంబరమ్ము నందు హంసావలి పగిది 
వెలుగు చుండేె( గాంచ వింతగాను 


మరణము నైన శత్రు చయ మారణ మైనను నిశ్చయంబుగా 
సుర రిపు లాత్మలం దలచి చొచ్చిరి వీరులు సంగ రార్జు లా 

ర్చిరి యొనరించి గర్భలను శీఘ్రుమ వేసిరి సాయకమ్ములన్‌ 
దురమున యుద్ద దుర్మదులు దుర్ణయు లెల్ల మహాత్ము లుగ్రులై 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


సింహ గర్జల జప్పట్లదే* జలించె 

భూతలం బెల్ల రాక్షస వ్రాత మాజి 

జెల(గి యొనరింప నంబర తలము పగులు 
రీతి నప్పుడు గన్పట్టె నాతతముగ 


చని కని రంత రాక్షసులు సంతస మంది మహా బలాఢ్యులే 
ఘన కపి సైన్య మెల్లను నగమ్ముల జబాళ్ల వహింప( బాణులం 
గనిరి హరీంద్రు లాసురుల( గాల ఘనాభ శరీరులం దురం 

గ నిచయ మత్త నాగ రథ కాయము మ్రాగ(గం గింకిణీ ధ్వనుల్‌ 


ఉద్య తాయు ధాసు రోత్తములః బ్రదీప్త 
వహ్ని రవి సదృశుల+ బరివృ తాసు 
రప్రవర విరాజులను సమరోత్సాహు 


ల నరసి హరి సేన కినిసి యంత 


వారిని లబ్ద లక్ష్యులు ప్లవంగులు గాంచి సముద్య తాద్రులై 
ఘోర తరస్వరమ్ములను గూసిరి బల్లిదు లుగ్ర రీతినిన్‌ 
మూరి ప్రతిధ్వనించిరి యమోఘముగాను సహింప నోప కా 
వీరులు సేయ రాక్షసులు భీకర నాదము లాగ్రహమ్మునన్‌ 


వానరేంద్రుల రేగిన పరమ హర్హ 
యుక్త నినదమ్ములను సైప నోపక యసు 
రేంద్రులు మహా బలు లటచి రెల్లరును మ 


హోగ్రముగ యుద్ధ మొనరింప నుద్యమించి 


రక్కసుల బలమున( బ్లవగ యూధపులు సొ 
చ్చి వెస నెత్తి శైల శేఖరములు 

వెలిగి రపుడు శృంగముల తోడ నద్రి రా 
జముల భంగి జెల(గి సంగరమున 


కొందటు సేరి యంబరము కొందటు వానరు లుర్వి నిల్చి కే 
లం దరు శైల జాలమును రమ్య తరమ్ముగ నూని పోరగా 


నందటు వాన రాసుర మహా సమరం బట గాంచ ఘోరపుం 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


జందము దో(చె భీకరము సంకులమై ధర రక్తసిక్తమై 


శైల తరు శిలా నిచయ వర్షము కురియిం 
చిరి ప్లవంగ వరులు చిత్రముగను 

బాణ జాలములను వారింప( బడియును 
భీమ విక్రము లని వీర వరులు 


చేసిరి రణ మందు సింహ నాదమ్ములు 
వానరు లసురులును వానరులు శ? 

లల నసుర వరులను జెల(గి భస్మము సేసి 
రాగ్రహమ్ము మీటి నుగ్రు లగుచు 


అడిచిన ఘోర రీతి? గవచాభరణావృత యాతుధానులం 
గడంగి ప్లవంగ వీరు లలుకన్‌ రథ చారుల హస్తి వాజులం 
దడరెడు ఘోర రాక్షసుల నాసురు లద్రి శిఖావృతాంగులై 


పడ వర ముష్టిఘాతములు పైకి వెసం గను గుడ్లురా భువిన్‌ 


కూలి రెల్ల రంత తూలి యబదచిరి ఘో 
రముగ దాడితు లయి ప్లవగ వీర 
వరుల చేత నసుర వరులు దీనమ్ముగ 
సంగరమున బాధి తాంగు లగుచు 


అంత రాక్షస వీరు లా హరి వరేణ్యు 

ల నిజ శూలాసి ముద్దర ప్రాస శక్తి 

ముఖ మహాయుధమ్ముల తోడ మూరి యాజి 
గొట్టి పడవైచిరి పుడమి ఘోరముగను 


పడవైచి రొకరి నొక్కరు 

నెడ(దల నెంచి విజయమ్ము నెల్లరు తనువుల్‌ 
తడియంగ రక్త ధారల? 

గడు వానర రాక్షసులు జగడమున నలుకన్‌ 


గిరుల ఖడ్గ్డముల విసర నపుడు హరి రా 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


క్షసులు చలము నూని వసుధ యొక్క 
క్షణమున రుధిరమ్ము స్రవియింప కోణ్రి తా 
వృత మయి కనుపట్టి విరివిగాను 


నేల యెల్ల నిండె నపుడు వ్రాల( బ్లవగ 
మర్దితులు రాక్షసులు రణ మదులు పడిన 
వారు పడుచున్న వారలు భగ్న శూలు 
లంగముల+ జేసి రద్భుత మైన రణము 


వానర కోటి వానరుల వారక కొట్టగ నైరృతర్షభుల్‌ 

మానక రాక్ష సావలిని మర్దన మాసుర కోటి చేతనే 

వానరు లాజి( జేయ(గను వారక చేసిరి లాగి శస్త్రముల్‌ 
వానరులున్‌ శిలల్‌ గొనుచు భండన మాసురు లెల్ల నత్తణిన్‌ 


శైల శూల ఘోర శస్త్రమ్ముల( బరస్ప 
రమ్ము కొట్టుకొనిరి ప్లవగ రాక్ష 
సప్రవరులు వీ(క క్షిప్రమ్ము సేసిరి 
సింహనాదములు విశేషముగను 


ఛిన్న కవచ చర్మ సన్నత రాక్షసు 
లాజి( గూలి రంత హరుల చేత 
బాటెను రుధిరమ్ము పాదప రస సార 
సన్నిభమ్ము నచట మిన్నగాను 


కొంద టిని వానరేంద్రులు కొట్టి రరద 
ము నరదమ్ముచే వారణము( బెజ వార 
ణమ్ము చేత గుఖమును గుజ్జమ్ము చేత 
అ అ 
బెట్టిదమ్ముగం జెలరేఃగి వీర వరులు 


బల్లెముల నర్గ చంద్రేద్ధ బాణములను 
దల్లడిల్లక వానరేంద్ర చ్యుత తరు 

శైల శృంగమ్ముల ఘన రాక్షస వరేణ్యు 
లాజి ముక్కలు సేసిరి యడరి కరము 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


చెదర గిరులు వృక్షమ్ములు ఛిన్నము లయి 
నిహత వాన రాసురులు ననేకు లుండ 
వ్రాలి యెల్లెడల నపుడు నేల యయ్యె 
దుర్గమం బెల్ల వారికి? దీరముగను 


భయమును నీడి చల్ప(గను భండన మట్టు లదీన సతు లా 
జయ యుత హర్ష దర్పితులు సంచిత ఘోర త రాయు ధాసు రా 
లి యెదల( గంప మందగ స లీల జరింప(గ నా ప్లవంగ సం 


చయము ముదమ్ముతో నసుర సంతతి కూలుచు నుండ ధాత్రినిన్‌ 


దేవతలు మహర్షులు నా ముదావహ సమ 
రమ్ముం( గని నినదించిరి నెమ్మి నెల్ల 

నంత మారుత నిభవేగ మశ్వమును న 
రాంతకుం డెక్కి తూటజిను హరుల సేన 


వెస( జని తీక్ట శక్తిం గొని వీరుడు మీనము వార్థి( జొచ్చు రీ 

తి సమద మా నరాంతకుడు ద్రెంచె( బ్లవంగుల నేడు వందలం 
బస క్షణ మందు ఘోరముగ వానర సైన్యము గొ ట్ట వాసవా 
రి సుడివడంగ నాజిని హరివ్రజ మెల్లను మిక్కుటమ్ముగన్‌ 


అశ్వ పృష్టమం దలరు నరాంతకు+( గని 
రపుడు విద్యాధరులును మహర్షులు చరి 
యించు చుండ నతడు వానరేంద్రుల ఘన 
సేన లోన విజృంభించి చిత్ర గతుల 


అరయ+ బడు వారి మార్గము 

గిరి నిభ దేహప్లవగ వికీర్ణము కా(గం 
బరగెను గాంచగ మాంస రు 

ధిర కర్దమ సంకులపు( బృధివియై త్రుటిలో 


విక్రమింప(గ హరి వీరవర్యులు మూరి 
యెంతు రాత్మ లందు నంత లోన 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


దా నతిక్రమించి తద్ద నరాంతకుం 
డడరి వారి నెల్ల నణచు చుండె 


వానర సేన గాల్చె నట వహ్ని వనమ్ములంగాల్చు రీతినిన్‌ 
వానరు లొత్త శైలముల+ బాదప పంక్తిని బ్రాసగూల్చె వ 
జ్రాన నశించి నట్టి ఘన శైల వరమ్ముల భంగి తిర్గుచుం 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


దాన ఖి లాశలం దనిలు దారిని వర్షపు( గాలమం దనిన్‌ 


పలుక గదలంగ భీతిని నిలువ జాల 
కుండిరి కపు లేరు నరాంతకుండు లేచి 
ననిలిచిన వెడలిన నెల్లర నతి దారు 
ణముగ బాధించు చుండె రణమ్ము నందు 


ఒక్కనిచే రవి నిభుచే 

నక్కపి సైన్యంబు ప్రాస నణ(గి పుడమిపై 
నుక్కు చెడి కూలు చుండెను 

వెక్కస మయి పల్వురకును వెలయ నకండే 


వజ్ర ఘాత సన్నిభ మైన ప్రాస పాత 
మోర్వ లేకయి వానర పర్వ మెల్ల 

బీతి నార్చెను దిక్కులు పిక్కటిల్ల 
దుస్ఫహంపు స్వనమ్ములు దూలుచు నని 


వెలిగె( బడెడు వానర వీ 

రుల రూపము లశని భిన్న రుచి రాద్రి శిఖా 
వలింబోలి రణాంగణమున 

వలీముఖిలు పోరు చుండ బంతము తోడన్‌ 


కుంభకర్ణు చేత ఘోరముగ మును గూ 
లిన ప్థవగ వరులును లేచి క్లోమ 
మరసి చేరి వాన రాధిపు సుగ్రీవు 
చెంత నిలిచి రెల్ల రంత నాజి 


55. 


56. 


57. 


58. 


59. 


60. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఆ వలనా నరాంతక భయార్తిత వానర సేన గాంచె సు 
గ్రీవు(డు వాటి దిక్కులకు రేగ భయమ్ము కరమ్ము చూచి తా 
నీ వల(గాంచె( బ్రాస కరు నింపుగ గుజ్టముపై నరాంతకుం 
జేవను వచ్చు చుండగను జెచ్చెటి రాక్షస వీరు( ర్రుద్దునిన్‌ 


అంతట హరివీరు నంగదు శక్ర స 

న్నిభ పరాక్రముని(గని ఘన దేజుః 
డిట్లనెంబ్లవగ పతి యీ యశ్వ వీరుడు 
కోభ నొస(గు చుండె( గోపి గనుమ 


వీర వర్య యేగి యితని వేగ ప్రాణ 
హీనుజేయుమ నా విని వాన రేంద్రు 
పల్కు లంగదు(డు ఘనాభ వానర వర 
సేన నుండి యెగిరె* జిత్రభాను భంగి 


గిరి నిభు( డంగదుండు వెలి(గెం గన కాంగదు( డద్రి సన్నిభం 
బురుతర చిత్ర ధాతు చయ యుక్తము వానర కోటి నుత్తముం 


డరయ నిరాయుధుండు స్వ నఖావలి దంష్టవ రాయుధుండు దా 


నరసి నరాంతకుం గదిసి యంత వచించెను వాలిజుం డిటుల్‌ 


పనివడి యేమి చేయుదువు పామర వానర కోటి రాక్షసా! 


ఘను(డవు నిల్చి యిచ్చటను గ్రన్నన వజ్ర నిభంపు( బ్రాసముం 


నను గని నాదు వక్షమున నాటగం జేయుము చూతు నీ బల 


మ్మన విని రేగ రోషము నరాంతకు+ డోష్టము పండ్లు కొర్కుచున్‌ 


ఆత(డు నిశ్వసించి పర మాహి విధమ్ముగ జేరి యంగదుం 
జేత గ్రహించి ప్రాసమును జెన్నుగ వెల్లెడు దాని వైవగా 
నాతత వక్ష మందు( బడ నయ్యది తా(క(గ వజ్ర కల్పముం 


బాతిత మయ్యె భూమి పయి భగ్నము గా నట హర్యురమ్మునన్‌ 


కని గరుడి చేత గొట్ట బడిన ఫణీంద్రు( 
బోలు బల మున్న ప్రాసయె పుడమి( బడఃగ 
విటి? యటచేయి వడి యెత్తి వీరు డంగ 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


67. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


దుండు కొట్టె బగుల వాని తురగ శిరము 


విటు(గ దౌడ యింక వెలికి రాం గనుగుడ్గు 
తలయుం( బగులగం దల తాడనమున 
నాలుక వెడలంగ నగ నిభ తురగమ్ము 
సోలి సత్వరమ్ము నేల గూల 


కినిసి కని హత నిజాశ్వ 

మ్ము నరాంతకు( డెత్తి ఘోర ముష్టిని వెసంగొ 
ట్టైను ఘోరమ్ముగ వాలి సు 

(] 

తుని మూర్ధమ్మున ఘనుండు దోర్భల మందున్‌ 


సడల పిడికిలి దెబ్బకు వడి? దన తల 
కాజ నుష్టంపు రుధిరమ్ము కపివరు(ఃడు చ 
లించి పల్మటు మోహము కొంచె మంది 
తెలివి నంది విస్మితు(డునై చెలగి యంత 


గిరి శృంగ తుల్య ముష్టిని 
(స) 
గురు మృత్యు సమాన వేగింగొ ట్టె నురమునన్‌ 
హరి వరు( డంగదు' డంతన్‌ 
నరాంతకుని ఘోర రీతి నర భోజనునిన్‌ 


68. 


69. 


70. 


71. 


కూలెను ముష్టి ఘాతమున ఘోర నరాంతకు( డంత భూమిపై 
జ్వాలల నోట గ్రక్కుచును స్రావము కా రుధిరమ్ము స్వీయ గా 
త్రాలిని వజ్ర ఘాతమున వ్రాలిన శైలము భంగి దోపగా 
మేలుగ నంత రిక్షమున మేటి దివౌకసు లార్వ వానరుల్‌ 


చేసెను దుష్కర కర్మము 

వాసిగ రాఘవున కీయ( బర మానందం 

బా సమయమ్మున నంగదు 

డే సమ రోత్సాహి యయ్యె నింపుగ మరలన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నటువది 


తొ మ్మిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 70. 


నరాంతకుని మరణము వీక్షించి మహో రగ్రులై ఘోరముగ యుద్ధము సేసి యనేక వానరులను జంపి 
త్రిమూర్ధ దేవాంతకులు హనుమంతుని చేత మహోదరుడు నీలుని చేత మహాపార్స్యు(డు 
బుషభుని చేత వధింప( బడుట. 


కం. కని యనుజు నరాంతకుని మృ 
తి నసుర వర్యులు త్రిమూర్ణ దేవాంతకు లం 
త నబఐచి రని బౌలస్తుుః డు 
గునా మహోదరుని( గూడి ఘోరార్తులునై 1. 


ఉ. అంత మహోదరుం డలుక నభ్ర నికాశ గజేంద్ర మెక్కి ధీ 
మంతుని వాలి నందనుని మారొ గన బర్విడె విక్రముండు దే 
వాంతకు( డుర్కె భ్రాతృ మర ణార్తిని నంగదు దిక్కు సంజ్వర 
స్వాంతు(డు దీప్తపుం బరిఘ( బాణి ధరించి మహోగ్రు( డుద్ధతిన్‌ 2. 


తే.గీ. రథము నాదిత్య తేజోవిరాజితమ్ము( 
బరమ వాజి యుక్తమ్ము( ద్రిశిరసు¢ డెక్కి 
రాక్ష సాగ్రగణ్యుం డుగ్రు+ డాక్షణమున 
నంగదు దెస కుణటికె ఘోర సంగరమున 3. 


కం. కని యా మువ్వుర నైరృతు 
లను సుర దర్పఘ్నుల బెదరక సుంతైనన్‌ 
ఘన విట పావృత పాదప 
ము నంగదుండు వెకలించి బోరన నంతన్‌ 4. 


విసరె దేవాంతకుని పయి వీరు డంగ 
దుండు వృక్షమ్ము ఘన శాఖ లుండ నంత 
వాలి సుతుడు దీప్తాశని( గేళి లీల 

శక్రు(డు విసరిన పగిది సంభ్రమించి 


అరసి నగమ్ము నా త్రిశిరు డంతట సర్పనిభాంబకమ్ములం 
బరగంగం జేసె ముక్కలుగ భగ్న నగమ్మును వీరు( డంగదుం 
డరసి కురించె గెంతి వడి నక్షయ పాదప శైల వర్షమున్‌ 
శరములం ద్రుంచె వాని గసి శౌర్యమునం ద్రిశిరుండు వేగియై 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


పాదపములం ద్రుంచె* బరిఘాగ్రమున మహో 
దరు(డు సాయకములు విరివిగ( గురి 
యించుచు( బరువెత్తె మించి త్రిశిరసు( డం 
గదుని దెసకు నలిగి కర మసురు(డు 


కరిపై నేగి మహోదరు( 

డరి నా వాలి తనయుని మహా కపి గొట్టెన్‌ 
గురుతర వజ్ర సదృశ తో 

మరమ్మున నురమ్మునం దమర్దం బెసఃగన్‌ 


దేవాంతకుడు పరిఘతో 

నా వాలి కుమారు( గదిసి యడిచి భృశముగన్‌ 
వేవేగ మరలె నంగదు( 

డా వీరులు మువ్వు రెదుర నడలఃడు మదిలో 


పెంచి వేగవంతు:డు నిజ వేగ మంత 
దుర్భ్ణయుం డంగదు(డు తనదు కరతలము 
నెత్తికొ ట్ట దేవాంతకు నిభ వరంపు 

శిరము పైనను బర్వెత్తి శిస్రముగను 


హరివరు( డంగదు( డడిచిన 
గరి రాజు కనులు ధరపయి గ్రన్నన( గూలం 
గ రణమున వారణం బజ 


10. 


11. 


కం. 


కం. 


చం. 


కం. 


కం. 


చి రివ్వున బడెం బుడమిని( జేతన మణ(గన్‌ 


కరి హస్తము లాగి బలు(డు 

వర వాలి సుతుండు వేగ బాందెను గినుకం 
బరువిడి దేవాంతకుని స 

మర తలమున బెట్టిదముగ మనుజాశనునిన్‌ 


అంత నతండు విహ్వలు(డునై యనిలమ్మున( దూ(గు వృక్షమున్‌ 


వింతగ బోలి రక్తమును వీరు(డు లత్తుక రంగు నుండ దే 
వాంతకు( డోడి కార్చె( గడు నత్యధికం బగు యత్నమూని తా 
నంతట( దేటి యంగదుని నా పరిఘం గొని కొట్టె బల్మినిన్‌ 


కూలెను మోకా ళ్లాన(గ 
నేల బరిఘము తగుల భృశ నిష్థుర గతినిన్‌ 
వాలి కుమారుండు తిరిగి 

వే లేచి యెగిరెను బయికి వీరుం డంతన్‌ 


చూచి కపీంద్రునిం ద్రిశిరసుం డెగురంగ నజిహ్మగమ్ములం 
జాచి ధనుస్సు ముమ్ములికి( జక్క(గ వేసె లలాట లక్యు(డై 
వేచిన నట్లు మువ్వురును వీరుని నంగదు నాంజనేయు(డుం 
జూచి ఘనుండు నీలు(డును శూరులు చేరిరి వారి మార్కొనన్‌ 


విసరెను నీలు( డద్రి శిఖ భీమము నంత ద్రిమూర్ణుపై వెసన్‌ 
విసరగ బాణ పంక్తులను భిన్నము సేయగ దాని వేగ రా 
క్షసపతి సూను డగ్నికణ జాలములం బడె ధాత్రి నంత సం 


తసమున నిర్ణరాంతకు(డు తత్సరిఘం గొని కాంచి మారుతిన్‌ 


దేవాంతకు( డుర్క నరసి 

యా వచ్చెడు నసురుని ననిలాత్మజు( డంతన్‌ 
వేవేగ యుటికి కొట్టి మ 

హా వజ్ర నికాశ ముష్టి నాతని తలపై 


శిరమున గొట్టి మహా బల 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


కం. 


కం. 


హరిప్రవీరుండు మారుతాత్మ జు డసురున్‌ 
గురుతర నాదమ్మున దు 
ర్భర గతి( గంపింప జేసె రాక్షస కోటిన్‌ 


తల ముక్కలు గా ముష్టిని( 
బలువరుస కనులును రాల వసుధన్‌ రసయున్‌ 
వెలువడ రాక్షస సూనుం 


డిల దేవాంతకు(డు గూలె నేగ(గ నసువుల్‌ 


ఉర్వి రాక్షస యోధ ముఖ్యుండు గూల 
నాజి నిర్భర గణ రిపుం డరసి యా త్రి 
మూర్జు( డుగ్రుండునై కిన మూర నీలు 
వక్ష మందు గురిసె నంప వాన నంత 


కినిసి మహోదరుండు దమకించి నగాభము కుంజరమ్ము పై 

న నగ వరమ్ము మందరమునన్‌ రవి చందము వెల్లి బాణ పం 
క్రిని హరి నీలు వక్షమున దిట్టముగా( గురియించె( గొండ పై 
నను సబలారి చాపము ఘనమ్ము నిభమ్ము తటిత్తు తోడుతన్‌ 


ఆ శరప్రవాహము చేత నార్తి( జెంద 
నంగములు గపి సేనాని హరి వరుండు 
స్తంభితుం డయ్యె నమ్మహోదరుని వలన 
బల్లిదుని చేష్టితమ్మునం దల్లడిల్లి 


హరి పాలు డంది సంజ్ఞను 

గిరిని స తరుషండ మెత్తి కేళీ లీలన్‌ 

శిరము పయి+ గొట్టిను మహో 

దరు నసురుని నీలు డడరి తద్ద బలమునన్‌ 


గిరి పాత భగ్నుండై నిజ 
కరి మర్దను(డై పుడమిని గతజీవి మహో 
దరు(డు వెసం గూలెన్‌ గిరి 


వరమ్ము వజ్రమ్ము చేత బడు చందమునన్‌ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


చం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


కని పిన తండ్రి జంపుటను గయ్యమునం ద్రిశిరుండు కార్ముక 
మ్మును గొని మారుతాత్మజుని మూర(గ( గోపము తీక్ట బాణ పం 
క్తి నిగుడ( జేసి కొట్టగను దిట్టపు( గొండ కొనన్‌ గ్రహించి వై 

చెను హనుమంతు డా శిఖను జీలె శరమ్ముల నా త్రిమూర్ణు(డే 


శృంగము రిత్త వోవ( గపి శేఖరు( డంత ద్రుమంపు వర్షమున్‌ 
భంగ విహీన మా హనుమ పర్ప(గ రావణ సూను పైన నా 
నింగిని వృక్ష వర్షమును నెట్టన వచ్చెడు దాని( గాంచి ఘో 
రాంగు(డు ద్రుంచి యార్చె నిశి తాంబక వృష్టి ద్రిమూర్ణు( డుగ్రుడై 


ఎగిరి హనుమంతు డసురు తురగము( గృద్దు( 
డై నఖములతో( జీల్సె సింహమ్ము కరిని 

భంగి నంత ద్రిశిరసుండు పన్నుగం గొని 

శక్తి హనుమ పై వైచెను శమను పగిది 


దివి నుండి వచ్చు నాయు 

ల్క వలె నడరు శక్తిని దగులక మున్న మహా 
ప్లవగుం డా హనుమంతుం 

డు విణిచి యంత నబచెం గరోరముగ వెసన్‌ 


వీక్షించి భగ్న శక్తిని 

నక్షయ మగు హర్ష మంది హరివరులు భృశం 
బా క్షణమున నినదించిరి 

రక్షో గణము వగవ(గ జలద నిభ మాజిన్‌ 


త్రిశిరసు+ డెత్తి ఖడ్గమును రేయిచరుండు రణాంతరమ్మునన్‌ 
భృశముగ గొట్టి వాయు సుతు భీమ తరోరము నందు గొట్ట నా 
యశని నికాశ ఘాతమున కంత( జలింపక వాయుసూను( డా 
త్రిశిరుని( గొట్టి వక్షమున ధీరుడు హస్త తలమ్ముచే వెసన్‌ 


ఆయుధము జాబ మారుతి హస్త తల వి 


ఘాతమున నా త్రిమూర్ధుఃడు వీత సంజ్ఞ 


25. 


26. 


27. 


28. 


29: 


30. 


31. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


గూల నేల బడిన కత్తి గొని మహాక 
పి హనుమ యటచె నసురులు భీతిలంగ 


సైప నోపక ధ్వని నా పడ్డ త్రిశిరుండు 

లేచి కొట్టె ముష్టి రేగ గినుక 

యనిల సుతుని ఘాతమునకు నలిగి కిరీ 
టమున నసురు నయ్యనుమఃడు పట్టి 


అసురు శిరముల మూటిని( బసిడి మకుట 
ముల సకుండలముల శితపు టసి చేత 
గినిసి భేదించె మారుతి ఘనుని ద్వష్ట 
సూను శక్రుఃడు ఖండించు చొప్పు దోప 


దీప్త వహ్ని నిభాకుల దీర్థ్హతమ ని 
జేంద్రియములం ద్రిశిరు తల లిలను మూడు 
వడెను భాస్కరాధ్వము నుండి పడెడు తార 
అనగ భూ తలమ్మున నంత నక్కజముగ 


దేవ శత్రువు మరణింప ద్రిశిరసుండు 

హనుమ విక్రమమున నాజి హరులు ముదము 
న నబచిరి భూమి చలియించె నైరృత వరు 
లెల్ల బాణీ రెల్లెడలను దల్లడిల్లి 


త్రిశిరసు మణీ మహోదరు ధీర వరుల 
యంత మింక దుర్భయులు దేవాంతకుడు న 
రాంతకు(ఃడు మరణింప(గ నరసి రణము 
నందు మత్తు(డు కోపించి యసుర వరుడు 


కొని జ్వాలావృత దీప్త ఘోర గద నాక్రుద్ధుండు సర్వాయస 
మ్మును జాంబూనద పట్ట సంవృతము సంపూర్ణాస్ర ఫేనామిష 
మ్మును దీప్తాంగము శత్రు శోణిత మయమ్మున్‌ రక్త మాలావృత 
మ్మును నైరావత సార్వభౌమ భయదమ్మున్‌ భీత పద్మేభమున్‌ 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


అలిగి శుభము తేజో జ్వలితాగ్ర మసుర 
వరుఃడు పట్టి మహాపార్ఫ్యు(డు రణ కామి 
హరుల మార్కొన( బర్విడె నయ్యుగాంత 
వహ్ని భంగి మండుచు భయావహముగ నని 


బుషభు+( డెగిరి వేగమ వానరేంద్రు( డడరి 
రాక్షసవరు మత్తానీకు రణము నందు( 
గాంచి దుమికి సమీపించి యంచితముగ 
నంత వెస రావణానుజు చెంత నిలిచె 


నిలువ(గ వానరోత్తము(డు నిర్భయ మాత్మ సమీప మందు బే 
రలుకను గొట్ట వక్షమున నాసురు( డా గద తోడ వజ్ర క 

ల్ప లస దమోఘ దండమున వానర వర్యుఃడు భిన్నవకు(డై 
చలిత తనుండు కార్చెను వెసం గడు రక్తము వీత సంజ్ఞుడై 


తెలివి వహించి వానరుడు దీర్ణత రావసరమ్మునం దగం 

గలగి చలింప నోష్టములు గాంచెను మత్తుని వేగ వంతు(డై 
యలిగి సమీప మేగి యసురాధము+ గొట్టెను స్వీయ ముష్టితో 
బలముగ శైల సన్నిభు(ఃడు వక్షమునన్‌ బుష భాఖ్యు( డుగ్రు(డై 


అంత వేరు తెగిన వృక్ష మనగ నసుర 
నేలపై రక్త సిక్తుడు గూల గాంచి 

వాని గద యమ దండము వంటి దాని 
వేగ కైకొని వానర వీరు డార్చె 


పడి మృతు వలె గొంత తడవు తేణీ సురారి 
సందె నందు మబ్బు సరణి దేహి 

వారి రాజ సూను వానర వర్యుని 

గొట్టె బల్లిదుండు ఘోరముగను 


మూర్చిలి పుడమి గూలి యపుడు ముహూర్త 
మందు లేచి సంజ్ఞ వడసి హరి వరుండు 


రక్కసుని యద్రి కల్పఘోర గద వెస గ్ర 


38. 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


హించి వైచి కొ ట్టైను రాక్షసేంద్రు నంత 


యజ్ఞ దేవ భూసు రారి రౌద్రు ఘన దే 
హమ్ము( గదిసి యంత నా గద యుర 
ము బగులంగ జేయ నపుడు కాజెను రక్త 
మద్రి ధాతు నీర మగపడు గతి 


వజ్ర నిహత నగము భంగి బుడమి( గూల 
తనదు గద నసువులు సనగ రాక్ష 
సుండు పాణీ రంత సుర రిపు లెల్లరు 

బీతి రేగ వారి కాతతముగ 


రావ ణానుజు( డట్లు మరణము నంద 
నర్ణ వాభ రాక్షస సేన యాయుధములు 
వీడి కేవలమ్ము బ్రతుక వీత పార 

వనధి నిభముగ( బాజెను వంత తోడ 


45. 


46. 


47. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బదవ 


చం. 


తన సోదరులు, పినతండ్రు లిద్దజు యుద్ధమున మరణించుట గాంచి కోపమున రావ ణాత్మజుః 
డతికాయు(డు సమరమున బ్రవేశించి వానర యోధులు విసరిన శైల వృక్షముల నెల్ల ద్రుటి 
భగ్నము గావించి రాముని వైపునకు నుగ్రుడై దూసుకొని వచ్చుచుండ లక్ష్మణుడు వీక్షించి 
మహోగ్రు(డై వానితో ఘోర యుద్ధ మొనరించి చివరకు వధించుట. 


తుములము రోమ హర్షణము తోరము వ్యాకుల మైన స్వీయ సై 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


న్యము+ గని శక్ర విక్రములు నాత్మ సహోదరు లాజిః గూలశగాః 
దమ పినతండ్రు లిర్వురును దండ్రికి భ్రాతలు గూలః జేసి యు 
ద్దము నతికాయు( డంత సుర దానవ దర్ప నిహంత యుగ్రుడడై 


ఘన తేజస్వి విధాతృ వ 

ర నైరృతు(డు వేయి సూర్యుల గణము వలె వె 
లు నరదము నెక్కి శక్రా 

౧ 

రి నగచరుల మార్కొన( జెలరే(గి పరువిడెన్‌ 


ధనువును మృష్ట కుండలు(డు తద్ద బలుండు కిరీటి యంత గే 
లను భయదమ్ముగా+ జటచి రాక్షసు డాత్మ వరాఖ్య( బల్కుచున్‌ 
ఘను డని నార్చి భీమముగ( గాణీయపెట్టెను జ్యా రవమ్ము చే 
తను నిజ సింహనాదమున( దద్దయు( బేరున వాన రాలినిన్‌ 


కాంచి వాని హరులు ఘన కాయ మాహాత్మ్య 
మును భయార్తులు నయి మనము లందు 
నెంచి కుంభకర్ణు( డేతెంచె లేచి య 

ని కదిసి రొకరి నొకరు కడు భీతి 


విష్ణుని ద్రివిక్రముని( బోలు వీరు రూప 
మారసి భయము తోడుత హరి వరు లటు 
నిటు పరువులిడ(గ నితరు లేగి వెస శ 
రణ్యు లక్ష్మణాగ్రజుని శరణ మడిగిరి 


కని యచ్చో నతికాయు దూరమున నా కాకుత్సు( డద్ర్యాభునిన్‌ 
® 

నినదింపన్‌ ఘన సన్నిభం బసురునిన్‌ నీరేజ పత్రాక్తు( డం 

తని జానీకము నూటిడించి తగ స్వాంతం బందు నాశ్చర్యమే 


తనరం బల్కె విబీషణుం గని మహా ధానుష్కుః డీ రీతినిన్‌ 


ఎవ్వడు శైల సన్నిభుఃడు నీతఃడు ధన్వి హరీక్షణుండునున్‌ 
నివ్వెటి వేయి గుట్జముల నిక్కెడు స్యందన రాజ మందు+ దా 
నవ్వర శూల ముద్గ్దరము లంశుమ దాయుధ కోటి ప్రాసమున్‌ 
నివ్వటిలంగ( దోమరము నిల్చె సభూత మహేశు భంగినిన్‌ 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


మృత్యువు నాలుక బోలుచు 

నత్యధికము రథము నందు నమరగ శక్తుల్‌ 
ప్రత్యయ శంపాభ్రము వలె 

సత్యముగ వెలుంగు చుండె స్యందన మందున్‌ 


సిద్ధ చాపములు పసిడి పృష్టముల+ బ్రకా 
శించు చుండగ వెలిగించు చున్న 

వతని స్యందనమును వితతముగను నింగి 
నింద్ర చాపము వెలిగించు పగిది 


అసుర శార్టూలు(డు రథికు లందు మేటి 
దినకర ప్రభల నడరు తేరున నరు 
దెంచు చుండె రాహు ధ్వజు డంచిత రవి 
కిరణ నిభ శరముల వెలిగించి దిశల 


ఘన నిభ సన్నాద మసుర 

ఘనుండు మువ్వంపు విల్లు కమనీయమునుం 
గనక విభూషిత మూనగ 

గనిపించెను శక్ర ధనువు కరణి వెలు(గుచున్‌ 


టెక్కెమ్ము కోడిపీటయు 
టెక్కెపు( గంబం బడర( గడింది రథమునం 
బిక్కటిల ఘన నిభ రవం 
బెక్కిరి సారథులు నల్వు రింపుగ గనుమా 


వెలయు చున్న విరువది యమ్ముల పొదు లర 
దమ్ము నందు ఘోరపు( గార్ముకమ్ములు పది 
పసిడి వర్ణపు నారులు పరగు చున్న 

వెనిమిది యరయ నచ్చట నిద్ధ చరిత! 


నలు కయి పొడువు పిడి గలిగి యుండగ బ్రక్క 
లింపుగ వెలుగంగ నింక దెల్ల 


10. 


11. 


12. 


13. 


14. 


ర 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


ఆ.వె. 


ముగను బది కరముల పొడువుతో' గత్తుల 
జత రథమ్ము నందు సరస నమరె 


మెడలోన నింపుగ మెజియ నెట్టని త్రాడు నల్లని మేనున నుల్లసిల్లి 

కాలుని భంగి వక మడర మేఘమ్ము నందున్న నాదిత్యు చందమునను 
బసిడి యంగదముల బాహు యుగ్మ మడర నెత్తెన కొన లున్న హిమగిరి వల 
శోభిల్లి యాస్యము సురుచిర కుండలద్వయముతో జెలరే(గి తద్ద వెలుగ 

శైల నిభుఃడు పునర్వసు చంద్రు సరణి 

వెలు(గు వా( డరుదెంచెను వీరుః డిత డె 

వం డెవని(గని హరు లల్ల బాణి రడలి 

చెప్పుమ మహాభుజ! యసుర శ్రేష్టు గుబిచి 


అడుగ రాజ పుత్రుడు రాము డమిత తేజు 
డట్లు తేజస్వి రామున కంత నవ్వి 

భీషణుం డెటిగించెను వీరుని యతి 
కాయుని గుటించి విశదముగ నిటు లపుడు 


పనులను రాక్ష సాధిపుఃడు వైశ్రవ ణానుజు' డుత్సహించు నా 
తని తనయుండు సన్నిభు(డు తండ్రికి సంగర మందు వృద్ధ సే 
వి నిరత మస్త్ర కోవిదు(డు వీర వరుం డతి కాయ నాము(డి 
ద్ధ నిగమ ధారి సంతతము తద్దశ వక్తునిః గొల్చు( బ్రీతిమై 


వినుతు(డు ఖడ్గ విద్యలను వింటిని నాగ తురంగ చాలన 

మ్మున మటజీి సామ భేదముల మూరును దాన నయమ్ము లందు నీ 
తని ఘన బాహు వీర్యమున( దద్ద సుఖమ్ముగ నుండు లంకలో 

జన తతి ధాన్యమాలినికి సంభవ మందె నితండు రాఘవా! 


సేవించి బ్రహ్మను బడసె 

నీ వీరుం డస్త్ర రాజి నింపుగ రిపు సే 

నా వీరుల సమరమ్మున( 

దా వధియించెను జెలంగి ధ్యాన విమలు(డై 


బప ్కచే6 బడసె నవధ్యత్వము సు రాసు 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. 


ఆ.వె. 


కం. 


చం. 


రుల వలన మహాసురుండు కవచ 
మింక నీ యరదము నిన నిభము వెలుంగు 
దాని నతడు ఘోర తపము వలన 


సురలును దానవులు నశిం 
చి రాజి వందల కొలంది చిక్కి యితనికిన్‌ 
వర యక్షులు నశియించి ర 
లరుచున్‌ రక్షింప బడిరి రాక్షసు లెల్లన్‌ 


ధీమతి యింద్రు వజ్రమును ధీరత నెవ్వడు సేసె వ్యర్థ ము 
ద్దాముని ఘోరపాశమును దారుణ రీతిని( గొట్టి గోలలన్‌ 
రామ! దశాస్య నందనుడు వ్రాలె నతం డతి కాయు+ డుగ్రు(డై 
యీ మనుజాశనర్షభు( డహీనుడు నిర్జర దానవఘ్ను:డున్‌ 


యత్నము నొనరింపుమా నరపుంగవ! 
క్షిప్ర మతని నాప జెన్నుగ నని 

వానర వర బలము దా నమ్ముల నశింప 
జేయక మును వారి జాయ తాక్ష! 


అంత నతికాయు( డతి బల 

వంతుడు సొచ్చి హరిసేనంబన్నుగ నా ధీ 
మంతుండు సబచి ధనువుం 

బంతమున నటబచె( జెలంగి పలుమటు లాజిన్‌ 


అరదము నందు భీకర మహాంగుని నా రధథికప్రవీరునిన్‌ 
హరి వరు లమ్మహాత్ము లని నారసి వానర మంత్రు లత్తటిీన్‌ 
శరభు(డు నీల మైందులును సత్వర మా ద్వివిదుండు నింకనున్‌ 


హరి వరు( డైన నా కుముదు( డాసురు మార్కొన నుర్కి యంతటన్‌ 


పాదప పర్వ తాగ్రములు వైవగ నయ్యతికాయు+ దాకగాః 
దా దరి రాక మున్న+( గని తతిక్షణ మభ్ర వృ తాంబకమ్ములన్‌ 
వే ధృతి ద్రుంచె నస్త్ర చయ వేత్తల మేటి వరిష్ట తేజుఃడున్‌ 
వేదన పాలుచేసె( గపి వీరుల నాయస బాణ పంక్తులన్‌ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


కం. 


కం. 


శరచ యార్డితు లయి శాఖామృగులు భిన్న 
గాత్రు లాజిని నతికాయుని నెది 
రింప( జాల రైరి కంపించి రెల్లరు 


నయ్యసురుని ధాటి నాయప లేక 


యౌవన మదమ్మున( జెలగి యయ్యసుర వ 
రుండు భయపెట్టె నవ్వానరుల బలమ్ము( 

గ్రుద్ధు( డయి భృశమ్ముగ నాజి ఘోరముగను 
సింహము మృగయూధమ్మును జేయు పగిది 


కొట్టక యుద్ధ దూరులను గొంచెము నైన బ్లవంగ వీరులన్‌ 
నెట్టన నేగి రాముని మనీషి సమీపము రాక్షసావలిన్‌ 

దిట్ట స చాప తూణముల ధీరుడు వల్కెను దర్ప వాక్కు ల 
ప్పట్టున నిట్లు రాఘవుని పార్థ వరేణ్యునితో మదమ్మునన్‌ 


నిలిచితి బాణ చాపముల నే నరదమ్మున రాఘవేంద్ర! నే 
గల(బడి చేయం బ్రాకృతుల( గయ్యము నెన్న(డు నుత్సహించుచుం 
గలహ మొసంగు యుద్ద మొసగం దగు శక్తియి చాలినంతగా( 
గలిగిన వా(డు నే+డడరి క్రన్నన నాకు( బరాక్రమమ్మునన్‌ 


విని వాని వాక్యములు కి 

న నూని సౌమిత్రి రిపు వినాశకు(డు సహిం 
ప నశక్తుండై లేచి వె 

స నగుచు నిల్పెను గ్రహించి చాప వరమ్మున్‌ 


తడయక యంత నమ్ములపొదం గల బాణము వేగ లాగి వీ 
రు డడరి లక్ష్మణుం డెడంద రోషము మీటి(గ సంభ్రమించుచున్‌ 
వడి నతికాయు ముందు నిలువం జని జ్యా ధ్వని సేసి నింపె నా 
కడలిని భూ నభో దిశల( గ్రన్నన( ద్రాసము నంద రక్కసుల్‌ 


అసురాధి పాత్మజు(డు భయ 
పు సుమిత్రా తనయు చాపపు మహా ధ్వని న 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


ల్లైెస నాక్రమింప విని వె 
క్కసముగ విస్మయము నందె ఘన వీర్యుః డెదన్‌ 


అతికాయుం డత్యంత కు 

పితు డయి యుల్జితుని మనుజ వీర వరేణ్యున్‌ 
వితత బలు లక్ష్మణు( గనిని 

శిత బాణమ్మును గ్రహించి చేరి యిటు లనెన్‌ 


బాలు(డవే విక్రమమున 

మేలుగ నేర్పరివి కావు మేటి బలుని న 
న్నేల యిదిరింప నెంచెదు 

కాల సదృశు లక్ష్మణ! వెస గదలి వెడలుమా 


నాదు కర విముక్త నారాచముల వేగ 
మును సహింప నోపరు నగవర మ 

గు హిమవంతు( డైన మహి యైన దోరంపు 
గగన మైన నిక్కముగను వింటె 


ఏలను మేలుకొల్ప( దమకింతు సుషుప్తపు( గాల వహ్నినిన్‌ 
బాలక! వీడు చాపమును బ్రాణము లిచ్చట మన్ని మిత్తమై 
కూలగ నీకు లేక నిలు కోరనిచో వెనుదిర్గుటం బసం 

దూలగ నీదు ప్రాణములు తూర్ణమ యే౪గెదు కాలు నింటికిన్‌ 


కను మిట నాదు తీక్టతర కాండములన్‌ రిపు దర్పహంతలం 
ద్రనయను మార్గ ణాభముల+ గృత్స్నము కాంచన భూషితమ్ములన్‌ 
విను మివి సర్ప తుల్యములు వేగమ త్రాగును నీదు రక్తమున్‌ 
వని మృగరాజు దూకి మదవారణ రక్తము త్రాగు రీతినిన్‌ 


పలికి యిట్లు వింటి బాణము సంధించి 
న యతికాయుని వచనముల నాల 
కించి దర్ప రోష సంచితములను సౌ 
మిత్రి కినిసి పలికె మేటి గిరలు 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


వా(గిన( గారు సజ్జనులు వాక్యము లీయ విలన్‌ మహత్త్వమున్‌ 


బాగుగ నూని బాణములు పాటక ధన్విని మించి నిల్పితిన్‌ 
వేగమ చూపు నీ బలము వీరుఃడ వైన దురాత్మ పోరునన్‌ 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


వాగగనీ వనర్హ్లుడవు పన్నుగం గర్మము లందు జూాపుమా 


పౌరుషము కల్లి యున్ననె శూరు( డందు 
రాయుధములతో ధన్వివి యరద మందు 
నుంటివి పరాక్రమము జూపు వింటె శరము 


ల నయిన వరాస్తముల నైన రాక్షసేంద్ర! 


నీ శిరమును నిశిత శర నిచయము నిట 
బీపి పడవైతు వెస నేల పైన నేను 
గాల సంపక్వ మైనట్టి తాళ ఫలము 


గాలి శీఘ్రమ పడవైచు కరణి దోప 


శరము లవి దప్త కాంచన 

వర భూషితములు మదీయ పాణిచ్యుతముల్‌ 
శర శల్యమ్ముల నీదు రు 

ధిరము నలరి త్రాగంగలవు తృప్తి నొసంగన్‌ 


బాలు డీత( డనుచు? గించపటుప( దగదు 
బాలు:డో వృద్ధుడో మృత్యు భంగి నన్ను 
నాజి నెటు(గుమ బాలుండు నైన విష్టు 
వాక్ర మింపడె లోకత్రయమ్ము మూటి 


విని లక్ష్మణు వచనమ్ములు 

ఘనార్థ వంతమ్ము లుచిత కారణ యుతముల్‌ 
కినిసి యతికాయు( డంతం 

గొనె నత్యుత్తమము తీక్ట ఘోర శరమ్మున్‌ 


చనుదెంచిరి విద్యాధర 
ముని గుహ్యాక దేవ దైత్య భూత చయాదుల్‌ 
ఘనులు మహాత్ములు యుద్ద 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


మ్మును వీక్షింపంగ'దమి నభో వీధి వెసన్‌ 


అంత నతికాయు:డు కినిసి యమ్ము చాప 
మందు సంధించి కుదియించు నట్లు నింగి 
వేయ లక్ష్మణుని పయి నా వీరు డరసి 
యర్ణ చంద్ర శరమ్మున నణంె దాని 


తాడి తాహి వోలె వాడి శరము భగ్న 
మైన గాంచి కినిసి యయ్యతి తను 
డైెదు ఘోర తరపు టమ్ములు సంధించి 
వైదె నంత నసుర వర్యు( డడరి 


తన్ను దా'కక మున్నయె యన్నరప్ర 
వరుడు భరతానుజుండు నా శరముల నిజ 
నిశిత శర పంక్తినిం ద్రుంచి భృశముగ జ్వులి 
యించు బాణమ్ము నంత గ్రహించి వేగ 


ఉత్తమంపు వింటి నుగ్రు(డై సంధించి 
లక్ష్మణుండు శత్రు లయుడు లాగి 

బెట్టిదమ్ముగ వెస విడిచె నా సాయక 
మ్ము నతికాయు పైన( బోరు నందు 


ఆకర్ణాంతము వంగిన 

వౌ కనుపుల నడరు నట్టి యంబకమును దా 
వీ(క విడిచె లాగి సుమి 

త్రా కాంతా సుతుడు నుదుట దాక నసురునిన్‌ 


దిగ లలాట మందు+ దీక్ట్ర శరము భీమ 
రాక్షసునకు( దడిసి రక్త మందు 
జూడ(గ నగపడెను జోద్యముగ నపుడు 
శైల మందు నున్న సర్పము వలా 


రాక్షసుండు కంపించెను లక్ష్మణ శర 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


తే.గీ. 


చం. 


కం. 


ఆ.వె. 


పీడుతుండునై రణ మందు బెట్టిదముగ 
రుద్రు బాణ ఘాతమునకు భద్ర జాత 
ఘోర త్రిపుర గోపురపు( దూగు( దలపింప 


ఘన బలు( డంత+ దేణి శర ఘాతముచే నరి! శ్లాఘనీయు( డై 
తని యని చింత సేసి యెద నాసురు( డాతని తోడ సాధు వం 
చును జరియించె దీర్ణపు భుజుం డరదమ్మును బట్టి యానన 
మ్మును నధికమ్ముగా దెఐచి భూరి భుజమ్ములు వంచి యంతటన్‌ 


బలము నూని లక్ష్కణు(గాంచి పట్టు పట్టి 
యొకటి మూడైదు మటీ యేడు నుత్సహించి 
రాక్షసుండు బల్లిదుడు శరమ్ము లంత 
వేగమ గ్రహించి సంధించి లాగి విడిచె 


శరములు హేమ పుంఖములు చండత రార్క నిభమ్ము లంత నం 
బరమును గాల తుల్యములు భైరవ రాక్షసు విల్లు వీడి స 

త్వర మొనరింప దీప్తముగ వాని నభీతిని లక్షణుండు దు 

ర్భర నిశి తోగ్ర బాణముల రామ సహోదరుః+ డాజి( ద్రుంచినన్‌ 


భగ్నము లైన నవ్విధము బాణము లెల్ల సురారి రోష సం 
మగ్ను(డు రావ ణాత్మజు(డు మత్సర చిత్తు(ఃడు వే గ్రహించి కా 
లాగ్ని నిభాంబకమ్ము విలు నందు దగన్‌ సమకూర్చి టొ మ్మునన్‌ 
లగ్నమునాౌ విధమ్ముగను లక్ష్మణు నారసి వైచె వైచినన్‌ 


అతికాయు శరముచే( దా 

డితు(డయి నిజ వక్షమునః గడింది కార్చెను శో 
ణిత మత్తణి మత్త గజము 

వితతముగ మదమును గార్చు విధ మటః దో(పన్‌ 


లాగి యా శరమును లక్ష్మణుండు విశల్యుః 
డై శరమ్ము నండు నంతట నన 
లాస్తమున ఘనముగ నాతడు సంధింప 


నది జ్వలింప( జేసె నా ధనువును 


54. 


55. 


56. 


57. 


58. 


59. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


అతికాయు( డంత శరము త్వ 

రితు(డు పసిడి పుంఖము¢ జెలరే(గి భుజంగ 
ప్రతి బాణము గొని దినకర 

విత తాస్త్రము తోడ గూర్చె విజయం బందన్‌ 


కాల దండమును విసరు కాలు బోలి 
లక్ష్మణు( డని నాగ్నేయాస్త రాజిత శర 

ము జ్వలిత మతికాయుని పైన మూరి విడువ 
నసుర సూర్యాస్త్ర మతి రౌద్ర మంత విడిచె 


ప్రభల మండు టంచుల రెండు బాణ వరము 
లాకసమ్మున నొండొంటి నాగ్రహించి 
నటి సర్పద్వయము భంగి బెటిదముగ( 
అ అ 
గొట్టుకొను చుండి దహియించి కూలౌ నవని 


జ్వాల అణగ భస్మమ్ములు 

రాల వెలు(గ వా పరమ శరద్వంద్వమ్ముల్‌ 
కాలుచు నుండియు సుంతయు 

నేలం గూలి వెలు(గంగ నేరవు గాంచన్‌ 


త్వాష్ట మనెడు నస్త వరము నైషీకము 
నాసురు( డతి కాయు( డడరి వేసె 
సత్వరమ్ము దాని సౌమిత్రి యైంద్రాస్త 


మున నడంచె వీర్యమున( జెలంగి 


లయము కా గినిసి దురమున నైషీకము 
రావణాత్మజు(ఃడు శరమ్ము నందు 
యామ్యు మనెడు నస్త్ర మంత సంధించి క్షి 
ప్రమ్ము వేయ రాము తమ్ముని పయి 


వేసి యస్త్రము వాయువ్య మా సుమిత్ర 
పటి యడదచి యామ్యమ్మును వర్ష ధార 
(ర 9 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


66. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


గురియు మేఘమ్ము భంగిని+ గురిసెను శర 
ధార నతికాయుని పయి నా వీరు డలిగి 


కూలిన వవి యంచులు తెగ 

నేలను జేరి యతికాయుని కవచమును వ 
జ్రాలంకృతమ్ము( జీల్పం 

జాలక వజ్ర సదృశమ్ము సంగర భూమిన్‌ 


రిత్తవోవ వానిని గాంచి యత్తటి( గురి 
యించె శర సహస్రమ్ముల నిప్పరఘ్ను+( 
డా శరౌఘ మభేధ్యంపు టసురు కవచ 
మహిమ బాధింప వసుర కుమారు సుంత 


అతి బలు డతికాయు(డు శరౌ ఘావ్యధుండు 
పన్న గాకార శరమును బటపి కొట్ట 
లక్ష్మణుని మర్మ దేశములను ముహూర్త 
కాలము విసంజ్ఞు డయ్యె రాఘవు ననుజు(డు 


శత్రు తాపనుండు సౌమిత్రి తేటి నా 

లుగు నిశిత శరమ్ములు పజిపుచు హ 
యముల సారధిని ధ్వజమును ముక్కలు సేసి 
సత్వరము గ్రహించి శర గణమ్ము 


అంత గుణీ చూచి యతికాయు నంచితముగ 
విడిచెనా బాణము లసుర వీరుని వధి 
యింప నెంచి సంభ్రమ మెద నించు కైన 

లేక సౌమిత్రి సెలరే(గి వీ(క నాజి 


అయిన నరవరుండు నసుర సత్తముని బా 
ధింప( జాల కుండె నంప గముల 

సమర మందు నంత సరస కేతెంచి వా 
యువు వచించె రఘు కులోత్తము+ గని 


67. 


68. 


69. 


70. 


71. 


72. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


విను మిది బ్రహ్మదత్త వర వీరు( డ వధ్య నివాత సంవృతుం 
డని ఘను బ్రహ్మనామ పరమాస్త్రము చే వధియింప నొప్పు నీ 
తని నిత రాస్త్రముల్‌ కవచు దార్జ్యు వధింప ననర్హముల్‌ సుమీ 
యన విని లక్ష్మణుండు త్రిదశాధిప సన్నిభ వీర్యుః డంతటన్‌ 


కైకొని బాణ రాజమును గాండపు టగ్రము నందు+ గూర్చె దా 
వీ(కను బ్రహ్మ మస్త్ర మతి వేగము గూర్ప వరాస్త్ర రాజమున్‌ 
నాకము సూర్య చంద్రులును నాలుగు దిక్కులు భూ గ్రహమ్ములుం 
గాక సెలంగ భీతిలుచు( గంపము లందిన వెల్ల నత్తణిన్‌ 


శరము బ్రహ్మాస్త్ర యుక్తమ్ము స వరపుంఖ 
మంత యమదూత కల్పము నమర నాథ 
శత్రు సూనునిపై వేసె సంగరమున 

వజ్ర కల్పము సామిత్రి వజ్రి నిభుఃడు 


లక్షణ కరచ్యుత మమోఘ రయము సజ్వ 
లనము వజ్ర సంయుతము చిత్రతర పుంఖ 
మరుగుదెంచు చుండ రణము నందు శరము 
సాయ కానేకముల నతికాయు( డడిచె 


బాణము సుపర్ణవేగము పార్వ మేగు 
దెంచె నతికాయునకు నంత మించి మండు 
మృత్యు కాలు నిభము దాని మేటి కర్ము( 
డడిచె బుష్టి గదా కుఠా రాదుల నని 


వ్యర్థ మొనరించి యత్యద్బు తాకృతుల వె 
[a) 

లుంగు నాయుధములను జెలంగి శరము 
స మకుటం బతి కాయుని సత్త వంతు 


వ 
శిరము వెస బట్టి హరియించె దురము నందు 


పతితం బయ్యెను శర పీ 
డిత తచ్చిరము సమకుటము డిగ్గన నిల నా 
తత హిమవన్నగ శృంగము 


73. 


74. 


75. 


76. 


77. 


78. 


79. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


పతితం బై నట్టి భంగి భండన మందున్‌ 


భూషణమ్ము లల్ల భువిని జెల్లచెదర( 
బడ్డ వాని గాంచి దొ డ్డ వగపు 

నందిరి హత శేషు లన్నిశాచరు లాత్మ 
ల నతి కాయుని నసురప్రవరుని 


పరమ విషణ్ణ వదనులై 

స్వరములు వికృతములు గాగ బలలాశను లం 
త రణశ్ర మార్త దీనులు 

విరివి నొనర్చిరి కలంగి భీతిన్‌ ధ్వనులన్‌ 


హత నాయకు లతి భీతులు 

హతాశులు నిశాచరులు పురాభిముఘఖులు నై 
ధృతి హీనులు నలు దెసలు త్వ 

రిత గతి నే(గిరి పరుగిడి రిత్తగ నంతన్‌ 


విక చాంబుజ సదృ శాస్యులు 
నకలంక ముదాన్వితులు మహా సత్తు లనే 
క కపులు లక్షణు నిహతుం 


డు కా బల్లిదు( డగు రిపుడు కొలిచి రెలమిన్‌ 


అతి బలు నతికాయు నభ్ర సన్నిభు+ జంపి 
సమర మందు నంత సంతసించి 

ప్లవగ పూజితుండు లక్షణుండు కదిసె 
నన్న రాఘవేంద్రు మన్నన వెస 


80. 


81. 


82. 


83. 


84. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది 


యృొకటవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 72. 


రావణు డతికాయుని మరణమ్మును విని యుద్వేగు(డై పరి పరి విధముల విలపించి లంకా నగర 
రక్ష ణార్భము రాక్షసుల నప్రముత్తులై యుండు డని యాజ్ఞాపించి యంతసురమున కే(గి 
చింతాక్రాంతుం డగుట. 


కం. విని యతికాయుని మరణము 
ఘన తేజుని లక్ష్మణు ఘన కాండ విఘాత 
మ్మున రావణు డుద్వేగ 
మ్ము నంది వచియించె దీనముగ వచనమ్ముల్‌ 


hd 


ధన్వి ధూమ్రాకుండు ధానుష్క సంచయ శ్రేష్టుండు ఘను( డమర్షి భయదుం డ 
కంపనుం డా కుంభకర్ణుండు దుర్భేద్యుఃడా ప్రహస్తుండు బలాఢ్యు లల్ల 

రాక్షస వీరులు రణ కాంక్షులు నపరాజితులు నిరంతర జిత విమతులు 
హతులైరి యక్ట్లిష్ట వితత కర్ముని చేత రాముని చేత ఘోర రణ మందు 

తే.గీ. రక్కసులు మహాకాయులు పెక్కు రస్త్ర 

నిపుణులు మహాత్ము లన్యులు నీల్లి రెల్ల 

శూరు లక్కజముగ నర వీరు మార్కొ 

నంగ జాలక పోరుచు సంగరమున 


ఉ. బభ్రాతలు బంధ మొందియు శరమ్ముల దత్త వరాంబకమ్ములన్‌ 
నా తనయుండు వేయ నుత నైజ బలుం డగు నింద్రజిత్తుచే 
నే తటి నా సు రాసురుల కెయ్య దశక్యము యక్ష కోటికిన్‌ 
సైతము దేవ గాయక భుజంగ యుతమ్ము తొలంగ' జేయగా 


ఆ.వె. ముక్తు లరి యకట భూవరు లా రామ 
లక్ష్మణులు ప్రభావ రయ మడరెన 
మాయ చేత నైన మంచిగ మోహింప( 
జేసియో యెటుంగ' జిత్ర మరయ 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఏయే యోధుల బంపితి 
నే యుద్ధమ్మునకు సమర నిర్ణయుల నహో 
యా యా రాక్షసులు నిహతు 


లై యవనిం గూలి రెల్ల హరి వీరులచే 


కన( జాల నిప్పు డేనా 

తని నెవ్వ(డు రాఘవేంద్రు' దమ్మునితో నిం 
కను సుగ్రీవ విభీషణు 

లను సేన వధింప శక్తి రాజిలు వానిన్‌ 


నృవరు(డు మహా బలు డహో 

యెవని పరాక్రమము చేత నీల్లి రసుర వీ 

ర వరులు కాకుత్ఫుం డ 

స్త్ర వర సుసంపన్ను(డు రఘు రాముం డవనిన్‌ 


అప్రమత్తత నెల్లెడ సుప్రసిద్ధ 

గుల్మము పుర వరమ్మును గుప్త వనము 
నా యశోకము రక్షింప నర్హ మగును 

సీత యున్నట్టి దేశము నాతతముగ 


ఎక్కె డెక్కడ బల మెల్ల దనరు చుండు 
నక్క డక్కడ మన కాగమన గ 

మనము లింపుగాను మాటి మాటికి తెలి 
య వలయును విసంశయముగ నింక 


మీ మీ బలముల తోడుత 

క్లేమమ్ముగ నెల్లెడ నిలిచి యరయ+ దగు శా 
ఖామృగ సంచారమ్ముల 

నో మానిసి దిండులార! యుత్సాహమునన్‌ 


హరుల నేరి నుపేకింప నర్హ మెన్నం( 
డైన-గా దుదయమున సాయమున నైన 
నర్ధ రాత్రి నైనను వారు యత్నము నొన 


10. 


11. 


రించినను వచ్చు చున్న నిలిచిన గను(డు 


కం. విని లంకాధిపు వాక్యము 
ల నెల్ల బల్లిదులు ఘోర రాక్షసు లబ్బం 
గి నిలిచిరి యధోక్తమ్ముగ 
ను నిశాచర రాడ్వరుని పనుపు నూని తమిన్‌ 12. 


ఆ.వె. రాక్ష సాధిపుండు రావణుం డట్టు లా 
దేశముల నొసంగి దీను(డై భృ 
శమ్ము ఘోర దుఃఖ సంతప్పు(డై చనె 
స్వీయ నిలయమునకు శిఘ్రముగను 13. 


కం. జ్వలియింప దీప్త గోపా 
నలము నిశాచర విభుండు నందన దుఃఖూ 
నల తప్తాత్ము(డు నిటూ 
ma A] 
ర్పు లుష్టములు విడిచె( బల్మరు( గుములుచు నెదన్‌ 14. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు డెబ్బది రెండవ 


సర్ల్షము. 
౧ 


పుత్రుల సోదరుల మరణ వార్త నాలకించి శోకించుచున్న తండ్రిని గాంచి యింద్రజి త్రూజిడించి రామ 
లక్ష్మణులను వానర సైన్యమును యుద్ధమున వధించెద నని పలికి సమర భూమి నదృశ్యుఃడై 
ఘోర శర వరమున బ్రహ్మాస్తమున బాధింప వానరులు రామలక్కణులు మూర్చిల్లుట. 


కం. హత శేషు లసురు లేగి త్వ 
రితము దశాస్యునకు+ జెప్పిరి త్రిశిరు తోడన్‌ 1. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


హతు లాజిని దేవాంతకు( 
డతికాయు:డు రాక్షస వరు లని శోకార్తుల్‌ 


క్షిప్ర మాలకింప(గ మృతి సెంది నట్లు 

రాజు సంపద్విరాజు(డు బ్రాతల నిజ 
సుతులః గన్నీరు నిండ నక్ష్తులను ఘోర 
తరము చింతించి ధ్యాన ముద్రను మునింగె 


దీనుని రాక్షసేశ్వరుని ధీరు(డు శోకము నందు మున్గగా 
సూను:డు రాక్షసీంద్రునకు( జూచి మహా రథు( డివ్విధం బనెన్‌ 
మానుమ తండ్రి మోహము కుమారుడ నేనిట( జెంత నుండగా 
గానమె యింద్రజిచ్చర నికాయ విఘాతు స జీవ ముండగా 


కాంచుమ రామ లక్ష్మణుల గాయ వికీర్ణుల నేడు మచ్చిలీ 
సంచయ ఘోర పాతమున క్మాతల మందు శయింప నింపుగా( 
బంచన హీన జీవు లయి బాణము లంగము లందు నుండగా 
నించుక కాంచ సందియము నిందు నెడందను నైరృతేశ్వరా! 


స్థిరముగ నాలకింపుమ ప్రతిజ్ఞ మదీయము దైవ పౌరు షా 

త్త రుచిర మింపు కొల్ప నెద దారుణ మార్గణ సంచయమ్మునన్‌ 
నరులను రామ లక్ష్మణుల నైపుణి( దృప్తిలం జేయు వాడ నే( 
డరయుమ యింద్రజిత్తుని మహా బల సంపద రాక్ష సేశ్వరా! 


చూతు రిప్పుడు రాజ! నీ సూను విక్ర 
మమ్మునింద్ర వైవస్వత మాధ వాన 
లాశ్వి సాధ్య చంద్రార్క మిత్రాదులు బలి 
యజ్ఞవాటి విష్ణుని భంగి నాజి నడర 


అని వచనమ్ము లిట్లు త్రిదశారి దశాస్యు ననుజ్ఞ నంది యా 
ఘన బలు డెక్కె( దేరును సుఖమ్ముగ లాగ(గ గొ ప్ప గాడిదల్‌ 
చన వెస గాలి వేగమున సంగర మెచ్చట నుండె నట్టి చో 
టునకు మహాంద్రు స్యందన పటుత్వ రథమ్మున గొ ప్పతేజు(డై 


వెడలు మహాత్ము వెంటః బెను విల్లుల నూని యనేకు లాసురుల్‌ 
కడు ముద మంది బల్లిదులు కయ్య మొనర్చ( దొడంగి రేగణగా 
వడి వడి కొంద టేను(గుల పైనను వాజుల పైన( కొందటుం 
దడయమక వ్యాస్రు వృశ్చిక వితాన ఖరోష్ట్ర భుజంగ వాహనుల్‌ 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


శ్వాప దాఖనిక బిడాల జంబుక మృగ 

రాజ కాక మయూర మరాళ వాహ 

ను లసుర వరేణ్యు లాయుధములు ధరించి 
ప్రాస ముద్గర నిస్తిం+శ పరశు గదల 


నెటి భుశుండి యష్టులు శతఘ్ని పరి ఘాదు 
లూని విక్రములు వొగడు చుండ త్రిదశ 
రిపు(డు శంఖ రవములు భేరీ ధ్వను లడ 
రంగ గదల(గ సంగర రంగమునకు 


శంఖ చంద్ర వర్ణ సన్నిభ చృత్రమ్ము 
తోడ వెలి(గె శత్రు దుర్భయుండు 
పూర్ణ చంద్ర యుత నభో వీథి భంగిని 
నింద్రజిత్తు రాక్షసేంద్ర సుతు(డు 


చారుతర చామరమ్ముల 

భూరి విభూషితముల వర భూషితు( డంతన్‌ 
వీరుడు వీవ( బడె ధను 

ర్ధారులలో ముఖ్య డసుర రాజ సుతు( డటన్‌ 


కని తరలు వాని దనయుని 

ఘనసై న్యావృతుని బంక్తి కంఠుండు వచిం 
చెను శ్రీమంతుడు రకో౭ 

ధినాయకు(డు రావణుండు ధృతితో నిట్లున్‌ 


పుత్ర! యప్రతిరధు(డ వీవు జిత దేవ 
పతివి మనుజు దలప నేల పార్థుః డప్ర 
ధృష్యు డనింగాడు చంపుదు ధీర! రాము 


10. 


11. 


12. 


13. 


14. 


ని నన జనకు దీవనల( గొనియె నతండు 


రవి నిభ తేజుం డప్రతి 

మ వీర్యు( డింద్రారి యసుర మాన్యు(డు తరలం 
గ వెలి(గె లంకా నగరము 

దివి వోలె దినకర దివ్య తేజము తోడన్‌ 


చేరి త దాహ వాంగణము చెన్నుగ నిల్పి రథమ్ము చుట్టునున్‌ 
వైరి జనాంతకుం డసుర వర్యుల నగ్నినిభప్రభాంగు( డం 
గారము మంత్రవాచ్యముల+ గౌణుప వీరుఃడు వేల్చె భక్తినిన్‌ 
హార పటీర లాజ వర హవ్య సమర్పణ కార్య సంతతిన్‌ 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


టిల్లు గడ్డి శస్త్రములు పటిచి యినుప స్ర్రు 
వమ్ము తోమర మెట్టి వస్త్రమ్మును గొని 
యగ్ని వెలి(ంగింప నల్లని దైన మేక 
జీవముల+ బట్టె నసురుండు శిఘ్రుముగను 


ఒక్కుమ్మడి నట మంటలు 

సక్క(గ పొగ లేక లేచి సమిధల నంతన్‌ 
వెక్కస మగు జయ చిహ్నము 
లక్కజముగను బొడచూపె ననలము నందున్‌ 


సుడులు తిరుగు జ్వాలలను బ 

సిడి దాయల వెలుగు వహ్ని చిత్రమ్ముగ( దా 
వడి లేచి స్వయమ్ముగ హవి 

బడసెను దమి( బావకుండు పరమ ప్రీతిన్‌ 


అంత నింద్రారి రప్పించి యద్భు తాస్త్ర 
వరము బ్రహ్మాస్త్రమును దనదు రథమును ధ 
నుస్సు మంత్రింప నింపుగను బరమాస్త్ర 
మంత్రముల నింద్రజిత్తా సమయము నందు 


అస్త వరము నసురు( డట్టు లాహ్వానించు 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. 


చం. 


కం. 


కం. 


చుండ నగ్ని వేల్చు చుండ నపుడు 
నభము సూర్య చంద్ర నక్షత్రముల గ్రహ 
ములను గూడి వణశె విలయ గతిని 


ఇంద్ర సదృశప్రభావు(డు నిద్ధ పావ 
కాభ దీప్త తేజడు మాయ మయ్యె వేల్చి 
యగ్ని( జాప బాణాసి రథాశ్వ సూత 


సహిత మాకాశ మందు నసదృశ బలు(డు 


అంత పతాక సధ్వజ రథాశ్వ సమావృత రాక్ష సోగ్ర దు 

ర్దాంత బలమ్ము సాగె నినదమ్ము లొనర్చుచు( జేయ యుద్ధముం 
బంతము నూని బాణముల వానర వీరుల దోమ రాంకు శా 
త్యంత శితమ్ములం జెల(గి యందటి( గొ ట్టరి యాజి రక్కసుల్‌ 


రతి(గని యా నిశాచరుల రావణి క్రుద్దుఃడు వల్క నివ్విధిన్‌ 

వితత ముదమ్ము నంది హరి వీరుల గెల్వ(గ( బోరు సల్పుఃడీ 

పతి గిర లాలకించి శర వర్షమునుం గురియించి రా ప్లవం 

గ తతిని( గాంచి యార్చుచును గయ్యము నందు భయంకరమ్ము గన్‌ 


తా నింద్రజిత్తు సమరము 
లోనసురుల( గూడి వానరుల గొట్టైను నా 
నానాళీక ముసల శ 


ల్యానేకమ్ముల గదా ప్రహరముల తోడన్‌ 


ఘన తాడితులై సంగర 

మున సాలాయుదులు హరు లపుడు ద్రుమ వర్ష 
మ్మును శైలవర్షము నసుర 

ఘను రావణిపై( గురిసిరి గ్రన్నన+ గినుకన్‌ 


ప్లవగుల నింద్రజిత్తు గని వారక క్రుద్దుఃడు బల్లిదుండు వీ 

ర వరుడు రావణాత్మజు(డు వ్రయ్య నొనర్చెను గాత్ర రాశినిన్‌ 
బవరము నందు నొక్క శిత బాణ వరమ్మున నేడ్గ్డు రేవురన్‌ 
నవ కపి సంచయమ్ము వెస నాశ మొనర్చె నెలర్స రక్కసుల్‌ 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


సూర్య సంకాశ శరము లసుర వరుండు 
వేసి స్వర్ణ భూషితముల నా సమర సు 
దుర్భయుండు బాధించెను దోరముగను 


వానరప్రవరుల నెల్ల వాస వారి 


వారు తెగి నట్టి మేనుల బాణ జాల 

పీడితులు కపి వీరులు వీత నిశ్చ 

యులు పుడమి గూలి రపు డార్తి సెలగ సురల 
చే నసురు లాజిః గూలిన చెన్ను దోప 


శరముల నాదిత్యచ్యుత 

కిరణ నిభమ్ముల( దపింప(గెారలుచు ఘో రా 
సురు( డింద్రజిత్తు వెస వా 

న రర్షభులు వాని మార్కొన దుమికి రాజిన్‌ 


అంత నెల్ల వానరులు నిజాంగములు తె 
గం దెలివి నశింప దడిసి రక్తమ్ము నందు 
గల(త( బాబి రామార్థము పొలిసి రాజి 


బెన(గి మరలక పరులు సూపి దిట వార్చి 


వానరు లద్రి శృంగముల( బాదప ఘోర శిలాచయమ్ము లన్‌ 
వాన కురింప నింద్రజితుపై వృతులై సమరమ్ము నందు న 
వ్వానను బ్రాణ నాశకము భగ్నము సేసె నిశాచరుండు తే 
జాన( జెలంగి రావణి యశక్యు(డు గెల్వ రణాన నేరికిన్‌ 


అంత నగ్ని సన్నిభముల నంబకముల 
సర్ప నిభముల( గపి సేన దర్ప మడచి 
పదునెనిమిది శరమ్ముల బాదె గంధ 
మాదనుని(దొ మ్మిదిట నలు మసల నవల 


మైందుని నేడు బాణములు మర్మ విదారము లేసి గొట్టి తా 
నంది శరమ్ము లైదు గజు నంతట మొత్తి నిశాచరుండు వే 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కుంద(గ జాంబవంతు( డని ఘోర దశాంబక ఘాతు( జేసి యా 


క్రందులః జేసె నంత గపి కాంతుని నంగదు వాడి ముల్బ్ములన్‌ 


నీలు ముప్పది యమ్ముల+ గూలః జేసి 
బుషభు ద్వివిదుని దత్త వరేద్ద మార్గ 
ణమ్ముల నడిచి కిన్య రణమ్ము నందు 


బ్రాణములు లేని వారిగ వారి( జేసె 


అన్యులను గూడ గినిసి ముఖ్య ప్లవగుల 
నమ్ముల ననేకములను గాలాగ్ని వోల 
నాజి( బీడించె మధియించె హరుల సేన 


నర్క నిభ శీఘ్ర గాముల నంబకముల 


శర జాల పీడితమ్ము రు 
ధిరోక్షితమ్ము హరి సేన దీనమ్మును గాం 
చి రహి సెలంగ హృది నిశా 


చరుండు సంప్రితు+ డయ్యె సమరం బందున్‌ 


తిరిగి శరాస్త్ర వర్షమును దిట్ట తనమ్మున నింద్రజిత్తు వా 

నర వర సేనపై( గురిసె నైర్భృత నాథ కుమారు( డాజి భీ 
కరముగ నొంచె వానరుల గన్సడ కేరికి వీడి సైన్యమున్‌ 

గురు తర నీల వారిదము కుర్యు విధమ్ముగ గుప్పి బాణముల్‌ 


రావణి శర సంచయ వికీర్ణ నిజ తనులు 
హరులు మాయా విమోహులు నటచి వికృత 
ముగ పడిరి ధరాధర సన్నిభు లవని పయి 
వజ్రి వజ్రాభిఘాత పర్వతముల వలె 


వానర వర సేన లోన వాడి శర సం 
చయము మాత్ర మరయ జాలి రసుర 
వీరు నింద్ర జిత్తు ఘోర మాయా మయు+ 


గాంచ( జాల రైరి యించు కేని 


35: 


36. 


37. 


38. 


39. 


40. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


అతుల తేజస్వి రక్షో=ధిపతి మహాత్ము( 
డంత దిక్కుల నింపె శితాగ్ర శరము 
లర్క కాంతి సన్నిభముల నడరి వేసి 
వాన రేంద్రుల బాధించె భండనమున 


శూల ఖడ పరశ్వథ జాల మగ్ని 

౧ 
దీప్తములు నిప్పురవ్వలు తేటపడగ 
మంటలు జ్వలించు చుండగ మర్కట వర 
సేన పైన(గురిసె నింద్రజిత్తు సెల(గి 


జ్వల నాభ శక్ర జిచ్చర 

ముల నవ్విధిః గొట్ట బడఃగ( బోరున బ్లవగ 
మ్ములు వికసించిన కింశుక 

ముల వలె యోధులు వెలిగి రపుడు చిత్రముగన్‌ 


కదియుచు నొక్కరి నొకరుని 

నదించుచు వికృత రవముల నగచరు లాజిన్‌ 
విదళితులై రావణిచే( 

గదల నశక్యు లయి పడిరి కాతల మందున్‌ 


కాంచు చుండ నింగి గపి వీరు లన్యులు 
కొంద అకు లందు ఘోర సాయ 

కములు దాక నొచ్చి కదిసి యిండొరులను 
బతితు లైరి పుడమి పైన గలగి 


41. 


42. 


43. 


44. 


45. 


hd 


హనుమంతు సుగ్రీవు నంగదు గంధమాదను జాంబవంతు మైందుని ద్వివిదుని 
వేగదర్భి సుషేణు నా గవాక్షుని గవయుని నీలు గేసరిని నలుని హరి 

లోముని విద్యుదంష్టుని జ్యోతి ముఖుని సూర్యానను దధిముఖు హరుని పావ 
కాక్షుని( గుముదుని హరి గజు గోముఖ బ్ద్లవగుల నెల్ల మంత్ర యుత మింద్ర 
జిత్తు బాధించి ప్రాస నిశిత శర తతి 

శూల పరమాయుధమ్ముల నాల మందు 

గదలచే రఘురాము లక్ష్మణుని తోడ 


భాస్కరాంశు నిభ శిఖుల బడల జేసె 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


పర మాద్భుత సంపద్రఘు 

వరు డమ్ముల వాన మునిగి వసుధాధర ని 
రర ధారా సదృశమున బె 

యి 

దరక నలుగడ+ గని పలికె దమ్ముని తోడన్‌ 


రావణి యాశ్రయించి యిట బ్రహ్మ వరాస్త్రము నింద్ర శత్రువే 
యీ వర వానరధ్వజిని నిత్తణి? గూల్చి మహోగ్ర సైన్యముం 
జేవ సెలంగ బాణముల ఛిన్నము సేయుచు నున్నవా( డహో 
దేవ రిపుం డనిన్‌ మనల దిట్టతనమ్మున( గంటె లక్ష్మణా! 


ఉద్య తాస్తు డీ యింద్రజిత్తుగ్రు' డాజి 

బ్రహ్మ వరదత్త వీరుడు రణము నందు 

గనం బడని వీని గెల్వ శక్య మగు నెట్లు 
మనకు జింతింప వలయు లక్ష్మణ! భృశముగ 


ఎవ్వరు విభు డగున యీ యస్త్ర రాజము 

న కతఃడు సుర వరుడు నలినజు(డు స్వ 
యంభువుం డచింత్యుః డంచుందలతు బాణ 
పాతము సహియింప వలయు మనకు 


వానిని గప్పనిమ్మసుర వర్యుని సాయక వృష్టిచే ఘనున్‌ 
వానర రాజ సైన్య మని భాసిల కున్నది యగ్ర శూర సం 
తానము గూల(దా నరసి ధాత్రి బడన్‌ మనలన్‌ నివృత్తులం 
గానక హర్ష రోషములు గ్రమ్మటు లంక కజేయు+( డై వెసన్‌ 


అంత నింద్రజి దస్త్ర చయార్తు లైరి 

వారు రామ లక్ష్మణులు బవరము నందు 
మిక్కుటముగ బాధించి యమేయ బలు(డు 
శక్ర జిత్తబిచె ననిలో సంతసమున 


భృశము పీడించి వానర వీర సేన 


నింక రామలక్ష్మణులను నంక మందు 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


బొగడ నసురులు దశకంఠు పురము సొచ్చి 
జనకున కెటి(గించె మురిసి తనదు జయము 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు డెబ్బది 


మూడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 74. 


రామలక్ష్మణుల సహితము వానర సైన్య మింద్రజిత్తుని యస్తములకు మూర్చిల్ల సుగ్రీవ నీలాంగద 
జాంబవంతులకు దిక్కు తో(యుకున్న విభీషణు( డూబిడింప జాంబవంతుని యాదేశానుసారము 
హనుమంతు(డు హమాలయమున కేగి దివ్యౌాషధము లున్న పర్వతమును దీసికొని రాగ 


నౌషధముల వాసన సో(కశా నెల్లరు స్వాస్థ్యము లందుట. 


కం. వా రని(బీడింప( బడ(గ 
ఘోరముగ బ్ద్లవంగ సేన గూలను మూర్భన్‌ 
నేర రట జాంబవంతు(డు 
సౌరియు నీ లాంగదులును జలుప( దగు పనుల్‌ 


తే.గీ. అంత విబుధుల శ్రేష్టుండు వంత మునిగి 
నటి వానర రాజ సైన్యమ్ము నెల్ల 
(A) a. గ 
గాంచి యవ్విభీషణుఃడు సమంచిత వచ 
నముల నూటబడించె' దమి వానర వరులను 


ఉ. ఆర్య కుమారు లిద్దణు స్వయంభువు వాక్యము లాదరించి యాం 
తర్యము లందు నెంచి వశతం దగ దుఃితు లైరి రాఘవుల్‌ 
శౌర్య ధనాధఢ్యు లివ్విధము శక్రజి దుగ్ర త రాస్త్ర ఘాతులై 
కార్యము కాదు భీతిలగ( గాలము కాదు విషాద మందగన్‌ 


చం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఒసయెను బ్రహ్మ యాతనికి నుత్తమ బ్రాహ్మ మమోఘ వేగమున్‌ 


విసర(గ నా మహాస్తమును వీరుల నుత్తము+¢ డింద్రజిత్తనిం 
బస చెడి నట్లు వ్రాలగను బార్థ కుమారులు గౌరవమ్ము నూ 
ని సమయమే తలంప నిది నెవ్వగ నంద(గ మీకు నివ్విధిన్‌ 


అంత ధీమంతు+ డైనట్టి హనుమ లేచి 
మున్ను మన్నించి బ్రహ్మాస్త్రమును విభీష 
ణు వచనమ్ముల నాలకించి వెస బల్కె 
రాక్షసేంద్రునితో నిట్లు రమ్యముగను 


ఎవ్వ రెవ్వ రస్త్రమ్ముల నవ్వి యుండి 
రసువులు వహించి వారిని నాశ్వసింత 
మసుర వర్య! యన ననిసిని నయ్యిరువురు 
నూని కాగడాలు వెదకి రుత్సహించి 


చూచిరి నేల నిర్వురును శోణిత మూత్ర విసరితప్లవం 
గాచితమున్‌ విఖండిత వరాంగుళి వాల పదోరు హస్తముల్‌ 
కాచుల తోడ గ్రీవములు గాత్రము లచ్చట నుండ గుట్ట లు 
గ్రాచల తుల్య వానర మహా నిచయంబును వ్రాలి యుండశగా 


సమ రావని వీక్షించిరి 

గములై పడ దీప్త శస్త్ర కాం డావలినిన్‌ 
విమలాత్ము( డసుర వర్యు(డు 

సమీరణ సుతుం డఖిల దిశలను దిరుగుచున్‌ 


పావని యవ్విభీషణు(డు వాలికుమారు గవాకు నీలు సు 
గ్రీవు సుషేణు మైందు+ బరికించిరి సద్వివిదున్‌ నలున్‌ వెతన్‌ 
ధీవరు నాహుకున్‌ శరభు ధీరు(డు నాపన సాఖ్యుః గార్య స 
ద్యో విదు గంధమాదనుని జ్యోతిము ఖాఖ్యుని వేగదర్భినిన్‌ 


బ్రహ్మ వల్ల భాస్తమ్మున( బగటి యెద 
వదగు భాగ శేషమ్మున బల్లిదులు ప్ల 
వగులు కో ట్లబువది యేడ్గురు గతి యించి 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


రాజిలో దారుణమ్ముగ నసురు చేత 


హనుమ విభీషణు తోడజ 

ని నిశిత తర సాగరౌాఘ నిభ బాణములం 
దనువులు కూలిన బలమున( 

గన వెదకెను జాంబవంతు( గపి వరుడు తమిన్‌ 


ముసలితనమ్ము మీబగను ముల్ములు వందలు బాధ నీయయగా 
బస సెడ బ్రహ్మ నందనుడు పావకు భంగి శమింప వృద్ధు(డే 
వెసంగని యా పులస్తు, కడు పరిమి సూను:డు సేరి చెంతకున్‌ 


YJ 


మసలక పల్కె వాక్యములు మన్నన తోడుత నివ్విధమ్ముగన్‌ 


ఆర్య! తీక్ష శిఖుల బుక్ష వర్య! ధ్వంసి 

£9 
తములు గావుగా నీదు ప్రాణము లన విని 
యవ్విభీషణు పల్కుల నతడు కష్ట 
తరముగా నుచ్చరించుచు గిరలు వలికె 


విని నీర! నీదు స్వరమును 
నిను గుర్తించితిని యసుర నిచయశ్రేషా! 
కన జాలను బీడింప(గ 


సునిశిత శర జాలము నను సుంతయు కనులన్‌ 


ఎవని(గని యంజనా సతి యింక వాయు 
వును సుపుత్ర యుతు లయిరి పుణ్య చరితు 
లట్టి హనుమంతు( డసురేంద్ర! యసువు లూని 
కల(డె వానర శ్రేష్టుండు కదన మందు 


విని జాంబవంతు వాక్యము 

ల నడిగెను విభీషణుండు రఘు నందనులన్‌ 
ఘనుల నడగ కిట్లేలను 

హనుమంతు నడిగెద వంచు నాశ్చర్యముగన్‌ 


వానర రాజు నందయిన వాలి కుమారుని యందు నైననున్‌ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


కం. 


ఆ.వె. 


కం. 


మానవ నాథు నందయిన మానిన నీ దగు స్నేహ మెల్లనున్‌ 
వానర ముఖ్య(డా హనుమ పై( గురియించెద వక్కజమ్ముగన్‌ 
మానక యేల చెప్పు మయ మారుతి నెన్నెడు కారణమ్మునున్‌ 


ఆ రాక్షసు పల్కులు విని 
యా బుక్ష పతి వచియించె నాతని కిట్లున్‌ 
మారుతి నేల యడిగితిన 
నైర్భత వర! యాలకింపు నా వచనములన్‌ 


మారుతి యున్న జీవముల మల్లుల సైన్యము సంప బడ్డ ని 
ద్దారుణిః జావ నట్లగు నతండు నశించిన జీవ మున్ననున్‌ 
నేరుమ కూలి నట్టులనె నిక్కము నెంచిన( దుల్యు( డగ్నికిన్‌ 
మారుత వేగ సన్నిభుఃడు మంచిగ నున్న వహింతు మాశలన్‌ 


అంత సమీప మే(గి వినయమ్మున( బాదము లంటి మ్రైక్కె ధీ 
మంతుడు జాంబవంతునకు మారుత సూను(డు జాంబవంతుడే 
సంతస మంతరంగమున జాదు కొనంగ('దలంచె( దిర్గి తా 

వింతగ బుట్టి నట్లు కపి వీరుని మాటలు సోక వీనులన్‌ 


అంత జాంబవంతు( డా హరి నీరుని 
తోడ బల్కొ నిట్లు దోర్భలుండ! 
రమ్ము వేగ వానరర్ణభ! కావ న 
ర్హుడవు నీవు వానరోత్కరమును 


శూర వరేణ్య! విక్రమము సూపగ జాలుదు వీవ వీరికిన్‌ 
వీరుల గాంచ నన్యులను వీరికి యుక్త సఖుండ వీ విటన్‌ 
మూరి చెలంగ( గాల మిది బోరన నీకు( బ్లవంగ సత్తమా! 
వీరి కొనసంగుమా ముదము వృక్ష చరాలికి బుక్ష కోటికిన్‌ 


హరి నీర విశల్యులుగ న 
నరింపుమ రఘూత్తములను నరపుంగవులన్‌ 
శర జాల సాదితుల వే 


గ రామలక్ష్మణులను రధిక వరోత్తములన్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


చం. 


కడలి పైపైన( జరియించి కపి వరేణ్య! 
పర్వతశ్రేష్ట మా హిమవన్నగమును 
జేరి యుగ్ర బుషభము+( బసిండి నగము( 
గనుమ కైలాస శిఖరమ్మును నరి దమన! 


కాంతు వచట సర్వాషధి కలిత సుంద 
రౌషధి నగ వరమ్మును ననుపమప్ర 

భల వెలుంగు దాని శిఖరముల నడుమను 
వాయు నందన! వానర వర్య! యందు 


మూర్ద సంభవములు ముఖ్యాషధులు నాల్లు 
దీప్తములు దగ దశ దిశలను వెలి 

గించు చుండు నిత్య మంచితముగ నంజ 

నా కుమార! యేగి వీ(కం గనుమ 


అడరఃగ మృత సంజీవని యన విశల్య 
కరణి యనగ నింక సువర్ణ కరణి యనగ 
గపివరోత్తమ! సంధాన కరణి యనగ 


నాలు గోషధుల గ్రహించి వ్రాలు మిచట 


ఊటడింపు హరుల నుసురు లొసగి యన 
జాంబవంతు నా వచనములు విన 
ఘోర బలము చేత బూరింప( బడెం గపి 


యుదక రయము చేత నుదధి వోలె 


పర్వత తటాగ్ర మందు న 
ఖర్వ బలుండు నిలిచి ఘన కపి పీడింపం 
బర్వతమును దా రెండవ 


పర్వతము పగిది స్ఫురించె వాతాత్మజు(డే 


అదుమం+ బడంగ శైలము మహాకపి పాదములన్‌ భృశమ్ముగా 
నదరి భరింప లేక వెస నంతట( గ్రుంగెను విస్మయమ్ముగం 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


30. 


చం. 


ఆ.వె. 


ర 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


బదపడి రాలి నేలను ద్రుమమ్ములు మండెను వేగ ధాటికిం 
గదలుచు బీడనమ్మునను గ్రన్నన భగ్నము లయ్యి శృంగముల్‌ 


హరివరు+ డొత్తశా విటీ(గి నట్టి శిలా ద్రుమ రాజి యున్న యా 
ధర చలియించు చుండ వితతమ్ముగ శైలము నందు నిల్వయగా 
హరుల కశక్య మయ్యె గడు నత్తి రేయిని లంక భగ్న గో 
పురముల నూగు ద్వారములః బొల్చె సభీతి నటించు భంగినిన్‌ 


శైల సన్నిభుండు శైలము నట్లు పీ 
డించి వాయుజుండు మించి పుడమి 
సార్గవమ్ము నెల్ల నాంజనేయుండు చ 
లింప( జేసె హరి వరేణ్యుః డపుడు 


ఆ త్రికూట నగము నందున్న మలయ పర్వతము మేరు నగ నిభమ్ము మంద 
రాభము ప్రస్రవ ణాకుల నానా ద్రుమ లతా విలసితమ్ము నలిన కువల 
యాలంకృతమ్ము నిత్యామర గంధర్వ విద్యాధర మునీంద్ర వితతి సేవి 

తం బప్ఫరో వనితా నిషేవిత మటువది యోజనముల యెత్తది కనబడ 

నెక్కె నానా మృగ విహర ణేద్ధ కంద 

రమ్ము నాకుల పడగ గరమ్ము కిన్న 

ర జన యక్ష గంధర్వు లభ్ర సదృశుండు 

వెంచె దేహము హనుమంతు డంచితముగ 


చరణ యుగ్మమ్మున నదిమి శైల వరము 
బడబ ముఖము బోలు ముఖము వాయుజుండు 
తెబిచి నినదించె మానిసి దిండు లడల 


గదల( జాల రసురులు లంకాపురమున 


కడలికి నమస్కరించుచు 

నెడంద గురు విక్రముం డహిత వీర తపుం 
డడరి రఘువీరు పనికై 

వెడల సమాహితుఃడు నయ్యె వేగిరపడుచున్‌ 


ఫణి నికాశ వాలము నెత్తి వంచి నడుము 


31. 


32. 


33. 


34. 


35. 


36. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


చెవుల నిక్కించి బడబా రుచిర ముఖాభ 
నిజ ముఖమ్ము( దెఐచి యంత నింగి కెగిరెః 
జండ వేగమ్మున( బ్లవగ సత్తముండు 


ప్లవగు బా హూరు వేగమ్ము లాగ నెగిరి 
శైల తరుశిలా ప్రాకృత నీలకములు 
వాని ననుసరించి తరలి వార్థి జలము 
నందు( గూలౌ వేగము క్షీణ మైన కతన 


చాచి భుజగ భోగ సన్నిభ భుజములు 
సర్ప శత్రు వీర్య సన్నిభుండు 

హిమ గిరికి? దొడంగె నే(గంగ దన వైపు 
దిశల లాగు చున్న తీరు దోప 


చూచుచు( గడలిని నలల సుడు లలరెడు 
దాని జల సత్త్వములు దిర్లు దాని ద్వరిత 
గతిని నేగదొడంగె మారుత సుతుండు 


హరి కర విముక్త చక్రము కరణి నడరి 


గిరులను బక్షి గణమ్ముల 

సరోవరముల నదుల జన సముదాయములం 
బురముల జెబువుల( గాంచుచు 

నరిగెను బితృ తుల్య వేగు డంబర వీథిన్‌ 


శ్రమ లేక పితృ నిభ పరా 

క్రముండు హనుమంతు+ డేగె రవి మార్గమునన్‌ 
గమకించి వీరులం దు 

త్తముండు త్వరితముగ ననిల తనయుడు గిరికిన్‌ 


హరి శార్దూలు(డు మారుతి 

యరిగెను మారుత జవమున నాశల నెల్లన్‌ 
విరివిగ నింపి రవమ్ముల 

స్మరించి యెద జాంబవంతు మాటల నెల్లన్‌ 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


వడి? జని యంత గాంచె హిమవంతము మారుతి భీమ వేగవం 


తుడు బహు కందరమ్ము సిత తోయద సంచయ సన్నిభమ్ము న 


య్యెడ శిఖరావృతమ్ము విమ లేద్ద జలస్రవ నిర్ణ రాద్రి వీ 
ధ్‌ (5 
రుడు హరి శైలరాజము విరోధి జనఘ్ను(డు సుంద రాద్రినిన్‌ 


తా( జని వెస నానావృక్ష రాజితం బ 
తిప్రవృద్ధ ఘోర శిఖర మప్రతిమము 

సుర బుషి నిషవతమ్మును సుంద రాశ్ర 
మ సువిరాజితమ్ము గనె హమ నగవరము 


కాంచెను బ్రహ్మకోశమును గాంచెను వెండి నగమ్ము రుద్రు(డే 
తెంచి నిజాంబకమ్ములను దించిన చోటు హయాననస్థలిం 
గాంచెను శక్రు నాలయము గాంచెను బ్రహ్మ శిరమ్ము దీప్తముం 
గాంచెను సూర్య కింకరుల+ గాంచెను వైశ్రవ ణాలయమ్మునున్‌ 


కాంచె వజ్రాలయమ్మును గాంచె సూర్య 
బంధనమ్ము( బ్రభాకర ప్రభను శంక 

ర వర కార్ముకమ్మును గాంచె బ్రహ్మదేవు 
పీఠ మరసె( గాంచె ధర నాభి స్థలమ్ము 


కాంచె గైలాస శైలము గాంచె హిమ శి 
అలలను గాంచె నా బుషభ పర్వతము గాం 
గాంచన నగ వరమ్మును గాంచె నోష 

ధిగణ దీప్త సర్వౌాషధి నగ వరమ్ము 


వాసవ దూత నందనుడు వహ్ని నికాయ లసద్రుచిప్రబా 
భాసము గాంచి విస్మయము పన్నుగ నంది నెడంద శైల మం 
దాస జరించి యోషధుల నాత్రమునన్‌ వెదకం దొడంగె( దా 
నాసల నెల్ల నోషధి మహాద్రిని మించ(గ వేయి యామడల్‌ 


తమ్ము( గోరు వారు తరలి రంచు నెటింగి 
పర్వతమ్ము నందు బర(గు దివ్య 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


ములగు నోషధి వరములు మాయ మైనవి 
కాన రాక యుండె( గపి వరునకు 


అవ్విధమ్ముగ బర మౌషధుల నరయ 

కున్న( గినిసి యంత నుగ్గుడై క 

రమ్ము వలికె హనుమ యమ్మహాత్ము(డు జ్వలి 
తాగ్ని సన్ని భాకు( డద్రి తోడ 


దయ( జూప వేల రాముని 
పయి బర్వత రాజ!నాదు బాహుల భగ్నం 
బయి కూల గాంచ నెంతువె 


భయంకరముగ నని కిన్య వాయుజు( డంతన్‌ 


అంత స తరు సనాగ గజాలి( గూడి 
పసిడి ధాతువులను గూడి భగ్న భీమ 
కూటములః ప్రజ్వలిత సాను కోటి( బట్టి 
పర్వతమ్మును బెకలించి వాత సుతు(డు 


పెకలిచి గిరి నింగి కెగిరి 

సుకరముగ జగమ్ము లసుర సుర సంఘాత 
మ్ము కలంగ స్తుతింప ఖచరు 

లు కపి గరుడు వేగమున గురు బలుం డే(గెన్‌ 


కొని భాస్క రాభ శిఖరము 

చని భాస్కర పథమున రవి సరస వెలి(గా భా 
ను నిభాని లాత్మజుం డట 

గన రెండవ భాస్కరు( డనగ నిజప్రభలన్‌ 


గిరితో గంధవ హాత్మజు( 
డురు వేగమున( జనుచుండ నుగ్రానలపుం 
టరినిన్‌ సహస్ర ధార న 


డరి యూనిన విష్ణు వన నడరెను భృశముగన్‌ 


50. 


51. 


52. 


53: 


54. 


55. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు డెబ్బది 


వాని వీక్షించి యబచిరి ప్లవగు లెల్ల 

వారి గని యార్చె నెద ముదమార హనుమ 
వీర లిట్లార్వ లంకలో వీర వర్యు 

లాలకించి యబచిరి భయావహముగ 


అమ్మ హాత్ము( డంత నాశైల వరమున 
బ్లవగ సేన మధ్యం బన్నుగ దిగి 
వందనమ్ము చేసి వానరోత్తములకు 
కొ(గిలించెను దశకంఠు ననుజు 


అమ్మహౌషధ గంధమ్ము నన్నరేంద్ర 
సూను లిర్వు రాఘ్రాణించి చోద్యముగ వి 
శల్యు లైరి యవ్వానర సత్తములును 
లేచి రన్యు లెల్లరును దెలివి వహించి 


క్షణమున నిహతు లైనట్టీ కపి వరేణ్యు 
లెల్ల వ్రణము లణ(గ రుజ లల్ల దొలగ 
నోషధుల వాసన వలన నుర్వి నుండి 

లేచి రెల్లరు నిద్రించి లేచి నట్టు 


వానర ఘోర రాక్షసుల భండన మైన దినమ్ము నుండియున్‌ 
వానర కోటి ధాటికి నవారిత రీతిని నాజి లంకలో 

మేనులు గూల రక్కసుల మీన మహాలయ మందు+ ద్రోసి రా 
మానిసి దిండ్లు రావణుడు మానము నెంచి యొసంగ నాజ్ఞనున్‌ 


హరి గంధవ హాత్మజు డా 

గిరి( దిరిగి హిమాద్రి నుంచి కేళీ లీలన్‌ 

మరలి రయమ్మున+ జేరెను 

నరేంద్రు రాముని సరస మన మలర నంతన్‌ 


నాలుగవ సర్గము. 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


యుద్ద కాండము 
సర్గము 75. 


సుగ్రీవు' డంత హనుమంతునితో లంకా నగరము దహింప నాజ్ఞాపింప వానరు లెల్లరు కాగడాలతో 
నా పురమును దహింప రావణు( డాగ్రహించి కుంభ నికుంభులను రాక్షస సేనతో బంప వానర 
రాక్షసుల మధ్య ఘోర యుద్దము జరుగుట. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


హరిపతి సుర్రీవు( డలిగి 

గురు తేజుం డర్థ వచన కోవిదు' డంతన్‌ 
మరు దాత్మజుండు నేరగ 

గిర లింపుగ నిట్లెద( బరికించి వచించెన్‌ 


కుంభకర్ణుండు సూనులు గూల నాజి 
రావణుం డీయ( జాల(డు రణము నింక 
కాగడాలు గ్రహించి వేగమున మించు 


బల్లిదులు హరు లీ లంక వైపు పాణి 


సింహ సంకాశు లల్లరు సేరి రావ 
ణాలయమ్మును గాల్ప(గ నరుగ నప్పు 
నన విని హరులు దినకరు( డస్తమింప 
నిశిని నుల్కల తోడ జనిరి నగరికి 


కరముల గాగడా లడర గ్రన్నన దిక్కుల బర్వు లత్తుచున్‌ 
హరి వరు లాక్రమింప(గ మహాసురు లారసి దేశ రక్షకుల్‌ 
పరువిడి రెల్ల భీతిలి యపారము ఘోర విరూప లోచనుల్‌ 
మురిసి కరమ్ము డెందములః బోవు నిశాచర కోటి గాంచుచున్‌ 


గోపురమ్ముల వీధుల గొందు లందు 
నట్టడుల నింక వేశ్మ్ళమ్ము లందు నగ్ని 
నుంచి రసుర వీరుల గృహ సంచయముల( 
బర్వ తాభ సాధమ్ములు నుర్విః గూల 


అగరులు మంచి గంధములు నచ్చట మౌక్తిక రత్నవజ్రముల్‌ 
పగడము లున్ని బట్టలును బాండు దుకూలము పట్టు బట్టలున్‌ 
నగలు మహాయుధమ్ములు ఘనమ్ముగం గాలిన వెల్ల భాండముల్‌ 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


సు గజ గళాభ్ర భూషలును సుందర వాజి పరిచృదమ్ములున్‌ 


అరదపు( దొడుగులు కరుల యశ్వముల క 
వచము లా డాలులు భట కవచము లింక 
ఖడ్గ తోమ రాంకుశ బాణ కార్ముకములు 
శక్తులును నారు లల్ల భశ్మమ్ము లయ్యి 


అగ్ని దహియించె రోమజ వ్యాఘ్రుజ వర 
వాల జాండజముల+ బెక్కు మేలి ముత్య 
ముల మణుల నస్త్ర సంచయముల విచిత్ర 
వివిధ గృహముల గృహగర్ణి వేశ్మములను 


కనక విచిత్ర వర్మ ధర కమ్రు వరాంబర దామ ధారులన్‌ 

ఘన మద సక్త చిత్తుల నఖర్వ సురా చలితాక్షులన్‌ దహిం 
చెను రిపు జాత రోషులను స్వీయ కళత్ర దుకూల హస్తులన్‌ 
సునిశిత శూల ఖడ్గ కర శూరుల భీమ గదా ధ రాదులన్‌ 


త్రాగెడు వారి నింక తిను రక్కసులన్‌ నిదురించు వారినిన్‌ 
బాగుగ శయ్య లందు+ బ్రియ భామల తోడుత నింక భీతితో 
వేగమ పుత్ర యుక్తముగ వేదన మీటి(గ( బాటు వారినిం 
గాగంయగం జేసె లంక గల కొణప సంతతి మండి మాటికిన్‌ 


అర్థ చంద్ర చంద్రాకార వర్థనములు 
సారవంత మహార్ణ వేశ్ళములు చిత్ర 
కాంచన గవాక్ష తల్పయుక్తమ్ములు మణి 
విద్రుమ విలసితమ్ములు విన్ను నంటి 


వెలయః గ్రౌంచ బర్ధి వీణా నినాద భూ 
షణ గణ రవములును సంతరింప 


10. 


11. 


12. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


శైల సన్నిభముల సౌధ రాజమ్ముల 


నెల్ల నగ్ని కాల్చె నెల్ల దిశల 


అన లావృత తోరణములు 

ఘనమ్ముగ వెలింగె నపుడు కనలుచు ఘర్మ 
మ్మున వర్ణిల్లెడు సౌదా 

మనీ సహిత మేఘ పంక్తి మాడ్కిని( గాంచన్‌ 


అన లావృత సౌధమ్ము ల 

వని(గూలెను జూచు చుండ వజ్రి నిశిత వ 
జ్ర నిపాతమ్మున( గూలిన 

ఘన గిరి శిఖరమ్ముల వలె(గ్రన్నన లంకన్‌ 


ఇండ్ల నిదురించు చున్నట్టి యింతు లెల్ల 
నొంటి నున్నట్టి నగలెల్ల నూడ( గాలు 
చుండి యార్తి హా హా యని సుదతు లార్చి 
రంత నుచ్చస్వరమ్ముల నడలు మీటి 


కాలు చున్నట్టి వవి యెల్ల గాంచ నిల్చి 
కరము దూరమ్ము నుండి ప్రకాశితమ్ము 
లై కనం బడె నంత దీప్తాషధ యుత 
హిమగిరి శిఖరముల భంగి నెల్లరకును 


జ్వాలల జ్వలియించు సాధ శృంగమ్ములు 
రాత్రిని గనిపించె లంక లోప 

ల వికసించి నట్టి రమ్య కింశుక వృక్ష 
సంచయమ్ము పగిది మించి ప్రభల 


కుంజ రాధ్యక్ష వర ముక్త కుంజరములు 
ముక్త ఘోటక సంచయమ్ములును సంచ 
రింప నిటునటు లంకాపురి యగపడెను 
బ్రళయ వేళ భ్రాంతగ్రాహ వనధి భంగి 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఒక్కెడ గజము గని చక్క విడువ బడ్డ 
యశ్వ రాజము నెద నడలి పాటి 

నొక్క చోట గాంచి యొక్క భీత గజము 
నశ్వము వెస బాట్‌ నడలి యెడద 


మండు చుండ లంక మెండుగ నత్తణీ 
నడరగ( బ్రతి బింబ మప్పు లందు 
నర్గవమ్ము దోచె నరుణ వర్ణ్గమ్మున 
(x) (x) 
వెక్కసముగ నగ్ని పిక్కటిల్ల 


హరి వీర దగ్గ లంకా 

పుర మొక్క ముహూర్త కాలమున దీప్త వసుం 
ధర భంగి మారినది దు 

ర్భరప్రళయ వేళ యం దవారిత రీతిన్‌ 


ధూమ యుక్త వహ్ని తోరమ్ముగ దహింప 
నార్చి నట్టి రాక్ష సాంగనా స్వ 

నమ్ములు శత యోజనమ్ముల దూరమ్ము 
దనుక విన బడినవి దారుణములు 


సమ రాభిలాపులు హరులు 

దుమికిరి మండెడు తనువులతో వెలి కరుదెం 
చు మహాసుర వీరుల పయి 

దమక మతిశయింప నెదల( దత్‌క్షణ మలుకన్‌ 


వాన రాసురప్రవరుల యుద్దోషమ్ము 
నిండి దశ దిశలను నేల నింక 
సాగరమ్మునెల్ల సత్వరమ్ము బ్రతిధ్వ 
నింప జేసె జెలగం గంపనములు 


ఇరువురు రామ లక్ష్మణు లహీన బలాధ్యులు హీన శల్యులై 
కరముల గార్ముకమ్ములను గ్రన్ననం గైకొని రెన్న కెట్టి తొం 
దర నెద లందు జాపమును దద్దయు లాగిన రాము డంతటన్‌ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


గురుతర శబ్ద మేర్పడెను ఘోర భయమ్ము వహింప రక్కసుల్‌ 


వింటిని మ్రాయింప గగన 

మంట రవమ్ము రఘు వీరు డాగమ మయ మా 
వింటిని ధరియించిన ము 

క్కంటి పగిది తోచె మనుజ కాంతు:డు వింతన్‌ 


ఘన వానర ఘోషమ్ము వి 

నిన రక్కసులు నొనరింప నిస్వనములు ర 

గిన మిక్కుటమ్ముగను రా 

ముని జ్యా ధ్వని మించె రెంటి? బురమున వినగన్‌ 


వాన రోద్దోషిత ఘన నిస్వనము లింక 
రాక్షసు లొనరించిన యట్టి రావములును 
రాఘవేంద్రు జ్యా శబ్దం బమోఘము దశ 
దిశలు నిండెను మూడును దెట్టముగను 


రామ శరాసనోద్గత శరమ్ముల( దత్సుర గోపురం బహో 
భీమము ముక్కలై పడెను బృధథ్విని దీ టది వెండి కొండకున్‌ 
రాముని ఘోర బాణముల రాక్షసు లారసి మేడ లందు సం 


గ్రామ నిమిత్త సన్నహన కార్యములం జెలరే(గి రెల్లరున్‌ 


కన నా రాతిరి యుద్ధము 

ననిరతి సెలగంగ సింహ నాదము లొనరిం 

చు నసుర వీరులకు బ్రళయ 

పు నిసి యనంగ నెద లందు స్ఫురియించె నహో 


దండన యున్న ద్వారములు దప్పక చేరి రణం బొనర్పుఃడీ 

రండని వానరాధిపు(డు గ్రన్నన నాజ్ఞ నొసంగి పల్కొ నే 

రుండియు గుమ్మ మందు( దమి యుద్ధ మొనర్పక యున్న నిల్చి యా 
తం డగు రాజ దూషకు(డు దండన మందు నసంశయమ్ముగన్‌ 


మండు చున్న దివ్వ లుండ హస్తమ్ముల 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


ద్వారముల సరసన వజలు చుండ 
బ్లవగ ముఖ్యు లంత వారి యందు నలుక 
మూరె రావణునకు ఘోరముగను 


వ్యాకులమ్ము నందె నన్ని దిక్కులు దశ 
కంఠు( డావులింప గాత్ర పంక్తి 

నంత రుద్ర కోప మావహించిన విధ 
మగపడె నరయంగ నలుక నూన 


కుల ఘన కీర్తి వర్ణనులః గుంభ నికుంభుల( గుంబకర్ణు సూ 
నులను స రాక్ష సావలి ఘనుండు రణమ్మున కంపె రావణుం 
డలుక వహించి కంపన వరాఖ్యు( బ్రజంఘుని శోణితాక్షునిన్‌ 
బలు( డగు యూపలోచనుని( బన్నుగ( దోడుగ నుంచి వారికిన్‌ 


ఉగ్రు డనుమతించె యూపాక్ష ముఖ్యుల 
సింహనాదములను జేసి చను(డు 
రాక్షసవరు లార! రణమున కెల్ల ర 

నుచు వచించి పొగడి యుచిత రీతి 


జ్వలి తాయుధముల తోడ గ 

దలి రావణ చోదితు లయి త్వరితమ్ముగ వా 
రలు మాటిమాటికి నినద 

ము లొనర్చుచు లంక నుండి పోయిరి పోరన్‌ 


రక్కసుల స్వర్ణ భూషల ప్రభలు స్వీయ 
కాంతు లింక( బ్లవగుల యంగారకమ్ము 
లపుడు వెలుగుల నెలెడ నాకసమ్ము 
నందు నింపిన వింపుగ నక్కజముగ 


తారా నాథుని కాంతులు 

తారా గణ కాంతు లింక( దత్రైన్యాలం 
కారముల జ్వలిత కాంతులు 

మూర నభో వీధి యెల్ల బొంగె వెలుగులన్‌ 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


ఆ.వె. 


కం. 


hd 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


చంద్ర కాంతి గ్రహ నిచయ కాంతి భూషణ 
పంక్తి కాంతి సర్వ వాన రాసు 
రాప్రమేయ బలము నత్యధికమ్ముగ 
వెలుగ జేసె నెల్లెడలను వింత 


అర కాలిన గృహ కాంతులు 

పరగు జలము తోడ( జలిత భంగమ్ముల సా 
గరము ప్రకాశించె నపుడు 

తిరిగి నిరీకింప నత్యధికముగ నిసిలో 


ధ్వజ పతాకమ్ములు దనరంగ నుత్త మాసి పరస్వధమ్ములు సెలయగు చుండ 
భీమాశ్వ రథ వర వేదండ రాజితమ్ము పదాతి సంకులమ్ము ఘన దీప్త 
శూల గదా కరవాల తోమర కార్ముకప్రాస గణ సుప్రకాశితమ్ము 

రాక్షస గణ సైన్య మక్షీణము సకింకిణీ శత నాదిత నినద బలము 


కన(బడె(ం గన కాంగదముల( గదలు గొడ్డ 
ళుల శర సహిత కార్ముకముల మహాయు 
ధముల( జందన మాల్య మద్య వర గంధ 
మారుతమున నసుర వర్య మహిత బలము 


కని వచ్చిన బలము జల ధ 

ర నిస్వనము రాక్షస పటల సమావృతమున్‌ 
ఘనము దురాసదము( జలిం 

చి నినాదమ్ములు ప్లవంగ సేన యొనర్చెన్‌ 


తిరిగి యా రాక్షస బలం బతి రయ మొప్ప 
నుటిీకె శత్రు సేన పయికి నుగ్రముగను 
బావకుని పైకి నుద్ద్ధతి( బర్వు లెత్తు 

పతగ రాశి పగిది నంత భండనమున 


పరిఘలు వజ్రాయుధములు 
కరముల రంజిల్లు చుండ గర మసుర బల 
మ్ము రణ తలమ్మున( గాంచగ 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


విరివిగ శోభిల్లు చుండె వీరుల తోడన్‌ 


హరి పుంగవు లున్మత్తుల 

కరణి సమర కాంక్షు లెగిరి కయ్యము నందుం 
దరు పర్వత ముష్టుల( గొ 

ట్టి రంత రక్కసుల( గడు వడి సరోషులునై 


అసురు లట్లె వచ్చు హరి వీరులం గని 
భీమ కాయు లంత విక్రమించి 

శిత శరమ్ము లేసి శిరముల ఖండించి 
రాగ్రహించి త్రుటిని నవని గూల 


దంత దంశిత కర్ణులు వంత తోడ 

ముష్టి ఘాత విఖండిత మూర్జు లింక 
ఘన శిలా చయ నిర్భిన్న కాయు లసుర 
వీరులు చరించి రాజిని ఘోరముగను 


45. 


46. 


47. 


అవ్విధి ఘోర రూపులు మహాసుర వర్యులు వానరావళిన్‌ 
నొవ్వ(గ దీక్ష ఖడము లనూహ్య విధమ్ముగ దించి చంపగా 
£9 ౧ 
నెవ్వ(డు కొట్ల వాని బరుడడే వెస గొట(గ నెటు వానినిం 
A] A] అ 
ద్రెవ్వ(గ నెట్టె నన్యు( డొరుం దిట్టిన గొర్కిన నట్లై యయ్యెడిన్‌ 
అ అ గ 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కొట్టు మనగ నదిగొ గొట్టు చున్నా( డని 
కొట్టు చుంటి నంచు నిట్టు లేల 
శ్రమపడెదవు నిలువ రాదె యనుచు నొండ్‌ 


రులు వచింప( జాగె పలుకు లచట 


శస్త్రములు వ్యర్థములు గాగ సజ్ఞ అణగ 
నెత్తి నట్టి ప్రాసలతోడ( గత్తు లింక 
శూలములు యష్టు లడరంగ నాల మందు 
బ్రబలె వానర రాక్షస భండనమ్ము 


చంప నసురు లాజి శాఖామృగులను బ 


49. 


50. 


51. 


దుండ్ర నేడ్గురః బగ తోడ జెల(గి 
రక్కసులను వానర వరు లడచిరి ప 
దుండ్ర నేద్గుర నని దూఃకి దూశి 


కం. రాల(గం గేశాంబరములు 
గూల గవచధ్వజములు క్రుంగగ ఘో రా 
భీ లాసుర సైన్యమ్మును 
లీలం జుట్టి నిలిచిరి వలీముఖ వీరుల్‌ 52. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది 


యేనవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 76. 


వానర రాక్షస మహా యుద్ధములో నంగదునిచే( గంపన ప్రజంఘులు, ద్వివిదునిచే శోణితాక్షుడు 
మైందునిచే యూపాకు(డు సుగ్రీవునిచే( గుంభు(డు నిహతు లగుట. 


కం. వీర జనక్షయ సంకుల 
ఘోర రణము వర్తిలంగ( గోపించి కడున్‌ 
శూరుం డంగదు(డు కదిసె 
ఘోరుని( గంపను రణోత్సుకు( డసుర వీరున్‌ 1. 


కం. అంగదుని బిలిచి డెందము 
నం గినిసి కరమ్ము కంపన మహాసుర సే 
నాంగ విభుఃడు మును గదతో 


నంగదు(గొ ట్ట జలియించె హరివరు+ డార్తిన్‌ 2. 


తే.గీ. సంజ్ఞను బడసి తేజస్వి శైల శృంగ 3. 
= ఖై 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


మును విసరె నంగదుండు రిపు వరు పైన 
నర్దితుం డయి కంపనుం డవని(గూల౮ 
హతుని( గంపను గని కశోణితాక్షు( డాజి 


కదిసెను దేరుపై( బ్లవగ కాంతుని నంగదు వీత భీతినిం 
బదను శరమ్ము లేసి వెస బాధ నొసంగెను మేను జీల్ప(గన్‌ 
విదులిచెంగాల వహ్ని నిభ విగ్రహ వత్స రదాభ బాణముల్‌ 
పదపడి శల్య కర్ణి సవిపాఠము లింక క్షుర కురప్రముల్‌ 


బాణ విద్ధు( డంగదు(' డంత వాలి సుతు(డు 
సుప్రతాపవంతు(డు మహా శూరు( డడరి 


బల్లిదుండు మర్జించెను వాని వింటి 
నమ్ముల రథమ్మును భృశ బలమ్ము నూని 


కత్తి డాలు నంత గైకొని కోణితా 
క్షుండు పైకి నెగురః గ్రుద్దు(డై క 
రమ్ము శంక వీడి రయము మీటి నెగిరి 
యంగదు( డసి లాగి యబచె నంత 


లాగి వాని భుజ పలకము పై యజ్ఞోప 
వీత గతిని గోసి నాతతముగ 
నంగదుండు నసురు నసితోడ శత్రు ల 


పరుల పయికి నుటికె( బట్టి కత్తి 


యూపాక్షుండు ప్రజంఘు తోడుతను యుద్దోత్సాహి యేతెంచె నా 
కోపావేశు(డు స్యందనమ్మున( బ్లవంగుం దాక నయ్యంగదుం 
దో(పంగన్‌ ససి కోణితాకుఃడును వే దూశెన్‌ గదా హస్తు( డా 
టోపస్వాంతు(డు కాంచ నాంగదుడు విడ్డూరమ్ముగా వానిపై 


శోణితాక్ష ప్రజంఘుల శూర వరుల 

నడుమ+ గపి పుంగవుడు దోచె నడరి పూర్ణ 
చంద్రు వోలె విశా ఖాఖ్య( జనెడు తార 

ల నడుమ నలరు చుండగ గనుల కపుడు 


తే.గీ. 


తే.గీ. 


తలచి రక్షింప నంగదు నిలిచి రంత 
ద్వివిద మైందు లతని చెంత వీర వరులు 
గాంచుచు పరస్పర మెదుర్ప(గం దగి నట్టి 
శత్రుపక్ష వీరులను దత్సమర మందు 


వెగ్గల మైన గాత్రముల వీరులు రాక్షసు లూని ఖడ్గముల్‌ 
డగ్గణీ ఘోరముల్‌ గదలు డాళుల తోడుత సంభ్రమమ్మునన్‌ 
ముగ్గురు రాక్షసేశ్వరులు పోరు నొనర్ప(గ భీకరమ్ముగన్‌ 
ముగ్గురు వాన రోత్తముల ముందు+ జెలంగె రణమ్ము ఘోరమై 


వారు గ్రహించి వృక్షములు వానర వర్యులు కిన్క వైవగా 
మూరి ప్రజంఘు డన్నిటిని ముక్కలు సేసె వహించి ఖడ్గమున్‌ 
దారుణ శైల పాదప వితానము పర్ప రథాశ్వ కోటిపై 

నారసి యూపనేత్రుడు మహాసురు( డమ్ముల( ద్రుంచె వానినిన్‌ 


మ్రానుల( గై బెకల్సి వెస మైందుడు నా ద్వివిదుండు వైవగా 
వానిని శోణితాక్షు( డని భగ్నము సేసె గదాయుధమ్మునన్‌ 
మానుగ మధ్య విక్రము( డమర్షము తోడ బ్రజంఘు డుద్ధతిన్‌ 
వానర రాజ నందనుని పజ్జకు( బర్విడె ఖడ్గ హస్తు(డై 

తన దెస వచ్చు వాని గని తతిక్షణ మంగదు( డశ్వకర్ణమున్‌ 
ఘన తరు వెత్తి బల్లిదుఃడు గ్రన్ననం గొట్టిను వానరేంద్రు(డే 

ఘన నిజ ముష్టి గొట్టిను సఖడ్గ మహాసుర బాహు దండమున్‌ 
వనరగ రక్కసుండు కరవాలము గూలను నేలపై వెసన్‌ 


కని భువిగూల స్వీయ శిత ఖడ్గము నా ముస లాభ మవ్విధ 
మ్మున బిగియించి వజ్ర నిభ ముష్టి ప్రజంఘు(డు బల్లిదుండు గొ 
టె నొసలు పెన గటిగ వడిం గపి వర్యుని గొట సంచలిం 

అ అ అ (A) 

చెనొోక ముహూర్త కాలము నశింపగ సంజ్ఞ యొకింత యంతటన్‌ 


పడసి సంజ్ఞను దేజస్వి వాలి సుతుడు 


ల్ల 


ప్రతాపవంతు:డు కడు చోద్యముగ బ్ర 


™— 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


జంఘు రక్కసు శిరమును జబచి ముష్టి 
వేరు చేసె దేహము నుండి వీర వరుడు 


అకుల నిండ నశ్రులు తదంకమునం బినతండ్రి గూల యూ 
పాకుడు డిగ్గి స్యందనము నందెను ఖడ్గము వీర పుంగవుం 
డా క్షయ బాణ సంచయుఃడు నట్లరు దెంచుచు నుండ వేగ యూ 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


పాకు( బ్లవంగు( డా ద్వివిదు( డారసి గొట్టి బలుండు టొమ్మునన్‌ 


పట్ల వానిని గట్టిగ బట్ట భ్రాత 

దట దట దట 
నరసి శోణితాక్తుండు మహాబలుండు 
ద్వివిదు గదతోడ+ గొట్టెను బృధుతరంపు 
వక్ష మందు నుగ్రుండునై వానరేంద్రు 


చలియించి గదా ఘాతు(డు 

తెలివిం గొని ద్వివిదు( డంత దిరిగి కపి మహా 
బలు డెత్తిన గద గైకొనె 

బలిమి నసురు నుండి వేగవంతుం డంతన్‌ 


హరి యూధపుండు మైందుం 

డురమున యూపాకు+( గొట్టె నుగ్ర తరంబౌ 

కర తలమున వీర వరు డ 

సుర పుంగవు గదిసి ద్వివిదు శూరత్వమునన్‌ 


కోణితాక్ష యూపాక్షులు శూర వరులు 
సెలగి మైందద్వివిదులతో (జేసి రంత 

ఘోర యుద్ధమ్ము బలిమి లాగుచు వెస బెక 
లించుచు నతి తీవ్రమ్ముగ సంచరించి 


ద్వివిదు(డు శోణితాక్తు ఘన వీరుని గీరి ముఖమ్మునన్‌ నఖా 

లి వెస ధరాతలమ్మునను లీలఃగం ద్రేసి నలంగం జేయయా6 
గవియుచు యూపలోచనుని( గ్రన్నన మైందుఃడు నొవ్వ(జేయ బా 
హువుల భృశమ్ము గూలె నసురోత్తము( డత్తణి సంగరావనిన్‌ 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


వీర వరు లట్లు నిహతులు 

కా రాక్షస సైన్య మంత గదలొను భీతిం 
జేరంగ గుంభకర్ణ కు 

మారుం డున్నట్టి చోటు మన నెంచి వెసన్‌ 


వచ్చెడు రాక్షస ధ్వజని( బన్నుగ నారసి కుంభు( డింపుగా 
నచ్చట నూజడించి పరమాద్భుత కర్మము సంగరమ్మునన్‌ 
మెచ్చ భటాలి సేసె( గని మేటి బలాఢ్యులు వీర రాక్షసుల్‌ 
చచ్చిన శేష సైన్యమును సాధిత లక్ష్యుల వానరేంద్రులన్‌ 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ధనువు వెస గ్రహించి ధానుష్కు లందు శ్రే 
ష్థుండు కుంభు( డసుర శూర పుంగ 

వుండు విడిచెను శర తండము తను దార 
ణముల నహి నిభముల సమర మందు 


ఆతని బాణ సహిత ధను 

వాతటి శంపా లతాయు తైరావత నై 
జాతత రుచి ధను వది ద్యో 

జాతం బపరేంద్ర చాప సరణిని( దోచెన్‌ 


పసిడి పొన్నుల తోడుతః బత్ర వసన 

ముల నలరు నమ్ములను గర్భము వటబకు వెస 
లాగి గొ ట్టైను ద్వివిదుని రాక్షసుండు 
కుంభకర్ణాత్మజు( డనిలో ఘోరముగను 


శరఘాతమ్మున ద్వివిదుడు 

చరణమ్ములు దడ(బడంగ శాఖామృగ రా 
డ్వరుః డద్రి కూట సదృశు(డు 

ధరం గూలెను విహ్వలు( డయి తద్దయు నంతన్‌ 


మహి( బడంగ ఘోరాజిని మైందు(' డరసి 
తమ్ముని మహా శిలను బట్టి త్వరితముగంబ 
రువిడి కుంభుని పయి వైవ రుచిర శరము 


25. 


26. 


27. 


28. 


29. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


లదు వేసి ముక్కలు సేసె నసుర వరు(డు 


ద్వివి దాగ్రజు నన్య శరము 

న విషాహి నిభమున నురమునం గొట్టె ఘనుం 
డు వెసం దగ సంధించి హ 

రి వీరు నా కుంభు( డంత రే(గిన కినుకన్‌ 


వ్రేటునకు( గపి యూధప శ్రేష్టం డంత 
మైందు(డు తగుల మర్మము లందు మూర్భ్ళ 
నంది నేలపై( గూల(గ నంగదుండు 
మర్జితుల( గాంచి తన మేనమామల నని 


త్వరితమ్ముగ( బరువత్తె న 

సుర వర్యుని కుంభు దెసకు శూరుం డుద్య 
ద్దురు కార్ముక కరు(డై నిలు 

వ రణమ్మున నంగదుండు ప్లవగుం డలుకన్‌ 


ఇనుప శరమ్ము లైదిట హరీంద్రుని మూడిట తీక్ట్ర బాణ పం 
క్రిని గజరాజు: దోమర గతిన్‌ వెస గొట్టెను గుంభు( డంగదుం 
గనక విభూషి తాంబక నికాయమునన్‌ నిశి తేద్ద ధారలం 

గినుకను దా ననేకముల గృత్స్నము నొవ్వ శరీర మత్తణిన్‌ 


కంపింప డంగదుం డని 

నంప శరమ్ములు కపుల ఘనుం డంతట వ 
రింపగం జేసె శిరమ్మున 

oa 

నింపుగ శిలలను దరువుల నెల్ల నసురుపై 


శిలలను జేసె వ్రక్కలుగ జీల్చెను ముల్కుల( బాదపమ్ములన్‌ 
లలి నట నంగ దేరితములం బలలాశన నందనుండు శ్రి 
విలసితు( డుల్కలం గరిని విద్ధము సేయు గతిం బ్లవంగు భ్రూ 
వుల పయి వేసి బాణములు వోరున నొంచెను దూకు నంగదున్‌ 


కాటి(గ రక్త మక్షులను గప్పి గరమ్ముల వాని నింపుగా( 


30. 


31. 


32. 


33: 


34. 


35. 


36. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


బాణి సమీప పాదపము+ బట్టి కరమ్ముల నొక్కి బొమ్మునం 
దేణి యొకింత వంగి కడు దిట్ట సకాండము శక్ర కేతువున్‌ 
మీటిన మందరాభమును మిన్నగ వైచె( బెకల్సి కుంభుపై 


అసురు లరయు చుండ నంగ దారణ శిత 
శరము లేడు వేసి దరువు జీల్సె( 
గుంభు( డంగదుండు ఘోరంపు టార్తిని 
గూలె దెలివి లేక నేల పైన 


క్షీణించు వనధి వలె న 
క్షీణ బలుని నంగదు( గపిశేఖర వర్యున్‌ 
బా ణార్తు నా ప్లవంగ 


శ్రేణులు రామునకు దెలిపిరి యితరు లంతన్‌ 


కని యార్తుని వాలి సుతు(గ 

దనమ్మున రఘూద్వహుండు త్వరితమ్ముగ( బం 
చెను జాంబవన్ము ఖప్లవ 

గ నాయకుల నంగదు నని(గావ(గ నంతన్‌ 


అగ్ర వానర శార్ద్టూలు రాగ్రహించి 

రామ శాసన బద్ధులై రాక్షస వరు 

కుంభుని పయి నుద్యత కార్ముకుని పయి కురి 
కిరి రణాంగణమ్ము న దమకించి యిల్ల 


తరుల శిలల నూని కరముల గన్ను ౮ 
జ్ఞవడ గోపమున( దఅచుగ రక్ష 
ణమ్ము నీయ నెంచి నెమ్మి నంగదునకు 


వానరర్షభు లట( బాణీ రాజి 


జాంబవత్సుషేణులుం బర దమనుండు 
వేగదర్భి కుంభు వీర వర్యు 

మార్కొనంగ నా సమర మందు పరుగు లి 
డిరి బ్లవంగ వరులు కరము కినిసి 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


పరుగున వచ్చెడు వానర 
వరులను బల్లిదుల నాపె బాణౌాఘమునన్‌ 
గిరిచే వారింప( బడెడు 


శరనిధి వలె గుంభు( డడరి శార్యోద్ధతినిన్‌ 


బాణ పంక్తి నంత వానరేంద్రులు దాట 
జాల రైరి యేరు వేల దాట 

జాల నట్టి కడలి చందమ్ముగ మహాత్ము 
లక్కజముగ సమర మందు నపుడు 


అంత నమ్ముల వానచే హరి గణములు 
నవ్వ గాంచి సుగ్రీవుడు రివ్వున నని 
దూశే వెనుక నంగదు నుంచి వీ(క(గుంభు 


పయికి మృగరాజు కరి పైకి? బాబు పగిది 


పెకలిచి శైల రాజములు వృక్ష సమూహము లశ్వకర్ణముల్‌ 

సు కపి గణేశు( డన్యముల సూర్య సుతుండు బలుండు వైవశగా 
వికలము సేసె నా యసుర వీరు(డు కుంభు(డు వృక్ష వృష్టి నం 
బకములు వేసి తీక్టములు వ్యాప్తములన్‌ దివి దుస్సహమ్ములన్‌ 


చక్కని గుణీ తోడ నిశిత శరము లౌేసి 

కుంభకర్ణాత్మ జుడు సీల్ప ఘోరముగ'ద 
(x) 

రులు శతఘ్నుల పగిది వెలుంగు చుండె( 

బీడ్యమానమ్ములై యట వింత గొలుప 


భిన్న మైనట్టి పాదప వృష్టి గాంచి 

= టి (వ) 

వంత జెంద(డు మది లోన సుంత వాన 
రాధిపుండు శ్రిమంతు(డు నర్క నంద 
నుండు సుగ్రీవుడు కినిసి మెండుగాను 


శరముల నొచ్చు చుండియు భృశమ్ము రయమ్మున లాగి యమ్మ హా 


సురు ఘన కార్ముకమ్ము కపి శూరుడు భగ్నము సేసె బల్మినిన్‌ 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


చం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


సుర విభు చాప సన్నిభము+ జోద్యపు( గర్మ మొనర్చి గెంతి యి 
గ్గిర లనె నంత గుంభు+ బరికించి విశిర్ణ రదేభ సన్నిభున్‌ 


వినుతము నీదు తేజు శర వేగ నిభం బగు నద్భుతమ్మునున్‌ 


ఘునుః(డ! నికుంభ సోదరుఃడ! గాంచ బ్రభావము నందు సన్నతిన్‌ 


ఘన దశకంఠ తుల్యు(డవు కర్గితి తండ్రికి( దగ్గ పట్టివై 
విను వనధీశ వాసవ కుబేర మహాబలి తత్సు తాభు(డా 


ఘనభుజు నిన్ను శూలధరు( గార్ముక హస్తుని శత్రు మర్దనా! 
యనిముషు లైన మించ దగ రాజి జితేంద్రియు శోక రాశి భం 
గిని( దగ విక్రమింపు పరికింపగ నే నిట నీదు చేతలం 

గొని వర పంక్తి రావణు(డు ఘోర బలమ్మున నీదు తండ్రియున్‌ 


సైచు చున్నా రసుర సుర సంచయమును 
సముఃడ వింద్రజిత్తున కీవు చాపమందు 
దశ ముఖునకు సము;(డవు ప్రతాప మందు 
రక్కసుల మేటివి బల పరాక్రమముల 


మన మధ్య తనరు సమర 

మ్మున ఘోర విమర్దనమ్ము భూతమ్ములు న 
(a) 

డునిలిచి చూడగలవు శ 

క్రునకును శంబరున కైన ఘో రాజి వలెన్‌ 


చేసితి వసమాన చేష్టలు సూపితి 

వస్త్ర కాశలమ్ము హరివరేణ్యు 

లను బరాక్రములను రణమున( గూల్చితి 
వీ వనేకుల నసురేంద్ర! వినుము 


అలసి యున్న వానిని( జంపె నన్న నింద 
కడలి చంప జాలను నిన్ను నంక మందు 
సుంత విశ్రాంతి గైకొని చూడు మసుర 
వర్య! సంగరమ్మున నాదు బలము నెల్ల 


50. 


51. 


52. 


53. 


54. 


55. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


అవమాన యుక్త సుగ్రీ 
వ వచనముల గౌరవింప బడ నాజ్యమ్ముం 
దివిరి హుతము సేసిన వ 


హ్ని విధి బెటిగె నతని తేజ మెల్ల రయమునన్‌ 


అంత( గుంభు(డు సుగ్రీవు' బంత మూని 
పటి బాహుల సమ్మద వారణద్వ 

ర] 
యమ్ము భంగి నిట్టూర్చుచు నప్పు డొండొ 
రులు నరసి కొనుచు శరీరములం+ బెన(గిరి 


శ్రమియింప భృశమ్ముగ స్వీ 
య ముఖమ్ముల ధూమ సంయు తానల మంతం 
గ్రమముగ విడువం బడె నా 


సమ రావని ఘోర రాక్షస హరి వరులచే 


క్రుంగె నేల వారి ఘోర చరణ పీడ 
నముల సంగ రాంగణమున భృశము 
కలగె నంత గడలి కల్లోలములు ఘూర్జి 
తములు గాగ గంపనములు సెలగ 


హరి నాధుడు సుగ్రీవుడు 

కరముల నెత్తి వెస గుంభు( గడలిని వైచెం 
గరము కినిసి చూపించెను 

శరనిధి భూభాగ మంత సత్త్వం బడరన్‌ 

పడ గుంభుడు జలరాశిని 

వడి వ్యాపించెను సుఘోర పాథోనిధి యె 
లెడలం దక్కజముగ నపు 

డడరుచు ఘన వింధ్య మంద రాద్రుల భంగిన్‌ 


తా వెస గెంతి కుంభు(డు పతద్వరమో యన ముష్టి గొట్టె సు 
గ్రీవుని వక్ష మందు జెలరే(గి భృశమ్ముగ( జేరి చెంతకున్‌ 
వావిరి యైన వ్రేటునకు వ్రక్కలు నయ్యెను బొందళమ్ము ధా 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


62. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


రా విధ మంత కాటీనది రక్తమె యస్సులు మ్రాగె ముష్టినిన్‌ 
g సె బ్టి 


మెముపు లుద్భవించె మించిన ముష్టి వే 
గమున కంత వజ్ర ఘాతమునకు 

మేరు పర్వతమున మూరి జ్వా లావలి 
వుట్టి నట్లు దోప బెట్టిదముగ 


కొట్టబడంగ నట్టు లతి ఘోరముగం గపి వర్వ్యు( డంతటన్‌ 
బెట్టిద మైన ముష్టి నతి వేగముగన్‌ బిగియించి కాంతు లం 


దిట్టలమై సహస్ర కిరణేశ్వరు కాంతికి దో(ప( గట్టిగా 


(oa 


గొ ట్టైను వజ్ర కల్పమున( గుంభు నురమ్మున విక్రమమ్మునన్‌ 
విహ్వలు(డు నయి భృశ పీడితుం డా కుంభుః 
డంత జ్వాల లెల్ల నణ(గి నటి 
గ టబ 
నగ్ని వోలె-గూలౌ నవని నా ముష్టి ఘా 
తమ్మున నసురుండు సొమ్మసిల్లి 


పిడికిలి పోటున కాత(డు 

వుడమిం గూలౌ వెస నసుర పుంగవు(' డంతం 
గడు వెలుగు లోహి తాంగు(డు 

నుడు మార్గము నుండి కూలు నోజ యదృచ్చన్‌ 


పడు కుంభుని రూప మపుడు 

పిడికిలి విటజీగిన నురమున వీక్షింపంగా 
నడరెను హరుచే( గొ ట్టం 

బడి నట్టి గవాంపతి వలె బవరము నందున్‌ 


మరణింప విక్రమునిచే 

హరి వర్యుని చేత గుంభు( డసురేంద్రుండే 
ధర స గిరి వనము వణః(కె న 

సురులం దధికం బెడ(ందల జొచ్చెను భయమే 


63. 


64. 


65. 


66. 


67. 


68. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యాటవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 77. 


అగ్రజుడు కుంభు(డు సుగ్రీవునిచే నిహతుడు గాగ గ్రుద్ధు(డై నికుంభు(డు ఘోర యుద్ధము 
సేయయశగా హనుమంతుడు వాని నెదిర్చి వధించుట. 


కని సుగ్రీవుని చే+గూ 

లిన యన్నను గుంభు నంత రేగిన కోప 
మ్మున వానరేంద్రుని దహిం 

చు నట్టుల నికుంభు( డాజి( జూచెను రవిజున్‌ 


కొని వెస నా నికుంభు( డని గూర్ప(గ నింపుగ( బుష్బమాలలం 
గనక విభూషితమ్ము( బరిఘన్‌ మణి విద్రుమ భూషితమ్ము కా 
లనిజక రేద్ధ దండ నిభ రమ్య మహేంద్ర నగాగ్ర తుల్యముం 
గనంబడ నైదు వ్ర ళ్లడరి గంధ యుతమ్ముగ ధీరు' డంతటన్‌ 


రాక్షస భయ నాశనము సంక్రందనధ్వ 

జ సదృశమ్మును దేజస్వి చక్క+ బట్టి 

భీమ విక్రము+ డాస్యము వితతముగం దె 
అచి నికుంభు(డు రణమం దబచె భృశమ్ము 


ఉరమునం బతకమ్ము కేయూరములు భు 
జముల నగల మాలల గుండలములః జిత్ర 
ముల వెలి(గె నికుంభుం డుబుములు మెఐపులు 
శక్ర ధను వున్న మేఘంపు సరణి నపుడు 


స్వీయ పరిఘాగ్ర భంజిత వాయు సంయు 


తాసమ గ్రంధి సధ్వని భాసమాన 
ధూమ హీన పావకు భంగి నా మహాత్ము( 
డు వెలి(గె నికుంభుడతి బలుండు ఘను('డచట 


అసురు పరిఘ తిరుగుచుండ విసవిస నల 
కాపుర మమరావతి లోక గణము గ్రహము 
లు శశి తారలు నభ మెల్ల దిశలు దిరుగు 
చందమున దో(చె నపు డక్కజమ్ము వొడమ 


చేరగ రాని దయ్యిను విశేషముగా జ్వలియింప నంతపుం 
దీరున రేగ నా పరిఘ దీప్త విభూషణ కాంతి తోడ దే 

వారి నికుంభ నామ సుమహాగ్ని యుగాంత మహాన లాభమై 
ఘోరపు టింధనం బయి నికుంభుని రోషము వెల్ల నేరికిన్‌ 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


అసురులు వానరు లేరును 

బస లేక కదలక నిల్వ భయ విహ్వళులై 

వెస అభొమ్మును విచ్చి నిలిచె 

నసురుని బలవంతు చెంత హనుమంతు డనిన్‌ 


పరిఘ సన్నిభ నిజ బాహుల సూర్య ప్ర 
భా సదృశ పరిఘను బల్లిదుడు ని 
కుంభు(' డంత వైచె ఘోరముగ( దగుల 
వక్ష మందు బ్లవగ వర్యు నరసి 


స్థిర మగు హనుమ విశాలపు 

టురముం దాశి పరిఘ యసు రోత్తము( డుగ్రుం 
డరయ నయి వంద ముక్కలు 

ధరః జెదరె శ తోల్కల వలె( దారాధ్వమునన్‌ 


చలియించె( బరిఘు యట్లు త 

గుల హనుమంతుడు కడింది కుంభిని కదలం 
జలియించెడు కొండ పగిది 

బలవంతు(డు వాయు సుతుడు ప్లవగుం డాజిన్‌ 


10. 


11. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


అసురుని చేత గొట్టబడి యక్కపి వర్యుఃడు బల్మి ముష్టినిన్‌ 

వెస బిగియించి గట్టిగను వీరుఃడు వేగమ యెత్తి కొట్టె న 

య్యసురు నికుంభు బొమ్ము పయి నంజని పుత్రుడు వేగవంతు('డ 
య్యసమ బలాన్వితుండు పరమాద్భుత తేజుఃడు వాయు తుల్యుడున్‌ 


ముష్టి దెబ్బ కసురు బి“ ందడమ్ము వగిలి 
కాటి రక్త మంత గాత్ర వరము 

నుండి మిక్కుటముగ మెండుగ మెజిపులు 
మేఘ రాశి లోన మెజయు నట్లు 


కడు చలించెను దన్ముష్టి ఘాతమునకు 
నా నికుంభు' డసుర వరు డంత నంది 
స్వస్థతను బట్టి హనుమంతు సత్త్వవంతు 
నమ్మ హాకపి( బయి కెత్తె నడరి కినిసి 


కని హనుమంతుని నెత్త(ంబ 
డ నికుంభునిచే నసురు లడరు చుండి కడున్‌ 
జను లా లంకా వాసులు 


ధ్వను లొనరించిరి ముదమ్ము వడసి ఘనముగన్‌ 


రక్కసుఃడు కొని చనుచున్న నక్కపి వరు( 
డంత ముష్టి నసురు+ గొట్టి యశని కల్ప 

దట దట 
మున ననిల తనయుం డస్టు దనకు( దా వి 
ముక్తు(డై యుటీకి హనుమ పుడమి పైకి 


పీడించె నికుంభు నసురు 

గాడుపు పట్టి ధరః గూల్చి కపివర్యు(డు తో 
డోడ యెగిరి పైకి నలిపె( 

బాడిగ బడి బొమ్ము పైన వానిని( గినుకన్‌ 


పట్టి నిజ కరముల గట్టిగ ద్రిప్పి మె 
దట దట 
డ నలుక సెలగంగ హనుమ యసురు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


శిరమును బెకలించె హరి వీరుః డార్వ భై 
రవముగ నట నార్తి రాక్షసుండు 


తే.గీ. అట్టబిచుచు నశింప(గ నాంజనేయు 
ని కరముల నికుంభు(డు రామునికిని రాక్ష 
సేంద్రు సూనునకు( జెలంగ నిరువురకు భృ 
శంపు రోష మయ్యెను ఘోర సంగరమ్ము 19. 


తే.గీ. ఆనికుంభు జీవుడు సన నట్లు తొలగి 
ప్లవగు లబచిరి నిండెను ధ్వనులు దిశల 
నుర్వి కంపించె నాకసం బూడి పడెను 
భయము సెలరే(గె రాక్షస బలము నందు 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది 


యేడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 75. 


కుంభ నికుంభుల మరణము విని రావణుడు కో పోద్రిక్తు( డయి రామలక్ష్మణులను వానర 
సహితము సంప ఖరసుతుని మకరాక్తుని యుద్ధమునకు బంప నతడు వొడ( జూపు 
దుర్నిమిత్తములను గణింపక యుద్ద భూమి కరుగుట. 


కం. విని కుంభ నికుంభుల చా 
వును బర మామర్ష మెడ(ద( బొడమ దశాస్యుం 
డనలము భంగిని జ్వలియిం 
చెను రావణు డసుర విభుడు చింత సెలంగన్‌ 1. 


తే.గీ. క్రోధ శోక మూర్చితు( డసురుండు ఖరుని 2. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


కం. 


పుత్తు మకరాక్షుని నసుర పుంగవు( గని 
యా వ్వికాలాకు( బురికొ ల్పె నంత రావ 
ణుండు రాక్షస కోటి నాథుండు బలుని 


వెడలుమ పుత్ర! నా ముదల? బేర్మి వహించి బలమ్ము తోడ నీ 
వడరి రణమ్మునం జెల(గి యక్కపి వీరుల తోడ రామునిం 

గడు వడిం జంపు లక్ష్మణు నఖండ పరాక్రమ! నా వచింప నా 
తడు విని శూరమానియె ముదం బెద మీటి(గ నట్టులే యనెన్‌ 


వందన మాచరించి కడు భక్తి బ్రదక్షిణ మంత జేసి తా 
డెంద మెలర్ప రాజునకు డిగ్గన శుభ్రపు టింటి నుండి వే 
యంది దశాస్యు నానతిని నమ్మ కరాకు(డు జాగి తత్తటం 
బందు బలాధినాథు( గని పల్కెను వాక్యము లిట్టు లుద్ధతిన్‌ 


కిప్రము గొ నితెమ్ము రథమ్ము సేన నెల్ల 
ద్వరిత గతి సమకట్టుమ పన్నుగ నన 

విని బలాధ్యక్షు' డసురుండు వేగ తెచ్చె( 
దేరు నసుర బలమ్మును మూరి యంత 


చేసి యరదమునకు శీఘ్రుతరముగ( బ్ర 
దక్షిణమ్మును మకరాక్షు( డెక్కి 
సూతుని బురికొల్పె నాతడు వేగమ 
రథము దోలు మంచు రణ రతుండు 


అరయుచు నెల్ల రక్కసుల నాత డనెన్‌ మకరాక్షు( డిట్లు వే 
తరలు(డు నాకు ముందటను దక్షణ మెల్లరు రాక్షసేంద్రుచే 
దురమున రామలక్ష్మణుల దూరము చంపగ నాజ్ఞ నందితిన్‌ 
శరములు చేసి రాఘవుల సాౌరిని వానర కోటి? జంపుదున్‌ 


హరి సైన్యమ్మును గాల్చెద 

ఖర శూల నిపాతమున సుకరముగ నాజిం 

గర మెండిన కట్టెను వ 

హ్ని రయమ్మున(గాల్చు పగిది నెగడి రణమునన్‌ 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


విని మకరాక్షుని వచనము 


లు నిశాచరు లాయుధమ్ములు మెజయు చుండన్‌ 


ఘను లజిచుచు మత్త గజము 


లన వెస మకరాక్షు ముందు నరిగిరి భయదుల్‌ 


కామ రూపు లల్లరును బింగళ నయనులు 
ఘోర దంష్టులు రాక్షస వీర వరులు 

ధ్వస్త కేశులు బహు దీర్ణ తను లెడదల 
మురిసి మ్రోయించిరి వణ(క బుడమి యెల్ల 


వేల కొలది శంఖ భేరుల( జెలగిన 
శబ్దములను జటివ జబ్బల నన 
రింప గర్భ లపుడు రే(గె ఘోరమ్ముగ 
ధ్వనులు సమర భూమి దద్దజిల్లె 


సారథి ములుకోల జాటె నక్కజముగ 
రక్కసుని ధ్వజమ్ము రాల నేల 

నంత దైవ ఘటన నాకస్మికముగ గ 
య్యమునకు మకరాక్షు(' డరుగు చుండ 


తేరు లాగు గుటజ్జమ్ములు దీనముగ బ 
లము నశింప దడ(బడ' జరణము లశ్రు 
లక్షు లందు స్రవింప(గ నక్కజముగ( 
గదలు చున్నవి యత్తలణిీ( గష్టముగను 


రౌద్రుడు మకరాక్త్షు( డద్రి నిభుఃడు దుర్మ 
తి పయనించుచుండ+ దీవ్రముగను 
దారుణముగ వీచె మారుత మావృత 

మై పరాగమున' దదవసరమున 


కని యా నిమిత్తములు వే 
చని రెల్ల గణింప కసుర సత్తము లంతన్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


మనుజర్షభు లున్న యెడకు 
ఘును నా మకరాక్షు( గూడి కదనమ్మునకున్‌ 


తే.గీ. దున్న మొగు లేనుశగుల సరితూ(గు రంగు 
లమెయి లున్న వా రసి గదల(బలు మారు 
లార్త గాత్రులు నేను నే నని రణ నిపు 
ణు లసురు లజచు చుండి కదల దొడగిరి 16. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు డెబ్బది 


యినిమిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 79. 


మకరాక్షుని తీవ్ర బాణ ఘాతములకు నార్తి సెంది వానరు లెల్ల బాబి రాముడు రాక్షసులను శర 
వృష్టిని వారించి మకరాక్షునితో ఘోర యుద్ధ మొనరించి వానిని సంహరించుట. 


కం. వచ్చిన మకరాక్షుం గని 
యచ్చట సంగ్రామ కాంక్ష హరి గణ యోధుల్‌ 
హెచ్చ(గ డెందముల దుమికి 
జెచ్చెర నిలిచిరి రణప్రసిద్ధులు వీరుల్‌ 1. 


కం. హరివీర రాక్షసుల క 
స్టు రణం బొడళు లట గగురుపొడువ(ఃగ నయ్యెన్‌ 
సురవర రాక్షస పుంగవు 
లరణము నకు నీ డగుచు గరము ఘోరముగన్‌ 2. 


కం. తరుశూల పాతనమ్ముల( 
దరుణ శిలా పరిఘ వితతి తాడనముల న 3. 


తే.గీ. 


కం. 


క్కరి నొక్కరు మర్జించిరి 
హరి రాక్షస నీరు లాజి నత్యధికముగన్‌ 


శక్తి ఖడ్గ గదా కుంత శర సమూహ 
భిండిపాల తోమర పాశ భీమ దండ 
పట్టి సాశని ముద్ద రాపర మహాయు 


ధముల హింసించిరి హరి సంతతి నసురులు 


శరములః బీడ్యమాను లయి సంగర మందు ఖరాత్మజుండు భీ 
కరముగ లాగి వేయగ నఖర్వముగా హరి వర్యు లెల్లరుం 
బరగగ భీతి డెందముల బాజణీరి భ్రాంత మనస్స్కులై వెసన్‌ 
హరులను గాంచి పాగ మహాసురు లార్చిరి గెల్వ వెల్లుచున్‌ 


మృగరాజు భంగి గర్విం 

పగ నసురులు వాన రాలి పాటుచు నుండం 
గంగని రఘు రాము డయ్యసు 

ర గణమ్మును నాపె శిత శర మహావృష్టిన్‌ 


వారితులన్‌ మహాసురుల వారిని గాంచి ఖరాత్మజుండు నే 

పార(గ రోష మాత్మ( గడు నంతట రాముని( గాంచి యిట్లనెన్‌ 
ఘోరపు ద్వంద్వ యుద్ధము నకుంఠిత రీతి నొసంగు వా(డ నే 
నో రఘురామ! నిల్వుమ శరోగ్రము లేసి గ్రహింతు( బ్రాణముల్‌ 


మున్నట దండకా వనినిః బోరున నా జనకున్‌ వధించితే 

నిన్నరయంగ నిప్పు డిట నెమ్మది గోపము నివ్వటిల్లె నిం 
గన్నుల( జూడ కుండ నట గాల్చుచు నున్నది బాధ దేహమున్‌ 
మిన్నగ దుష్ట కర్ము( గన మించెను సంజని తాగ్రహం బెదన్‌ 


దైవ వశమ్ముచే నిచట దర్శన మిచ్చితి నాకు నివ్విధిన్‌ 
నీవు క్షుధార్త సింహము వనిన్‌ మృగ మక్కట చేరి నట్లుగా 
నా వర బాణ వేగమున నాశము కా(గ(గృతాంతు వీటినిన్‌ 
నీవ వసింతు నీ వలన నీల్గిన వారిని గూడి రాఘవా! 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


మాటలు పెక్కు లేల యిక మానక రాఘవ విన్మ నా గిరల్‌ 
పోటున నెల్ల లోకములు బూర్ణము గాంచును నిన్ను నన్నునున్‌ 
మేటి గదాస్త్ర బాహువుల మిన్నగ నేర్చిన నీదు హేతులం 

బాటవ మొప్ప( బోరెదము పన్నుగ నెంచుమ నే(డు రాఘవా! 


విని మకరాక్షు గిరల నిం 

కను బల్కుచు నుండ నవ్వి కాకుత్ముం డి 
ట్లనె రిత్తగ వాగెద వే 

ల నీవు పెక్కులు తగనివి రాక్షస వీరా! 


సమరమ్మున నెంచిన శ 

క్యమగునె విజయమ్ము నంద వ్యర్థము లగు వా 
క్యము లాడిన మాత్రమ యు 

ద్ధము సేయక యేరి కైన ధరలో జెపుమా 


వనిని దండక నట బదునాల్లు వేలర 
క్కసులు నీదు తండ్రి గ్రన్ననం ద్రిశి 
రసు(డు దూషణుండు రణ మందు నా చేత 


జంప బడిరి రాక్షస వర! వింటె 


తనివి తీరు నట్లు తినును నీ మాంసము 
కాక గృధ్ర జంబుకములు తీక్ట 

తుండ నఖము లున్న తండమ్ము పాపాత్మ! 
నేడు సంగరంపు నేల యందు 


అన రఘు రాము డిట్లు విని యా మకరాక్షుడు బల్లిదుండు కు 
ర్పెను శిత బాణ వృష్టి నని శీఘ్రమ కిన్కను రాఘవేంద్రుపై 
ఘను(డు రఘూత్తముండు శర కాయము వైచి యొనర్ప బాణపం 
క్తి నపుడు వేయి ముక్కలుగ ద్రెళ్లై వసుంధర దీప్త పుంఖముల్‌ 


ఖర రాక్ష సాత్మజునకు ద 
శర థాత్మజునకు సుఘోర సమరం బయ్యిన్‌ 
గురు బల సంయుక్తమ్ముగ( 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


బరస్పరము కలవడంగ భయదం బగుచున్‌ 


జాటి వింటి నుండి జ్యా తల శబ్దమ్ము 
లాజి తలము నందు నవి వినబడె 
నాకసమ్ము నందు నభ్ర గర్భనముల 
భంగిని: జెలరే(గి భైరవముగ 


కనంగోరి యద్భుత సమర 

మును నిలిచిరి యంతరిక్షమున సుర గంధ 

ర్వ నికాయ దాన వోరగ 

ఘన కిన్నరు లసుర మనుజ కాంతుల రణమున్‌ 


తగుల దెబ్బ లన్యోన్య గాత్రమ్ము లందు 
బలము లయ్యెను రెట్టింపు వారి కంత 
జేసిరి క్రియాప్రతిక్రియ లాస లుంచి 
గెలువ నొకరి నొకరు నాజి తలము నందు 


17. 


18. 


19. 


రాముడు వేయ బాణ తతి రక్కసు( డన్నిటి( ద్రుంచె నాజిలో 
భీమ బలుండు రక్కసు(డు వేయ శరమ్ము లనేక ఖండముల్‌ 
రాముడు సేసె వాని సమరమ్మున ముల్భ్ముల నెల్ల దిక్కులున్‌ 
భూమియు నిండ దిట్టముగ భూతల మందు వెలుంగు లాటిెనే 


ధనువును ద్రుంచెః గ్రుద్ధుః డయి తద్దయు రాముడు రాక్షసేంద్రునిం 
గని మలి యష్ట బాణములు గ్రన్నన వేసి వధించె సూతు స్యం 
దనమును ద్రుంచి యశ్వముల ధాత్రిని గూల్చిన వేసి బాణ పం 
క్రిని విరధుండునై నిలిచె దీనముగా మకరాక్షుః డుర్వినిన్‌ 


నిలిచి నేలపై గైకొనె నలిగి కరము 
శూలమును భూతముల కెల్ల కోభ మొసగు 
దాని(బ్రభ లందు గన యుగాం తాన లాభ 


తే.గీ. 


ము మకరాకు(డు దురవాపము నిశితమును 


రుషను జ్వాజ్వల్యమానము రుద్ర దత్త 


22. 


23. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


మును విసరె నంత దశరథ తనయు పైన 
నపర సంహార ఘోరాస్త మైన దాని 


ద్రిప్పి యమర భయదమును దీవ్రముగను 


ఖర పుత్ర హస్త ముక్తము 
నరసి జ్వలించు చరుదెంచు నాశూలమునున్‌ 
శరముల మూడింటను నం 

బరమున వ్రక్క లొనరించె( బార్థివు( డంతన్‌ 


పెక్కు ముక్కలై శూలము చక్క నైన 
స్వర్గ మండితం బా రామ శర చయార్డి 
తమ్ము నేల( గూలెను ద్వరితమ్ముగ దివి 
నుండి గూలు నుల్క పగిది భండనమున 


కని విటి(గిన శూలమ్మును 

ఘనముగ నక్లిష్టకర్మ కాకుత్ళునిచే 
నినదించె భూత రాశి గ 

గనమున( గడు చక్క నైన కార్యం బనుచున్‌ 


మకరాకు(డు శూలమ్మును 
వికలమ్మును గాంచి ముష్టి వీర వరుం డె 
త్తి కినుక నిలు నిలు మంచు'బ 

లికె నా రాఘవుని తోడ రేగ జల మెదన్‌ 


అమ్మక రాక్షు( గని కదియ 
నమ్మనుజేంద్రు(డు హసించి యంతట వింటిన్‌ 
సమ్మదమున( గూరిచి వెస 

నమ్మును సంధించె బావ కాస్త్రము నంతన్‌ 


ఆమహాస్త్ర ఘాతు(డై మకరాక్షుండు 
రామ ముక్త శర వరమున భిన్న 
హృదయుఃడై పడె నసురేంద్రు' డవని పైన 
సంగరమ్ము నందు సమసె నంత 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


కం. కని మకరాక్షుని పతన 
మ్మును రక్కసు లెల్ల రామ ముక్త విశిఖ భీ 
తిని బాటణిరి లంకా పుర 
మున కర్ణితులై భృశమ్ము బోరన నంతన్‌ 30. 


ఆ.వె. రామ శర రయమున కా మకరాక్షు(డు 
ఖర కుమారు( డట్లు ధరణి గూల 
వజ్ర ఘాత పతిత పర్వతమ్ము పగిది 
హృష్టు లైరి యమరు లెల్ల గాంచి 31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు డెబ్బది 


తొ మ్మిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 80. 


మకరాక్షుని మరణము నాలకించి రావణుడు యుద్ధమునకు సుతుని నింద్రజిత్తుని? బంప నాత 
డగ్నికి హోమము చేసి యదృశ్య రూపమున రామ లక్ష్మణులపై శర వర్షమును గురిపించి శర 
ధారలతో రణ భూమిని( గప్ప వానరు లనేకులు మరణింప నింద్రజిత్తుని జయించు 
నుపాయములను రామలక్ష్మణులు చింతించుట. 


కం. విని మకరాక్షుని మరణము 
నని విజయుం డనిశ మా దశాస్యుం డంతన్‌ 
ఘన రోషాత్ము(డు కటకట 
మని పండ్లు కొటికి తలంచె నలమట నాత్మన్‌ 1. 


కం. కుపితుండు కార్య మేమని 
విపరీతమ్ముగ దలంచి వివిధ విధములన్‌ 2. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


రిపు దమను నింద్రజిత్తు( గ 
ని పనిచె యుద్ధమునకు సుతుని మహానవీరున్‌ 


వధియింపు మహా వీరుల 

బ్రధనమ్మున రాఘవులను బల మందు నహో 
యంధికుఃడ వీ వెల్లపు డే 

విధిం గనఃబడి కన బడకయు వీరవరేణ్యా! 


అప్రతిమ కర్ము నింద్రుని నంక మందు 
గెలిచి తీ వన్నచో మనుష్యులను గాంచి 
యేల గెలువ కుందువు వీర! యాల మందు 
నా విని జనకు నాజ్ఞ తనయుడు దాల్చి 


చన విని యింద్రజిత్తపుడు సల్పగ హోమము యజ్ఞ భూమికిం 
గొని యసు రాంగనా మణులు గూరిమి వచ్చిరి సంభ్రమించుచుం 
బనివిని యంత నెట్ట తలపాగలు హేతులు టెల్లుగడ్డి యె 

జ్ఞని వలువల్‌ విభీతకపు బాదిన కట్టెలు నిన్స స్రుక్కులున్‌ 


ఎల్లెడ లందు దర్భలను నింపుగ నగ్నికి నంత జుట్టునున్‌ 
బల్లెము లుండ(గం బటిచి పన్నుగం బ్రాణము లున్న నిండుగా 
నల్లని మేక కంఠమును నైరృత వర్యుఃడు పట్టి గట్టిగా 


నల్లన సంగ్రహించె వెస యజ్ఞ తలమ్మున సంగ్రహింపశా 


అంతం గనిపించె విజయ చిహ్నమ్ము లల్ల 
హోమ మట వృద్ధి వొంద నహో పొగ కన 
రాని మంటలు సెలరే(గ రాక్ష సేంద్రు( 


డింద్రజిత్తు( డొనర్ప+గ నిద్ద క్రతువు 


కుడివైపు తిరుగు జ్వాలల 

నడరుచు+ గరగించి నట్టి యభ్ర మనగ మీ 
టెడు పావకుండు స్వయముగ 

వడి లేచి గ్రహించె హవిని( బరమ ముదమునన్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


వేల్సి యగ్నికి( దనిపి దివిజుల దాన 
వులను రక్కసుల నుచితంపు గతి నంత 
నెక్కెంగాన రాని యరద మితరులకు శు 
భమును శ్రేష్టమ్ము నసుర ప్రవరుడు వడిని 


గుటజ్టములు నాల్లు లాగ(గ ఘోర నిశిత 
మార్గణమ్ముల తోడుత మహిత చాప 
మెక్కిడం బడ వెలి(గెందే రింపు గొలుప 
భృశము జాజ్వ్యల్య మానమై పెన్తనువున 


కాంచ నాంచిత భూషణ కాంతు లడర 
మృగ సమూహము చంద్రార్థ కృత శశింద్ర 
రచనల నలంకృతము గాగ రమ్య రథము 
కరము భాసిల్లు చుండె నసురుని తోడ 


పసిడి కడియమ్ము లడర(గం 

బస వెలుగు ననలము పగిది భాసిలు చుండన్‌ 
విసవిస కదలు ధ్వజం బట 

మిసిమి విదూరజ కలితము మేలుగ నమరెన్‌ 


ఇన సన్నిభ బ్రహ్మాస్త్రము 

తను రక్షింపంగ నయ్యి( దధ్యమ్ముగ నె 

వ్వని కైన దురాధర్దుఃడు 

ఘన బలు( డా యింద్రజిత్తు కయ్యము నందున్‌ 


వెడలి పురము నుండి వీరు డాజి జయుండు 
నసుర మంత్ర వాక్కు లతడు సదివి 

వేల్చి వహ్ని నట్లు వేగ యదృశ్యు(డై 

పలికె నింద్రజిత్తు పలుకు లిట్లు 


కపటముగా వనమ్ములను గ్రాలెడు వారల నిర్వురన్‌ వధిం 
చి పెన(గి యిత్తు నే జయము శీస్రుమ తండ్రికి సంగ రార్జిత 
మ్ము పరుల రామలక్ష్మణుల బోరున జంపి ప్లవంగ హీనమై 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


చం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


విపుల జరింప( జేయుదును వేడుక నంచు వచించి మాయమై 


వచ్చెను దండ్రి ప్రేరణను వాడి శరమ్ములు చాప ముండగా 


జెచ్చెర( దీక్లు( డయ్యసుర చెన్నుగ మూడుశిరమ్ములున్న యా 


యచ్చపు సర్ప సన్నిభుల నారసె వానరు లందు విడ్వయగా 
హెచ్చుగ బాణ సంచయము నిర్వుర వీరుల రాఘ వేంద్రులన్‌ 


వీరలె రామలక్ష్మణులు వీరు(డు రావణి నా తలంచి యే 
పారఃగం గిన నారి నిడి యమ్ముల వరము మేఘ భంగినిన్‌ 
ధారగ దొల్కరించె వితతమ్ముగ నెల్లెడ( జేరి నింగినిం 

దేరు యుతమ్ము కన్పడక ధీరుల నొంచెను రాఘవేంద్రులన్‌ 


ధనువున( గూర్చి బాణములు తక్షణ మేసిరి యస్తు పంక్తినిన్‌ 
ఘనముగ నావరింపబడి కౌాణపు మార్గణ కోటిచే ననిన్‌ 
మనుజులు రామలక్ష్మణులు మానుగ సూర్య నిభాస్త్ర రాశి(గ 
ప్పిన దివి దా(క నేర వవి వీరుని రావణి నెట్టి ముల్కులున్‌ 


అసురు( డొనరించి పొగ తోడి యంధకార 
మును నభమ్మును వెస(గప్పె ఘనము గాను 
దిక్కులను గప్పె( గర్పించి వెక్కసముగ 
మంచు తోడ జీ(కటిని శ్రీమంతు(' డంత 


వినరావు జ్యాతలధ్వని 

యు నేమి భఖుర శబ్దములు నహో చనుచుండం 
గన రా దసురుని రూపం 

బని సేయుచు నుండ సుంత యైన బరులకున్‌ 


మబ్బు కమ్మిన చీకటి మాడ్కి యంధ 
కారమున మహా బాహు(డు గండు శిలల 
వర్షము పగిది నారాచ బాణ వర్ష 

ముం గురిపించె నద్భుతమును బొలసుదిండి 


రాముని క్షోభపెట్టిను శరమ్ముల దత్త వరమ్ములన్‌ మహా 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


భీమ బలుండు సూర్య నిభ భీకర వాజుల గాత్ర పంక్తిలో 

నా మనుజాశనుండు విశి ఖావలి తప్త శరీర రాఘవుల్‌ 
హేమ సుపుంఖ బాణ ఘన వృష్టి గురించిరి యింద్రజిత్తుపై 
విన్ను నందు నున్న వీరు రావణిః జేరి 

కాయ మొల్ల జీల్చి కంకపత్ర 

ములు రుధిరము తోడ భూమిపై( గూలిన 


వంత రామ లక్ష్మ ణాంక శియిలు 


బాణ పంక్తి చేత బాధింపం బడు నర 
ర్గషభులు వడ శిఖులు రామ లక్ష 
ణు లరసి బహు భల్లములు వేసి ఛేదించి 


రంక మందు వీరు లన్నిటి వెస 


ఎటు సూచిన శిత శరముల 
నటు వైపు కురించిరి పర మాస్త్రము లంతం 
బటిమ రఘు వీర వర్యులు 
ద్రుటిం జెల(గి దాశరథులు దుర్భ్ణయు లాజిన్‌ 


అతిరధథు( డింద్రజిత్తు సక లాశల( దిర్గుచు( దేరు పైన నా 

తతముగ రాఘవేంద్రులను దద్దయు( దీక్ట శ రాలి నంపణగా 
నతులమ యభ్ర పుంఖ విశి ఖావలి విద్ధులు వోలి రెన్నణా 

వితత సు మాన్వితమ్ము లగు వృక్షములం బెను కింశుకమ్ములన్‌ 


ఘనముల మున్గిన రవి వల 
ధనువును నాకృతి శరము లితరములు వేగ 
మ్మును సుంతయు నేర రెవరు 


ఘన రాక్షస వర్యు ఘోర కార్యము లాజిన్‌ 


వాని వలన గొట్ట బడిన 

వానరులు సమయ రణమున+ బ్రాణ విహీనుల్‌ 
వే నేలంగూలి రప్పుడు 

కానగ వందల కొలంది కలత సెలంగన్‌ 


23: 


24. 


25. 


26. 


27. 


28. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం 


అంత వచించే నిట్లలిగి యగ్రజునిం గని లక్ష్మణుండు నే 

నంత మొనర్ప రక్కసుల నస్త్ర వరమ్మును బ్రహ్మముం బ్రయో 
గింతు ననంగ సోదరుని నింపుగ నా శుభ లక్షణున్‌ ఘన 
స్వాంతు(డు గాంచి యిట్లనెను జంపకు మొక్కని కోస మెల్లరన్‌ 


సంగర మొనరింపని వాని శరణ మన్న 
వాని దా(గిన వానిని( బ్రాంజలి నిలి 

చినను వాని( బాజెడు వాని ననుజ! మత్తు 
ని నయిన వధింపగ( దగదు నీకు నెపుడు 


ఆతని వధింప యత్నము నాజి జేయ 
దొడగుదము సర్ప నిభముల+ దూపులను మ 
హా భుజా! ప్రయోగింత మయ్యసుర వరుని 
జంప రావణాత్మజుని నీ సమర మందు 


కాంచి నంత వాని( గపి యూధపులు చంపు 
వారు కాన రాని తేరు నందు 

మాయం దిరుగు వాని నా యసురుని క్షుద్రు 
బలిమి నెల్ల రడరి భండనమున 


పుడమి దూటిీన నింగికి వెడలిన దివ 

మున కరిగిన రసాతలమున కరిగిన 

దాగి యున్నను నా మహాస్త్రముల నసువు 
లను విడిచి కూలు నిక భూ తలమ్ము నందు 


అని యిట్టు లర వంతము 

లిన కుల వీరు(డు ప్లవగులు వృతులై యుండం 
గ నృశంసు రౌద్రు నింద్రజి 

తుని జంపగ వేచు చుండె( దూర్ణం బనిలో 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబదవ 


సర్ల్షము. 
౧ 


ఇంద్రజిత్తు రాముని మనస్సు నెటి(గి యుద్ధము వీడి లంక కేగి మాయా సీతను కల్పించి తిరిగి 
వచ్చి హనుమంతుడు మున్నగు హరి వీరులు చూచు చుండ+ గత్తిని? దీసి మాయా సీత 
మూర్ణమును బట్టి వధించుట. 


కం. నేరి మహాత్ముని రాముని 
యా రఘు వీరుని మనస్సు నసురుం డంతం 
బోరాట దక్కి నగరికి 
బోరన( జనె వేడబమ్ము పురికొన మదిలో 1. 


కం. స్మరియించుచు హతులమహా 
సుర వీరుల డెంద మందు శోకార్తుండై 
కర మాగ్రహించి భీ మా 
సురుః డెట్టని లోచనముల శూరుం డే(గెన్‌ 2. 


కం. పౌలస్త్యు డేశగుదెంచెను 
వీలుగం బడమట( గలట్టి పెను ద్వారమునన్‌ 
వేల యసురులం గూడుచు 


నాలమునకు దేవకంట కాసురు(డు దృటిన్‌ 3. 


ఉ. కాంచెను రామ లక్ష్కణుల( గయ్యములో*+ జెలరే(గు చుండ(గన్‌ 
మించి భృశమ్ము నింద్రజియె మేటి నృవీరుల నంత మాయ నూ 
హించి యతండు వంచనపు టింతిని సీతను దేరు నందు దా 
నుంచి వధింప నెంచె నెద నుండగ రక్కసు లెల్ల దోడుగన్‌ 4. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఎల్లర జేయ మోహితుల నిత్తటి దుర్మతి యెంచి యింద్రజి 
త్తుల్లము నందు జానకిని దొ య్యలి నుంచి రథమ్ము నందు రా 
నెల్లరు వానరాధిపు లహీన పరాక్రము లంత ర్రుద్దులై 

పెల్లుగ నుద్యమించిరి సుభీమ శిలా కరులై రణమ్మునన్‌ 


హనుమంతు డే(గి ముందట 

గొని పర్వత శృంగము నతి ఘోరమ్మును నె 
వ్వనికిం జేరగ రానిది 

ఘన డా కపి కుంజరుండు కయ్యము లోనన్‌ 


కనియిన్‌ రావణి స్యందనమ్మునను భూకన్యన్‌ విచా రాంగనం 
దను జీ ర్లాబల నేక వేణి గృశ వస్త్రన్‌ దీన సంస్కార హీ 

నను నేకాంబర రాఘవప్రియను గాంతా రత్నమున్‌ ధూరియు 
క్తను కాంతన్‌ హనుమంతు డంకమున బాధా తప్త చిత్తుండునై 


కని యొకింత తడవు కాంతను సీతగ 
మారుతాత్మజుండు మనము నందు( 
దలచె( గాంచెను గద తన్న్విని నచిర కా 
లమ్ము మునుపె తాను లంక లోన 


కని రథమ్మున మసి తోడ గాయ మున్న 
కాంత నతి దీనను హనుమ స్వాంత మెల్ల 
నిండ వంతతో మైధిలిని గను లందు 
గాటి గన్నీరు ముని(గె శోకమ్ము నందు 


కని హనుమంతు డయ్యసుర కాంతు రథమ్మున( జెంత నున్న సీ 


తను వెత నున్న దీన సతి( దన్విని నెయ్యది సేయ+ దల్చె నీ 


మెనిత(డు నా వచించుచును మిన్నగ దల్చి మహా కపీంద్రు' డం 


త నలుక( గూడి వానరుల దాడికి( బర్విడె నింద్రజిత్తుపై 


కని హరి సేన నయ్యసుర కాంతు(డు కుద్దుడునై మహాసి నం 
త నబ గలట్టి దాని నిశితమ్మును లాగి లతాంగి మూర్ధముం 
గనికర మింత లేక మది గ్రన్ననః బట్టి ప్లవంగు లెల్ల జూ 


10. 


11. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


డ నివ రామ రామ యని టక్కరి కొట్టెను సీత నత్తటిన్‌ 


జుట్టు పట్టి లాగ సుదతి సీతను గాంచి 
దీను డయ్యె హనుమ తీవ్రముగను 
శోకజంపు వారి నా కపి వర్యుని 

నేత్ర యుగము నుండి నిండ గాణ 


చారు సర్వ గాత్ర జానకి రామప్రి 

య మహిషి నరసి రుష ననియి రాక్ష 
సాధిపాత్మజు( గని హనుమ పరుష వాక్య 
ములను బరమ రోష మూర్చితుండు 


ముట్టి తీవు కేశముల రామ మహిషిని 
నాత్మ నాశమునకు నకట పుట్టి 

బ్రహ్మ బుషుల గొప్ప వంశమున దురాత్మ! 
యసురి కుక్షి బుట్టి నట్టి కతన 


పాప కర్ము(డ నీ విటి పనినింగట 
అ (] 
చేసి తిస్సీ యనార్యుఃడ చెడ్డ నడక 
GC 
వాడ! క్షుద్రుడ! దయలేని వాడ! పాప 
విక్రము(డ! లేదె పని గృప వెడ యెడంద 


దూర మయ్యె నకట నారి గృహము నుండి 
రాజ్య మందు నుండి రామ హస్త 

మందు నుండి యెట్టి యపరాధ మొనరించె 
నీమె నీకు(గొట్ట నేల దలఃతు 


సీతను జంప నుండ విట జీవము లింక( జిరమ్ము నీకు నా 
చేతికి జిక్కి తీ విటుల జీర్ణము కా( దగి నట్టి వాఃడవై 
నాతుల( జంప నేగాడు ననార్య! జగమ్ముల కేగు వా(డవే 
వీత నిజాసువై యధమ! విశ్వ వధార్థు(ఃడ! క్రూర రాక్షసా! 


పలుకుచు నిట్లు సాయుధులు వానర వర్యులు తోడు రా మహా 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


ఆ.వె. 


తే.గీ. 


నిల తనయుండు పర్విడెను నిండ(గః గోప మెడంద రావణిన్‌ 
ఖలు నెదిరింప వచ్చెడు నఖర్వపు వానర సేన నంత వీ 
ర్యు లసుర వీర వర్యులు మహోన్నత కాయులు కిన్క నాపగా 


ఆతడు వేల బాణముల నా హరి సైన్యము కోభ పెట్టి తా 

నా తటి యింద్రజిత్తు పవనాత్మజు( గాంచి వచించె నివ్విధం 
బాతత రోష చిత్తు డయి యా హరినాథు(డు రాఘవుండు నీ 
వే తెలిగంటి గాచుటకు నిట్లరుదెంచొరొ యామె జంపుదున్‌ 


నీ విట జూచు చుండగను నిర్భయ నిప్పుడ మారుతాత్మజా! 
యీ వసుధా కుమారి వధియించి సలక్ష్మణ రాము నిన్ను సు 
గ్రీవుని నవ్విభీషణుని+ గిన దురాత్ముని నేడ చంపుదుం 
గావ(గ రాదు పీడ లిడ( గాంతల( జంపగ వచ్చు వారినిన్‌ 


స్త్రీల వధింప రా దనుచుః జెప్పితి వీ వది రిత్త మాటయే 
చాలును బల్కియివ్విధము చారు శుభాంగిని నేడ్చుచుండణగా 
బేలను మాయ జానకిని వేగ స్వయమ్ము వధించె నంత దు 
శృిలత నింద్రజిత్తపుడు శిఘ్రమ తీక్లపు ఖడ్గ ధారచే 


జన్నిదంపు గతిని నన్నుల మిన్న కో 
య(బడ నట్టవనిజ యవని(గూల 
దీనురాలు రమ్య మైన రూపము పృథు 
క్రోణి యతిశయింప( జూచుచుండ 


చంపి యింద్రజిత్తు ధరణిజ ననె నిట్లు 
హనుమ తోడ వీక్షింపు రా మాత్మసతినిః 
జంపితిని కిన వైదేహి చావ నయ్యె 

మీ పరిశ్రమము వృథా సమీర పుత్ర! 


సునిశిత ఖడ్గ రాజమున శూర వరేణ్యు(డు చంపి యట్లు సీ 

త నరద మెక్కి రావణి ముదం బెద( దద్దయు మీబి నంత నా 
ర్పె నిలిచి యింద్రజిత్తసుర సేనకు మధ్యను జెంత నుండగా 
నినదము వ్యాది తాస్యు ఘన నిస్వనమున్‌ విని రెల్ల వానరుల్‌ 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


కం. ఘనముగ ముదితుం డయ్యెను 
వనితామణి( జంపి కుమతి వజ్రిరిపు( డెదం 
గని హృష్టాసురు( బాజిీరి 
వనరుచు సువిషణ్ఞ హృదులు వానరు లెల్లర్‌ 25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది 


యొకటవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 82. 


ఇంద్రజిత్తు భీషణ నాదమ్మును విని యెల్ల వానరులు భీతితో బర్విడ హనుమంతుని ప్రేరణముతో 
శిలా వృక్షములతో యుద్ధము సేయ మారుతి యనేక రాక్షసులను వధించి సీతా వధ నెటి(గింప 
రాముని వద్దకు నే(గ నింద్రజిత్తు నికుంభిల కేగి హోమ మొనర్చుట. 


కం. విని ఘోరం బగు నాద మ 
శని సన్నిభము నరయుచు దిశల నెల్ల హరుల్‌ 
మనముల నుప్ప్బొంగ భయము 
ఘనముగ బరువెత్తి రెల్ల కపి పుంగవులున్‌ 1. 


చం. కపులను మారుతాత్మజు(డు గాంచి విషణ్ణ్ఞుల+ బల్కె నివ్విధిన్‌ 
విపుల భయార్త దీనులను భీతిని బాబి(గ వేరు వేరుగా 
గపివరు లార! దీను లయి కయ్యము వీడుచు+ బాబినేల మీ 
కిపు డెటః బోయె శూరతయు నిందటి కిట్టి విచార మేలనో 2. 


ఉ. నేను జనంగ ముందుగ ననిం దగ రండి(క నాదు వెన్కనే 
మాని రణమ్ము వాజుటయు మంచి కులమ్మున నుదృ్భవింపశగా 
మానము గాదు శూరులకు మారుతి యిట్లు వచింపః గ్రుద్ధు(డై త్తి 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


మ్రానులు బాళ్లు గై కొనుచు మర్కట వీరులు రే(గి రాజిలో 


హనుమను జుట్టి గర్భ లిడి యంతట దూశిరి రాక్షసాలిపై( 

గనలి ప్లవంగ పుంగవులు కయ్యము నందు బ్లవంగ యుక్తు(డై 
యనలుని భంగి మండుచు మహాసుర సైన్యము గాల్చె నుగ్రు(డై 
యనిల సుతుండు రాక్షస చయంపు మహా కదనం బొనర్చుచున్‌ 


కాల సన్నిభుండు నయి కిన్య సెలరేగ 
గరము డెందమ్ము నందు శోకమ్ము సెలగ 
భృశము కపి పుంగవుం డంత బెద్ద శిలను 
రావణి రథముపై వైచె* బావని దృటి 


వచ్చెడు నమ్మహాో శిలను బన్నుగ సారథి గాంచి చెప్పగా 
నిచ్చలు నాలకించునవి నెమ్మిని గుజ్జము లున్న తేరునుం 
జెచ్చెర దోలె దూరముగ జేరక యా శిల యింద్రజిత్తునిం 
జొచ్చెను భూమి లోపలకు జూడ(గ సారథి వ్యర్థమై వెసన్‌ 


నలిగి రసుర వరులు శిల పడు చుండ? గ్రిం 
ది కతి వేగముగను వికల తనులు 
కలత సెంది రల్ల కొణప వర్యులు 


నేల రాల టాయి యాల మందు 


వందల కాననౌకసులు పాదప ఘోర శిలాచయమ్ములం 
బొందిక నెత్తి వైచి రట బోరున భీమ శరీర ధారులే 
యందటు నింద్రజిత్తు పయి నయ్యరి వర్గము వృక్ష వృష్టినిం 
జిందటి లద్రి శృంగములం జేసిరి యార్చిరి వింత వింతగన్‌ 


భీమ రూపులు వానర వీర వర్యు 
లసురులను ఘోర రూపుల నప్పలళింప( 
దరుల శిలల గూలిరి నిశాచరులు సమర 
తలమునం జేష్ట లుడుగంగ' దాడనముల 


కని స్వీయ సైన్య మెల్లను 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఘన వానర తాడితమ్ము( గయ్యము లోనన్‌ 
ఘను డింద్రజిత్తు రోష 


మ్మున సాయుధుడై యుటిీకెను మూరి రిపులపై 


సృజియించి శరౌాఘమ్ముల 

నిజ సేనా పరివృతు( డయి నిర్భయం గొట్టెన్‌ 
విజ యాకాంక్షి హరుల నిం 

ద్రజిత్తనేకుల విదిత పరాక్రము+ డాజిన్‌ 


వాని యనుచర వీరులు వాన రర 
భులను ఖడ్ల్గములను గూట ముద్దరముల 
వజ్ర శూలరాజమ్ముల( బట్టసముల( 

గొ ట్టి రాహవమం దతి ఘోరముగను 


పెద్ద బోదెల కొమ్మల వృక్షములను 
గండు శిలలతో నబ్బల్లిదుండు హనుమ 
ఘోర రాక్షస కదన మవారిత గతిః 

జేసె భీమ కర్మాసుర శ్రేణి నణ(చె 


పర బలమును హనుమ వారించి పలిక వ 
నౌకసులను గాంచి యో కపి వరు 
లార! మరలు డింక నసుర బలమ్ము సా 


ధింప( దగ దిపుడు తలంప మనకు 


11. 


12. 


13. 


14. 


రామున కీయ సంతసము ప్రాణము లందు+ ద్యజించి యాస నే 
భామ నిమిత్త మిచ్చటకు వచ్చిన వారమొ యట్టి సీతయే 
తా మరణించె నింద్రజితు దారుణ ఖడ్గము చేత దీని నా 


రామున కా హరీశునకు( దప్పక యే(గి వచింపశగా వలెన్‌ 


తెలిపి వారు వచించు రీతి ననరింప 
వలయు మనకు నిట్లు వచించి వానరులను 
వేగ వారించి నిర్భీతి వెడల దొడగ 


నల్ల నల్లన గపి సైన్య మెల్ల రాగ 


కం. కని హనుమంతుని జన రా 
ముని చెంతకు( గ్రతు వొనర్ప( బొలదిండి వెసం 
జనె నింద్రజిత్తు చైత్య 
మ్మునకు నికుంభిలకు( గుమతి పొలుపారు తమిన్‌ 17. 


ఉ. పావకు నంత వేలిచెను బన్నుగ నెక్కి నికుంభిలం దమిన్‌ 
రావణి వేల్చు చుండ ననలం బట వెల్గెను యజ్ఞ భూమిలో 
జేవను రక్త మాంస భుజి చెన్నుగ జ్వాలల గూడి తృప్తు(డై 
యా వని వహ్ని సంధ్య తటీ నా రవి భంగినిః దోచె దీప్తు:డై 18. 


తే.గీ. రాక్ష సాభివృద్ధి కొటికు రావ ణాత్మ 
జు(డు విధానజ్ఞు డయ్యసురు' డొనరించె 
హోమము విధి వంతం బరయుచు న యాన 
యజ్ఞు లసురు లుండిరి గుంపు నందు నిలిచి 19. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నెనుబది 


రెండవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 83. 


మేఘనాదునిచే సీత మరణించుటను విని నంత రాముడు మూర్చిల్ల లక్ష్మణు( డూబడించి 
యింద్రజిత్తును వధించుటకై యుద్యమించుట. 


కం. విని రాక్షస వానర ఘో 
ర నినదములు భీమ సంగర తల జనితముల్‌ 
మనుజేంద్రు(డు రాముడు వ 
ల్కె నిట్లు గని జాంబవంతు గిర లుచితమ్ముల్‌ 1. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


చం. 


వినఃబడె నాయుధధ్వనులు భీమ తరమ్ములు మారుతాత్మజుం 
డని(గడు దుష్కరంపు పని నద్భుత రీతిని జేసి యుండ నో 

పు నడరి సౌమ్య! బుక్షపతి! పొమ్ము స్వసైన్యము తోడ వానరేం 
ద్రున కిడ సాయ మింపుగను దూర్ణము యుద్ధము సేయు వానికిన్‌ 


రామున కట్టె యంచు నని క్రన్నన స్వీయ బలమ్ము తోడ( దా 
నామరు దాత్మసంభవుని నారయ నే(గెను జాంబవంతు( డా 
ధామము సేర బశ్చిమపు ద్వారము గాంచె ససైన్య మారుతిన్‌ 
ధీమతి రా వగర్చుచును దిర్గి రణం బొనరించి దారిలో 


కాంచి మార్గ మందు మించిన బుక్ష బ 
లమ్ము హనుమ యుద్యతమ్ము నీల 
మేఘ సన్నిభం బమోఘమ్ము వెస నాపి 
తాను గూడ మరలె( దత్‌క్షణమ్ము 


సన్నికర్ణము+ జేరి ససైన్య మిట్లు 

9 ._—_ స 

శీస్ర్రముగ వచించె హనుమ చింత మీ 
రామునిం గని రణ మందు మేము గాంచ 
జంపె సీత నేడ్చుచు నుండ శక్రజిత్తు 


కని యా దృశ్యం బరి మ 
ర్దన! నే విభ్రాంత చిత్తత విచారమునం 
జనుదెంచితి నెటి(గింపం 
గ నీకు నిచ్చటకు వేగ కాకుత్ను వరా! 


విని యా గిరలను మూర్చి 

ల్లెను శో కాక్రాంతు(డై హరిప్రవరు(' డనం 

గ నృవరుడు ఛిన్న మూల ఘ 

నన గాభమ్ము పుడమి పయిన రఘుపతి వడెన్‌ 


కని ధర(గూల దేవ నిభు( గాణియ రాము+ బ్లవంగ సత్తముల్‌ 
సని రపు డుర్కుచున్‌ దరికి జల్లిరి మండెడు నగ్ని వోలె జే 


ర నలవి కాని వీర వరు రాముని యాస్యము పైన నంత జ 
ల్లని యుదకమ్ము( దామరస రమ్యత రోత్సల గంధ యుక్తమున్‌ 


అంతట లక్షణుండు పర మార్తు(డు కొ(గిట జేర్చి యన్ననున్‌ 
వంతను బాహు యుగ్మముల బల్కొను వాక్యము లర్ధ వంతముల్‌ 
సంతత ముంటి ధర్మమున( జక్క జయించి నిజేంద్రియమ్ములన్‌ 
సుంతయు+ గావ కున్న యెడ శోకములం దది వ్యర్థమే చుమీ 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


స్థావరమ్ములు నింకను జంగమములు 
నెన భూతమ్ము లున్నవి కాని యటి 

Ba A] 
పగిది( గన రాదు ధర్మమ్ము వసుధ లోన 
నంచు నెంతును నే మది నంచితముగ 


స్థావరమ్ము మటియు జంగమం బగపడు 
నట్లు లిటి యర్ల మకట కాదు 
అ అ (“] 
యుక్త మెన్న నయిన నో రాఘవేంద్ర! ని 
న్నిట్టు లాపద లవి చుటుకొనునె 
అ అ 


కల దేని యధర్మము చను 

ఖలు డా దశవక్తు(డు నరకమ్మున కన్నం 
గలుగన్నేరవు వ్యసన 

మ్ములు ధర్మ చరితున కిట్లు మూరుచు నీకున్‌ 


లేక యుంట విపత్తులు లేశమైన 
రావణునకు నీ కిటుల మూర వ్యసనములు 
భువిని రామ! ధర్మాధర్మము లిట( దాటు 
మాటులె పరస్పరము నెన్న మానవేంద్ర! 


ధర్మమున ధర్మఫలము నధర్మమున న 
ధర్మ ఫల మగు నేని యధర్మ మందు 

దగిలి వీడరు ధర్మము ధరణి జనులు 

ధర్మ యుతులు వొందెడు వారు ధర్మ ఫలము 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


ధనము లభివృద్ధి సెంద నధర్మ మందు 
నున్న వారికి( గ్లేశము లుండ ధర్మ 
శీలురకు రిత్త లగు రెండు చింత సేయ 
ధర్మ మైనను మటియు నధర్మ మైన 


కాగ హతులు పాప కర్ము లధర్మము 

చేత నాశ కర్మ శిథిల మగు న 

ధర్మ మెవని( జంప దగును దల(ప రామ! 
స్వయము హతము గాగ వసుధ లోన 


విహితపు( బనుల నిది విలయ మైన లయ మొ 


నర్చినను బరుల ననఘ సమేత 
కర్మమున విధి యగు? గాంచ లిప్తము కర్త 
గాడు రఘువరేణ్య! పాడి నెంచ 


ప్రతిచర్య నేరనిది యే 

గతి ధర్మ మరి దమనుండ! కనరానిది స 
ద్గతి నీయ సమర్థ మగును 

మతినిం బరికించి చూడ మనుజ వరేణ్యా! 


సత్తనునది యున్న సత్సురుషశ్రేష్థ! 
కలుగునే యసత్తు కలత సెంద 

నిట్లు నీకు గలిగె నిపుడు ఘోరమ్ముగ 
గాన ధర్మ ముంట కాదు నిజము 


బలహీనము బేలయునై 

బలమును ధర్మమ్ము కదిసి వర్తింప(గ దు 
ర్భలము నమర్యాదను మను 

జులు సేవింప దగ రంచు శూర! తలచెదన్‌ 


బలమునకు లొంగ ధర్మం 
బిలం బరాక్రముము నందు నెలమి విసర్జిం 
చి లలితముగ ధర్మమ్మున 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


నిలిచిన భంగిని బలమున నిలుమా రతినిన్‌ 


సత్యమును బలుకుట శత్రుఘ్న! ధర్మం బ 
ని పరికించిన యెడ నిజము వలుక 

ని జనకుని మ జోల నీవు బద్దునిగ న 
నర్ప కుంటివి కరుణా విహీను 


ధర్మ మైన నా యధర్మ మేనియు నున్న 
మున్ను వజ్రి చంపి మునిని బిదప 
జేయ కుండు+ గ్రతువు( జిత్రముగ శతక్ర 
తు వరి వీర దమన! యవని లోన 


ధర్మము నాశము సేయున 


ధర్మ యుతం బయి రఘువర! ధరలో మనుజుల్‌ 


కర్మము లొనర్తు రన్నిటి 
నర్మిలి నచ్చిన విధమ్ము నరశార్దూలా! 


ఇదియే నాదు మతమ్మును 

బదిలపు రాజ్యంబు నెల్ల బరమప్రితిన్‌ 
వదలితివె ధర్మమూలము 

నెద దల్పక సుంత యైన నింతకు మునుపే 


అట్లు నిట్లు సిద్ధించిన యర్థములను 
వృద్ది సెంద(గ వర్తిల్లు నిద్దర సక 
ధ్‌ ౫౫ ధే 
లమ్ము లైన కార్యములు శైలమ్ము లందు 
బాటు సెలయేరుల పగిది పార్టి వేంద్ర! 


ధన హీన పురుషు నల్ప మ 

తి నిఖిల కర్మములు సెడును దీవ్ర నిదాఘ 
మ్మున నెండు చిన్న నదుల వ 

లను బరికింపంగ శంక లే దిం దనఘూ! 


సుఖముగం బెరి(ంగి నత డఖిలార్థముల( ద్యజి 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


యించి తిరిగి సుఖము లెంచి మదిని 
బాప కార్యములను నేపుగంజేయ( దొ 
డంగు దోషములు పరంగు నంత 


అర్థ మున్న నుందురు మిత్రు లర మున్న 

థి థ 
నాత్మ జను లుంద్రు పురుషుడా నర్ధ మున్న 
లోక మందు బండితుఃడా గురుతర మర్ధ 
మున్న నాతండు మనుజేంద్ర! యుర్వి లోన 


ఎవ్వని కున్న నర్ధ మత డెన్న( పరాక్రమ వంతుఃడాౌ నహో 
యివ్వని కున్న నర్ధ మిల నెల్లర కాతఃడు బుద్ధిమంతుఃడా 
యివ్వని కున్న నర్ల మత డిదర లోన నదృష్టవంతు(డౌ 

థ ధ్‌ ట్‌ 
యివ్వని కున్న నర్ధ మతడే పరికింప మహా గుణుండునౌ 


విడిచిన చో స్వయమ్ముగను విత్తము+ జెప్పితి( గల్లు దోషముల్‌ 
వుడమిని నేన యత్తటీనిః బూరము రాజ్యము వీడు బుద్దినిం 
దడయమక నీవు కొంటకు( గతమ్మును రాఘవ! నేరకుంటి నా 
యెడ(దను సుంత నిక్కముగ నివ్విధి దుర్విధి మూరె నిచ్చటన్‌ 


అలవడు ధర్మ కామములు నరము తిన్నగ నర్ల మున్నదో 

థ థ 
గలుగవు విత్త హీనునకు( గామము మీటిన బొంద నర్భముం 
గలిగిన హర్ష దర్పములు కామము క్రోధ శమమ్ము లన్నియుం 
దలకొను నింపుగా దమము ధర్మము రాజవరేణ్య! రాఘవా! 


దేని ద్యజించి ధార్మికులు తృప్తి వహించి చరింతు రట్టిదౌ 
మానవ వర్య! నీ ధనము మాయ మగున్‌ వెస దుర్దినమ్ములం 
గాన(గ రాని యట్టి గ్రహ కాయము భంగిని( దండ్రి పంపునం 
గానల కే(గ నీ వసుర కాంతునిచే( బ్రియ( గోలుపోయితే 


ఇంద్రజిత్మృత దుఃఖము నెల్ల నేడు 

వాపెదను కర్మము లొనర్చి భూపవర్య! 
లమ్మి(క నరశార్దూల! త్వరితము తలప 

వేల నిను మహాత్ము(గృతాత్ము( గోలు బాహు! 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


తే.గీ. 


కూల్లు నే డిషువుల సాశ్వ కుంజర రథ 
సాసురేంద్ర లంకా పురి నవనిజా ని 

ధన జనిత కోపి నీ ప్రియార్థం బనఘ! మ 
హా నిశితముల( జెలరే(గి మానవేంద్ర! 


35. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది 


కం. 


మూడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 84. 


లక్ష్మణుడు రాముని నూజడించు చుండ సేనను స్వస్థానమున నిలిపి విభీషణుడు వచ్చి రాముని 
వీక్షించి యిది యింద్రజిత్తు చేసిన మాయ యని సీత బ్రతికియే యున్నదని వచించి లక్ష్మణుని 
మేఘనాదుని వధింప నికుంభిలకు( బంప( దగు నని పల్కుట. 


నిలిపి నిజ గుల్మము నిజ 

స్టల మందు విభీషణుండు దగ సోదర వ 
త్సలు( డా లక్ష్మణు( డన్నను 

లలి నాశ్వాసించు చుండ రయమున వచ్చెన్‌ 


కాటుక ముద్ద వంటి ఘన కాయుల నాయుధ హస్త మంత్రులం 
బాటవ మున్న నల్వురను బన్నుగం గూడి విభీషణుండు గో 
త్రాట గజాభ యూధపుల లక్ష్మణు శోక నిమగ్ను నింకంగ 
న్నీట మునింగి వానరులు నిల్వగ గాంచెను జేరి యచ్చటన్‌ 


ఆ కడ మోహ సంయుత ఘనార్తు మహాత్ముని రాఘవేంద్రు ని 
క్షాకు కులైక వర్ణనుని భాతృ వరాంక గతుం ద్ర పార్తునిన్‌ 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


వే కని లోపలం గలత పిక్కటిలంగ ని దేమిటం చనెన్‌ 
కోకము తోడ దీనుళ డయి చూచుచు లక్షణు దుఃఖ తప్తునిన్‌ 


కని విభీషణు ముఖ మింకః గపి గణమ్ము 
ఘనుని సుగ్రీవు మందముగ వచియించె 
లక్ష్మణుండు కన్నీరు రాల నయనముల 
నుండి యసురు తోడ నెడ(ద నిండ గలత 


సీత గతించె నింద్రజితుచే నన మారుతి నాలకించి తా 
నాతత మోహ మందెను నరాధిపు(డం చను చుండ మధ్యలో 
నా తటిీ నాపి లక్ష్మణుని నర్భ్ధ యుతమ్ముగ రాఘవేంద్రుతో 
నాత( డటన్‌ విసంజ్ఞుని మహాత్ముని గాంచి వచించె నిట్టులన్‌ 


మనుజ పుంగవ! వాయు కుమారు డడలి 
పలికినది యయుక్తం బని దలఃతు నెంతు 
నెండె ఘోరంపు సాగరం బెల్ల నంచు 
బల్కు చందమ్ము దానిని బార్ధివేంద్ర! 


నేరుదు దురాత్ము రావణు 
తీరును జానకి గుటీంచి తెల్లమ్ముగ నే 
నో రామ! యెన్న( డైనను 
గోరఃడు సీతా నిధనము క్రూరుం డైనన్‌ 


అడిగిన బెక్కు మారులు ధరాత్మజ నిమ్మని మేలు నెంచుచుం 
దొడగఃడు నాలకింపగను దొయ్యలి దిర్గియొసంగ నా దశా 
స్యు(ఃడు పలు దాన భేదములు సూపిన సామ మశక్య మైనచో 
బడతినిం గాంచ నన్యములం బల్కఃగ నేల రణమ్ము నియ్యెడన్‌ 


ఆ తరుణి నెబుగు మాయా 

సీత యని మహాభుజ! హరి శేఖరులను దా 
నాతతముగ వంచించుచు 

వే తరలౌను రాక్షసుండు వీడి రణమ్మున్‌ 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


చని నికుంభి లాఖ్య దనరు చైత్యమునకు 
హోమ మొనరించుః జేసిన హోమ మత(డు 
వాస వాది దేవతలకు భండనమున 


నగు దురాధర్దు(డు దశము ఖాత్మజుండు 


వానరుల విక్రమమునకు( 

దానిడ విఘ్నమ్ము నాజి( దద్దయు మాయన్‌ 
మానవ నాథ! తనర్చెను 

మానక మాయావి యిట్లు మనుజాశను(డే 


క్రతు వది ముగియుటకు మున్న కదలి సైన్య 
యుతము పోవుద మచటి కాగతపు నీదు 
ఘోర మిథ్యా విచారము వీర! వీడు 

నీవు శోకింపంగాంచి కీణించె బలము 


3 


స హృదిని నీవు చకు.(గ నిలు మిట 
ప b 


es 


ంపు మమ్ము ప్లవగ బలము తోడ 
సత్త్వ 
ర్యు నొసగి యచటకు( బురుష వరేణ్య! 


వంతు ననుజు సౌమిత్రి వీర వ 


ఈతడు నరశార్దూలా! 
యాతని పని శిత శరముల నాపిన నంతన్‌ 
వీత మహిమ వధ్యుం డగు 

నాతడు రావణి రణమ్ము నందు మహాత్మా! 


ఘను లక్ష్మణు విహ గాంగక 

సునిశిత తీక్ట శర పంక్తి శోణిత మెల్లం 
దనియం ద్రాగు నసుర వ 

ర్యుని( దాశకి శరీరమున బురుష శార్జూలా! 


వెస శుభ లక్షణు లక్కణు 
నసమాన బలుని ననుపుమ నసురుని వధకై 
పస తోడ వజ్రి వజ్రము 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ను సత్వరము పంపు నట్లు నుత రణ వీరా! 


ఆ.వె. ఆలసింపగ'దగ దసుర నిధన మందు 
శత్రువుని వధింప సత్వర మిడు 
నీదు వాణి బనుపు నిర్ణ రారుల( జంప 
నింద్రుడొసగు రీతి నిపుడు రామ! 17. 


కం. పూరించినంబని మాయం 
బౌ రాక్షసు( డమర వరుల కైన రణమునం 
బూరించిన కర్మమ్మున 
బోరిన సురలకును శంక మూరు బ్రతుకునన్‌ 18. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది 


నాలుగవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 85. 


విభీషణుని మాటలను దిరిగి విని లక్ష్మణుని వానర సైన్యముతోడ నింద్రజిత్తుని వధింప రాముడు 
పంప నాతడు విభీషణుడు హనుమంతు(డు మున్నగు వారు తోడు రాగ నికుంభిలను 
జేరుకొనుట. 


కం. విని రాముడు కశోకార్తు(డు 
ఘన రాక్షసుని వచనములు కాన(డు డెంద 
మ్మున స్పష్టార్థము నించుక 
బధి 
యును వివశాత్ముండు మాన వోత్తము( డకటా 1. 


చం. మనమున బూని ధైర్యమును మానవ వర్యు(డు రాఘవుండు వ 
ల్కెను బర వీర భంజను(డు కిట్టి విభీషణు' డుండ నివ్విధిన్‌ 2. 


చం. 


విన నెద నిచ్చగింతును విభీషణ!తిర్గి వచించి నట్టి నీ 
మినుకుల నైరృతాధిప! సమీపము నందు( బ్ద్లవంగు లుండణగా 


రాముని దీన వాక్యములు రాక్షస పుంగవు( డాలకించి తా 

నా మను జేంద్రు గాంచి మును పన్నవి వాక్యము లివిధమ్ముగా 
నే మటికుండ( బల్కె( దగ నీ బల ముంచితి నీ యనుజ్ఞతో 
క్షేమపు రీతి దీర్ణ భుజ! చెప్పిన యట్టుల జెప్పి నంతనే 


చెన్నుగ నే బలమ్ము విభజించితి నుంచితి నేతలం దగం 

బన్నుగ నెంచి న్యాయమును బార్జివ! చెప్పెదం దిర్గి విన్మ నా 
(a ౧ 

విన్నప మార్య! యొక్కటిని వీర! యకారణ మార్తి నందశగా 

మిన్నగ నీవు తాపమున మేము మునింగితి మెల్ల రాఘవా! 


విడువుము చింత బూటకపు వృత్తిని వచ్చిన దాని వైరికిం 

గడు ముద మిచ్చు దానిని సుఖమ్ముగ సీతను బొంద నెంచినం 
గడు వడి నుద్యమింపవలె( గయ్యము నందు వధింప శత్రులం 
బడయు మెడంద హర్షమును వంతకు( గాదిది కాల మెంచగన్‌ 


నరవర! యాలకింపు రఘు నందన యొక్క హితమ్ము( జెప్పెదన్‌ 
గురుతర మైన సైన్యమును గూడి సుమిత్ర కుమారుః డే(గ నొ 
ప్పు రయమునన్‌ నికుంభిలకుః బోరున రావణి సంహరింపగా 
నురుతర చాప ముక్త సవి షోరగ సన్నిభ మార్గణమ్ములన్‌ 


పడసె నొసంగ నట్జజు(డు బ్రహ్మ శిరం బను నస్త్ర రాజముం 
బుడమిని( గామ గామి వర ముద్ద భుగావలి వీరు( డింద్రజి 
త్తడరి నికుంభిలా తటికి నాసుర సైన్యము తోడ నే(గె నా 
తడు కృతకర్ము(డై మరల దల్పుమ యిల్లర జచ్చి నట్టులన్‌ 


చేరక మున్నికుంభిలను జేయక యున్నను హోమ మగ్ని కే 
వీరుడు వూని శస్త్రములు వృత్రహజిత్తు! వధించు నాతడే 
మారకు( డౌను నీ కనుచు మాన్యు(డు బ్రహ్మ వచించె మున్నహో 
మారణ మవ్విధమ్ము జనమాన్య! లిఖించె విధాత వానికిన్‌ 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆజ్ఞ నస(గు మో మహాబల! రాఘవ! 

చంప నింద్రజిత్తు జావ నతడు 

సచ్చె రావణుండు ససుహృజ్ఞనం బని 
జ 


నేర దగుదు వీవు నిక్కముగను 


విని వచియించె రాముడు విభీషణు మాటల నివ్విధమ్ముగన్‌ 
మనమున వాని రౌద్రు ఘన మాయను నేరుదు సత్యవిక్రమా! 
వనజ భ వాస్ట్ర వచేత్తయును బ్రాజ్ఞుఃడు మాయల మారి బల్లిదుం 
డని నొనరించు మూర్శితుల నప్పతి నింకను నిర రేంద్రులన్‌ 


అంతరిక్ష మందు నరదమ్ముపై సంచ 
రించు నాతని గతి యించు కేని 

కాన రాదు వీర! కమలాప్తు గమనమ్ము 
భంగి మును మేఘ పంక్తి లోన 


అరి నా మాయా వీర్యుని 

నరేంద్రు డెటి+గి కపటాత్ము నరభోజనునిన్‌ 
గిరలు యశస్సంపన్నుని 

నరసి యనుజు లక్ష్మణు ననె నా రాము( డిటుల్‌ 


వానర నాథు సైన్యమును బన్నుగ( గూడి మరుత్కుమారునిన్‌ 
వానర నేతలం గలసి భల్లగ ణేశుని జాంబవంతునిన్‌ 
సేనను గూడి యింపుగను జేరి నికుంభిల రాక్షసేంద్రు త 


త్పూనుని మాయలన్‌ ఘనుని( దూరము జంపుమ వీర! లక్ష్మణా! 


వాని మాయల నెటి(గిన యీ నిశాచ 
రేంద్రు(డు విభీషణు(డు వచ్చు నింక నీదు 
వెనుక స్వీయ మంత్రుల గూడి వీర! యనగ 
రాము:డు విభీషణుని( గూడి లక్ష్మణుండు 


అద్భుత పరాక్రము(డు వింటి నంత నెడమ 
చేతి నూని కవచ మూని యాతత ముది 


తాత్ము( డయి నిశిత శర వరాసి యుతు(డు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


రామ పాదములు స్పృశించి లక్షణు( డనె 


నేడు మదీయ కార్ముక సునిర్గత బాణ చయమ్ము రావణిం 
బాడిగ( జేరి చీల్చి వెస వర్మ్మము గూలును లంక లోపలం 
జూడ(గ శుద్ధ పుష్కరిణి సుందర హంసలు చేరు భంగినిన్‌ 


నేడ వధించు రౌద్రు మెయినిం బెకలించి గుణచ్యుతమ్ములై 


అని ద్యుతి మంతుః డిప్పగిది నగ్రజుతో' ద్వరితమ్ముగా గిరల్‌ 
మనమున నింద్రజిత్తు వధ మానక జేసెడు కోర్కి తోడుతం 
దన గురు పాద పద్మములు దాశకి యొనర్చి ప్రదక్షిణమ్ములం 
జనెను వెసన్‌ నికుంభిలకు జైత్య వరమ్మున కప రావణిన్‌ 


తోడుగ నవ్విభీషణు(డు తూర్ణము వెంట జరింప నన్నయే 
పాడిగ( బల్క స్వస్తి యుత వాక్యము లేగెను విక్రముండు తన్‌ 
గూడ(గ వేల వానరులు కూరిమి మారుత నందనుండునున్‌ 


వేడుక మీటి లక్ష్మణు(డు వెన్కను రా నసురేంద్రు మంత్రులున్‌ 


వేగ మరుగుదెంచి పెద్దదౌ హరి సైన్య 
ము పరివేష్టిత మయి మూరి నడవ 
లక్షణుండు బుక రాజ బలము గాంచె 


దారి లోన నిలువ నీర వరుడు 


చాల దూర మే(గి సౌమిత్రి మిత్ర నం 
దనుఃడు రాక్ష సేంద్రు తద్ద బలము 

దూర మందు గాంచె దోరంపు వ్యూహమ్ము 
నందు నుండ ధన్వు లందు ఘనుడు 


వాని మాయామయుని( జేరి పర దమనుః(డు 
లక్ష్మణుండు ధనుప్పాణి రఘు వరాన్వ 
యోత్తముండు నిలిచెను బ్రహ్మోక్త గతిని 
సంహరింప నాత్మ దలచి సంగరమున 


అరు దగు ప్రతాపవంతు(డు 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


కం. 


నరవర సూను:డు విభీషణ సమేతుండై 
హరి వీరు డంగదునితో 
మరుత్సుతుని తోడ నసుర మండలి గాంచెన్‌ 


దొచ్చె నమల శస్త్ర రుచుల 

నచ్చమ్మును ధ్వజ రథ నిచ యాభేద్యమ్ముం 
జెచ్చెర సు రయము భయదము 

నద్బీకంటి( బోలు దాని నరి సైన్యమ్మున్‌ 


23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది 


కం. 


కం. 


యేనవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 86. 


విభీషణుని యుపాయమున లక్ష్మణు( డింద్రజిత్తునిపై నమ్ముల వాన కురిపింప వానర రాక్షసులకు 
ఘోర యుద్ధము జరుగ నింద్రజిత్తు హోమము నాపి రణోద్యుక్తుడు కాగ హనుమంతుడు 
రక్కసులను బాధించుచు రావణిని ద్వంద్వ యుద్ధమున కాహ్వానింప లక్ష్మణు( డింద్రజిత్తును 


గాంచుట. 


అట్టి యెడ విభీషణు+ డనె 

నిట్టు లహితములు రిపులకు నింకం గడు మే 
ల్వుట్ట స్వజనులకు దశరథు 

పట్టిం గని యర్థ సహిత వాక్యము లలమిన్‌ 


కనబడు రాక్షస సేనను 

ఘన వర్ణాభము నెదుర్పగ దొడ(గ వలయున్‌ 
మనుజేంద్ర! తరులను గరము 

ల నూని శీఘ్రముగ నిష్టు ప్లవగ వరేణ్యుల్‌ 


చం. 


కం. 


చం. 


రావణి సేన నెల్ల వెస లక్ష్మణ! త్రోల( దొడంగి నంతటం 

జేవ మహోగ్ర సేనయె విశిర్ణము గాగ నతండు దృశ్యుః డౌ 

నీ వని వజ్రి వజ్ర సదృ శేషు చయమ్ములు సిమ్మి యుర్కుమా 
నీ వసురుండు హోమపు+( బనిన్‌ నెరవేరక మున్న లక్ష్మణా! 


చంపుము యీ దురాత్ముని వెసం గడు వంచకు నీ యధార్మికుం 
దెంపున( గ్రూర కర్మముల దేలెడు రావణి లోక భీకరుం 

బంపెను లక్ష్మణుండు విని పల్కు లనంగ విబీషణుండు దా 
నంప జడిన్‌ భృశమ్ముగ దశానన సూనుని( దా(క నంతటన్‌ 


హరి వర బుక్ష వీర వరు లద్రి నఖాగమ యోధపుంగవుల్‌ 
పరువిడి రెల్లరుం గలసి భైరవ రాక్షస సైన్య భూమికిన్‌ 

ఖర శర ఖడ్గ తోమర నికాయము తోడను శక్తి యుక్తులై 
హరుల జయింప గోరుచు రణాంగణ మం దెదిరించి రాసురుల్‌ 


పరఃగెను ఘోర యుద్ధ మట వానర రాక్షస వీర కోటికిం 
బురమున లంకలో+ జెల(గె బోరన శబ్దము లెల్ల దిక్కులం 
దరువుల శైల శృంగముల దద్దయు వాడి శరమ్ములన్‌ నభం 
బురువుగ నయ్యె నావృత మహో వివి ధాకృతి హేతి కోటినిన్‌ 


ప్లవగుల మేనులన్‌ వికృత వక్తులు బాహులు నైన రక్కసుల్‌ 


గవియుచు శస్తముల్‌ సొనిపి కయ్యము నందు భృశమ్ముగా భయ 
మ్ము వొడమ(ం జేయ నా హరులు మూరి శిలాతరు సంచయమ్ము ల 


ల్ల విసరి కొట్టి చంపి రని రాక్షస వర్యుల నెల్ల నుగ్రులై 


సుమహా కాయులు వానరు 
లు మహా బలులు సెలరే(గి రోషం బడరన్‌ 
సమర మొనరించు రాక్షసు 


ల మనమ్ముల భయమును దనరగ జేసి రటన్‌ 


తన బల మరితం బని సుదారుణ రీతిని శత్రుకోటిచే 
వనట మునింగి నట్లు విని వంతను రావణి లేచె హోమపుం 


ఆ.వె. 


కం. 


బని ని(క వీడి వృక్షముల ధ్వాంతము నుండి సరోష చిత్తు(డై 


మును తగ గూర్చి నట్టి రథముం దమి నెక్కె సుసంయుతమ్మునున్‌ 


భీమ ధనుర్ధరుం డసిత వేష్టిత మేఘ సమప్రభుండు ర 
కామిత రోహి తాస్య నయ నాగ్రహ మూర్చితు( డంత కాభు(డై 
తా మరలంగ రావణిని* దద్భల మారసి తేరుపై నటుల్‌ 

భీమ జ వాసురధ్వజిని వెన్కకు+ దిర్గె నెదిర్స లక్ష్మణున్‌ 


అంతట శైల సన్నిభ మహా కపి యెత్తి దురాసదమ్మునుం 
బంతము మీటిగా హనుమ పాదప మొక్కటి మొత్తె సైన్యమున్‌ 
సాంతము రాక్షసావృతము నల్క ననేక కుజాలి జేసె వి 


కాంతు(డు కాల వహ్ని వలె గాల్చుచు రక్కసులన్‌ విసంజ్ఞులన్‌ 


వీరు( డట్లు సేయ విధ్వంసము బలిమి 
ని హనుమంతు డాజిని నసుర వరు 
లరసి వేల మంది యాయుధములు వెద 
జల్లి రలుక తోడ బెల్లుగాను 


శూల వరాలి శూలధర శూరులు కత్తుల ఖడ్గధారులున్‌ 
మేలుగ శక్తి హస్తులు నమేయపు శక్తుల బట్టిసమ్ములన్‌ 
వీలుగ పట్టిసోగ్ర ధర వీరులు కుంత గదా శతఘ్నులుం 
గాల వరాయసేద్ధ పరిఘవ్రజ ముద్గర భిందిపాలముల్‌ 


ఘోర పరస్వధమ్ములును గొ ట్టరి వైచి తలమ్ములం బగన్‌ 
మూరగ పిద్గులన్‌ బలిమి ముష్టుల వజ్ర నిభమ్ములన్‌ ఘునున్‌ 
మారుత నందనుం గదిసి మారుతి కూడ యెడందః( ర్రుద్దు(డై 
వారల ఘోర నాశమును వారక చేసెను భండనమ్మునన్‌ 


కనె నింద్రజిత్తు శైల ని 
భుని నరులను జంపువాని ముక్తత్రాసున్‌ 


హనుమంతుని( బవన కుమా 
రుని సమరమ్మునః జెలంగ రోషాత్ముండై 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


సారథిం గాంచి పల్కె నిటు చక్కగ నేగుమ యెచ్చ టుండె నా 
వీరుడు మారుతాత్మజుఃడు వేగమ యచ్చట కంచు నింద్రజి 
తారయ నాప కున్న నిట నంతము సేయును రాక్షసావలిన్‌ 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


మూరి యనంగ నయ్యరదమున్‌ విని సారధి తోలె( జెంతకున్‌ 


చేరి దుర్ధ్గర్దు( డసురుండు మారుతిని(గు 
రెంచె నింద్ర జిత్తమ్ముల సంచయమ్ము 
ఖడ్గ పట్టి సాసి కుఠార కాయ మంత 
గపి వరేణ్యుని తల పైన విపులముగను 


కొని మారుతి యా శస్త్రము 

లను ఘోరముల+ బలికె ననిల సుతుడు రోష 
మ్మున నావిష్టు డయి భృశము 

గని రక్కసుని వచనములు కపి వీరు డిటుల్‌ 


రావణ సుత! కుమతి! రణము నా తోడ శూ 
రుండ వైన జేయు ముండ నేర 

వీ వసువుల తోడ నీ వాయు పుత్రుని 
జేరి తేని మీటీ పోరు నందు 


దుర్మతీ! ద్వంద్వ యుద్దము తూర్ణ మొస(గ 
థ (x) 

నెంచి తేని నా క విట నంచితముగ 

బాహు యుగ్మములం బోర వలయు సైచి 

తేని నా వేగము ఘను(డ నీ వసురుల 


వింటి నెత్తి వచ్చు వీరు(డీ యింద్రజి 
త్తు హనుమంతు వధకు దొడగు నంచు 
లక్ష్మణునకు+ జెప్పె రావణాత్మజు( జూపి 


యవ్విభీషణు(డు మహాసురుండు 


ఇత(డు వాసవుని జయించె సుతు(డు రావ 
ణున కరద మెక్కి చంపు హనుమను వాని 
నప్రతిమ శరముల జీవితాంతకరము 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


తే.గీ. 


ల రిపు వారితముల( జంపు లక్ష్మణ! వెస 


అరి విభీషణుం డయి నట్టి యా విభీష 
ణుండు వలుక నవ్విధి లక్ష్మణుండు గాంచె 
పర్వత నిభు రథస్టుని. బర దురాస 

దుని దశానన సుతు బల్లిదు నసురేంద్రు 


23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నెనుబది 


కం. 


చం. 


చం. 


యాబవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 87. 


విభీషణు(డు లక్ష్మణుని( గొనిపోయి యింద్రజిత్తును హోమము పూర్తి చేయక మునుపె వధింప వలె 
నని పలుక నాతనిని రావణి గాంచి దూషింప రావణుని పాపకార్యముల వలన దాను రాముని 
నాశ్రయింప వలసె నని పలికి లక్ష్మణుని బాణ వేగమునకు స సైన్యము నీవు నాశనము కా(గల వని 
యింద్రజిత్తుతో' బలుకుట. 


వచియించి యిట్లు వాక్యము 

లుచితముగ ముదంబు వడసి యుత్తమ ధనువున్‌ 
రుచిరముగ గొన్న లక్ష్మణు 

నచలితు( గొనిపోయె రావణానుజు(డు వెసన్‌ 


అరిగి కొలంది దూరము మహావన మత్తణి జొచ్చి యంత నా 
సుర వరు డా విభీషణు(డు సూపెను రావణి సేయు కర్మముం 
దరువును నీల మేఘ నిభ దారుణ రూపము మట్టే చెట్టునున్‌ 
గురు రఘు వంశ వీరునకు గొప్ప నిషంగికి రాము భ్రాతకున్‌ 


బలి నిట భూతరాశి కిడి బల్లిదు' డంతట నింద్రజిత్తు వచే 


కం. 


చం. 


ఆ.వె. 


కలనున కే(గు నెల్లరకు( గన్పడ కింతయు( జంపు సంఖ్యపుం 
దలమున నెల్ల శత్రువుల దారుణ మార్గణ పంక్తి నింక బ 
ద్దుల నని జేయు రక్కసు(డు దుర్భ్ణయు(డాౌ రణ మందు లక్ష్మణా 


చేరక మున్న రక్కసు:డు చెట్టును మటిని రావణాత్మజుం 

టి అ 
డో రఘువీర! మార్గణము లుగ్రములం దగ వేసి వానినిన్‌ 
సారథిం దేరు నశ్వముల( జంపుమ యం చన నాలకించి యా 
వీరుడు వాని కట్టె యని వింటిని జిత్రము+ జాచి నిల్వ(గన్‌ 


కనబడ రావణో దృవుడు ఖడ్గము కంకట మూని సధ్వజుం 

డనల సమాన వర్ణ సుమహారథ మందు మహా బలుండు వ 

ల్కె నినకు లేద్ద తేజు డట లీలగ దుర్భయ! నిన్ను బిల్పు చుం 
థి జ 

టి నిపుడు సంగరమ్మునకు డిగ్గన నిమ్ము రణమ్ము నింపుగన్‌ 


అన విని తేజస్వి మహా 

మనస్వి దశకంరు పట్టి మనుజేంద్రుని చెం 
తను గాంచి విభీషణుని వ 

చనమ్ములు వచించే నిట్లు చాల పరుషముల్‌ 


ఇచటనె పుట్టి పెర్గితివి యెన్న స్వయమ్ముగ నాదు తండ్రి కీ 

వు చిన సహోదరుండ వయి పుత్రున కివ్విధి నీయ హానినిన్‌ 
రుచిర మటంచు నెంచెదవె ద్రోహి! పితృవ్యుఃడ వయ్యు దుష్ట! నీ 
వు చెలిమి జాతి గోత్రమున( బూనవు కూరిమి ధర్మ దూషణా! 


నీదు ధర్మ మేని సౌదర్య మేని త 
లపవు నింద్యుడవు ధర సుజనులకు( 
గలుగు జాలి నిన్ను గన స్వజనుల వీడి 
కొలువ'బరుల నీచ! తలపడితివి 


ఎక్కడ స్వప్రజా వసన మెక్కడ యన్య జనాశ్రయమ్ము నీ 
వక్కట యల్పబుద్దిని? దదంతర మెన్న + డెటుంగ నేరవే 

wm 
యెక్కుడు మంచి వారయిన నేమి పరుల్‌ గుణ హీను లైననుం 
జక్కని వారె స్వీయ కుల సభ్యు లమిత్రు( డమిత్రుఃడే కదా! 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


చం. 


ఎవ్వడు తన పక్షమ్మును నిట్లు వీడి 
చేరునొ పర పక్షమ్మును జెంద స్వీయ 
పక్షము విలయం బక్కట పరుల వలన 
జంప బడును దాను బిదప సత్వరమ్ము 


జాలి లేక యిట్టి మే లిడని పనిని 
స్వజన గణములో నిశాచరేంద్ర! 
చేయ నీక తగును జిత్రముగను దశ 
వక్త సోదరుండ! పౌరుషమున 


అన నిట్లు భాతృ పుత్రుడు 

విని పలికె విభీషణుండు వింతగ నా వృ 

త్రి నెటు(గని వాని వలె నే 

లను వాళెద వివ్విధముగ రావణ తనయా! 


కుద్ర! రాక్షసేంద్ర సూను! గౌరవమున 
వీడు పరుష ముద్భవించినః గడు 

క్రూర చరు లసురుల కులమున మేటి నృ 
గుణ మరాక్షసమ్ము కుమతి! నాది 


అలర నేర దారుణ కర్మముల నెడంద 
సంచరింప నెన్న( డధర్మ సంచయమున( 
దమ్ముడు గుణ హీను డయిన నెమ్మి జూడ 
కెట్టు లన్న తమ్ముని వీడు నెన్న( డైన 


పురుషుని నధర్మశిలుని 

దురిత చరితునిః ద్యజియింప( దోరపు సుఖమున్‌ 
ధరం బడయం+ గలరు ఘోరపు 

టురగమ్మును వీడి నట్టు లుత్తమ పురుషుల్‌ 


పరుల ధనమ్మునుం బరుల భార్యల గైకొను దుష్ట చిత్తులం 
ద్వరితము వీడ నొప్పు జ్వలితంపు గృహమ్మును వీడు నట్టులం 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


బర ధన దారలం గొనుట వారక మిత్రుల సంశయించుటల్‌ 
కర మివి మూడు దోషములు కల్గిన నిచ్చు క్షయమ్ము బాలకా! 


మునులను జంపుటల్‌ సురల మొత్తుట మానము రోష వైరము 
ల్మనమునః బ్రాతి కూల్యమును రాక్షస నాధుని ఘోర దోషముల్‌ 
దన గుణ రాశి మూసినవి తద్ద గిరిన్‌ ఘన రాశి మూయు భం 

గిని సిరి నింక జీవితము గృత్స్నము నాశము సేయు దోషముల్‌ 


నాదు భ్రాత దోషములచే నీదు తండ్రి 
విడువ బడెను నా చేతను దడయ కుండ 
బురము లంకయు నీవు నసుర విభుండు 
నుండ నేరరు నీ జనకుండు నింక 


నీచ! బాల! దుర్వినీత! దుర్గర్వి! కా 

౧ 
లంపు(' బాశమునకు నింపుగాను 
బద్ధుడ వయి తీవు పల్కు మేమే మన 
నెంచి తన్నియు నను నెలమి నింక 


నన్ననగ నేల నిచ్చట 

నిన్నుం జేరె వ్యసనములు నే డివ్విధి నీ 
వన్నగమును న్యగ్రోధము 

నెన్నం డికః జేర లేవు హీన చరిత్రా! 


ధిక్కరించి నీవు ధీరు( గాకుత్సు న 
® 
శక్యు(ఃడవు బ్రతుక నృసత్త మేంద్రు 
లక్ష్మణు నెదిరింపు రణ మందు యము నింట 


సమసి సురల పనిని జలుపు దెలమి 


చూపు ముద్యతంపు బలము తూపుల వ్యయ 
ము ననరింపుమ యాయుధములను గూడి 
లక్ష్మణు శర మార్గమ్మున రాక్షస! పడి 

సబల మే(గ లే వసువులు సడల కుండ 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నెనుబది 


యేడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము రికి. 


లక్ష్మణ మేఘనాదులు ఘోరముగా యుద్ధము చేయుట. 


కం. విని యటులు విభీషణుని వ 
చనమ్ములను శక్రజిత్తు సక్రోధుండై 
చనె జెంతకు రయమున( బలి 


కె నంత గడి(ది పరుషంపు గిర లిబ్బంగిన్‌ 1. 


చం. అరద మలంకృతమ్ము నసితాశ్వయుతమ్ము ఘనమ్ము నెక్కి యా 
ఖర కరవాల సాయుధ నికాయ సమేతము నంతకోపముం 
డురువును వేగ వంత మగు నుగ్ర ధనుస్సును సాయకమ్ములం 
బర బల భేదకమ్ములను బట్టి నిశాచరు( డేశగుదెంచినన్‌ 2. 


ఉ. కాంచి ధనుర్దరుండు నర కాంతుని లక్ష్మణు నయ్యలంకృతుం 
గాంచన భూష ణావృతుఃడు గ్రాలి రథమ్మున వీరు( డింద్రజి 
త్తంచిత రీతి మారుతి వరాంసముపై రఘు వీరు డుండగా 
మించి విభీషణుం గలసి మిత్ర నిభుండు వచించె వారితో 3. 


తే.గీ. సంభ్రమమున సామిత్రిని సహవిభీష 
ణుని( గపీంద్రులం గని దశానన సుతుండు 
చూడు+ డిట నాదు శౌర్యము నేడ యంచు 
నాపు(డు మదీయ శరవర్ష మరసి మీరు 4. 


తే.గీ. నాదు వింటి నుండి వెడలు నా శరములు 5, 


చం. 


తే.గీ. 


కాల్చి వేయును వేగ మీ కాయములను 
దూది కుప్పను గాల్చెడు దుస్సహంపు 
టగ్ని భంగిని నీ సంగ రాంగణమున 


చూడుడు తీక్ట బాణముల శూల స తోమర బుషి శక్తులన్‌ 
నేడు యమాలయమ్మునకు నిష్టుర రీతిని మిమ్ము పంపెదన్‌ 
వాడి శరోగ్ర వృష్టి నిటంబన్నుగ నే సృజియించి యార్వ(గా 

స] 
నోడక నిల్చునే యెదుట నొక్క(డు నక్కట మేఘ భంగినిన్‌ 


మున్ను నిశం బురస్సరుల పొందిక నిర్వురు నా శరమ్ములం 
గ్రన్నన నస్థి జాశని నికాశములన్‌ ధరపై విసంజ్ఞులై 

చెన్ను నశింప గూలితిరె చేటు స్మరింపరె సర్పరోషు:డన్‌ 
నన్నెదిరింప రా' దల(తు నా మది గాలుని( జేరి నట్టులన్‌ 


విని యసురేంద్రు గర్జితు నభీతు(డు లక్ష్మణు( డాగ్రహుండునై 
మినుకులు వల్ళా నిట్లసుర! మించి వచింతువు దుర్గమమ్ములా 
పనులకు+ బార మింపుగను బారము చేతల నెవ్వ( డోజః జే 

రు నతడు బుద్ధిమంతు( డగు గ్రూర మనస్స్కు(డ! యించి చూడ(గన్‌ 


అన్యుల కొనరింప నసాధ్య మైన కర్మ 
ము నొనరుప నసమర్ధు(డ! ఘన గిర లని 
వ్యర్ణములను గృతార్లు(డ నైతి నంచుః 
[త] డ) 1 
దలంతు వీవు దుర్మతి! సంతతమ్ము నరయ 


అప్పుడు నీవు మాయ మయి యాజి గణించిన మార్గ మెంచశగా( 
దప్పక యాౌను నీచ మగు తస్కర మార్గము వీర సేవితం 
బెప్పుడు కాదు బెక్కు లన నేల శరావలి నెట్లు నొంచి తీ 


వొప్పుగ( జూపు మిప్పు డది యూటక యివ్విధి వా నేలనో 


అన విని యింద్రజిత్తడరి యాజి జయుండు స్పృశించి వింటినిన్‌ 
ఘను(డు బలమ్ము నందు శర కాయము గుర్సె మహా శితావలిన్‌ 
సునిశిత మార్గణమ్ము లవి శూరుని లక్ష్మణు+ జేరి నిస్వసిం 

చు నురగ సన్నిభమ్ము లయి క్షోభ నొసంగె( గరమ్ము వానికిన్‌ 


10. 


11. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


చం. 


వేగవంతు( డసుర వీరుడా యింద్రజి 
త్తు సుమహా రయములు తూపు లేసి 
సమర మందు శూరు సౌమిత్రి శుభ లక్ష 
ణు వెస గొట్టె రావణు తనయుండు 


శర విద్దుండై కాజు రు 

ధిరమ్ము శ్రిమంతు(డు రణ ధీరుండు వెలిం 

గె రఘుకుల వీరుడు విధూ 

మరుచిర పావకుని వలె సమర తల మందున్‌ 


నిజ కర్మమ్మును గని యిం 

ద్రజిత్తు సముఖమున కరిగి రాక్షస రాజా 
త్మబజు( డంత మహానాద 

మ్మ జేసి వచియించె నిట్లు ముది తాత్ముండై 


టెక్కల వాడి తూపు లివి జివ్వున వీడి మదీయ కార్ముకం 
బెక్కుడు వేగవంతములు నింపుగ గైకొను నీదు ప్రాణముల్‌ 
గ్రక్కున జీవితాంతక శరమ్ములు లక్ష్మణ శన సంఘముల్‌ 
నక్కలు గ్రద్ద లెల్లయు ఘనమ్ముగ వ్రాలును జావ నీ పయిన్‌ 


కత్రబంధు భక్తు సౌమిత్రి! భ్రాత న 
నార్యు నిన్ను రాము డధమ బుది 

wm 
గాంచు నేడు హతము గాగ రణమ్మున 
నాదు శర చయమ్ము నాట మేన 


చూచును సడలిన కవచిని 

నాచే హతుని శిరము దెగిన నరుని( జ్యుత నా 
రాచుని సౌమిత్రి! యిచట 

వేచిన నొకయింత తడవు వీర వరేణ్యా! 


విని యన రావ ణాత్మజు(డు వెక్కసమౌ పరుషమ్ముగా నటుల్‌ 
కనలి సహేతుకమ్ముగ నృకాంతు(డు వల్కె మహార్ణ వంతముల్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


దనరకు వాగ్ళలమ్మునను దద్దయు వాగెదు క్రూరకర్ము(డా 
కొనుము యశమ్ము( గర్మములు కొంచెము లైన యొనర్చి దుర్మతీ! 


కర్మ మొనరింపకయె పలుకంగ నేల 
నిట్లు రాక్షస! యెవ్విధి నెడ(ద నీదు 
పలుకులను నమ్మ(గలన యా పని(దగ నొన 


రింపు మింక( బలుక నేల రిత్తగాను 


పలుక కుండ నేను బరుషంపు వాక్యమ్ము 
గొంచె మైన నింద యించు కేని 

చేయ కుండ నిన్ను జెప్పక గొ ప్పను 
సుంత చంపు వా(డ చూడు నిన్ను 


త్వరితము లాగి కర్ణముల( దా'కగ నమ్ముల నైదు వేసె దా 

గిర లని యిట్లు లక్ష్మణుడు గిన్కను రావణి భఖొమ్ము పైన నా 
యురగ నిభంపు మార్గణము లుత్తమ పత్ర రయమ్ములే వెలిం 
గె రవి కరాలి సన్నిభము కృత్స్నము నైరృతు వక్షమం దటన్‌ 


ఆ శరముల నొచ్చి కడు నయ్యసురు( డింద్ర 
జిత్తు రావణాత్మజు(డు విశేష రోష 

మునను సుప్రయుక్తము లగు మూడు బాణ 
ములం దిరిగి కొట్టె లక్ష్మణు భూరి బలుని 


నర రాక్షస శార్జూలుర 

పరస్పర జిగీషుల ఘన భండన మయ్యెం 
గరము తుముల మయ్యె ధను 

ర్ధరు లిరువురు పోరు సల్ప దారుణ రీతిన్‌ 


ఇదటు బల సంపన్నులె యిద అరయ 
wm wm 

నిద్ధ విక్రమశాలురె యిద్ద జెంచ 

నెంతోొ విక్రాంతు లిద్దణు నెల్ల యస్త 


శస్త్ర నిపుణు లజేయులు శౌర్య బలులు 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


కం. _ గగనమ్ము నం దడరు గ్రహ 
యుగమ్ము భంగి బలవృత్ర యుగ్మము పగిదిన్‌ 
విగత భయులు సంగ్రామము 
న(గడు దురాసదులు పోరున( జెల(గి రుభయుల్‌ 


తే.గీ. అమ్మహాత్ములు సింహ ద్వయమ్ము వోల 
నృవర రాక్షస సింహు లనేక మార్గ 
ణౌఘములు సృజియించి బలాఢ్యు లడరి 


సంతసమున నొనర్చిరి సంగరమ్ము 


తే.గీ. ముదితులు సమార్గణ ధనుర్విభూషితులు జ 
యార్డు లొండొరు లపుడు న రాసురర్ద 
భులు శరౌఘ వర్షము మేఘము వలె నాజి 
భృశము వర్ణింప జేసిరి వీర వరులు 


ఆ.వె. వృద్ధి సెంది భృశము యుద్ధ మందు రణ కో 
విదులు మాటి మాటి కుదరి శిత శ 
రాసి శస్త దండ హస్తులు శంబ రేం 


ద్రులను బోలి యొండొరుల నడిచిరి 


25. 


26. 


27. 


28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది 


యినిమిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 89. 


లక్ష్మణేంద్ర జిత్తుల భయంకర యుద్ధము గొనసాగుట. 


కం. సంధించి శరమ్ములు మో 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


హాం ధాసురుని పయి రాఘ వానుజుఃడు మహా 
స్కంధుండు వైరి జన దహ 
నేంధను(' డహి భంగి నిశ్వసించుచు వైదెన్‌ 


వాని జ్యా తలంపు స్వనమును నాలకిం 
ప నసుర నిచ యాధిపతి వివర్ణ 

వదను' డయ్యె మనుజ వర్యుని లక్కణు 
గాంచె నింద్రజిత్తు మించ వంత 


కని యసురున్‌ విషణ్ణ ముఖు( గయ్య మొనర్చుచు నున్న లక్ష్మణుం 
గని వెస నవ్విభీషణు(డు గాంచ నిమిత్తము లేను వీని యం 

దు నెద( దలంతు నీత డని దోీరము దుర్భలు డయ్యి నంచు శం 

క నరయ నిందు వేగపడ+ గార్యము నీ కని పల్కె నత్తణిన్‌ 


శరముల నెక్కు పెట్టి ఫణి సన్నిభ మార్గణ పంక్తి వానిపై( 
గురిసెను దీక్టముల్‌ విషము గూడిన ఘోరత రాహి కోటికిన్‌ 
సరి యగు వాని వేయ+గను శక్ర మహాశని సన్నిభమ్ముగా 
శరములు దాక విగ్రహము సర్వము క్షోభిల నందె మూఢతన్‌ 


ఒక్క ముహూర్త కాలమున నూటిట నంద(గ నింద్రియమ్ములుం 
జక్క(గ సంజ్ఞనుం బడసి సౌమ్యుని లక్ష్కణు( గాంచి సంస్థితున్‌ 
స థ 
మిక్కిలి వీర్యునిం గదిసి మీటిన యెట్జ్ఞ(దనంపు( గన్నులం 
బిక్కటిలంగ నాగ్రహము వే పరుషమ్ములు దిర్గి యిట్లనెన్‌ 


ఏల తలంప వీవు మును నిచ్చట బభ్రాతను గూడి యక్కటా 
నేల విసంజ్ఞ దొర్లుటను నెమ్మది బంధితు లైన రీతి మీ 
రాలము లోన వజ్ర సదృ శాతత ఘాత శరీరులై భువిం 
గూలిరి సానుగాము లయి ఘోరముగా( బ్రథమంపు టాజిలో 


నన్ను నెదిరింప నెంచెదు సన్న గిల్లె 
నేస్మృతి దలంప నీకు లే దేని యేగ 
నెంచితివొ యంతకుని యింటి కీవు నిక్క 
మంచు దలశతు దీని నెడద నంచితముగ 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


మొదట జరిగి నట్టి పోరు నందు మదీయ 
విక్రమమ్ము నీకు సక్రమముగ 

గాన రాక యున్న నేన చూపించు వా( 
డ నిలు మిచట ధైర్యమును వహించి 


వాడివి సప్త బాణములు వైచెను రావణి పల్కి యిట్టులం 
బాడిగ( దాక లక్ష్మణుని బాణములం బది యాంజనేయుపై( 
దాడితు( జేసె మార్గణ శతమ్ములు వైచి దశాస్యు బ్రాతనుం 
గూడగ రెండు రెట్టు లయి క్రోధము సత్వర మవ్విభీషణున్‌ 


అని( గని యింద్ర జిత్తు పని నన్నర వర్యు(ః డభీతి నవ్వుచుం 


బని యిది యల్ప మైన దని పట్టి శరమ్ములు తద్ద ఘోరముల్‌ 


గినుక వహించి లక్ష్మణు(డు కేలను రావణి పైన వైచి ప 


ల్కైను రణ శూరు లివిధము రిత్తగ వేయరు మార్గణమ్ములన్‌ 


శరములు లఘువులు నీవి య 

సుర! బలమం దల్పము లయి సుఖ దమ్ములునై 
పర(౧ం గన జయ కాంక్షులు 

దుర మిట్లొనరింప రనుచు( దూపులు పటబిపెన్‌ 


కాంచనంపు టసురు కవచము లక్ష్మణ 
ముక్త ఘోర బాణములకు విటిీగి 
రథము పైన నంబరమ్ము వీడి పడు చు 
కల గమి వలె గూలె( గదన మందు 


కాండ పంక్తి దొలగ గవచమ్ము గాయమ్ము 
లడర గాత్ర మందు నయ్యసుర వ 

రుండు రావణాత్మజుండు వెలింగె( బ్ర 

త్యూష మందు వెలుగు ద్యుమణి వోలె 


రావణి యుగ్రుఃడై కరము లక్ష్మణు( గొట్టెను భీమవిక్రమున్‌ 
వావిరి వేయి బాణముల బ్రద్దలు గా గవచమ్ము కర్మముల్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


లావున వీరు లత్తణి దురమ్మునః జేసి పరస్పరమ్మునుం 
గేవల మెంచి డెందముల గెల్పును మార్కొన దూశి రిర్వురున్‌ 


శరములు నాట దేహముల సర్వ శరీరము రక్త సిక్తమై 

పరగగ వీరు లిర్వురకు భండన విజ్ఞులు నిశ్వసించుచుం 
దిరుగుచు వ్యాకులం బయి యతీతము యుద్దము వర్తిలంగ వా 
రిరువురు దీర్ణకాల మొన రించిరి విద్ధుల నొక్కరొక్కరిన్‌ 


భీమ విక్రము లిర్వురు తాము జయము 
నంద నుద్యుక్తు లైరి కయ్యమ్ము నందు 
బాణ జాల కీర్ల కవచధ్వజులు కార్చు 

(x) 
చుష్ట రుధిరమ్ము సెలయేరు లుదకము వల 


కడచెను కాల మెక్కువగ( గయ్యము సేయుచు నుండ నిర్వురుం 
గడు శర వర్ష పాతమున( గాల మహాసిత మేఘ భంగినిన్‌ 
బెడిదము లైన శబ్దములు వెల్వడ నాజిని మిక్కుటమ్ముగన్‌ 
బడలిక సుంతయుం గనరు భండన మాప దలంప రిద్దజున్‌ 


అస్త్ర విదు లందు నుత్తము లస్త్రములను 
మాటి మాటికి జూపుచు మేటి యమ్ము 
లిరువురు ననేకములు వేసి యెల్ల నింగి 
గప్పి రుచ్చావచమ్ముల నప్పు డడరి 


చేసి రిరువు రాజి చిత్రముగను దేలి 

కగను బాగుగాను విగత దోష 

ముల నడరుచు(' దుములముగను ఘోర తర మ 
న్నరవ రాసుర వర నాథు లపుడు 


వారల తుములస్వనములు 

మూరెను నిర్ణాత నిభము భూరి చలనముల్‌ 
దారుణముగం బుట్టించెను 

ధారుణి విడివిడిగ సమర తలమున( గాంచన్‌ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


వా రిరువురు నిట్టూర్చుచు 

ఘోరముగ రణం బొనర్ప( ర్రుద్దత నింగిం 
దారాడు చున్న భీకర 

వారిదముల ధ్వనుల మించె వారి రవమ్ముల్‌ 


పసిడి పింజల( దనరారు వాడి సెలలు 
సేసి నట్టి పుండ్లు భృశము సెలగు చున్న 


వారు కార్చిరి రక్తము బల్లిదులు య 
శస్స్పులు జయనిశ్చయులు భృశం బుభయులు 


ఆజి మేనుల పయి నభ్ర పుంఖ శరము 
లెల్ల బడి మనుజ వరేంద్ర రాక్ష 
సేంద్రుల రుధిరమున నిచ్చ( దడిసి ప్రవే 
సించినవి పుడమిని జిత్రముగను 


నిశిత శస్త్ర రాశి నింగి నన్యమ్ముల 
దాి వా రిరువురు తద్ద యలిగి 

వేసిన శరము లవి వేల ముక్కలుగ జే 
సినవి విటిచి వాని శీఘ్రముగను 


వారి శర జాల మయ చయ 

మా రణమునః గ్రతువున జ్వలి తాగ్నుల సరసన్‌ 
మూరెడు కుశ చయ నిభముగ 

దోరమ్ముగ గాన వచ్చె దూర్ణం బచటన్‌ 


ఘను లా కృతవ్ర ణాంగులు 

కనబడిరి మహాత్ములు దృఢ కాయులు సమర 
మ్మున(బత్ర హీన పుప్పిత 

ఘన శాల్మలి వృక్ష కింశుక తరు నిభముగన్‌ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


కోరుచు జంప నొండొరుల ఘోర రణం బొనరించి రిద్దబున్‌ 
వీరుడు లక్ష్మణుం డసుర వీరుడు రావణి మాటిమాటికిం 
బోరున గొట్ట రావణ సుపుత్రుని లక్ష్మణు( డింద్రజిత్తు రో 


ఆ.వె. 


కం. 


కం. 


షారుణ వర్ణ నేత్రుఃడు మహాత్ముని లక్షణు( గొట్ట నుగ్రుడడై 


సుంత యలసట బల వంతులు వొందరి 
రువురు నాట ముల్కులు తనువులను 
మొలచి పెరి(గి నటి మొక్క లున్నట్ట ప 
అ అ 
ర్వతముల పగిది గన బడిరి వారు 


అనలమ్ము భంగి రుధిర 

మ్మునం దడిసి గాత్ర రాశి ముల్కుల తోడన్‌ 
ఘనముగ వెల్లుచు నుండెను 

మను జాసుర వీరులకు సమరతల మందున్‌ 


కడచెను గాలము మిక్కిలి 
యడరుచు ననరింప రణము నత్యుగ్రముగన్‌ 
బడలిక నందటు సుంతయు 


నెడ రణ వైముఖ్యము గన రింతయు నిరువుర్‌ 


సమరశ్రమమ్ము నాపగ 
సమ రాజిత లక్ష్మణునకు సాయ మొనర్బన్‌ 
సమరమున విభీషణుడే 

సమంచితం బాత్మ( దలచి చయ్యన నిలిచెన్‌ 


28. 


29. 


30. 


31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నెనుబది 


తౌ మ్మిదవ సర్గము. 


యుద్ద కాండము 


సర్గము 90. 


లక్ష ణేంద్రజిత్తుల ఘోర యుద్దము గొనసాగుట, విబీషణు(డు రక్కసులను వధించుచు వానరుల 


తే.గీ. 


ర 


తే.గీ. 


బ్రోత్సహించుట, రావణి సారధిని లక్ష్మణుడు వధింప వానరులు రథాశ్వములను జంపుట. 


కలగని మత్త కుంజర నికాశుల మానవ రాక్ష సేంద్రులం 
దలచి పరస్పరమ్ము వితతంపు జయమ్మును బోరు వారినిన్‌ 
బలు:డు విభీషణుండు గన వారి రణమ్మును సంగ రావనిన్‌ 
నిలిచెను భీమ చాపమును నెమ్మి ధరించి కుతూహలమ్మునన్‌ 


వింటిని జాచి యయ్యసుర వీరు(డు రావణు భ్రాత యంతటం 
గంటక సన్ని భాగ్రములు కాండము లేసెను రాక్ష సాలిపై 
నంటంగం దీక్ట్య మార్గణము లంగము లగ్ని నిభమ్ములై నభం 
బంటు నగమ్ములం జెజిచు నక్షజ భంగిని జీల వారినిన్‌ 


అవ్విభీషణు సచివులు హస్తముల ధ 
రించి శూలాసి పట్టిస సంచయమ్ము 
నెల్ల రక్కసులం గొట్టి రిద్ద వీరు 

గ టె ధ 
లాజి( జెలరే(గి భృశముగం దేజు దనర 


గున్నల మధ్యః( గుంభి వలె గొప్పగ నుండె విభీషణుం డనిం 
దన్నటు లుండ( జుట్టుకొని తన్నిజ మంత్రులు ప్రీతి రక్కసుల్‌ 
అ 
చెన్నుగ రాక్షసోత్తము:డు సేరి ప్లవంగుల నూలుకొల్పుచుం 
దిన్నని కాల సంవిదుడు దిట్ట వచించెను బల్కు లిటులన్‌ 
బట బట 


రక్కసులన్‌ వధింప సమరమ్మున( గోరు ప్లవంగు లార! వీ 
డొక్కడె రాక్ష సేంద్రునకు నుండెను దిక్కుగ వీని సైన్య మం 
దొక్క( డితం డి(కన్‌ మిగిలె నూటిక మీ రిటు లేల నిల్లురో 
మక్క నితండు రావణుని మానిన నన్య బలమ్ము శూన్యమే 


హతు డయ్యి నాజి( బ్రహస్తు(డు వీరుం డగు నికుంభు(డు బలుండు కుంభకర్ణు( 

డసుర కుంభుండు ధూమ్రాకు(డు జంబుమాలియు మహామాలియు రయమున ఘను( 
డశనిప్రభుం డింక నసుర సుప్తఘ్ను(డు యజ్ఞకోపుండు బలాతిశయులు 
వజ్రదంష్టుండును వైరిఘ్న వికటుండు సంహాది తపనుండు సమసి రాజి 

బ్రఘస మంద ప్రఘాసులు బల్లిదులు ప్ర 


జంఘ జంఘాగ్ని కేతు లసదృశ రశ్మి 


ఆ.వె. 


కం. 


చం. 


ఆ.వె. 


ఆ.వె. 


కేతు వింక విద్యుజ్జిహుు( డాతత బలు 
డా ద్విజిహుండును సుపార్ఫ్యుః డసుర ఘనుడు 


సూర్య శత్రు వింక శ్రుత కంప నాకంప 
నులును జక్రమాలి నుత పరాక్ర 

మ బలవంతులు నసమానులు దేవాంత 
కుడు నరాంతకుండు గూలి రవని 


వీరి ననేకులన్‌ రిపుల భీమ తరాసుర వీర వర్యులన్‌ 

మీరు వధించి సాగరము మించి తరించి స్వకీయ బాహులన్‌ 
వారక చిన్ని గోష్పదము పన్నుగ దా(టఃగ మీర లర్హులే 
మూరి జయింపుఃడీ మిగులు బోరన( జచ్చిరి వచ్చి దర్పితుల్‌ 


జనకు(డ నేను నిజ కుమా 
రుని జంపు టయుక్తము నృవరు నిమిత్తము నే 
మన మందు వీడి జాలిని 
దనయుని వధియింప దల(తు దారుణ మైనన్‌ 


తనయుని( జంప గోరు చిన తండ్రికి నశ్రులు నిండి కన్నులం 
బని నిట నాపు చున్నయవి వాని వధించు మహా భుజుండు ధ 
న్వి నెగడి యాజి లక్ష్మణుడు వీనికి జెంత( జరించు వైరులన్‌ 
వనచరులార! కూడికొని పన్నుగ( జంపుడు విక్రమించుచున్‌ 


ఇవ్విధము యశస్వి యింపుగ నసు రేంద్రు( 
డురువుగ బురికొల్ప నుత్సహించి 
సంతసమ్ము నంది శాఖామృగులు తోక 
లంగదలించి రెల్ల రమ్యముగను 


వారిదములా గన్న బర్హి సంఘము భంగి 
వానరరభులు రవమ్ము లడరు 

చు నొనరించి రంత ఘనముగ సింహ నా 
దముల భంగిని వివిధమ్ము లపుడు 


10. 


11. 


12. 


అంతట జాంబవంతు(డు సహానుచ రావలి గోళ్ల తోడుతన్‌ 
దంతములన్‌ నఖమ్ములను దారుణ రీతిని నశ్మ్శకో టితో 
వంత లొసంగె మిక్కుటము వైరుల కెల్లను గాంచి రక్కసుల్‌ 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


జెంత( జెలంగి బుక్షపతి శిఘ్రమ కొట్టిరి యాయుధమ్ములన్‌ 


చంపుచుండ రాక్షస గణ సైన్యమ్మును 
జాంబవంతు నాజి శర సునిశిత 
పరశు తోమర వర పట్టి సాదులః గొట్టి 
రసుర వర్యు లడర నాగ్రహమ్ము 


తుముల మయ్యె నంత దురము హర్యసురుల 
కు సురవరుల కసుర కోటి కైన 

పగిది క్రుద్దు లైన వారికి భీమ మ 

హా స్వనమ్ము లడర నద్భుతముగ 


హనుమంతుడు గూడ స్వయము 

ఘను లక్ష్మణు దించి యంత గనలు సెలంగం 

గొని నగము నుండి సాల 

మ్ము నసురుల కదన మొనర్చె( బొలియ సహస్రుల్‌ 


పిన తండ్రి కొస(గి యుద్ద 

మ్మును బలు డయ్యింద్రజిత్తు మూరిన యలుకం 
జనెంబరు వెట్టి తిరిగి య 

మ్మనుజేంద్రుని పైకి బర దమను పైకి వెసన్‌ 


అలుకను లక్ష్మ ణేంద్రజితు లంకము నందు జెలంగు చుండి ము 


13. 


14. 


15. 


16. 


17. 


ల్కుల జడినిం బరస్ప్సరము ఘోరముగా గురియించి యిర్వురున్‌ 
బలముగం గొట్టుచుండగను బల్లిదు లిద్ద అదృశ్యులైరి య 
మ్ముల గమి సూర్య చంద్రులను బోలి ఘనార్తుల వానకారునన్‌ 


కైకొను టేని నెక్కిడుట కార్ముక మందును నారి లాగుటల్‌ 
వీ(కను బాణ ముక్తి గుటి వీక్షణముల్‌ నిజ ముష్టి యత్నముల్‌ 
ప్రాకట రీతి? గన్పడవు వారల పాణుల లాఘవమ్ముచే 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


నా కలహమ్మునం దరయ నన్నర రాక్షస వీర కృత్యముల్‌ 


చాప వేగ మడర సడలి నట్టి శరజా 
లమ్ము కప్ప నక్కజమ్ముగ నట 
నంతరిక్ష మందు సుంతయు రూపమ్ము 
లు కనరాక యున్నవి కనుల కని 


ఒకపరి రావణి లక్షణు 

డొకపరి లక్షణు నసురు(డు నుగ్రమ్ముగ( జే 
రి కదన మొనర్భ్చు చుండగ 

నకటా సందేహ మొదవె నత్యధికముగన్‌ 


వా రిరువురిచే నాజి న 

పారముగ విముక్త మైన వాడి ములికులన్‌ 
నీరంధ్ర మయ్యె గగనము 

తోరముగా( జీ(క టలమె( దూర్ణం బెల్లన్‌ 


పడు వారిద్దణి వీరుల 

కడు వాడివి శత శరములు కవియ(గ దిశలన్‌ 
బెడిదమ్ముగ శర సంకుల 

మడరుచు నయ్యె నలు దిక్కు లాశ్చర్యముగన్‌ 


అంతయు.e జీ(కటి నిండ 

నెంతొ భయమ్ము జనియించే నెల్లెడ లందున్‌ 
శాంతింప(గ పడమటి గిరి 

చెంతను రవి రక్త నదులు సెలగుచు( బాణజన్‌ 


సంగ రాంగణమున( దమి సంచరించి 

క్రూర మృగములు సెలరే(గి దారుణముగ 
నాదములు సేయ భీమ స్వనములు సెలగు 
చుండ వీవఃడు వాయువు మండ డగ్ని 


స్వస్తి కలుగు( గాక సర్వ లోకముల కం 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చు(బలికిరి పరమ బుషు లట జార 
ణులను గూడి దుఃఖితు లయిరి గంధర్వు 
లాజి జూచు చుండి యధికముగను 


అంతట రాక్షసర్షభు హయమ్ముల+ గాంచన భూషితమ్ములన్‌ 
సాంతము కాల వర్ణముల నాజిని నాలుగు కోల లేసి తా 
నెంతొ కలంచె నాల్లిటిని నిన్నర వర్యు(డు లక్ష్మణుండు దు 
ర్దాంత బలో న్నతుం డడరి దండ ధరాభు:(డు విక్రమించుచున్‌ 


ఇంకొక పీత భల్లమున నెంతయొ తీక్ట శరమ్మునన్‌ సు ప 
త్రాంకము లాగి కర్ణముల నంట(గ వాసవ వజ్ర తుల్యమున్‌ 
బింకము నూని సూతు తల వేగము త్రుంచె( జరించు చున్న నా 
యంకము నందు శ్రీ కలితు( డత్తల గర్జ ప్రతిధ్వనింప(గన్‌ 


సారథి రణమందు సమయ మందోదరి 
సుతుడు స్వయ మరదము సుగతి( దోలు 
చుండి ధైర్య మూని వెండి స్పృశించెను 
భీమ ధనువు వేగ వీర వరుడు 


చూచు వారి కద్భుత మయ్యె జూడ నేర్పు 
హరుల మగ్ను( డైన నసురు డతని( గొ ట్ట 
నిశిత శరముల ధను వందు నిలువ గుట్ట 


ముల పయిన దాశరధి బాణములను బబఅపె 


చిక్క నవకాశము లడుచు శిత శరముల 
పంక్తి? బజిపి యింద్రజితుని వడి వడి నొన 
రించు సౌమిత్రి యాజి జరించు వాని 

వీత భీతిని రాక్షస వీరు గాంచి 


కని హతుని సారధిని రణ 
ము నందు రావణ సుతుండు పోరున(' దమక 
మ్మును వీడె విషణ్ణ్ఞాత్ముం 
డు నయ్యె రాక్షస వరేణ్యు(డు కలత సెల(గన్‌ 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


కని దుఃఖావృత తప్తా 
నను నసుర వరేణ్యు మురిసి నగచర యోధుల్‌ 
ఘను లక్ష్మణు శ్లాఘించిరి 


మనుజ వరేణ్యు నతిరధథు సమర దుర్భేద్యున్‌ 


త్వరపడి రయమ్ము వెంచిరి వాన రోత్త 
ములు ప్రమాథి రభస శరభులు ఘనుండు 
గంధమాదనుండు సహింపక నలువురు దు 
మికిరి నలు గుజ్జముల పైకి మేటి బలులు 


పైనంబడిన యంత బర్వత సన్నిభు 


లా ప్లవంగ వీరు లట్లు గుట్ట 


ముల ముఖముల రక్తము స్రవించె నరుణమ్ము 


నలి నేల మీద నాల్లు( గూలె 


తురగమ్ములను వధించి య 

సుర వర్యుని గొప్ప రథము+ జాూర్గమ్ముగం జే 
సి రయమున నెగిరి తిరిగి నృ 

వరు లక్ష్మణు చెంతః బ్రీతి వ్రాలిరి నలువుర్‌ 


హత సారథి రావణి యా 

హతాశ్వ రథ మవతరించి యమ్ముల వానన్‌ 
వితతమ్ముగం గురిపించుచు 

నతి రయమున నుటిీకె రాఘ వానుజు పైకిన్‌ 


అంత లక్ష్మణుడు సురగ ణాధినేతృ 
నిభు(డు వారించె శిత బాణ నిచయమున శ 
రముల గుప్పు పదాతిని రావణి హత 
తురగు సంగరమ్మున బల్లిదుండు సెలగి 


33. 


34. 


354 


36. 


37. 


38. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ దొంబదవ 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


సర్లము. 
౧ 


ఇంద్రజిత్తు లంక కే(గి యన్య రథమ్మును గ్రహించి తిరిగి యుద్ధ భూమి కేెతెంచి ఘోరముగా యుద్ధ 
మొనరించి లక్ష్మణుని యైంద్రాస్తమ్మున నిహతు( డగుట. 


హత హయుః(డు మహా తేజుఃడు 
వితతమ్ముగ+ గ్రుద్దు* డసుర వీర వరేణ్యుం 
డు తనదు తేజమ్మున సమ 

ర తలమ్మున నింద్రజిత్తు ప్రద్యోతించెన్‌ 


ఒకరి నొక్కరు వధియింప నుగ్ర శరము 

లను వలచు వారలు నిరంతరమ్ము జయము 
మసల వనమున( జనుదెంచు మత్త కుంజ 
రోత్తముల భంగి నుపమింప నుభయు లుంద్రు 


ఇచ్చ టచట నుండి యేశగుదెంచు పరస్ప 
రమ్ము చంప నెంచు రాక్షస హరి 
నీరు లంక మందు నేరరు విడువంగ 


వారి విభుల గౌరవమ్ము మీ 


ముదము నొసంగ రక్కసుల మూ౭కకు మెచ్చుచు సంతసమ్మునం 
గుదురుగ( బల్కొ నివ్విధము ఘోర తమం బిట నెల్ల దిక్కులన్‌ 
వదలక కమ్మె సుంత దమ వారిని నన్యుల నేర నట్లు మీ 

రుదరి ప్లవంగ వీరులకు యుద్ధము నందు నొసంగ మోహమున్‌ 


బెదరక పోరు( డే నరిగి పెద్ద రథమ్మున దిర్గి వచ్చెదం 


తే.గీ. 


దదవసరమ్మునం గపుల దండు సెలంగుచు గాంచి నన్నిటం 
గదన మొనర్ప కుండ దగు కార్యము లెంచుచు సేయ నర్హులే 
కదలెను మోస పుచ్చి కపి కాయము నిట్లని స్యందనార్గమై 


చేరి పురమ్ము లంక కతి శీఘ్రము సేసి యలంకరింప(గా( 
దేరును బ్రాస ఖడ్గములు దివ్య శరావలి నింపి యింపుగా 
వారువముల్‌ చెలంగి పబివంగ నొనర్చి హయజ్ఞు నైపుణున్‌ 
సారథి సంగ్రహించి వెస( జక్కఃగ నిల్చి విజేత తేరునన్‌ 


వెడలె మందోదరీ తనయుడు పురమ్ము 
నుండి రాక్షస పుంగవు లుండ( దోడు 
తూర్ణము సమర కాంక్షు(డు దోర్భలుం డ 
సుర వరేణ్యు( డకట కాలచోదితుండు 


వేగులు వేగ లాగ సవిభీషణు లక్ష్మణు మార్కొనన్‌ వెసన్‌ 
బాగుగ నింద్రజిత్తు విడి పట్టణ రాజము శత్రునాశకున్‌ 
మూగగ గాంచి లక్ష్మణుడు మోరమెకమ్ములు నవ్విభీషణుం 
డా గతి రాగం దేలికకు నచ్చెరు వందిరి మిక్కుటమ్ముగన్‌ 


కోపము నూని రావణి సుఘోర శరమ్ముల వానరేంద్రులన్‌ 
వే పగ నూని కూల నని వీరుడు వందల వేల సంఖ్యలం 
జాపము మండలీకృతము సక్క నొనర్చి సలాఘవమ్ము దా 
దూపుల( జంపె వానరుల దుర్భయు( డాజిని విక్రమించుచున్‌ 


అమ్ముల వధ్య మానులు మపహార్తులు జేరిరి లక్ష్మణున్‌ హరుల్‌ 
బమ్మను జేరు దేవతల భంగిని నంతట యుద్ధ కోపమే 

పమ్మ నెడంద లక్ష్మణుడు భగ్నము సేసెను వాని కార్ముకం 
బిమ్ముగ బాణి లాఘవము నెల్లను జూపుచు బిట్టు మండుచున్‌ 


నైరృతు( డన్య చాపమున నారిని* గూర్చుచు నుండ వేగ మే 
పారగ మూడు బాణముల నద్ధనువున్‌ వెస ద్రుంచె లక్ష్మణుం 
డా రఘు నందనుం డలిగి యంతట ఖండిత చాపు తఖొమ్మునన్‌ 
మూరి శరమ్ము లైదిటిని భోగి నిభమ్ములు వేసి నొంచినన్‌ 


10. 


11. 


చం. 


కం. 


కం. 


తే.గీ. 


ఉరుతర కార్ముకచ్యుతము లుర్విని( గూలెను వాని కాయముం 
ద్వరితము సీల్చి రక్త యుత బాణము లెజ్జని పాములో యనన్‌ 
విరివిగః గ్రక్కి రక్తమును భిన్న తనుత్రు(డు నోటి నుండి వి 
ల్లురుతర మౌర్వినిం గొనె బలోన్నత మింద్రజితుండు నుగ్రు(డై 


కని ఘన వీరు లక్ష్మణుని గ్రన్నన( గుర్చెను గాండ వర్షముం 
గనబడ లాఘవమ్ము సుర కాంతు(డు వర్షము గుర్యు భంగినిన్‌ 
ఘన తర బాణ వర్షమును గౌాణప ముక్తము నా దురాసద 

మ్మును దడ(బా టొకింతయును బొందక లక్ష్మణు( డాపె నింపుగన్‌ 


చూపె మహా తేజు డటుల 

భూప కుమారుండు ఘనుఃడు ముక్తావేగుం 
డేపారిన విక్రమమును 

నా పల లాశనునకు( బరమాద్భుతము ననిన్‌ 


అంతట మూడు మూడు సెల లాజిని నొక్కొకరిన్‌ రయమ్ముగా 
నంతము సేసి వేసి త్వరి తాస్త్ర విభూతిని జూపి యంత దే 
వాంతకు నింద్రజిత్తుని శరౌఘము లేసి భృశమ్ముగా ననిం 
జింతితు( జేసె లక్ష్మణు(డు శిఘ్రుమ మార్గణ తాడనమ్ములన్‌ 


బలవంతుడు శత్రువు శ 

త్రుల( జంపెడు వా(డు గొట్ట దురమున భృశ మ 
ట్టుల(దన్ను నింద్రజిత్తు క 

చ్‌ 

నలి పజిపెను విశిఖ ధార నరవరు పైనన్‌ 


చేరక మున్న లక్షణు(డు శిఘ్రుమ వానిని ద్రుంచె దీక్ళముల్‌ 
ఘోర శరమ్ము లేసి రిపు కోటి నిహంత రఘూత్తముండు నా 
పోరున నంత నా రథిక పుంగవు గౌరవ పాత్రుడైన యా 
సారథి మూర్ధముం దునిమె( జక్క(గ నానత పర్వ పత్రినిన్‌ 


లేక యున్నను సూతుడు మీక లాగె 
మండల గతిం దిరుగుచుండి బెండు వడక 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


వారువములు తడ(బడక ఘోర సమర 


మందు వీక్షింప నద్భుత మయ్యె గరము 


దృఢ పరాక్రముండు ధీరుండు క్రుద్ధు(డై 
లక్ష్మణుండు భృశము త్రాస మొసగ( 
గొట్టెను శరములను గుప్పించి రావణి 
గుజ్జములను యుద్ధ కోవిదుండు 


అప్పనిని సైప( జాలక 
యప్పరమక్రుద్ద రాఘ వానుజు పైనన్‌ 
గుప్పించె బాణములు పది 


యప్పు డలుక మీటి రావణాత్మజు( డాజిన్‌ 


వాని వజ్ర సన్నిభ శరము లహి విష 
తుల్యములు పసిండి తొడుగు దగిలి 
విలయము లయి కూలౌ నిలను లక్ష్మణు వీడి 
వింత వొడమ సంగ రాంతరమున 


తో(పగ వాని బొందలము తోర మభేద్యమ యంచు నింద్రజి 
త్రాపక వైచి బాణముల నంతట నుత్తమ పుంఖ యుక్తముల్‌ 
సూపుచు నస్త్ర వేగమును శూరుడు ఫాలము నందు దా(కగా 
గోపము మీటి గొట్టి నట ఘోరముగా రిపు వీరు మూడిటన్‌ 


వెలి(గె రఘునందనుం డా 
లలి తాంబకములను గూడి లక్ష్మణు( డని లో 
న లలాటస్థమ్ములతో c 

థ 


గలహశ్లాఘియె త్రిశృంగ కలి తాద్రి వలన్‌ 


అసురుని చేత నర్దితు(డునై కడు నవ్విధి సంగరమ్ములో 

వెస నసురేంద్రునిం దిరిగి బెట్టుగ( గొట్టి శరమ్ము లైదిటం 

బసి(డి మయమ్ము లంచిత విభాసిత కుండలముల్‌ భృశమ్ముగా 
నెస(గెడు నాననమ్మున నహీన పరాక్రము( డంత నుగ్రు(డై 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


లక్ష్మ ణేంద్రజిత్తు లడరి రణము నందు 
గొప్ప వీర్యము విల్లులు కూడి నట్టి 
న ట్‌ 
వారు భీమ పరాక్రమ వీర వరు లొ 
కరి నొకరు మార్గణముల గొ ట్టరి శితముల 


రక్త సిక్తులు లక్ష్మ ణేంద్రజితు లుభయు 
లట్లు భీకర భండన మందు బోరు 

చుండ వీక్షింప వెల్లుచు నుండి రపుడు 
పుప్పి తేద్ద కింశుక భూజముల నిభమ్ము 


మన ముంచి జయం బందున 


ఘన ధన్వు లిరువురు సర్వ గాత్రము లందుం 


గినుకం గొ ట్టరి ఘోరము 
గ నొక్కరి నొకరు పటుతర కాండావలినిన్‌ 


25. 


26. 


27. 


కొట్టె రణాగ్రహమ్మునను ఘోర బలుండు విబీషణుం బగన్‌ 
గట్టిగ మూడు తూపుల ముఖమ్మున రావణి బల్లిదుం డనిం 
గొ ట్టి పితృవ్యు వానరులంగొ టైనయో ముఖ భాసితమ్ములన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


బెట్టుగ వేసి యొక్కొకటి వీరుల నెల్లర వీడ కేరినిన్‌ 


రావణి దురాత్ముని రథ తురంగములను 
జంపెను గదచే నా విభీషణుడు గొప్ప 
తేజమున నడరెడు వీరు డాజి( గినిసి 
కరము కూల గుట్జమ్ములు గాంచి యంత 


వీరు( డింద్రజిత్తు పృధ్వి సారథి గూల 
దిగి రథమ్ము నుండి దివ్య శక్తి 
వైదెంబిన్న తండ్రి పైన మహా తేజు 
డలిగి భృశము ఘోర మైన దాని 


బల్లిదుఃడు సుమిత్రానంద వర్థనుండు 
వచ్చు చున్నట్టి శక్తిని బన్నుగం గని 
పదను మీటీన తూపులు వటబపి విణిచె( 


28. 


29. 


30. 


31. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


గూల పది ముక్కలై యవి నేల పైన 


సుదృఢ తనుండు క్రుద్ధు( డయి శూర వరుండు విభీషణుండు వై 

చె దగుల వక్ష మందు నతి శిఘ్రమ బాణము లైదు శక్ర జి 

త్తదరఃగ నంక మందు నవి యంగము+( జీల్చుచు రుక్మ పుంఖముల్‌ 
వదలక నెత్తుటం దడిసి పాముల మాడ్కి జెలంగె నెట్టగన్‌ 


కినిసి పినతండ్రి పయి(గై 

కొనె నా రక్కసుల నడుమ ఘోర తర శర 
మ్మును రావణి యమ దత్త 

మ్మును నంత మహా బలమ్ము ముక్త దయుండై 


కని యా బాణము నింద్రజిత్తు కొన సంగ్రామమ్మునన్‌ లక్ష్కణుం 
డును నన్యమ్ము గ్రహించె విక్రముడు విడ్డూరమ్ముగా స్వష్నమం 
దు నిడన్‌ వైశ్రవణుండు రక్కసులకున్‌ దుర్భేద్య మింద్రాదు లై 
నను సాధింపగ( జాల నట్టి శరమున్‌ నైపుణ్య మేపారగా 


లాగ నిద్దబును బరిఘల వల నున్న 
బాహువుల ధనుస్సుల నట్లు బలము మీ 
వెల్వడె( బెను రవమ్ములు భీకరముగ 
ర్రౌంచ పక్షుల కూఃతల మించి యాజి 


వీరు లిద్దజు సంధింప విండ్లను శర 
ములను శ్రేష్టములను భృశముగ వెలింగె 
విడువ బడి నింగి నింపుచు వెల్లు లెల్ల 
గొట్టికొనె ముఖము ముఖము బిట్టు శిఖులు 


బెట్టిదమ్ముగ నమ్ములు కొట్టుకొనఃగ 

దట దట 

రెండు ఘోర రూపమ్ములు రేగ నిప్పు 
రవలు పొగతోడ రాపిడి బ్రభవ మైన 
యగ్ని దారుణం బయ్య నత్యంత మపుడు 


కూలిన వొ క్కటి న క్కటి 


32. 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


ర 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


యాలమ్మున( దాశకి రెండు నవనిన్‌ శత ఖం 
డాలిగ మహాగ్రహ నిభము 
లా లక్ష్మణ రావణుల మహా మార్గణముల్‌ 


శరములు గాగ వ్యర్థములు సంజనితత్రపు లల్క మీఅగా 

నరయుచు లక్ష ణేంద్రజితు లంకము నందు జెలంగి రిద్దబున్‌ 

వరుణ వరాహ్వయాస్త్రమును బన్నుగ లక్ష్మణు(ః డేయః గ్రుద్దు(డై 

యరి దమనుండు రావణి మహాస్త్రము రౌద్రము నేసె నుద్ధతిన్‌ 39. 


రౌద్రాస్త్ర 
2) 


డాజి జయుడు వేసె నంత నాగ్నే యాస్త్రమును గాల్చు గతి జగములను నెల్ల 


మాజి( గూల్చ(గ వారు ణాస్త్రము+ గ్రుద్దుఃడు రావణి గొప్ప తేజు 


సౌరాస్త్రమునను లక్ష్మణు(డు వారించె వారింప దానినిః గాంచి రేగి కినుక 
నాసు రాస్త్రము రావణాత్మజు( డరి దారుణమ్మును సంధించె( బమ్మి దాని 
నుండి వెలువడె వెల్ల్గెడు నుగ్ర శూల 

ఖడ్గ కూట కుఠరార ముద్గర భుశుండ 

ఘనగ దాయుధమ్ములు పెక్కు కని జనింప 


దాని లక్షణుం డప్పుడు తద్ద సెలగి 40. 


సర్వ భూత సంతతికిని సైప రాని 
సర్వ శస్తములను జీల్స( జాలు నటి 
ప్ర ప 
యస్త్ర రాజమ్ము వారించె నని మహేశ్వ 
రాస్తమున లక్షణుండు మహా ప్రభాంగి 41. 


అంత నయ్యె రోమహర్షణం బా సమ 

రమ్ము నిలిచి యాకసమ్ము నందు 

భూతము లవి చుట్టు ముట్టిన వింపుగ 

లక్ష్మణుని మహాత్ము రఘు వరేణ్యు 42. 


హరి రాక్షస భైరవ ఘో 
ర రవమ్ములతో నడరెడు రణముం గాంచన్‌ 

వరుసగ భూతము లా యం 

బర మందు నిలువ వెలి(గె నభమ్ము భృశముగన్‌ 43. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఇంద్రు ముందు నుంచి బుషులు గంధర్వులు 
గరుడి యురగములు పితరులు సురలు 
సక్క నిల్పి నింగి సౌమిత్రిం గాచిరి 

లక్ష్మ ణేంద్రజితుల రణము నందు 


శర మితరమ్ము శ్రేష్టమును జ్వాలి సమస్పృశ రాజితమ్మునుం 
గరమున లక్ష్మణుండు గొనె గ్రన్నన రావణి దారణమ్మునున్‌ 
సురుచిర పత్ర పర్వమును సుస్థిత కాంచన భూషితమ్మునున్‌ 
కర మనువృత్త కాయమును కాయ వినాశక పన్నగాభమున్‌ 


తోరము దుర్నివార మతి దుస్సహ మాసుర భీతిదమ్మునున్‌ 
గౌరవ దేవ తార్చితము కౌణప నిర్జర యుద్ధ మందు నిం 

పార జయమ్ము నిచ్చినది యబ్బల వైరికి దాని గూర్చె నా 
వీర వరుండు లక్ష్మణు(డు వింటిని నమ్మున నైంద్ర మస్త్రమున్‌ 


ఆజి నపరాజితము శర మంత లాగి 
లక్ష్మి గలవాడు వీరుఃడు లక్ష్మణుండు 
సార్ధ వాక్యమ్ము లనియె ధర్మాత్ము( డిట్లు 
భక్తి యుక్తమ్ముగ( దలంచి భ్రాత నెడద 


దాశరథి సత్య సంధు(డు ధర్మ చిత్తుః 
డప్రతిద్వందుుః డైనచో నతుల పౌరు 
షమున రాము(డో దారుణ శరమ! మించి 
చంపు మింక రావణిని నిశ్చయముగ నని 


లక్ష్కణుండు నారి లాగి యాకర్ణాంత 
మంత విడిచె బాణ మప్రతిహత 
మింద్రజిత్తు పైన నెలమి వైంద్రాస్త్రము( 
జేర్చి యద్భుతం బజిహ్మగమ్ము 


వేసి యైంద్రాస్తముం బరవీర హంత 
లక్షణు(డు పడ వేసెను రణము నందు 


నింద్రజిత్తు తలం గిరీట మింక( గుండ 


44. 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


లముల( గూడి నేల పయి దేహమున నుండి 


మహి( బడి రాక్షసాధిప కుమారు శిరం బది స్కంధ హీన దు 
స్సహ భయదమ్ము గానఃబడె స్వర్ణ నిభమ్ముగ రక్త సిక్తమై 
నిహతుఃడు నింద్రజిత్తు వడె నేల స్వకీయ శిరమ్ము కూల(గా 
సహిత కిరీటమై కవచ సంయుతు+ డంత వికీర్ణ చాపుఃడై 


అబచి రెల్ల వానర వరు లవ్విభిష 

ణ సహితులు మీజి నెదల సంతసము హతు(డు 
గాగ నింద్రజిత్తు లయుడు గాగ వృత్రు 

డమర వర్యు లానందించి నట్టు లపుడు 


అంతరిక్ష మంత నప్ఫరో గంధర్వ 

ముని నికాయ సర్వ భూతముల జ 

య నినదముల నిండె నత్యంతముగ నింద్ర 
జిత్తు కాలు నిల్లు సేరి యుండ 


జితకాశులౌ హరులచే 

వితతమ్ముగ గొట్ట(బడుచు వివిధ దిశలకున్‌ 
వెత బాణి నసుర సేన త్వ 

రిత మెటి(గి పతితు( డత డని రేగిన భీతిన్‌ 


వానర వధ్యమాను లయి పాణిరి లంకకు వీడి శస్త్రముల్‌ 
మానని భీతి మోహితులు మానిసి దిండులు కొంద టీంకనుం 
బూనక ఖడ్గ పట్టిస సమూహ పరస్వధముల్‌ కరమ్ములం 
గానక రక్ష వందలుగ గ్రన్నన దిక్కుల కెల్ల కేగణగా 


కొందటు వానరార్దితులు కూలిరి సంద్రము నందు లంకకుం 
గొందటు వాట గొండలను గొందటు భీతిని నాశ్రయింపగా( 
గొందటు నేరి యింద్రజితు కూలుట నంకము నందు బాబిగా( 
నం దరయంగ రా' డట సహస్ర నిశాచరు లందు నొక్క(డున్‌ 


సూర్యు డస్తమింప సూర్య కిరణములు 


51. 


52. 


53. 


54. 


55. 


56. 


57. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కాన రాని భంగి గయ్య మందు 
నింద్రజిత్తు గూల నెవ్వ రసురు లందు 
గాన రారు పాటగా దిశలకు 


వాడిన కిరణముల తోడి యాదిత్యుని 
యట్టు లాటీ నట్టి యగ్ని వోల 

() ల 
నయ్యె నంత నా మహా బాహు వింద్రజి 
విగత జీవితు(డయి పృథ్వి గూల 


శాంతింప బీడ సాంతం 
బంతకు( జేర(గ రిపుండు నంకమ్మున దే 
వాంతకు( డసురాధిప సుతు 


డంత జగం బెల్ల గాంచి యానందించెన్‌ 


పాప కర్ము( డసుర వర్యు(డు మరణింప 
సర్ణి సంఘ మంత శక్రుడు భగ 

వంతు డత్యధికము సంతసించెను నింగి 
దుందుభిస్వనములు విందు సేసె 


ఆడి రచ్చర లింపుగ నలరి పాడి 

రెల్ల గంధర్వులు మహాత్ము లింక పుష్ప 

వృష్టి కురిసెను బొగడిరి యెల్ల సురలు 
హతుడు గా( గ్రూరుః డద్భుతం బయ్యి( గాంచ 


సర్వ లోక భయదు+ డుర్వి( గూల నపుడు 
పావనమ్ము లయ్యె వారి నభము 

రెండు సంతసించిరి సుర దానవు లరు 
దెంచి రచట కడరి కాంచ నెంచి 


దేవ గంధర్వ దానవు లా వలను ని 

లిచి ముదమ్మున నిట్లు పలికిరి భూసు 
రులు విగత శోకు లయి నెడదల భయమ్ము 
లేక చరియింత్రు గాక మురియుచు నింక 


58. 


59: 


60. 


61. 


62. 


63. 


చం. 


కం. 


ఆ.వె. 


కం. 


ప్లవగులు ప్రస్తుతించి రట లక్ష్మణు నైరృత రాజపుత్రు డా 
హవమున నంతరింప( గని యప్రతిమప్రతి వీరు నట్లు ధీ 

ర వరులు మారుతాత్మజు(డు రాక్షస వంశ విభీషణుండు బు 
క్ష వరుడు జాంబవంతు(డును జక్క స్తుతించిరి గెల్వ హృష్టులై 


బొ బ్బ లిడుచు గర్జించుచు 

నబ్బురముగ గెంతు చుండి హరు లత్యంతం 
బుబ్బి వరింపగ లక్ష్యము 

నిబ్బరముగ లక్ష్మణు దరి నిల్సిరి ప్రీతిన్‌ 


వాలములను నేల బాదుచు జబ్బలు 
సజఅచుచు హరి వరులు సంతసమ్ము 

న వినిపించిరి వచనమ్ము లిట్లు జయించు 
చుండు సతము లక్షణుండు గను(డు 


ఒకరి నొక రుంచి కాశగిలి 

బ్రకటించిరి వివిధము లట లక్ష్మణు గుణముల్‌ 
సకలమ్ముల సంతోషిం 

చి కరము కపి వర్యు లంత జేరి రఘువరున్‌ 


మనముల+ బొంగెను హర్షం 

బనితర సాధ్యంపు( బనిని నరయం బ్రియ మి 
త్రుని లక్షణు పని సురలకు 

విన నింద్ర రిపు మరణమ్ము విగ్రహ మందున్‌ 


64. 


65. 


66. 


67. 


68. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ దొంబది 


యుొకటవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 92. 


లక్ష్మణ విభీష ణాదులు రాముని చెంత కేగి యింద్రజిత్తు లక్ష్మణునిచే హతుః డయ్యె నని వివరింప 
రాముడు హర్షించి లక్ష్మణుని గౌశగిలించికొని పొగడ సుషేణుడు లక్ష్మణుడు మున్నగు వారికి 
చికిత్స సేయ నెల్లరు నారోగ్యవంతు లగుట. 


కం. తత్తనువు నందు నోడిన 
నెత్తు రనిని నింద్రజిత్తు నిహతుని( జేయం 
దత్తబి మందక లక్ష్మణు( 
డత్తటీ శుభ లక్షణుండు హర్షితు( డయ్యెన్‌ 


&. ఆవర జాంబవంత పవనాత్మజ వానర సంచయమ్మ రా 
మావర జేద్ద తేజుడు కృతాంజలిః గూడి కడింది రక్తి సు 
గ్రీవు(డు రాము డున్న దరికిం జనుదెంచె విభీషణున్‌ ఘనుం 
బావని నాని లక్ష్మణుడు వైరి విమర్దను( డంత శీఘ్రమే 


ఆ.వె. లక్ష్మణుండు సేరి రాముని నిలిచె న 
మస్కరించి యంత మనుజ వర్యు 
చెంత భక్తి నింద్రు చెంత నుపింద్రు(డు 
నిలుచు నట్టి భంగి నెమ్మి నూని 


కం. దరిసేరి వీరవర్యు( డ 
సుర వర్యుని నింద్రజిత్తు సూదనమును సం 
గర మందు నుడివె గొణగుచు 


గురువున కా లక్ష్మణుండు ఘోరపు వధమున్‌ 


ఆ.వె. లక్ష్మణుండు ద్రుంచె రావణి శిరము మ 
హాత్ము( డంచు నంత నవ్విభీష 
ణుండు రాఘవునకు దండ కరిగి నివే 
దించె సంతసమ్ము మించ నెడ(ద 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


అన విన నింద్ర జిద్వధము నవ్విధి లక్ష్మణు చేత నౌట రా 

మున కెద సంతసం బడరె మోదమునన్‌ రఘు రాము+ డిట్లనెన్‌ 
ఘనుని మహాత్ము లక్ష్మణుని గాంచుచు( దుష్టు(డ నైతి సాధు వం 
చు నని గృతం బసాధ్య మని సూను(డు సావ జయమ్ము లబ్జమే 


శిరము మూర్కొని లక్ష్మణు సిగ్గు వడుచు 
నుండ బలిమి నంకమ్మున నునిచి ప్రీతి 
వీర్యుని బరిష్వజించి సుపీడితముగ 

మరల మరల( జూచుచు నుండె మమత మీజ 


నిశ్వసించు వాని ననుజుని వ్రణ పీడి 

తు రిపు బాధితు దుఃఖతప్పుని శిరమ్ము 
మూర్కొని పలుమటులు పల్క్‌ మునుకు లూటి 
డించుచు పురుషపోత్తము+ డిట్టు లంచితముగ 


తోరపు మంచి కర్మమును దుష్కర కర్ము(డ చేసి తింపుగా 
మారణ మంద నాజిని* గుమారు(డు రావణు నంక మందు దు 
ర్వారునిః గూలి నట్టులను రాక్షసు నెంతును నిశ్చయమ్ముగన్‌ 
శూరుని( జంప నీ వరిని జొప్పడె నాకు జయమ్ము లక్ష్మణా! 


రావణు నృశంసు కుడి చేయి రావణి సమ 
రమున ఖండించితి వత డాశ్రయము గాదె 
జనకునకు నాజి నివ్విభీషణు(డు మారు 
తాత్మజు(డు గొ ప్ప పని సేసి రంక మందు 


మూడు పవళ్ల నెట్టులనొ్‌ మూరి వధించితి మూడు రాత్రు లం 
దోడక వీరు నింద్రజితు నుగ్రుని హీన రిపుండ నైతి నే 

నేడు దశాననుండు విని నేలను గూల నిజాత్మజుండు దా 

గూడి మహోగ్ర సైన్యమును గ్రుద్ధుఃడు వచ్చును యుద్ద భూమికిన్‌ 


వానిని రక్కసు వచ్చెడు 
వానిని నందన లయార్తు వానర వర ఘో 


10. 


11. 


12. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


రానీకమ్మున( గప్పుచు 
నేనా దుర్భ్ణయు వధింతు నిశ్శంక ననిన్‌ 


అనుజ! రక్షకుండ! హతుడు గా నింద్ర జి 
త్తంక మందు నాకు నరయ సీత 

యేని భూమి యేని యెవ్విధి నింక దు 
ర్లభము లగును జెపుమ లక్షణుండ! 


ఆశ్వసించి రాము డనుజ వరేణ్యుని 

నిట్లు కౌగిలించి యెలమి పిలిచి 

యా సుషేణు( బలికె హరి పుంగవుని తోడ 
లలిత గిరల నిట్లు రాఘవుండు 


ఈతని సశల్యు సౌమిత్రి నిద్ధ మిత్ర 
వత్సలుని( బ్రాజ్ఞు నెవ్విధి స్వస్థత బడ 
యంగల డవ్విధి ననరింపు హరి వరేణ్య! 
వైరి పీడితు సంప్రతి వైద్యవర్య! 


లక్ష్మణ విభీషణుల వానర వర బుక్ష 
వీరుల ద్రుమ యోధుల రణ విద్దుల వ్రణ 
బాధితుల జేయు మారోగ్యవంతు లగు వి 
ధంబు క్షిప్ర మొనర్చి యత్నము మహాత్మ! 


అన రాముండు సుషేణుడు 


విని హరి యూధపు( డొసంగె వినుత మహాత్ముం 


డు నసబర మౌషధమ్మును 
మనుజర్హభ లక్షణునకు మన్నన తోడన్‌ 


వడి నాఘ్రాణింప నర వ 


రుడు గంధము దొల(గె బాధలును శల్యమ్ముల్‌ 


దడయక తగ నెల్ల వ్రణము 
లడంగ నారోగ్యవంతు( డయ్యె భృశముగన్‌ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. రామాజ్ఞను ననరించెను 
క్షేమము గూర్ప(గ జికిత్స శీఘ్ర తరముగా 
నా మర్కట సుహృదులకును 
బ్రేమ విభీషణున కామ విజ్ఞుం డంతన్‌ 19. 


కం. హత శల్యుండు గతశ్రమ 
గతజ్వరుండు క్షణ మందు గలుగ దనువునన్‌ 
వితత ని జారోగ్యమ్ము ము 
దెతు డయ్యెను లక్ష్మణుండు ధీరుం డంతన్‌ 20. 


తే.గీ. లక్ష్మణు నరోగు నుల్దితు రాఘవుడు వి 
భీషణుండు సుగ్రీవుడు వీర వరుడు 
బుక్షపతి జాంబవంతుడు నెల్లరు గని 


సబలము సుచిర మందిరి సంతసమ్ము 21. 


కం. కొనియాడె లక్ష్మణు పనిని 
నని దుష్కరము గని దశరథాత్మజుః డిన నం 
దను౭డా సుగ్రీవుడు విని 
వినిపాతుం డింద్రజి యని పెల్లుగ మురిసెన్‌ 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ దొంబది రెండవ 


సర్లము. 
౧ 


ఇంద్రజిత్తు మరణము విని రావణు మంత్రులు ధ్రువీకరించికొని రావణునకు( జెప్పిన గోపోద్రిక్తుండై 
రావణు(డు సీతను వధింప నే.గుచుండ మంత్రి సుపార్ఫ్యు(డు తగదని వారించి యీ కోపమును 
రామునిపై( జూపి వధింప( దగుదు వన విరమించి తన సభ కే(గుట. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


విని యింద్రజిత్తు మరణం 

బని బౌలస్త్యు సచివులు మహాసురులు ధ్రువం 
బని యిటి(గి సవ్యథ దశా 

నను జేరి నుడివిరి దాని నైరృత పతికిన్‌ 


యుద్ద మందు మహారాజ! యిద్ద బలు(డు 

నీ సుతుండు లక్ష్మణునిచే నిహతు( డయ్య 

సాయ మిడ విభీషణుడు భృశమ్ము మేము 
సూచు చుండగ రావణి శూరవరు(డు 


శూరు( డజేయు( డంకముల శూరుని లక్ష్మణు నొవ్వః జేసి పా 
కారి జితుండు మార్కొని మహాత్ముడు ఘోర శరాలి నీ సుతుం 
డా రణ మందు( గాంచగ సమంచిత లోకము లే(గె శౌర్య మే 
పార(గ రాక్షసాధిప! దశానన! రావణ! శత్రు సూదనా! 


ఆలకించి యా భయంకర మతి ఘోర 
మతుల దారుణమ్ము నాత్మ సుతుని 
యింద్రజిత్తు రాక్షసీంద్రు వధము మూర్భ 
నందె రావణుండు డెంద మడల 


చిర కాలమ్మున కంది సంజ్ఞ నసురశ్రేష్టుండు దీనుండునై 
సుర విద్వేషి దశాననుండు సెలగన్‌ శోకమ్ము పుత్రార్థమై 

కర మార్తిన్‌ విలపించె హాతనయ! రక్షస్రైన్య ముఖ్యా! మహా 
సుర! నీ వింద్రు జయించి లక్షణునకుం జోద్యమ్ము పాలైతివే 


కినిసిన( గాలు నైన( బరికింప జయింతువు మందరాగ్ర భే 
దన మొనరింతు వమ్ములను దప్పక లక్ష్మణు( జెప్పనేలయా 
యనిని మహాభుజా! యువని నారయ నే(గితి కాలధర్మముం 
గని సుత! యట్టి సౌరి పయి గౌరవ మింపుగః బెర్గె నా కెదన్‌ 


దేవత లందు యోధులకు దివ్య పథం బిది యూయం బ్రాణముల్‌ 
భూవరు కోసమా భటుడు వొందును స్వర్గము నిశ్చయమ్ముగన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


దేవ గణమ్ము లోకపులు తేటి మునీంద్రులు నిర్భయమ్ముగా 
బోవగ నింద్రజిత్తు గనుమోడ్తు సుఖమ్ముగ నేడు పుత్రకా! 


మూడు లోకము లన్నియు నేడు స వన 
పృథివి యెల్ల నొక్క(డు నాదు ప్రియ సుతుండు 
శక్రజిత్తు గాన(గ రామి చాల శూన్య 

మయ్యె నాకు హృదయ మెల్ల వ్రయ్య లయ్యి 


అంతిపురము నందు నసుర కన్యల రోద 
నమ్ము చెవుల దూట నెమ్మన మగ 
లగ గరేణు సంఘ రావముల పగిది 


పర్వత గుహ లందు బర(గు చుండ 


ఎక్కడ కేగి తీ వకట యింతిని( దల్లిని నన్ను నింక నీ 
రక్కసులం ద్యజించుచు( బరంతప! చక్కటి యౌవరాజ్యమున్‌ 
గ్రక్కున లంక నెల్ల గడు గాజియ పెట్టుచు నెల్ల వారినిన్‌ 
మక్కువ వీడి నిర్ణయ గుమార!వచింపుమ నన్ను జూడుమా 


ఏ(గ నే యమాలయమున కింద్రజిత్తు! 
నాదు ప్రీత కార్యమ్ములు నందన వర 
నీకు కార్యమ్ము లౌ(గద నీవు వాని 
ని విపరీతములం జేసితి విట నకట 


బ్రతికి యుండ సుగ్రీవుండు లక్ష్మణుండు 
రాఘవుండును నాదు శల్యముల మాప 
కుండ మమ్మెల్లరను వీడి యుండ వంత 
లూని యే(గి తెక్కడ కసు రోత్తముండ! 


వనరుచు నుండ నిట్టు లనివార్యము రాజున కావహించె నా 


త్మను ఘన కోప మంతట( గుమార నిమిత్త సముద్భవమ్ము క్రు 


ద్ధ్దుని నతి రోషుః జేసె రవిః దోరపు గ్రీష్మము నందు నంశువుల్‌ 
తనరి వెలుంగః జేయు గతిః దద్దయు రావణు రాక్షసేంద్రునిన్‌ 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


నుదుటను గనుబొమ్మ లదరుచు ముడివడ 
రావణుండు వెలి(గె బ్రళయ కాల 

మందు నక్ర యుక్త మలల నడరు చుండు 
నట్టి వనధి వలె దశాననుండు 


ఆవులింప నంత నాగ్రహమ్మున రావ 
ణుండు వాని ముఖము నుండి ధూమ 
సహిత మగ్ని వుట్టెై జ్వలితమ్ము వృత్రుని 
వదన మందు నున్న వహ్ని భంగి 


సుత వధ తప్తమానసు(డు శూరుడు రావణు( డాగ్రహమ్మునన్‌ 
మతిని దలంచి పన్నుగ నమర్ష వశుం డసురేంద్రుః డాత్మలో 
సతిని విదేహ నందనను జంప(గ నత్తణిీ నిశ్చయించె మా 

నిత యని యెంచ కింతయును నిర్ణయ+ గ్రూరత తాండవింప(గన్‌ 


ప్రకృతి గడింది యెట్జనివి రావణు కన్నులు రోష వహ్నిచేః 
బ్రకటితమై సుఘోరముగ రక్త మయమ్ములు వెల్ల మిక్కిలిం 
బ్రకృతిని రూప మాతనిది బైరవ మత్తటీ మూర్చితుండు గా 
వికృత రుషాగ్ని( గ్రుద్ద పురభిత్తుగః దోచె దురాసదుండునై 


రాల నశ్రు బిందువులు స రక్త రావ 

ణాక్షి యుగ్మమ్ము నుండి రయమ్ముగా వె 
లుంగు దీపద్వయమున నభంగముగ సు 
దీప్త తైల బిందువుల రీతి వితతమ్ము 


పటపట మని కొటుక( బండ్లను వాని యా 
దంత నిస్వనములు వింతగ విన 

బడెను యంత్ర ఘన రవమ్ముల భంగి(దా 
నవులు ద్రిప్పుచుండ నైపుణమున 


కాలాగ్ని భంగి క్రుద్దుడు 
కాలుచు నే యే వలనుల( గాంచిన నా యా 


మూలల రక్కసు లల్లరు 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. 


కం. 


కం. 


వాలిన భీతిని మటుంగుపడిరి వణ(కుచున్‌ 


చేర జాల రైరి యారావణుని నంత 
కాభ మా కుపితుని నసురు లేరు 
సకల దిక్కు లరయు సత్త్వవంతు( జరాచ 
రములను దిన నెంచు రాక్షసేంద్రు 


పలికెను రక్షో నాధు(డు 

నిలుప( దలచి రక్కసుల నని నభీతిని ని 
టుల రావణుండు వాక్య 

(A) 


మ్ముల నసురుల మధ్యను దశముఖి డుగ్రుండై 


వేల కొలంది వర్షములు పేర్మి నొనర్చితి న దపమ్ములన్‌ 
వేలుపు పెద్ద తుష్ట్రు డయి పెద్దగ నిచ్చె ఫలమ్ములం దపః 
కాలము లెల్ల దీరగను గ్రన్నన( బల్మటు లా కతమ్మునన్‌ 
మేలుగ నాకు లే దడలు మేదిని నిర్జర రాక్షసాలిచే 


కవచము బ్రహ్మ దత్త మది కాంతిని సూర్య నిభమ్ము శక్తి వ 
జ్రవర నిపాతనమ్ములను రక్కసు లార! సు రాసు రాజిలో 

న విటు(గ కుండె నా తొడుగునం దమి నెక్కి రథమ్ము వోర న 
న్నెవ రెదిరింప( జాలుదు రహీను స్వయమ్ముగ నింద్రు( డైననున్‌ 


ఇచ్చె బ్రసన్ను(డై ద్రుహిణు( డిద్ద ధనుస్సు స మార్గణమ్మునున్‌ 
మెచ్చి సురాసు రాంకమున మేటి ధనుస్సును దెండు తూర్యముల్‌ 
హెచ్చుగ రేగ రాఘవుల నిద్దటి జంప(గ యుద్ద మందు నే 
నచ్చపు( బౌరుషమ్మున బలౌఘమునం జెలరే(గి క్షిప్రమున్‌ 


తన సుతు వధబచే( దప్తుం 

డునై యమర్ష వశుడై కడు దశానను( డా 
త్మను జింతించి భృశము సీ 

తను జంప(గ నెంచె నంత దారుణ బుద్ధిన్‌ 


క్రూరుఃడు రక్త లోచను(డు ఘోరపు దర్శను+ డింక దీను(డున్‌ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


వారిని దీన రావములు బల్కాడు నైరృత కోటి రావణుం 
డారసి పల్కె నా తనయు+( డంకములో మును వంచనార్ధమై 
యేరినొ చంపి సీత యని యేమటచెం గపి కోటి దానినిన్‌ 


నిక్కము నే(డు సేసెదను నిత్యము సీతను నే వరించినన్‌ 
మిక్కిలి దుష్ట భూపతి రమించును జానకి యీమె నాశమున్‌ 
గ్రక్కునః జేయు వాఃడ నని రాక్షస నాధుడు రావణుం డహో 
యుక్కున స్వీయ ఖడ్గ వర ముగ్రుడు ముట్టెను భీకరమ్ముగా 


ఎగిరి సుత శోక పరితప్ప్తు( డెంతొ కినిసి 
విమల గగనచ్చవిని( గనిపించు సగుణ 
ఖడ్గ మూని నిజ సచివ గణము దార 
లనుసరింప జానకి చోటి కాత డరిగె 


వెడలు వాని(గాంచి యడరంగ సింహనా 
దములు క్రుద్దు నసుర ధవుని నకరి 
నకరి కౌ(గిలించి యుదరుచు రాక్షసు 


లెల్లరు దమ లోన నిట్టు లనిరి 


విలయుల( జేయు రాఘవుల వేగము గాంచి రణమ్ము నందు బ్రా 


తల నసురాధినాథు( డది తథ్యము నేడు దశాననుండు మున్‌ 
నలువుర లోకపాలురను నైపుణి నల్లి జయించెః గాదె శ 
త్రుల నని( బెక్కు మందిని సరోషము గూల్ళొను గాదె బల్మినిన్‌ 


కొని బలమున ముల్లోకము 

ల నుండి రత్నముల నెల్ల రక్షుపతి ప్రి 
తి ననుభవించె సదృశు లీ 

తనికిన్‌ బల విక్రమముల ధరణిం గలరే 


వారలు వల్కు చుండగను వారితు( డయ్యును మేలు నింపుగా 
గోరెడు వారి చేత వెస గోప నిమగ్న దశాస్యుః డేయగె( దా 
నారయ నయ్యశోకవన మందు ధరాసుత నంత రోహిణిం 

జేరెడు నింగి నా గ్రహము చెన్నున నుర్కుచు సంభ్రమమ్మునన్‌ 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


రాక్షస వనితా రక్షిత రామ పత్ని 

క్రుద్దు నిస్త్రింశ హస్తు మిత్రులు ననేకు 
లాపు చున్నను మరలని యా దసాస్యు( 
గాంచె సీత యనిందిత కలత జెందె 


పలికెను సీత దుఃఖ మయ భామ కడున్‌ విలపించు చిట్టు లీ 
ఖలు డరుదెంచు చుండె( గట క్రన్నన( జంప సనాథ నన్ననా 
థ లలిని ఘోర దుర్మతి యధర్మ రతుండు కడింది క్రుద్దు(డై 
పలుమటు పత్యనువ్రతను భార్యవు కమ్మని నన్న లంచెనే 


అట్లు ప్రిరేచి విఫలు(డై యాశ లణ(గ 

రోధ మూర్చితుండు నయి యీ క్రూరు( డిప్పు 
డేగుదెంచుచు నుండెను వేగముగ వ 

ధింప నెంచి నన్ని(క ననుకంప వీడి 


లేకున్న నరవ్యాఘ్రుల 

నా కలనున( జంపి యుండు నన్నను ననుజున్‌ 
వీకను రాఘవుల నసుర 

నా కొజికు ననార్వు( డెద(గనలి నే* డకటా 


లేక స్వీయ పుత్ర శోక సంతప్తు(డు 
రామలక్ష్మణులను రణము నందు 
జంపకుండ నన్ను జంపును బాప ని 
శ్చయు(డు ఘోర రాక్షస పతి కిన్య 


వింటిని భయంకరమ్ముల( బెక్కు నాద 
ముల ననేకులు సంతసమున నజచుచు 
నుండ మన్నిమిత్త మకట భండనమున 
రాజ నందను లిర్వురు రాలి రేమొ 


అల్ప మతిని నకట హనుమంతు పలుకులు 
వినక యుంటి వాని వీపు పైన 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


నేగి యున్న నే జయింప( బడక యైన 
భర్త యొడిని నుందు బాధ లణ(గ 


ఏక పుత్ర దీన యెప్పుడు కౌసల్య 
యాలకించు సుతు లయమ్ము నప్పు 
డామె గుండె పగులు నంచు నిశ్చయముగ 
దలంతు నెడంద నేను గలత మీజి 


తన సుతు జన్మము బాల్య 


మ్మును యౌవనమును నిజ మనమున నాత డొన 


ర్చిన ధర్మ కార్యముల దల 
చును గౌసల్య యని యెంతు శోకావృతయై 


మరణింప సుతుండు నిరా 

శరా నెడద శ్రాద్ధ మిడి విసంజ్ఞ( బ్రవేసిం 
చు రయమున నగ్ని దప్పక 

చొరఃబడు కాదేని నీట శోకం బడరన్‌ 


చీ కుబ్బ్ద యసతి మందర 

యాకుల కౌసల్య యయ్యి నా యత్యం తా 
ఘాకర మానస సేసిన 

యా కార్యమ్మున( గడింది యక్కట యిటులన్‌ 


విగత చంద్ర మహాగ్రహ వివశ రోహి 

ణి వలె విలపించు చున్న యతివను సీత 
గని తపస్వినిని సుపార్ఫ్యు( డను సుశిల 
మంత్రి సచివ వారితు'దన మగని గాంచి 


పలికె మేధావి సాక్షాత్తు వైశ్రవణు న 
నుజుడు దశవక్తు( డెట్లు కినుకకు లొంగి 
౨. - 
వీడి ధర్మమ్ము వైదేహి నా(డు పుట్టు 
వును వధింప( గోరుచు నుండె ననుచు నింక 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


తే.గీ. వేద విద్యా వ్రతస్నాతు(డే దయ విడి 

స్వీయ కర్మ నిరతు(డును వీర వర్యు 

డే కతమ్మున స్త్రీ వధ నిచ్చగించు 

నీ క్షణమ్మున( జెప్పుమ రాక్షసేంద్ర! 47. 


ఉ. కాంచుమ సీత రూపవతి గాంతను నింపుగ రాక్షసేశ్వరా! 
మించిన నీదు కోపమును మీటి రణమ్మున( గూడి మమ్ములం 
ద్రుంచి త్యజింపు రాముని జతుర్ణశి నే డపరంపు( బక్షమం 
దంచిత మీ యమావసి శు భావహ మాజికి నుద్యమింపుమా 48. 


తే.గీ. _ శూరు(డవు రధికుండవు ధీరుడవును 

ఖడ్గివి రథ మారోహించి కయ్య మందు 

దాశరథిని వధించిన దప్పక పడ 

యుదువు మైథిలి నసురేంద్ర! ముదము మీజి 49. 


కం. విని హితుని ధర్మ యుక్త వ 
చనములను గ్రహించి యరిగె సదనమ్మునకున్‌ 
ఘను(డా రావణుడు తిరిగి 
తన సచివుల( గూడి సభకు దరలె రయమునన్‌ 50. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ దొంబది 


మూడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 94. 


రావణు నాజ్ఞ రాక్షస వీరులు యుద్ధమున కేగి వానరుల నెల్లర బాధించుచుండ రాముడు వారి 


నెల్లరను సంహరించుట. 


కం. 


తే.గీ. 


చం. 


కం. 


తే.గీ. 


మృగరాజు భంగి నిట్టూ 

ర్పెగయ మహాసనమున సభ కేతెంచి వెసన్‌ 
వగతో' గూర్చుండె గినుక 

బగబగ మని మండుచు దశ వక్తుం డంతన్‌ 


పలికె బుత్రవ్యసన ఘోర బాధితుండు 
బల్లిదుఃడు బల ముఖ్యుల నెల్ల గాంచి 
యంజలి ఘటించి రక్షో గణాధినేత 


రావణుండు వాక్యమ్ము లాగ్రహము మీటి 


తరలు(ఃడు మీర లల్లరు రథమ్ముల నశ్వ పదాతి యుక్త కుం 
జర వర సేన తో జెల(గి సంగర భూమిని రాము నొక్కనిన్‌ 
నరవరు( జుట్టు ముట్లి ధృతి నైెరృతు లార వధింప నర్లులే 
(A) అ బా 
కురిసి శరాలి వాన తటి ఘోర ఘనావళి భంగి నొప్పుచున్‌ 


విరివిగ మీ శరావలిని భిన్నశరీరుఃడు నయ్యు నున్నచో 

నరవరు రేపు నే( గని రణమ్మున లోకము సూచుచుండణగా 
ఖర శర జాల భగ్న నిజ కాయుని( జేయుదు నన్న వానినె 
ల్లరు విని సేన గూడికొని రక్కసు లే(గిరి స్యంద నావృతుల్‌ 


పరిఘ పరశ్వ ధాసి శర పట్టిస ముఖ్య మహాయుధమ్ములన్‌ 
హరులను గొట్టి రుద్ధతిని నంగ వినాశక శస్త్ర కోటినిన్‌ 
హరులును ఘోర రాక్షసుల నద్రి మహీరుహ సంచయమ్ము లన్‌ 
విరివిగ వైచి వేగముగ విద్ధులః జేసిరి విక్రమించుచున్‌ 


రవి యుదయింపగ మొద లయి 

బవరము వెస దుముల మయ్యె భయదం బయి య 
స్టు వనచర వీరులకు నసు 

ర వరేణ్యుల కొండొరులకు( బ్రత్యర్థులకున్‌ 


వాన రాసురులు గదల+ బ్రాసల( గర 
వాలములను గొడ్డళ్లను నాలమంద 
వారితు లయి యొండొరులను జేరి కొ ట్టు 


ఆ.వె. 


తే.గే. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కొనిరి చెలరేగి బలమున ఘోరముగను 


జరుగు చుండ ఘోర సంగ్రామ మివ్విధి 
రేగి నట్టి దుమ్ము పృథ్వి పైన 

నణ(గె నద్భుతముగ నసుర వానర వీర 
వరుల శోణితమ్ము వాటి నపుడు 


పటుతర రథ కుంజరములు తటులు గాగ 
నశ్వ రాజము లరయ మత్స్యములు గాగ 
ధ్వజములు తరువులుగ( గనబడ( గళేబ 
రములు తెప్పలై పాటెను రక్త నదులు 


వానరు లెల్ల రక్తములు వాటబిగ మేనుల దూశి దూశి కో 
పాన బతాక వర్మ రథ పార్థివ శస్త్ర వరాది కోటినిన్‌ 
వేనలి సేసి రాజి నరి భీకరులై యసురేంద్ర సంతతిన్‌ 


మానక పండ్ల గోరులను మర్దన సేసిరి మిక్కుటమ్ముగన్‌ 


జుట్టు ముక్కు చెవుల బెట్టిదముగ నస 
ళులను బ్లవగ వీరులు వెస బట్టి 
కొటీకి గీరి యసుర కోటి బాధింప( దొ 


డ(గిరి సమర మం దడరుచు భృశము 


రక్కసుల పైకి వానరు 

లొక్కొక్కరి పైకి నూర్గు రుద్రేకముతో 

నుక్కున( బాటీరి పండిన 

యొక్క తరువు( జేరెడు శకు నోత్కరము వలెన్‌ 


అంత నసురు లలిగి యద్రి సన్నిభులు పె 
ద్ద గదలం బరశ్వథముల బ్రాస 

ల శిత ఖడ్గములను బ్దవగుల ఘోరుల( 
గొ ట్టరి చెలరే(గి బెట్టిదముగ 


శరణము నా శరణ్యు రఘు సత్తము దాశరధిన్‌ వెసన్‌ నిశా 


10. 


11. 


12. 


13. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


చర గణ వధ్యమాన కపి సైన్యము వేడెను జేరి యార్తితో 
గురు తర తేజు డంత శర కోవిదు( డూని శరాసనమ్మునుం 
గురిసెను బాణ వర్షమును గ్రుద్ధత+ జొచ్చి నిశాట సేనలో 


దొచ్చినట్టి వాని శూరుని రాముని 
గాండ వహ్ని చేత*గరము కాల్చు 
వాని( జేర జాల రా నిశాచరు లర్కు( 
గదియ( జాల నట్టి ఘనముల వల 


చలిపిన కార్యముల్‌ సులభ సాధ్యము కానివి ఘోర కర్మముల్‌ 
గలనున( గాన నయ్యె నట గౌణప కోటికి రామ కృత్యముల్‌ 
గలుగ ఘోర సైన్యమును గట్టి రథమ్ముల( గూల్ప( గానన 
మ్ముల జరియించు గాలి వలె బూరుష వర్యుని( గాన రెవ్వరున్‌ 


రాముని శర జాలమ్మున బ్రద్ద లయిన 
చీల్పఃబడిన యాయుధముల చేత ధగ్ధ 
మైన బలముం గనిరి కాన రైరి యేరు 
కర్త నా రఘు వీరుని? గయ్య మందు 


కన జాలరు తమ గాత్రము 

లను గొ ట్టుచు నున్నయట్ట రాఘవు నేరున్‌ 
ఘనముల నింద్రియ భోగము 

ల నూను భూతాత్ము( గనని ప్రజల విధముగన్‌ 


ఈతఃడె కుంజరధ్వజిని నిత్తణీ( జంపుచు నున్న వా(డహో 
యీతఃడె సన్మహారథుల నీతఈడె వాజుల కాల్బలమ్ములం 

జేతి శరాలి గూల్చుచును జీల్చుచు నుండె నటంచు( గాంచి వా 
రా తటీ రామ రూపులను నంత బరస్పర మాగ్రహమ్ముతో 


రామ రూప సామ్యమ్మున( బ్రబలు చుండ 
నొండరులగాంచి రాక్షసు లుగ్రులై క 
రమ్ము కొట్టుకొనిరి సమరమ్ము నందు 
నంతరంగముల నపుడు భ్రాంతి సెలగ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ర 


ఘన గాంధర్వాస్త్రమ్మున 

మనముల మోహ మడరంగ మనుజేంద్రుని రా 

ముని(గన( జాలరు యుద్ద 

మ్మున రాముడు గాల్చుచున్న మూ(కను నెల్లన్‌ 21. 


వారు కాంతు రాహవమున వేల కొలంది 

రాముల నొక తడవ రక్కసు లట 

గ్రమ్మటి నది యేమొ కాకుత్ను( డొక్కడ 

కాన నగును వారి కన్నులకును 22. 


కొటువి చక్ర నిభము ఘోరంపు టా రామ 

కార్ముకమ్ము తిరుగ గనిరి కాని 

రాక్షస వరు లేరు రాముని గన జాల 

రైరి సుంత యైన నాజి లోన 23. 


తను వది నాభీ కాగ వితతంపు బలమ్ము వెలుంగ జ్వాలలై 

ఘన శిఖి లెల్ల నాకులుగ గార్ముక మారయ గమ్మి గాగ నా 

రి నినద ముగ్ర రామ తల సృష్ట రవమ్ముగ దో(ప దేజు బు 

ద్ది నెగడ( గాంతియై చెల(గ దివ్య మహాస్త్రము లగ్ర భూముల 24. 


ఆజి రక్కసులను జంపు నట్టి ఘోర 
తరపు రామ చక్రమ్మును దదవసరపు( 
గాలచక్రము భంగిని( గాంచి రపుడు 


జనులు విస్మయమ్ము సెలగ మనము లందు 25. 


కామరూపు లగు రాక్షస పుంగవుల వాయు వేగ రథమ్ములు పృధ్వి గూల 

బది వేలు గజములు బల్లిదములు పదునెనిమిది వేలు మహిని దరంగె 

నాశ్వికులను గూడి యశ్వములు పదు నాలుగు వేలు వింతగ గ్రుంగె నేల 

గాలిబంటు లవని( గూలిరి పూర్ణమ్ము రెండు వందల వేలు దండి మగలు 

దినపు టష్టమ భాగమ్మునను ననల 3 

భాభ శర సంచయమ్మున నక్కజముగ 

నొక్క రాముని చేత మహోగ్ర సంగ 26. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


రమ్ము నందు వీక్షింప భయమ్ము సెలఃగ 


అంత వడి నరిగిరి హతశేషులు హతాశ్వు 
లు హత రథులు శాంతులు విగతధ్వ 
జు లిక లంక కడలి శోక తప్పులు నిశా 
చరులు పర్వు లిడుచు దురము వీడి 


హత గజ పదాతి తురగ వి 

తతి నయ్యె రణాంగణమ్ము దహనాంబకు ప్రీ 
తి తరక్రీడారంగము 

గతి నయ్యెడ నక్కజముగ( గడు భయదంబై 


సుర గంధర్వ మహర్షులు 
వర సిద్ధులు గాంచి యంత బరమాద్భుత మై 
నరఘు వరేణ్యుని కార్యము 

మురియుచు బహు సాధు వంచు? బొగడిరి ప్రీతిన్‌ 


సరస సుగ్రీవు హనుమను జాంబవంతు 
నవ్విభీషణు మైందుని నా ద్వివిదునిః 

గాంచి రాఘవుం డనియె నీ యంచి తాస్త్ర 
బలము గలవారు నేను ద్ర్య్యంబకు(డు నంచు 
సముచిత శస్త్రాస్త్ర జిత 

క్లము( డింద్ర నిభుండు చంపి రాక్షస పతి సై 
న్యము మనుజర్దభు(డు రఘుప 

తి మాన్యు డయ్యె నట ముదిత దేవావలికిన్‌ 


27. 


28. 


29. 


30. 


31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ దొంబది 


నాలుగవ సర్గము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యుద్ద కాండము 
సర్గము 95, 


యుద్ధమున రామునిచేత రాక్షస నీరు లనేకులు మరణింప(గ దుఃఖమున రాక్షస సీలు పరిపరి 


డి 
™- 


విధముల విలపించుట. 


రావణ ముక్త కుంజర వరమ్ములు వాజులు వేలు వేలుగా 
మావటి వాండ్రు వహ్ని నిభ మండిత సధ్వజ చక్రపాదముల్‌ 
వేవురు సద్గదా పరిఘ భృత్కర రాక్షస యోధ వర్యులుం 
బావన కాంచనధ్వజ విభాసిత శూర సహస్ర మయ్యనిన్‌ 


కామ రూపులు నక్ట్లిష్ట కర్ముని రఘు 
రాముని సుతీక్ట తప్త కార్తస్వర సువి 
భూషిత శర జాలమ్మున రోష మడర 
మూరి మరణించి రెల్లరు పోరి పోరి 


విని కని హత శేషు లసుర వీరు లంత 
దీను లరిగి భీతిని దమ స్త్రీల గూడి 

వనర విధవలు హత బాంధవలు హత సుత 
లు విలపించిరి గుమికూడి యువిద లెల్ల 


శూర్పణఖ వృద్ద యెట్టుల+ జూచె నీక 

థి అ 
రాళ యక్కట రాముని రతిపతి సము 
వంగి నట్టి పొట్ట గలది వనమునంద 
తిసు కుమారు భూత హితుని దెట్ట మగని 


లోక నింద్య యీ రాక్షసి లోక నుతుని 
గుణ విీహీన యసుర కాంత గుణచయ నిధి 
సుముఖు రాముని దుర్ముఖి శూర్పణఖ వ 
రించు టెట్టు లొప్పు నెద(ందలంచి చూడ 


అసురుల యల్ప భాగ్యమున నంగన వృద్ధయు+ దెల్ల జుట్టుతో 
మసలెడు నట్టి దుష్ట యవమాన కరం బపహాస్య కార్యమున్‌ 
వెస ఖర దూష ణాసురుల వీర వరేణ్యుల నాశ నార్థమై 
యసతియె రామ ధర్షణము నక్కట చేసెను గర్జితమ్మునున్‌ 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


శూర్పణఖ నిమిత్తమ్మున( జూ దశాన 
నుండు ఘోర శత్రుత్వమును గొని తెచ్చి 
కొనియె నాత్మ వధార్థంబ కోమలి జన 
కాత్మజను గొనితెచ్చె దురాత్ము( డిట్లు 


జనక సుతను బొందఃడు సీ 

తను రావణు డెన్నం( డేని దశకంరు(డు రా 
మునితో బలవంతునితో 

డ నిట్టు లక్షయపు( బగ బడసె దుస్ఫ్సహమున్‌ 


వనిని వైదేహి( గోరిన వా'డసుర వి 

రాధుః డొక్క రాముని చేత అయము నందె( 
గాంచగ నిదర్శన మది యొక్కటియె( జాలు 
నన్యముల నేల పెక్కింటి నరయ వలయు 


పదునాలుగు వేవు రసురు 
లుదర్చి శిఖల కెనయెడు శరోత్తమముల వే 
విదళితులు జనస్థానము 
న దురమ్మున నక్కజముగ నరవరు చేతన్‌ 


ఖరు(డు దూషణు( డింక( ద్రిశిరసు(డు సమ 
రమున నాదిత్య సంకాశ రామ బాణ 

ముల విలయు లైరి మనములదలప నాని 
దర్శ్భనమ్ము జాలదె యింక( దరుణు లార! 


నెత్తు రాను వా(డు నినదమ్ము లొనరించు 
వాడు యాజనంపు బాహువుల న 
డరు కబంధుడు రఘువరునిచే హతు( డయ్యె 


10. 


11. 


12. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


జాలు నా బుజు విట జామ లార! 


వాలి మేరు నిభుని వాసవాత్మజు బల 
వంతు( జంపె నక్క బాణముననె 
రధథిక సత్తముండు రాముడు వింటిరె 
దలపం జాలు నా నిదర్శ్భనమ్ము 


వ్రోక్ర మూర్చితుండు సుగ్రీవుడు హత మ 
నోరథుండు హరి వరుండు బుష్య 
మూక వాసి రాజ్యమున నిలుపంబడియె 
దలడు( జాలు నా నిదర్శ్భనమ్ము 


చెప్ప(గ నా విభీషణుడు చెన్నుగ నర్ధ సధర్మ వాక్యముల్‌ 

గొప్ప హితం బొసంగ( దగు కూర్మిని రాక్షస కోటి కత్తణీన్‌ 

మెప్పు వహింప నేరఃడు సుమీ ధన దానుజు డజ్జ్ఞుః డాత్మ( దా 
నప్పుడు విన్న గాడు నయి యార్తిని( గుందదు లంక యివ్విధిన్‌ 


కూలిన గుంభకర్ణు( డని గూరిమి తమ్ముడు రాఘవేంద్రుచే( 
గూలిన నింద్రజిత్తు రణ ఘోరు(డు నయ్యతి కాయు డక్కటా 
యాలము నందు లక్ష్మణుని యమ్ముల నెల్లరకున్‌ దురాసదుల్‌ 
సాల(డు నేర రావణుడు చావుల నారసి యక్కజమ్ముగన్‌ 


నాదు తనయుడడీ రణమ్మున హతు( డయ్యె 
విగత జీవు( డయ్యె బృధ్వి భ్రాత 
యీల్ల నాదు భర్త యింటింట వినిపించె 


నార్తనాదము లిటు లకట జెల(గి 


కరి తురగ రథ వరమ్ములు 
ధర వందలు వేలు గూలౌ దారుణ రీతిన్‌ 
గురుతర పదాతి బల మా 

దురమున శూర వర రామ దోర్భల మహిమన్‌ 


అని రుద్రుండొ శతక్రతు 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


వు నగారియొ విష్ణువొ మటీ భూతాంతకు( డా 
యిన తనయుండొ స్వయము రా 
ముని రూపున( జంపెన్‌ పగ మూ(కను నెల్లన్‌ 


హతులై చనంగ వీరులు 

పతి హీనలమై నిరాశ ప్రబల భృశముగన్‌ 
మతుల భయమ్మున కంతము 

సతతము విలపింతుము గన జాలక యిచటన్‌ 


దశకంఠు(డు దత్త వరు డ 
తి శూరత నెటుంగ( డిట నతి భయము వుట్టన్‌ 
విశదముగ ఘోర మింద్ర స 

దృశ రాముని హస్తములను దృశ్యం బైనన్‌ 


అమరు లైన గంధర్వులు వైన నప్పి 
శాచము లయిన ఘోర రాక్షసులు నైన 
జేర నాజి రాముండు రక్షింప జాల 


రెవ్వరును రావణుని శంక యేల యిందు 


కన(బడె దుర్నిమిత్తములు కయ్యము కయ్యము నందు( బంక్తి వ 


కుని వధః దెల్పు నట్టివియె కొల్లలు రామునిచే రణమ్ములో* 
గొనె నభయమ్ము రావణుడు కూరిమి నట్జజుచే సురాసు రా 
లిని మణీ దాన వావలిని లెస్సగం గోరఃడు మర్త్య కోటిచే 


ఇది యా మానుష వర భయ 
ము దనరె నిస్సంశయముగ మూరుచు నిచటం 
బ్రదుకుల నశింప జేయ(గ 

నుదరి దశగ్రీవున కసు రోత్కరములకున్‌ 


అమరులు పీడ్యమాను లయి యబ్దజు( డీయ వరమ్ము లంత స 


త్త్వ మరసి నట్టి రాక్షసుల భర్త దశాస్యునిచే* దపమ్ములన్‌ 


సముచిత రీతి పూజ లిడ సంతస మంది విధాత పల్కొ వా 
క్యముల హితైక యుక్తముల నారసి ప్రీతిని దేవతావలిన్‌ 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


నేటి నుండి యసుర కోటి దానవ సంచ 
యమ్ము సంచరించు నత్యధిక భ 
యమున ముజ్జగముల ననవరతమ్ము ని 
శ్నయముగ నన సురలు చనిరి ప్రీతి 


దేవత లంత సేంద్రు లయి తేణీ పురాంతకు నిర్జరాలికిన్‌ 
దేవు బ్రసన్నుః( జేయగను దృషప్తిలి యా వృషభధ్వజుండు తా 
నీ వచనమ్ములం బలికె నింతి యొకర్తు జనించు ధాత్రిలోః 
బావని రాక్షసక్షయము పన్నుగ+ జేయగ మీ హితార్థమై 


ఆమె యగు నీమె జానకి యమర వరుల 
చేత బంప(బడంగ భకించును మన 
ల నసురఘ్ని స రావణ రాక్షసులను 


దానవుల బూర్య మాకలి యాని నట్టు 


దాపరించె నిట్టి యేపు మనకు దుఃఖ 
మున మునుగంగం జేసి బుద్ధిహీనుః 
డింక దుష్ట బుద్ధి సంకోచమును వీడి 
చేసిన హరణమ్ము చేత నకట 


కనము శరణ మొసగు వారి మనము క్రుద్ధు 
డాక్రమింప(గ ఘోరంపు టాగ్రహమున( 
బ్రళయ వేళలో మృత్యువు భంగి మీటి 

యౌర రాముడు బరికింప నేరి నేని 


శరణ మొస(గు వారు ధర లేరు మన కిప్టు 
ఘోరమైన భయము గూడి యుండ 
దట మెన నటవి దావాగ్ని జిక్కిన 
పప 
యాడు కరుల పగిది వేడ మనము 


కాలమునకు( దగిన యట్టి కార్యమును ఘ 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


నుండు పౌలస్తు.డు విభీషణుండు సేసె 
నెవ్వని వలన భయ ముద్భవించె వేడె 
వానినె యరిగి శరణమ్ము భక్తి తోడ 


కం. అసు రాంగన లివ్విధి నపు 
డు సీతులను బట్టి కొని కడు వనరిరి కలం 
త సుదారుణమై జెలగ న 


లసి రొనరించుచు రవమ్ములను భయ తప్తల్‌ 33. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ దొంబది 


యేనవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 96. 


రాక్షస స్త్రీల యార్తనాదములను రావణుడు విని నిట్టూర్చి కోపోద్రిక్తుడై స్వయముగ నమాత్యులతో 
సైన్యము తోడ రామలక్ష్మణులను వానరేంద్రుని* జంపెద నని పలుకుచు యుద్ధమున కేగుచుండ 
దుర్నిమిత్తములను గాంచినను రావణు డే(గి భీకరముగ వానరులను జంపుట. 


కం. విని యింటింటను నసురాం 
గన లేడ్చుచు నుండ జాలి కదురంగ( గడున్‌ 
వినిపించు నార్తనాదము 
లను రక్షోగణ విభుండు రావణు డంతన్‌ 1. 


తే.గీ. రావణుండు నిట్టూర్చి దీర్ణముగ నొక ము 
హూర్త మొనరించి ధ్యానము నుగ్రుడై క 
రమ్ము భీమదర్శను(డు పండ్లను బెదవులః 
గొటీకి రక్తలోచను( డయ్యె( గోప మడర 2. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


మండుచు( గాల వహ్ని వలె మానిసి దిండ్లకు( జేర రాని యు 
ద్దండుఃడు పలా వ్యక్త రహితమ్ముగ+ గ్రోధ నిమగ్ను(డౌట నా 

ద్ద క్త 

దండను నున్న రాక్షసుల దా౭గని చక్ష్తులః గాల్చురీతి రు 
ద్రుం డయి పల్కు లివ్విధము దుఃఖ రుషావృత మానసుండునై 


త్వరిత మో మహోదం! మహాపార్శ్య! రాక్ష 
సా విరూపాక్ష! రాక్షస సైన్యములు మ 
దాజ్ఞః జన వలె నాజికి నని వచింపు( 
డసుర పుంగవులార! మహాత్ములార! 


అసురు లసురేంద్రు వాక్యము లాలకించి 
భయము తోడ నార్తాత్ములై పార్షి వాజ్ల 
డ] Gs 
నూని యవ్యగ్రులై రాక్ష సోత్తములను 
ననికి( బ్రేరేది రింపుగ నప్పు డేంగి 


వారలు పల్కి యట్లె యని భైరవ రూపులు ఘోర రాక్షసుల్‌ 
వారల స్వస్తి వాక్యముల బన్నుగ గైకొని యుద్ధ భూమినిం 
జేరంగ నుద్యమించి వెస జెన్నుగ టీని కొసంగి మ్రైక్కులం 
జేరువ నిల్చి రంజళులు సేర్చి మహారథు లా జిగీషువుల్‌ 


కని మహాపార్స్యుని మహోదరుని విరూప 
నేత్రు రాక్షసుల నగవు నెగడ పలికె 
రావణుడు క్రోధ మూర్చితు( డీ వచనము 
లను మహోద్ధతి నతుల పరాక్రముండు 


పరమ ధనుర్విముక్తముల బాణములన్‌ లయ కాల తత్సుభా 
కర సదృశమ్ములన్‌ మనుజ కాంతుల రాముని నింక లక్ష్మణుం 
ద్వరితము కాలు నింటి కనుపంగ( బ్రహస్తు(డు నింద్రజిత్తికన్‌ 
ఖరు(డును గుంభకర్ణు(డును గాంతురు శాంతిని నా ప్రతిక్రియన్‌ 


అంతరిక్ష మైన నా దిశ లేనియు 
స్వర్గ సాగరములు మార్గణ తతు 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


లేను వేయ మూరి కానిపింపవు నిండ 
నేడు నిక్కముగను జూడు( డింక 


వింటి నుండి వేగ వేసి జెక్కలు గల 
బాణములను నే(డు వానర వర 

యోధుల విడివిడిగ యుద్ధమ్మున( జెలంగి 
చంపువా(డ బలిమి సొంపు మీజ 


వాయు తుల్య తేజోరథ వరము నుండి 
నే(డు కార్ముకాంబుధి నుండి పాడిగ జని 
యించి నట్టి శిత శరోర్మి( ద్రుంచు వా(డ 
వానర వర సైన్యమ్మును నేను గను(డు 


వికచ పద్మ వక్త పృథు పద్మ కేసర 
= 
కాంతుల కపి యూధ గణ తటాక 
ములను మదయుత గజము పగిది చెలరే(గి 
కల(చు వాడ నేడు గాంచ వలయు 


సమర మందు నే(డు శరము లున్న వదన 
ములను గూడి ప్లవగ ముఖ్య యూధ 
పులె యలంకరింత్రు పుడమి నెల్ల సనాళ 
పంకజ నిచయమ్ము పగిది గను(డు 


ఉదుటున వంద వంద కపి యూధము లందు( బ్రచండులన్‌ వెసం 
గుదురుగ బాద పాయుధుల+ గోతుల( గూల్లు శరం బొకండునన్‌ 
వదలిన యశ్రులం దుడుతు భ్రాతలు నాథులు పుత్తు లాజగా 
గుదగుద లాడు రాక్షసులకుం గను డింపుగ నేడ యెల్లరున్‌ 


నేడు యత్నమ్ము వలననె చూడు(డు ధర 
కానబడు నట్టు లొనరింతు( గయ్య మందు 
మత్ళర చయ భిన్న వికీర్ణ మర్క టాలి 

చే నచేతన దళముచే శీఘ్రముగను 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


బాణ తప్త పరుల పలముల నక్కల 
గ్రద్దలను మటి పలలమ్ము( దినెడు 
నితరములను నే(డు వితతమ్ముగం దృప్తి 
వడయు నట్లొనర్తు భండనమున 


సమకూర్పుం డట నాదు స్యందనము నా చాపమ్మునుం దెండు తి 
ప్రము శేషాసుర వీరు లెల్లరు వెసన్‌ రండింక నావెంట నం 
చు మహోగ్రుండు వచింప రావణుడు రక్షోనాథు( డచ్చోట ను 
ea 2. : w: 
న్న మహాపార్స్యు(డు వంచె సిద్ధపటుపన్‌ నానా బలాధ్యక్షులన్‌ 


లఘు పరాక్రము లరిగిరి రాక్షస బల 
నేత లంత నింటింటికి నాతతముగ 
రాక్షసుల నెల్ల బ్రేరేపఏ నా క్షణమున 


సంభ్రమమున లంకాపురి సత్వరమ్ము 


ఆ ముహూర్తమున మహాసురులు సు భీమ 
దర్శను లబిచుచు వితతముగను భ 
యంకర వదనులు మహాయుధముల వివి 
ధముల గొని భుజముల దరలి రంత 


శూల శతమ్నీ పట్టిస విశుద్ధ గదా ముస లేద్ద తీక్ష ధా 

(A) m3 థ et 
రా లస దోగ్ర శక్తి సుపరశ్వథ ముద్గర కూట యష్టి చ 
కాలఘు భిండిపాల పరమాసి వరాన్య మహాయుధమ్ములన్‌ 
మేలుగ నూని రాక్షసులు మేదిని నిండ(గ వచ్చి రత్తటీన్‌ 


గ్రక్కున నెల్ల సేనకును గాంతు(డు తే(దుర గాష్ట యుక్తముం 
జక్కని తేరు నంతట ససారధథి స్వప్రభలన్‌ వెలుంగు టే 

డెక్కెను రావణుండు వడి నెంతయొ భీతి నొసంగు మేను వా 
డెక్కుడు సేన( గూడి చనె నిద్ధ బలుం డిలః జీల్చునో యనన్‌ 


అంతట( జెలరేగె నసుర కలహ రవ 
ముల మృదంగ పటహములయు+ దూర్య 
శంఖములయు గొప్ప స్వనము లచ్చ టచట 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నుండి చేయు చుండ మెండుగాను 


వచ్చెను రాక్షసాధిపతి బ్రాహ్మణ ఘాతి సురాలి కంటకుం 
డచ్చము ఛత్ర చామర వరావృతు(డై మహి జాపహారియున్‌ 
హెచ్చుగ దుష్ట చిత్తు.డును యెంచి రణం బొనరింప రాముతో 
నిచ్చను నంచు గర్భనము లెల్ల వినంబడె వింత వింతగన్‌ 


చలియించెను శబ్దమ్ముల 
నిలాతలం బెల్ల గడి(ది యీూకింపంగం 
గలకలము నాలకించి హ 


రులు పాటిరి బీతి సెలగ లోలాత్ములునై 


విజయ మెంచి యనికి వేగ వచ్చె మహాభు 
జుండు రాక్షసాధిపుండు రావ 
ణుండు తేజమున ఘనుండు సంరంభియై 


సచివు లుండ వెంట సధ్వజుండు 


త్వర మహాపార్ఫ్వు(డును మహోదరుడు నెక్కి 
రరదములు విరూపాక్షుడు నానతీయ 
రావణుండు దుర్ద్గరులు రహిని( బుడమి 
పగులు నట్లజిచుచు గెల్పు( బడయః గోరి 


అంతః దేజస్వి రక్షోగ ణావృతుండు 

ధనువు కాలాంతక యమరాజ నిభము వెస 
నెత్తి సమరార్థము నిలిచి రెచట రామ 
లక్ష్మణు లరిగె నట్టి ద్వారమ్ము నుండి 


ప్రభలు లేని వా? డయ్యెను భాను( డపుడు 
తిమిర మావహించె సకల దిశల నపుడు 
పకు లౌొనరించె దారుణ ధ్వనుల నపుడు 
మూరి కంపించె* గనుచుండ భూమి యపుడు 


రక్త వర్షము కురిసె( బర్దన్యు( డపుడు 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


గుల్జములు తడ(బడుచును గుంట దొడగ 
ధ్వజముపై వ్రాలె నొక్క గృద్రమ్ము వింత 
మిక్కిలి యమంగళమ్ములు నక్క లటబచె 


కదలెను వామ లోచనము కంపిత మయ్యెను వామ బాహువున్‌ 
వదలను కాంతి యాస్యమును స్వానము దగ్గెను గొంచె మత్తణీం 
గదలఃగ నాజి కట్లు దశకంఠుడు వుట్టెను రాక్షసేంద్రు చా 
వొదవుట+ దెల్పు నట్టివి రణోర్వి నిమిత్తము లివ్విధమ్ముగా 


అంత నుల్కలు వడె నంతరిక్షము నుండి 
పిడుగు రొదల( బోలు పెన్ను లివుల 
గాకములను గూడి ర్రద్ద లమంగళ 
కరము లబవ( ద్‌డ(గ( గజికుగాను 


వీని గణియింప కించుక యేని దుర్ని 
మిత్తముల నివ్విధమ్ముగ మీటి నటి 

a అ 
వాని మోహ మగ్నుండు రావణు(డు కాల 
చోదితు(డు వ్యధార్థ మరిగె శూర వరుడు 


అసురుల యా మహాత్ముల మహా రథ శబ్దము లాలకింపయగా 
నసమ బలాఢ్య మా కపి మహా చము వంక మొనర్చ( బాటి నం 
త సమర మయ్య ఘోరముగా దత్కపి రాక్షస సేన కల్ల బే 

ర్లు సదివి పిల్వ నొండొరుల రోష జిగీషులు వాన రాసురుల్‌ 


విపరీతము క్రుద్దుం డయి 

యపుడు దశగ్రీవు' డమ్మహారధి వీరుం 
డు పసిడి ముల్కులను బబపి 

కపి సేనా వీరవర్య కదన మొనర్చెన్‌ 


కొందటు రావ ణార్డితులు కోసిన మూర్ణము లున్నవారునుం 
గొందటు ఛిన్న వక్షులును గొందటు భీకర భగ్న కర్ణులుం 
గొందటు బ్రాణ హీనులును గొందటు దారిత పార్గ్వ యుగ్ములుం 
గొందటు హీన చక్ష్తులును ఘోర రణమ్మున( గాంచ నత్తటిన్‌ 


30. 


31. 


32. 


33: 


34. 


35. 


కం. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ దొంబది 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కినుకం గన్నుల ద్రప్పుచు 

నునెక్క డెక్కడికి నేగును దశానను( డా 
ఘను డక్క డక్కడను శర 

ఘన వేగము సైడు జాలక నలగగిరి హరుల్‌ 


యాబవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 97. 


సుగ్రీవు(డు రాక్షసుల ననేకులను సంహరించి ఘోర యుద్ధమున విరూపాక్షుని* జంపుట. 


దశకంరుని బాణమ్ముల 

భృశముగం దెగి నట్టి గాత్ర వితతిం బ్లవగుల్‌ 
కృశియించి వెసం దూల వి 

వశులు హరుల తోడ నిండె వసుధా తలమే 


సై జాలని రావణు శర నిపాత 

మొక్క దశకంఠు కృత్యము యోధు లెవ్వ 
రును సహింప రైరి హరుల ననలమును సు 
దీప్తమును బతంగముల రీతి నని లోన 


వాని ఘోర నిశిత బాణజాలమ్మున 
నర్దితులయి కరము హరులు పబచి 
రాజి ననల కీల లందు+ జిక్కిన మండు 
చున్న కరులు పాటు చున్న రీతి 


కం. 


తే.గీ. 


మారుత మభ్ర రాశిని సమస్తము నెల్లెడ( ద్రోయు రీతి దా 

నా రణ మందు వానర మహా ధ్వజినిం గడు భీతి బాబిగా 
మూరి యొనర్చి బాణముల+ బోరున వానరులన్‌ వధించుచుం 
జేరెను రావణుం డనిని శీఘ్రమ రాముని రాఘవేంద్రునిన్‌ 


ఆవిధి( బాబుచుండ నని నారసి భంజిత వానరాలి సు 
ర్రీవు(డు సేన యందు బరికించి సుషేణుని నాత్మసన్నిభుం 
గావ(గ నుంచి వీరవరు( గయ్య మొనర్ప( దలంచి శత్రు వీ 
రావలి మార్కొనంగ( జనె నంతట వృక్ష మహాయుధుండునై 


వానికి వెన్క? బ్రక్కలను వానర యూధపు లెల్ల రంతటన్‌ 
మానుగ వెంట నేగి రని మ్రానులు శైలము లూని కేళులన్‌ 
వానర నాధు( డార్చుచును భండన మందు మహా స్వనమ్ముల 
న్మానిసి దిండ్ల నొంచి కడు నైరృత వర్యులః జేరె నన్యులన్‌ 


ఘన కాయుండు ప్లవంగ రాడ్వరు(డు రక్షశ్చక్రముం ర్రుద్దుడై 


యనిలో మొత్తెను వృక్ష సంచయము+ గాలాంతాబభ్రముల్‌ గూల్చు భం 


గిని రక్షో బల మందు ఘోరముగ శృంగివ్రాత వర్షమ్ము గు 
ర్సెను మేఘమ్ములు టాల వాన వని( బక్షివ్రాత మందున్‌ వలైన్‌ 


కపిరాజ ముక్త శైలము 

లు పడ నటుల భగ్న గాత్రులు వికీర్ణ వరాం 

గ పలాశను లంత నికృ 

త్త పర్వతములు జెదరిన విధమున పడి రిలన్‌ 


కీణు లగుచు భంగపడుచు( జెదర నసురు 
లెల్లెడలను సుగ్రీవు చే( బెల్లజిచుచు 

బే రనుచు విరూపాక్షుడు చేర రాని 

ధన్వి దిగి రథ మిభపు స్కంధమ్ము నెక్కె 


దక్షత నెక్కి కుంజరము తత్‌క్షణ మేసి శరమ్ములన్‌ విరూ 
పాక్షు(డు వానరేంద్రు పయి నార్చుచు నుర్కుచు వానరాలిపై 
రాక్షస నీరు లందటు కరమ్ము తపింప(గ నూజబిడించుచున్‌ 


10. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


రక్షణ మిచ్చి నిల నని రక్కసు లంద(గ హర్ష మింపుగన్‌ 


మిక్కిలి విద్ధు(డై పదను మీటిన ముల్కుల రాక్షసేంద్రుచే 
నక్కపినాధు డప్పుడు మహాగ్రహ మూర్చితు( డార్చి చంపగా 
గ్రక్కున నెంచి డెందమున క్మాజము నెత్తి ప్రహారి చేరి తా 
నుక్కున( గొ ట్టె నాస్యమున నుర్రుడు శూరుడు కుంజరమ్మునున్‌ 


తగులగ సుగ్రీవుని దె 

బ్బ గజేంద్రము ఘోరముగను బాణాసన మా 
త్ర గరిష్ట దూరము చనియె 

వగ( గూర్చుండ( బడి చేసె బైరవ రవముల్‌ 


పతిత గజమ్ము నుండి దిగి వానర నాథున కీయ+ ద్రాసమున్‌ 
వితత పరాక్రముం డసుర వీరు(డు వేగమ యూని యార్షభాం 
చిత వర చర్మ మింకను విశేష శితాసిని వానరేంద్రు సం 

స్థితు లఘు విక్రముండు కదిసెం బగ నాజిని నుగ్ర శత్రువున్‌ 


అరసి సుగ్రీవు(డు కినిసి యభ్ర సన్ని 
భాశ్మము+ గొని విరూపాక్షు నంగము పయి 
కి విసరం గని తొలగి పెటీకి యసి+ గొట్టె 
వేగ మవ్విరూపాక్షు(డు విక్రముండు 


రక్కసుని ఖడ్గ సుప్రహరణము చేత 
నూగణి సుగ్రీవు( డొక్క ముహూర్త మట వి 
సంజ్ఞుని పగిది నయ్యెను జయ్యన హరి 
లేచి హృది ముష్టి నసురుని లీల గొట్టె 


కొట్ట బడ(గ ముష్టి ఘోరముగను విరూ 
పాక్షు( డలిగి యసిని హరి వరేణ్యు 
కవచము+ బడ వేసె గయ్యమున నతండు 
పదము లంత దెబ్బ కదుర( బడెను 


వెస(బతితుండు లేచి కపి వీరు(డు వైచెను స్వీయ వజ్ర కీ 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ల సమ తలప్రహారమును రక్కసు పైనను ఘోర రావ మా 
యసురుడు నైపుణమ్మునను నక్కపి ఘాతము నుండి ముక్తు(డై 
పస గల ముష్టి ఘాతమును వానరు వక్ష్షము నందు నుంచయగా 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కడు కోపించెను సుగ్రీ 

వుడు వానర నాధథుః డట్లు వొలియ ప్రహారం 
బడర నసురేంద్రు కుశలత 

యెడదను వీక్షించి నంత( గృత రిక్తమ్మున్‌ 


అంత నంతరమును గాంచి యసుర వర్యు 
నందు హరి వరేణ్యు(డు కిన్య చింద సెల(గి 
యవ్విరూపాక్షుని కణత యందు వైచె 
నిజ మహాతల ఘాతము నెగడి మిగుల 


అంత శక్రాశని నిభ త లాహతి క్షితి 

గూలె నా విరూపాక్షుడు క్రుంగి రక్త 
సిక్తుడయి క్రక్కి రక్తము చెవుల నెల్ల 
స్రోతముల రురముల స్రవించు జలము వలె 


మూర నురుగు రుధిరమున( దడిసిన వాని 
రేగి నట్టి కినుక ద్రిప్పుచుండ 
లోచనమ్ములను విరూపాక్ష తరు విరూ 
పాక్షు( గనిరి ప్లవగు లక్కజముగ 


కొట్టుకొను చున్న వానిని బెట్టిదముగ 
దొర్లుచుండంగ+ బ్రక్కలః దోరముగను 
జాలి వుట్టంగ నార్చు రాక్షస వరేణ్యు( 
గాంచిరి విరోధి నచ్చట కపి వృషభులు 


హరి రాక్షస సైన్యము ల 
ట్లు రణమ్మున( గూడికొని పటుత రార్జవ తు 
ల్య రవమ్ము లార్చె వేలా 
విరహిత శరధిద్వయమ్ము వీ(క ఘనముగన్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


కం. 


కనిన విరూపాక్ష్తు లయము 

వనచర విభు చేత నసుర వానర బల మ 

య్య నపుడు విజృంభి తానిమి 

షనదీ సన్నిభము ఘోర సమరం బందున్‌ 24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు+ దొంబది 


కం. 


కం. 


యేడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 98. 


మహోదరుడు విజృంభించి వానరలను వధియించు చుండ సుగ్రీవుడు మారొ గని వానిని వధించుట. 


బలములు పరస్పరమ్మును 

గలహమ్మున( జంపుకొన(గ ఘర్మమున సర 

స్సులు క్షీణించిన భంగినిం 

బలుచగ నయ్యి నుభయములు భండన మందున్‌ 1. 


తన సైన్యము నశియింపగ 

ఘనుడు విరూపాక్షు( డణ(గం గయ్యము నందుం 

గినుక ద్విగుణీకృతం బ 

య్యెను బౌలస్త్యునకు రాక్ష సేంద్రున కంతన్‌ 2. 
వానర వధ్యమానమును భైరవ రాక్షస సైన్య నాశముం 

గానఃగ యుద్ధ రంగమున గ్రమ్మిన దైవ విపర్యయమ్మునుం 

బూనెను డెంద మందు వ్యధ బుణ్యజనుండు దశాస్యు( డంతటం 

దాను మహోదరున్‌ సచివు దాపున గాంచి వచించె నిట్టులన్‌ 3. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


ఇప్పుడు నాకు దీర్ణ భుజ! యింక జయాశ వెలుంగు నీ పయిన్‌ 


మెప్పు వహింప శత్రువుల మీటి వధింపుమ చూపు విక్రమం 
బొప్పుగ దీర్ప భర్త బుణ ముత్తమ వీర! రణం బొనర్పు నా 
నప్పతి పల్క నట్లెై యనె నప్పు మహోదరు( డాదరమ్మునన్‌ 


అని రిపు సేన లోనికి మహాత్ము(డు సొచ్చె మహోదరుండు వ 


హ్ని నడరి తూ వేగముగ నేగు పతంగము భంగి జేసె నం 
త నరుల నాశనమ్ము వెస దద్దబలుండు స్వ వీర్య కారణ 


మ్మునః బతి చోదనమ్మునను బోరున వానర భంజనమ్మునున్‌ 


వానరు లంత బల్లిదులు పట్టి భృహచ్చిలలన్‌ రిపూగ్ర సే 
నా నివహమ్మునుం గదిసి నైరృత వీరుల? గొట్టి రెల్లరన్‌ 
దాని మహోదరుండు గని తద్దయు+ గిన్కను జీల్సె వేసి తా 
వానర పాదముల్‌ దొడలు పాణులు నభ్ర విభూషి తేషువుల్‌ 


అర్దితు లయి భృశమ్ముగ నసుర వరుల 
చేత బాటిీరి ప్లవగులు శిఘ్రుమ దశ 
దిశలకును కొంద అంత బీతి సెలగంగ 


నాశ్రయించి రా సుగ్రీవు హరివరేణ్యు 


కని భగ్న వాన రానీ 

కిని సుగ్రీవుడు పరువిడె క శాధీశుం 
డని నమ్మహోదరుని పై 

కి నుండ డగ్గజిను గాంచి కిన్య సెలంగన్‌ 


కొండ( బోలు నట్టి ఘోర మైన శిలను 
విపులమును గ్రహించి వేగ వైచె 

వాని జంప నెంచి వాన రేద్రుండు తే 
జస్వి యలుక నసుర సత్తము పయి 


త్వర నరుదెంచుశిల మహో 
దరు(డు దురాసదము¢ గాంచి తడబడక యహో 
శరముల ఛేదించె మహా 


10. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


సురుండు ఘోరముల నాజి శూరుడు లీలన్‌ 


శిల పడె వేయి ముక్కలుగ ఛిన్నము గా విశి ఖాఘ ఘాతమై 


యిల పయి వ్యాకులం బయిన యెక్కటి గృద్ర సమూహ భంగి ము 
క్క లయిన జాతి నట్లు కపి కాంతు:డు క్రుద్ధు(డు గాంచి సాలమున్‌ 


బలమున బీశి వైవ వెస బ్రద్దలు సేసె నతండు దానినిన్‌ 


అంతట బరపురంజయు( డా మహోద 
రుండు శరముల నొంచెను మెండుగ బ్లవ 
గేంద్రు నాజిలో సుగ్రీవు డెలమిని( బడి 
యున్న పరిఘమ్ము నారసె నుర్వి పైన 


వెలుగు చున్న గుదియ( బృధ్వి పయిన నెత్తి 
కొట్టి యయ్యసురునకు( దగ జూపి 

వాని గుజ్ట్జములను బరిఘమ్ముతో ఘోర 

గతి నడిచి వధించె( గపి విభుండు 


హత హయ గణమ్ము రథమును 

వెతం దిగి మహోదరుండు వీర వరుం డా 
యతము గదా దండమును ద్వ 

రిత మూని కినిసి కడు చెలరే(గె రణమునన్‌ 


ఆ గదా పరి ఘాయుధ హస్తు లిరువు 
రార్చుచును గో వృషభ నిభు లాజి మెజిపు 
లున్న మేఘ ద్వయము భంగి మిన్నగ దల 
పడిరి యరివీర మర్ణను లడరి యపుడు 


విసరె మహోదరుండు గద వెల్లఃగ భాస్కర కాంతి తుల్యమై 

వెస రజినీచరుం డలిగి వీరవరుం డగు వాన రేంద్రుపై 

గసి సెలగంగ వచ్చు గద(గాంచి మహోగ్రము రోష రక్త వం 

త సదరు ణాక్షు( డుగ్రు డయి తత్సరి ఘమ్మునః గొట్టె నగ్గదన్‌ 


కూల గుదియ విటిగి నేల గదాహతి 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


నంత నినుప ముసల మవని నుండి 
ఘోర మైన దాని సౌరి కాంచన భూషి 
తమ్ము కై గ్రహించె నెమ్మి మీటి 


ముసల మంత నెత్తి విసరె నసురునిపై 
నదియు నింక నన్య మైన యసురు 
గద బరస్పరమ్ము కదియంగ విటి(గి ప 
డినవి ముక్క లయి యవనిని రెండు 


అరసి తేజో బల సమృద్ధు లాయుధమ్ము 
లట్లు భగ్నములై పడ నవని దీప్త 

వహ్నియుగ్మ సన్నిభ వీర వరులు తలప 
డందొడగిరి ముష్టిఘాతముల( దనరించి 


అప్పుడు వార లిద్దణు మహా బలు లోొక్కరి నొక్కరుం పగం 
దప్పక కొ ట్టు కొంచు నినదమ్ము లొ నర్చుచు నప్పళించుచుం 
గొప్పగంగైల నేల పయి( గూలిరి తూర్ణము లేచి యోడకే 

రొప్పి భుజమ్ములం గదిసి గ్రుచ్చి యొనర్చిరి యుద్ద ముద్దతిన్‌ 


అంత బాహు యుద్ధమ్మున నలసి రాప 
రంతపు లిరువురు ఘనతరము మహోద 
రుండు గని సమీపమ్మున నొండు ఖడ్గ 
మును గ్రహించెను డాలుతో ఘన రయుండు 


డాలు తోడ నుండ డగ్గజి ఖడ్గము 

వేగ వత్తరుండు బాగుగ గని 

శూరు లందు ఘనుడు సుగ్రీవు(డు గ్రహించె 
నుటీకి యంత వానరోత్తముండు 


కినిసిన యిర్వురు నార్చుచు 

ఘనులా యుద్ధమున నెత్తి కత్తులను రణ 
మ్మున శస్త్ర సంచయము లం 

దు నిపుణు లొండొరుల పైకి దుమికిరి బలిమిన్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


జయము నందుంచి మనము లుభయులు దక్ష 
ణముగ మండల గతినిం దనరుచు( గోప 
మూని యన్యోన్యము తిరిగి రా నగచర 

వర నిశాచరు లత్తణి భండనమున 


తాను బరాక్రముం డని సతమ్ము దలంచెడు నమ్మహోదరుం 
డూని మహోగ్ర ఖడ్గమును నుక్కున నాటెను చర్మమందునున్‌ 
దానిని లాగుచుండ(గను దల్టేలు( డారసి వానరేంద్రు(డే 

వాని శిరమ్ము ఖడ్గమున వారక త్రుంచె సకుండలమ్మునున్‌ 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


మకుట యుక్త శిరమ్మును మర్కట పతి 
నబిక నమ్మహోదరుః(డు ఘన బల దర్పి 
తుండు గూలగ నేల నొక్కండు రాక్ష 
సేంద్రు బలమున(గాన రా డెందు నపుడు 


వానరుల గూడి హర్షించె వానరేంద్రు( 
డాజి( జంపి మహోదరు నధికముగను 
గోప మూనె దశాస్యుఃడు ఘోరముగను 
రాఘవేంద్రుండు భృశము హర్షమ్ము నందె 


దీన మనసు లయి విష 
ణ్ఞానను లసుర వరు లెల్ల రావృత చింతా 
మానసులు పాణిరి భయము 


తో నిటు నటు నాజి వీడి తూర్ణం బంతన్‌ 


నేల(గూల్సి మహోదరుని గిరి యందు 

నొక్క భాగము జెదరు నల్లొ నరుచు క్రియ 
సూర్య సుతు( డరుల కెదిరించుటకు రాని 
వాడు జయలక్ష్మి వెలి(గె బ్రభాకరు( డన 


సుర యక్ష సిద్ధ భూ తల 


వర భూత గణములు హర్ష పరవశమున నా 


26. 


27. 


28. 


29. 


30. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు దొంబది 


కం. 


ఆ.వె. 


చం. 


కం. 


హరివల్లభుని( బొగడినవి 
పర(గ విజయుఃడై కరమ్ము భండన మందున్‌ 


యినిమిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 99. 


అంగదుని చేత మహాపార్ఫ్యు(డు మరణించుట. 


కని సుగ్రీవ నిహతు న 

ట్లనిని మహోదరుని నమ్మహాపార్ఫ్యు(డు ర 

క నయను(డు బలుడు కోప 

మ్మున నంగదు భీమ సేన ములికుల నొంచెన్‌ 


తొడిమ నుండి పండు సుడిగాలి రాల్సి న 
ట్లయ్యసుర వరుండు హరుల సేన 
లోన ముఖ్య లైన వానరుల తలల 


రాల్సె నాజి లోన బ్రబల బలుఃడు 


శరములు వేసి కొందటి భుజమ్ముల( జీల్చెను వానరావళిం 

ద్వర పడి గొప్పపార్ఫ్వు(డు ప్లవంగుల( గొందణీ పార్వ భాగముల్‌ 
గురుతర మాగ్రహించి పగ గోసెను గోయ విసంజ్ఞు లైరి యె 

ల్లరు హరు లంది రార్తి సమరమ్మున కంత బరాజ్ముఖత్వమున్‌ 


కని యుద్విగ్న నిజ బల 
మ్మును రాక్షస భంజితమ్ము( బోరున నట్లున్‌ 
ఘున వేగు(డు పర్వమ్ముల 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


వననిధి వలె నంగదుండు వడి నట బెంచెన్‌ 


కరమున నాయసంపు( బరిఘప్రవరమ్ము గ్రహించి వేగ వా 

నర వరు( డంగదుం డలిగి నైరృత వర్యుని పైన వైవా 
నరదము నుండి యయ్యసురు( డర్డితు(డై గత సంజ్ఞు(డై వెసన్‌ 
ధర పయినన్‌ ససారథి సతాపము గూలౌ నచేతనుండునై 


వారిద నిభ యూధము నుండి భల్లుక పతి 
కాటుకను బోలు వా(డు వే కదలి పెద్ద 
శిలను బటి యశ్వమ్ముల( జేవ( జంపె( 

అ 
గినిసి విటిచె రథమ్మును ఘన బలుండు 


అవని నుండి లేచి యంత మహాపార్స్యు; 
డొక ముహూర్తముననె యుగ్రు( డంగ 
దుని ననేక శరములను వేసి బాధించె( 


దిరిగి మిక్కుటముగ గురు బలుండు 


కొట్టెను బుక్షరాజు నని( ర్రుద్దు+డురమ్మున జాంబవంతునిన్‌ 
గట్టిగ మూడు బాణముల గాండ చయమ్ముల నా గవాక్షునిం 
గొ ట్టై నిశాచరుం డలుక( గొ ట్ట గవాక్షుని జాంబవంతునిం 
బట్టెను యంగదుండు గని పాణిని నా బరిఘమ్ము క్రుద్ధు(డై 


వాలి కుమారు( డంగదు(డు భాస్కర రశ్మి సమప్రభా మహా 
భీలము నైన నా గుదియ భీకర రోష విలోచనుండు వే 
కేలుల( బట్టి త్రిప్పి పరికించి సుదూరుని వైచె జంపగా 


నాలము నందు గోపమున నయ్యసు రేంద్రుని గొప్పపార్స్యునిన్‌ 


అంగదచ్యుత పరిఘమ్ము సంగరమున 
రక్కసుని చేతి నుండి శర సహితమ్ము 
చాప వరమును నా శిరస్తాణము+ బడ 
వైచె వేగమ్ముగ( బుడమి పైన నంత 


చేరి రయమ్మున వానిని 


10. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


వీరుడు వాలి తనయుండు వేగము చటబచెన్‌ 
ఘోర తలమున సకుండల 
మా రక్కసు కణత పయిన నాగ్రహ మడరన్‌ 


అమ్మ హాద్యుతి సుమహావేగు డమ్మహా 
పార్ఫ్యు(డు కుపితుండు పన్నుగ నొక 
హస్తమున గ్రహించె నతి విపులంపు(బ 
రశ్వథమ్ము నంత రాక్షసుండు 


తైలమున గడిగి నట్టిది 

మేలి యినుప గొడ్డలిని నమేయ బలమునన్‌ 
వాలి సుతుని పై నసురు(డు 

సాల కినిసి వైచె నంత సంగర మందున్‌ 


ఎడమ భుజము పైన( బడగ వేసిన దాని 
నంగదుండు మీటి నాగ్రహమ్ము 

తనరి నెపుణమున( దప్పించి కొనియెబ 
రశ్వథమ్ము నంత బ్లవగ వరుడు 


అంగదుండు వీర వరేణ్యు( డాగ్రహించి 
మిక్కుటముగ( దండ్రి సమాను( డుక్కు నందు 
వజ్ర సంఖాశ నిజ ముష్టి వైరి వీర 

దమను+ డంత బిగించెను దత్‌క్షణమ్ము 


అంగదుండు మర్మజ్ఞుండు చంగున నసు 
రేంద్రు వక్షస్థులమ్మున నింద్ర వజ్ర 
సన్నిభస్పర్శ ముష్టిదే( జటబచె బెట్టి 
దముగ నమ్మహా పార్ఫ్యుని దరికి నరిగి 


పగిలెను బిడికిలి పోటున 

కుగుండె యసు రోత్తమునకు( గుండ వలె వెసన్‌ 
విగతప్రాణు( డయి నగ 

మ్ము గతి మహాపార్సు్యు( డంత( బోరున గూలెన్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. మరణింప మహాపార్ఫ్యు(డు 
ధరం బడ గంపించె సేన తద్దయు నంతన్‌ 
దురమున రావణు డయ్యిను 
బరమక్రుద్దుండుగ దశ వక్తుం డరయన్‌ 18. 


తే.గీ. అమర సంచయ సేంద్ర నాదముల+ బోలు 
సమద వానర సింహ నాదముల చేత 
లంక సాట్టాల గోపుర మింక( బగులు 
నట్టు లయ్యెను వీక్షింప నపుడు వింత 19. 


కం. విని సుర వానర రావము 
ల నింద్ర శత్రు వటుల సమరమ్మున రోష 
మ్ము నెగడ భృశమ్ముగ నిలిచె 
ననికి సుముఘిడై తిరిగి దశాస్యుం డంతన్‌ 20. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు దొంబది 


తొ మ్మిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 100. 


విరూపాక్ష మహోదర మహాపార్ఫ్వుల మరణమును గాంచి రావణుడు కోపోద్రిక్తుడై యుద్ధమునకు( 
దలపడ రామ రావణులకు ఘోర యుద్ధము వాటిల్లుట. 


తే.గీ. అమ్మహాపార్ఫ్యు(డును విరూపాక్షు(డును మ 
హోదరుండును వీరులు యుద్ద మందు 
హతులు గా(గ నావేశింప నాగ్రహమ్ము 


రావణు(డు సూతు6 బ్రేరేచి రాజు వలికె 1. 


ర 


మరణ మంది నట్టి మంత్రుల వలని దుః 
ఖమ్ము నింక పట్టణమ్ము ముట 

అ అ 
డింప నడరిన వగ( జంపి నే బాపుదు 
రామలక్కణులను రణము నందు 


రణ వనమ్మున నే(డు రామ వృక్షమును సీతా కుసుమము నుండి వీ(క ఫల మొ 
సంగు దాని విరివి శాఖ లనంగ సుగ్రీవు(డు దుర్ధర్త కీశ విభుడు 

జాంబవంతుండు బుక్ష విభుండు కుముదుండు ద్వివిదుండు మైందుండు ధీర వర్యు( 
డంగదుండు యువరా డధిక బలు(డు గంధమాదనుం డుగ్రుఃడు మారు తాత్మ 


తే.గీ. 


కం. 


కం. 


జుఃడు సుషేణుం డితర హరి శూరు లల్ల 
దనరు నట్టి దాని వధింతు( గనుమ యంచు 
బల్కి రథ ఘోషములు నిండ బది దిశలను 
రాము నెదిరింప వడి నే(గ రావణుండు 


ధరణి చలించెను నదులను 

గిరులను వనములను గూడి కృత్స్నము నిండం 
గ రవమ్ములు భీతిల్లుచు( 

గరమ్ము సింహద్విజ మృగ గణములు వాటిన్‌ 


భీమత రాస్త్ర రాజమును వేసెను దామసమున్‌ గ్రహించి సం 
గ్రామము నందు రావణుడు కాలె వరాస్త్రము వానరావళిన్‌ 
భూమిని+ గూలి రెల్లెడల బోరన లేచె రజమ్ము మిన్నగా 

లేమి బలమ్ము సైపరు విరించి యెనర్చిన తామ సాస్త్రమున్‌ 


కని సేనలం దనేకుల 

ఘు నాసురేంద్రు శిత శర నికాయములం గూ 

ల నవని భగ్నుల వందలు 

గ నిలిచె ధృతి రాము డలుక గయ్య మొనర్పన్‌ 


చూచెను రాక్షసర్షభుఃడు శూరుడు దోలి ప్లవంగ సేననున్‌ 
వేచిన వాని లక్ష్మణుని వీరుని గూడిన వాని రామునిం 
దోచుచు నుండ వాసవుని తోడుత విష్ణు వనంగ దుర్భయుం 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


డై చను వాని దీయజ దళాక్షు నరిందము+( జాప హస్తునిన్‌ 


కని యట దీర్ణబాహుడు నృకాంతు:డు లక్ష్మణు( డుండ( దోడుగా 
వనచరు లోడి యుండ(గను వచ్చెడు రావణు రాక్షసేంద్రునిన్‌ 
మనమున సంతసించి విలు మధ్యను గట్టిగ పట్టి లాగ జా 

గెను నినదమ్ము సీల్ప భువి గృత్స్న్సము ఘోరము వేగ వంతమున్‌ 


అవని గూలి రంత నసుర వరేణ్యులు 
వందల కొలది దశవక్తు బాణ 

వేగమున రఘువరు వింటి మ్రాతల నాల 
కింప వింత సంతరింప నపుడు 


నరవరుల రాజ పుత్రుల 

శర పథమున రావణు(డు దశ వదను:డు నిశా 
చరు( డల శశి సూర్యుల చెం 

త రాహువు పగిది వెలింగె( దత్సమయమునన్‌ 


ముం దొనరింప లక్ష్మణు(డు బోరును దేజిత మార్గణమ్ములం 
దొందర వంచి చాపమును దూపులు వేసెను గీల తుల్యముల్‌ 
సెందక మున్ను తన్ను నతి శిఘ్రమ రావణుః డేసి బాణముల్‌ 
కుందక యాకసమ్ముననె కోలల నాపెను వేసి నంతటన్‌ 


ఒక్క బాణమ్మున శరము నొకటి మూటి 

నంత మూడింటను బదింట నప్పదింటి 
రయము మీటి( గూల్ఫెను వేయ లక్షణుండు 
రావణుండు సూపుచు( గర లాఘవమ్ము 


దాటి సౌమిత్రి నంత నా దశ వదను(డు 
రణ జయుండు సమీపించె రాముని నప 
ర గిరి భంగి నిలువ గ్రోధ రక్త లోచ 
నుండు సంగరమున రావణుండు వేగ 


చేరి రాఘవేంద్రు( జెల(గి కురిసె శర 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


వర్ద మతని పైన బంక్తి ముఘి(డు 
రాక్షసేశ్వరుండు రావణుం డడరి ఘో 
రముగ బాణ ధారల గని యతడు 


రావ ణాంబక ధారలు రాఘవుండు 
వచ్చి పడగ గైకొనె నంత భల్లములను 
దీప్యమాన రోష ఫణి సదృశ విశిఖుల 
ద్రుందె దీక్ట్య శరమ్ముల( దూర్ణ మంత 


రాఘవుండు మూరి రావణుని పయిన 
రావణుండు నడరి రాఘవేంద్రు 

పయి బరస్పరమ్ము బాణ వర్షమ్ము గు 
రిసిరి వివిధముల విరివిగ నంత 


కుడి యెడమ లిర్వురుం దిరుగుచు వడివడి( 
జిత్ర గతుల గుండ్రముగ విశియిల వేగ 
మునకు నన్యోన్యము మరల వెనుక కని యొ 
నర్చి రపరాజితు లసుర నర వృషభులు 


ఇరువురు యమాంతక నిభులు 

గురుతర రౌద్రులు పటుపగ గోలల నెల్లన్‌ 
విరివిగను నేక కాలము 

న రణము గని భూతములు ఘనముగ భయపడెన్‌ 


గగనము ఘర్మాంతమ్మున 
మొగుళుల సతటిత్తుల వలె( బోరున నంతం 
దగ గప్ప బడెను దట 
అ 
మ్ముగ వివిధములైన బాణముల చేత వెసన్‌ 


కనిపించె నభం బప్పుడు 
ఘన వేగ సగృద్రపత్ర కాం డావృష్టిం 
(౫) 
గనులకు గిటికీలం గూ 
డి నట్లు వేగముగ వేయ డిందక యుభయుల్‌ 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. 


కం. 


చం. 


తే.గీ. 


తపను+ డస్త గిరికి దరలక మున్న యు 
త్రైత ఘనద్వయమ్ము తీరున దివి 

(డె) 

నంధకార మయము నమ్ములతో నన 
రించి రక్కజముగ మించి ఘనులు 


సంకుల సమరం బయ్యిను 

బొంకమ్మున( జంప నెంచి పోరుచు నుండం 
గొంకకయ వృత్ర వాసవ 

సంకాశ మచింత్య మిం కశక్యము సేరన్‌ 


ఇరువురు గొ ప్ప ధార్మికులెయిద్దటబు యుద్ధ విశారదుల్‌ ఘనుల్‌ 
వరులు మహాస్త్ర వేత్తలను భండన సంచరితుల్‌ భృశమ్ముగా 
నిరువురు నేగి రే గతిని నింపుగ నా గతి బాణ భంగముల్‌ 
దరలెను వాయు కంపిత నితాంత పయోధి తరంగ భంగినిన్‌ 


నిపుణ కరద్వయుం డడరి నించెను మార్గణ సంచయమ్మునుం 
గుపితు(డు లోక రావణుడు క్రూరు(డు రావణు డాజి లోన నా 
నృపవరు ఫాల భాగమున నీల కవేల సమప్రభన్‌ ఘనుం 
డపుడు కలంగ( డర్క కులుః డస్త్ర పరిచ్యుత బాణ పంక్తిచే 


పిమ్మట మంత్రముల్‌ సదివి వీరుడు రౌద్ర వరాస్త్ర మింపుగా 
నెమ్మి గ్రహించి బాణములు నీరజ నేత్రుఃడు వంచి వింటినిం 
గ్రమ్మం(గ నాగ్రహం బెడ(ద గ్రక్కున వైచె వరిష్థ తేజు(డే 

యమ్మను జాధినాథు(డు మహాత్ము(డు రాముడు రాక్షసేంద్రుపై 


రావణు మేఘ సన్నిభపు రమ్య తనుత్రము నందు నాటణగా 
నే విధి బాధ నీయ వసురేంద్రున కప్పు డవధ్య మౌటచే 
భూవరు ముల్ములే రఘు నృపుం డని దిర్గి రథస్థు నస్త్ర స 
త్కోవిదు( డస్త్ర రాజమునః గ్రూరుని( గొట్టె లలాట మందునే 


పంచ శీర్ష సర్పమ్ముల వంటి యా శ 
9 
రములు భేదించి శరముల రావణచ్యు 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తముల నిశ్వసించుచు( గడు దగ్గి చేవ 
దూటీన వవి పుడమి లోన దూర్ణ మంత 


కూల్చి రాఘ వాస్త్రమ్మును గ్రోధ మూర్చి 
తుండు నయి భృశముగ రావణుండు ఘోర 
మన్యము నసు రాస్త్రమ్ము మహాస్తమును జె 


లగి ప్రయోగించె నప్పుడు రాముని పయి 


కాకుల వ్యాఘ్రు సింహముల గ్రద్ధల డేగల నక్క లింకనుం 
బ్రాకట కంక పక్షుల నరణ్యపు( గుక్కల మోము లున్నవా 
భీకర మైన బాణములు పెల్లుగ నైదు ముఖమ్ము లున్నవౌ 
యా కనువిన్కు లమ్ములను నాజి దశాస్యు(డు వేసె నుగ్రు(డై 


ఖర వరాహ కుక్కుట శునక మక రాహి 

తదిత రాస్య సంయుత బాణ తతుల నేసె 
రాముని పయిన మాయావి రావణుండు 
నిశ్వసించుచు( దేజస్వి నేర్పు మీటి 


ఆవృతు(డై సంగరమున 
భూవరు( డాసుర మహాస్త్ర ముఖ్యమ్మున నా 
పావక నిభు(డు సృజించెను 

బావక నామాస్త్రము రఘు వరు డోజ వెసన్‌ 


అనల సమప్రభాస్యముల నమ్ముల సూర్యము ఖాంబకమ్ములం 
గనలెడు ధూమకేతు ముఖ కాండము లర్ధ శశీంద్ర వక్త బా 

ణ నివహ మింక తారక ఘనగ్రహ వర్ణ విభాసితమ్ములన్‌ 

ఘన కన దుల్క వక్తముల( గ్రన్నన వేసె దటిద్రసాభముల్‌ 


రాఘ వాస్త్ర విద్ధ రావణ ఘోర శ 
రమ్ము లాకసమున లయము లైన 
వెల్ల నొక్క త్రుటిని నిలగూలా వేల కొ 
లంది ముక్క లయి కలగ నసురులు 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


తే.గీ. అరసి యక్టిష్ట కర్ముచే నా రఘుపతి 
చేత గూలిన యస్త్రమ్ము( జేరి రాము 
ని ముద మారంగ సుగ్రీవుని సహితమ్ము 
కామ రూపు లార్చిరి ప్లవగ వరు లంత 34. 


కం. బల మడర రావ ణాస్త్రము 
ను లలిన్‌ శాంతింప జేసి నొవ్వక రాముం 
డల హర్ష మందెః గపి వీ 
రు లార్చిరి ముదమ్ము మీటి రుతులు సెలంగన్‌ 35. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నూబివ 


సరము. 
౧ 


యుద్ద కాండము 
సర్గము 101. 


రామ రావణుల యుద్ధము కొనసాగు చుండగ లక్ష్మణుడు రావణుని వింటిని ద్రుంప విభీషణుడు 
రావణుని గుజ్జములను వధింప రావణుండు లక్ష్మణుని వక్షముపై శక్తి వేసిన సౌమిత్రి మూర్చిల్ల 
రాముడు రావణునితో ఘోరముగ యుద్ధము సేయ భీతిని రావణు(డు పాటిపోవుట. 


కం. రిత్త యయి పడగ నస్త్రం 
బత్తలి( గని రావణు(డు దసాస్యుఃడు కో పా 
యత్తు డయి ద్విగుణ మయ్యసు 
రోత్తము+ డన్యాస్త్ర మూనె నుగ్రుండు వెసన్‌ 1. 


చం. అడరెను వేయ భీకరము నమ్మయ నిర్మిత మన్య మస్త్రమున్‌ 
వడివడి రాఘవేంద్రు పయి వాలిన క్రుద్దత( గాంతి మంతమున్‌ 
వెడలెను వింటి నుండి కడు వెల్గెడు శూల గదాద్యయోగ్రముల్‌ 
దడయక వజ్ర సారములు తారుచు దిక్కుల కన్ని చోట్లకున్‌ 2. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కూట పాశ వజ్ర కోటి ముద్దరములు 
వివిధము లవి బయలు వెడల దీక్ట 
ములును దీప్తములును విలయ కాలమ్మున 
వీచు గాలి వోలె వింత నంత 


ఉత్త మాస్త కోవిదు లందు నుత్తముండు 
రాఘవుండు గాంధర్వాస్తు రాజమున న 
డంచె నప్పర మాస్త్రమ్ము నంచితముగ 


రామ నిహతాస్త మారసి రావణుండు 


కినుకం గన్నుల రాలం 

గ నిప్పు లరుణాకు( డంత( గౌణప పతి వే 

సెను సౌరాస్త్రమ్ము దశా 

ననుండు పరమాస్త్రమును గనలుచు భృశముగన్‌ 


దశముమిు వింటి నుండి త్వరితమ్ముగ వెల్లుచు వచ్చె జక్రముల్‌ 
భృశముగ దీప్త చక్రముల బెల్లుగ వెల్లి నభోతలం బనిన్‌ 

దిశలను సూర్య చంద్రుల గతిన్‌ వెలిగింపగ వాని రాముడం 
త శిత శరాలి( జేసె వెస ధ్వంసము రావణు నాయుధమ్ములన్‌ 


రిక్త సౌరాస్త్రమును గాంచి రే(గ( గినుక 
రాక్షసాధిపుం డుగ్రుండు రావణుండు 

దశ శరమ్ములు రాముని తనువు నందు 
మర్మముల వేసి యడిచెను మనుజ విభుని 


కొట్ట బడిన నట్లు ఘోర శరమ్ముల 
రావణచ్యుతముల రాఘవుండు 
తేజమున ఘనుండు దృఢత( గంపింప(డు 
సుంత యేని గొ ప్ప శూరవరు(డు 


అంత ర ణాజేయుం డ 


త్యంతక్రోధుండునై దశానను+ జింతా 


మత్తకోకిల. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కాంతుని( జేసెను వేసి య 
నంత శర నికాయ మతని యంగము లందున్‌ 


ఇంతలోపల లక్ష్మణుండు నరేంద్రు రాముని సోదరుం 

డంత+ గైకొని సప్త బాణ చయమ్ము శాత్రవ పక్ష వీ 
రాంతకుం డతి రోష సంకలి తాత్ము( డయ్యసు రేంద్రు దు 
ర్దాంతు మానవ మూర్భ కేతన రత్నముం దునుమాడియున్‌ 


సారథి నంత బాణముల జంపె సకుండల శీర్ష రాజమున్‌ 
వీరుడు ద్రుంచి బల్లిదు(డు పిమ్మట రాక్షస నాథు వింటినిన్‌ 
ఘోరము బంచ బాణముల గుంజర హస్త నిభమ్ము( ద్రెంపయగా 
నారసి యవ్విభీషణు(ఃడు నంతట లక్ష్మణ వీరకృత్యమున్‌ 


ఎగిరి రావణు నీలాంబుద గిరి నిభ వి 
రాజమాన సద్దేటక వ్రాతమును ద 

శాన నానుజ వరుఃడు స్వీయ పటుతర గ 
దాయుధమ్మున( జంపె నమేయ బలు(డు 


ఘన వేగవంతు(ఃడు రయ 

మ్మున వీడి హతాశ్వ రథము పోరున( గోప 
మ్మున రావణుండు గాంచెను 

దన తమ్ముని గోప మధికతరముగ+ బెటి+గెన్‌ 


అంత( బ్రతాపవంతు(డు దశాస్యు(డు శక్తిని శక్తిమంతమున్‌ 

సాంతము దీప్త శక్ర పర మాశని భంగి వెలుంగు దానినిం 
బంతముతోడ బభ్రాతపయి వైచెను జేరక మున్న దాని ధీ 

మంతుడు సీల్చె లక్ష్మణుడు మర్కటు లార్వఃగ మూడు ముల్కులన్‌ 


పడెను బుడమి పైన బసిడి మాలల శక్తి 
మూడు ముక్క లయి నభో గ తోల్క 

ల గమి విస్సులింగ రాజితము గగన 
తలము వీడి పడు విధమ్ము దోప 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


అంత గ్రహించె( గాలునకు నైనను జేర(గ రాని స్తుత్యముం 
గాంతుల వెల్లు దాని దశకంఠుడు ఘోరము నన్య శక్తి దు 
స్స్వా 
త్యంతము వేగవంతమును నల్క వహించి యొనర్చె దానినిన్‌ 


ంతు(డు బల్లిదుం డది ప్రభారుచులం దగ వెల్లుచుండె న 


ఇంతలో బ్రాణ సంశయ మేర్పడ(గ వి 
భీషణునకు వీక్షించి యా వీర వరు(డు 
లక్ష్మణుం డాదుకొన(గ శరములు కురిసె 
వంచి విల్లు శక్తి కరు రావణుని పైన 


చిమ్మ(బడ శరౌాఘమ్మున నమ్మహాత్ము 
చేత దశముఘి(డు విముఖీ భూత విక్ర 
ముం డనుజు విభీషణు' దల(పండు గొట్ట 


గ నపుడు పలికె గాంచి లక్ష్మణుని నిట్లు 


రావణు డంత రక్షితుని బ్రాతను గాంచి వచించె నిల్చి తా 
నా వర వీరు కట్టెదుట నంచిత రీతిని మీటి కాచితే 

నీ విట వీర్యమాని వయి నెమ్మి విబీషణు నీడి వానినిం 
గావున శక్తి నీ పయిని( గ్రన్ననః గూలును జూడు లక్ష్మణా! 


నెత్తుటి మటిక లున్నట్టి యుత్తమంపు 

శక్తి పరిఘ సదృశములు శక్తిమంత 

ము లగు నా బాహువుల చేత ముక్తమై చె 
లంగి నీ ప్రాణములం గొని లక్ష్మణ! చను 


విడిచెను బల్కి యివ్విధము వేగమ యెన్మిది గంట లున్నదా 
బెడిదపు శక్తి రావణు(డు పేర్మిని( జేయ మయుం డమోఘముం 
దడయక రామసోదరుని( దా'క(గ ఘోరము మండు దాని నా 
యుొడయు:(డు దద్ద క్రుద్దు( డయి యుద్దతి నార్చె ఘనస్వనమ్ములన్‌ 


ఘన వజ్రాశని సదృశ 
స్వనము దశాస్యచ్యుతమ్ము శక్తి రణ తల 
మ్మున లక్ష్మణు పైకి రయ 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


మ్మున రా' దోడ(గె నపుడు గొలుపుచు భయ మెదలన్‌ 


వచ్చు చున్న శక్తిని గాంచి పలికె రాము 
డిట్లు సౌమిత్రి కగు గాక యింపు స్వస్తి 
నీ విచట హతోద్యమవునై నిలుతు గాక 
రిత్తవై చనెదవు గాక యిత్తణీ నిక 


రావణ ముక్త శక్తి పణి రాణ్నిభ శస్తవరం బభీతు నా 
ప్రావృత లక్ష్మ ణోరమున వారక మున్గెను వేగవంత మా 
శివిష జిహ్వ నా'దనరి శీఘ్రమ వెల్లుచు గొప్ప కాంతులన్‌ 
రావణ వేగ మూలమున లక్ష్మణు( డంతట భగ్న వక్షు(డై 


నాట(గ సుదూర మా శక్తి నరవరుండు 
పుడమి పై వీర్య వంతుండు వడెను జెంత 
నున్న రాము డటి యవస నన్న గాంచి 

ప్‌ థి 
యనుజు స్నేహమున విషణ్ణు( డయ్యి నెడఃద 


ఒక్క నిమిషము చింతించి యుగ్రు( డయ 
బ్రళయ కాలాగ్ని భంగి నరర్షభుండు 

భాప్ప లోచనుండు దలంచి వనరఃగ సమ 
యమ్ము కాదని కాంచుచు ననుజు నంత 


తుముల యుద్ద మాజి దుర్భయు( డొనరింప 
దొడ(గె నంత రాము డెడ(ద నిశ్చ 
యించి ఘోరు రాక్షసేంద్రుని వధియింతు 


నెల్ల యత్నము లొనరించి యంచు 


శక్తి భిన్న తనుని సర్పయు క్తాచల 
సన్నిభు ననుజ వరు సమర మందు 
లక్ష్మణుని నరసెను రక్త సిక్తాంగుని 
రాము+ డార్తితో నరర్షభుండు 


అసురుడు క్షిప్ర హస్తు(డు దశానను( డమ్ములః గొట్టుచుండగా 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


విసరుచు రావణాసురుడు వేసిన శక్తిని లాగ జాల రా 
యసమ బలాఢ్య వానర గణావలి శ్రేష్టులు ఘోర యత్నముల్‌ 
వెస నొనరించినం దమిని వీర వరేణ్యులు రావ ణార్జితుల్‌ 


చొచ్చె నా శక్తి పుడమిని శూరు లక్ష్మ 

ణు ఘన వక్షమ్ము ఛేదించుచు ఘన బలు(డు 
రాముడు కరద్వయమ్మున లాగి దాని 
భయదమును ముక్కలుగ( జేసె బార్థివుండు 


లాగుచు నుండ రాఘవు(డు రావణ హస్త విముక్త శక్తినిన్‌ 

వేగమ మర్మభేది శరవృష్టి శరీరమునం గురింప( దా 

నాణగడు లెక్క సేయ(డు మహాత్ము(డు కౌగిలి నుంచి తమ్మునిన్‌ 
బాగుగ గాంచి మారుతుని వానర నాథుని రాము+ డిట్లనెన్‌ 


నిలువుఃడు చుట్టి మీ రనుజునిం గపి పుంగవు లార౮! వచ్చె నే 
డలరి పరాక్ర మింపుగను నంచిత కాలము మచ్చిరేప్పితం 
బిల ఖలు పాపనిశ్చయుని నీ దశవక్తు వధింప వానకో 
యిలలకు వానకాలమున నింపుగ మభుతు దోచు రీతినిన్‌ 


ప్రతిన నూని నేను బలుకు చుంటి నిజం బ 
చిరము నిశ్చయముగ హరి వరేణ్యు 

లార! చూచు వా రరావణ మేని య 

రామ మేని కాగ భూమి మీరు 


కలిగెను రాజ్య నాశము సకంటక కానన ఘోర వాసముం 
గలిగెను దండకా గమన కార్యము దార ఘ నావమానముం 
గలిగిన ఘోర దుఃఖమును గయ్యమునన్‌ వధియించి రావణున్‌ 
విలయ మొనర్హు నే నడరి వేగమ యిల్లను రౌర వాభమున్‌ 


ఎవ్వని కొబికు( దెచ్చితి నీప్లవంగ 
సేన సుగ్రీవు( జేసితి నేను విభుని 
జంపి వాలి వంతెన కట్టి సాగరమ్ము 
దాటితి నతడు గనిపించె మేటి పాపి 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కం. 


నాదు దృష్టిః బడిన దశానను( డనర్హుః 
డగును జీవింప దృష్టి విషాహి దృష్టి 
టబ టబ 
బడ్డ వాని వలెను నింక వైనతేయు 
దృష్టి బడిన సర్పమ్ము రీతి హరులార౮! 
టబ 


స్వాస్థ మున గనుండు వానర వర్యు లా 
థిఫ్రే 

రా! యజేయు లార! రామ రావ 

ణ సమరమ్ము నిలిచి నగరాజ శిఖరమ్ము 
లందు నిబ్బరముగ నలరు చుండి 


దేవ గంధర్వ చారణ దివ్య మునియు 
తమ్ము ముల్లోకములు నే(డు నెమ్మి నాజి 
నడరు రామ రామత్వమ్ము నద్భుతమ్ము( 
గాంచు నిపుడు కను(డు ప్టవంగ వరు లార౮! 


చరములు స్థావరమ్ములును జక్క ద్రిలోకము లందు దేవతా 
వరులును సంగరం బయిన భంగిని నెల్లరు కూడి చెప్పు కొం 
దురవని యుండు నంత తటి దూర్ణ మొనర్తును నేడు గాంచుడీ 
దురమున నట్టి కార్యమును దూల్ఫొద నాజిని రాక్షసేశ్వరున్‌ 


పలికి రఘూత్తముం డిటుల భర్మ విభూషిత తీక్ట్ర మార్గణ 
మ్ముల దశకంఠు+ గొట్టి నని మూరి సమాహితు(డై భృశమ్ముగా 
గలగి దశాననుండు శిత కాండములన్‌ ముసలమ్ములన్‌ ధృతిం 


జెల(గి పయోద ధార లన శిఘ్రమగా( గురియించె రాముపై 


రణ తలమ్ము నందు రామ రావణ ముక్త 
శరము లొండొరులను జక్క+ దాశకి 

క్రొ ట్టుకొ నుచు నుండ బెట్టిదముగ జెల 
రేగె ఘోర రవము లాగకుండ 


ధర రామ రావణచ్యుత 
శరమ్ము లాకసము నుండి శకలమ్ములునై 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


విరివి సెదరి దీప్తాగ్రము 
లరయం గూలినవి యెల్ల నాశ్చర్యముగన్‌ 


ఆ.వె. అద్భుతోపమమ్ము లయ్యెను రామ రా 
వణుల నారి ధ్వనులు భయ మొసంగ 
సర్వ భూతములకు సమర తలమ్మున 
మిక్కుటముగ జేయ మేటి బలులు 43. 


కం. శర వృష్టి సిమ్ముచు ధను 
(స) 
ర్దరుండు బాధింప( గరము రఘు వీరుడు సం 
గరమున వాయు హత ఘన మ 
న రావణుడు బీతిని స్వజన యుతము వాటిన్‌ 44. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


యొకటవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 102. 


మూర్శ్చిల్లిన లక్ష్మణుని వీక్షించి రాముఃడు సుషేణునకు( జూపి విలపింప నాతని పనుపున 
హనుమంతు డోషధి గిరి? దెచ్చిన సుషేణుః డౌషధ మొసంగ లక్ష్మణుఃడు తేటీకొని రావణు వధకై 
రాముని బ్రోత్సహించుట. 


చం. సమరము నందు శూర వరు శక్తివ రార్జితు( గాంచి లక్ష్మణున్‌ 
విమలుని రావ గణార్డితుని+ బెల్లుగ రక్తము నందు మున్గ(గన్‌ 
సమర మొసంగి శత్రునకు( జల్లుచు రాముడు బాణ ధారలం 
గుమిలి సుషేణు తోడ రణ కోవిదు( డంత వచించె నివ్విధిన్‌ 1. 


ఉ. రావణ విక్రమమ్మునను లక్ష్మణు( డీతడు గూలె నేలపై 2. 


వావిరి పెంచి నా వెతను బన్నగ రాజము భంగి నక్కటా 
యీ విధిః గొట్టుకొంచును మహీతల మందు విసంజ్ఞ నుండ స్వీ 
యావరజుండు ప్రాణముల కత్యధికుండు మునింగి నెత్తుటన్‌ 


ఏ విధి శక్తి యుక్తుఃడను నిత్తణి నౌదు రణం బొనర్పణగా 

నీ వర లక్షణుండు సమరేద్ధ నుతుండు సహోదరుం డహో 
చావును జేర ప్రాణముల సౌఖ్యము లందును లాభ మేమి నే 
నీ వగ నింక డెందమున నెట్లు భరింతు బలమ్ము రిత్తయే 


ధనువు జాటుచుండె నిట హస్తమున నుండి 
కనులు కన్నీటి మయమయ్యె గాండములు కృ 
శించెం గలలోన( జను మానిసి వలె నంగ 
ములు చలించె* గలంత ముమూర్త వుట్టె 


దుష్ట చిత్త రావణునిచే* దూలి నట్టి 

తమ్ముని గన మూల్లుచు నుండ దగుల( దనదు 
మర్మభాగమున బయట మసలు ప్రాణ 

మనగ నత్యధిక ప్రియుని నార్తి సెల(గె 


చూచి యంట దుమ్ము శోకపరాయణు( 
డయ్యె రాఘవుడు ని జానుజునకు 
నతి విషాద మెడ(ద నావహింప వనరె 
మేదినీ విభుండు మిక్కుటముగ 


విజయమ్మున+ బ్రీతి మనము 

న జనింపదు నాకు సుంత నయన విహీనుం 
డు జగతి బొందునె హర్షము 

ను జంద్రు' డుదయింప నింగి నుత వీరుండా 


ఏల రణ మేల ప్రాణం 

బాలము రుచియింప నేర దంక తలమునన్‌ 
నా లక్షణుండు మూర్భం 

గూలి పరుండంగ నిటు ఘో రావస్థన్‌ 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


చం. 


వన మే౮ెడు నన్నను న 

న్ను ననుస రించిన పగిది ననుజ పుంగవు నే 
ను ననుసరింతును సామి 

త్రిని యమ సదనమున కిపుడు ప్రీతి సెలంగన్‌ 


బంధువులకు నిత్యము ప్రేమ బంచు వాడు 
ప్రీతి నన్ను నిత్య మనుసరించు వాడు 
కూట యోధు లసురులచే ఘోర మైన 

యీ యవస్థను దా'బొందె నిచట గంటె 


దేశ దేశముల నతిప్రియ లగు దార 

లుంద్రు బంధు జనులు నుర్వి నుంద్రు 
దేశ దేశములను దేశము( గన నెందు 
నుండు దమ్ము(డు సహజుండు నేను 


వనరుచు నుండ నిప్పగిది బాధను విహ్వలి తేంద్రియుండు జా 


10. 


11. 


లి నెగడ( గంపితుండు నయి రేగగ నిశ్వసనమ్ము అలత్తణిన్‌ 
ఘన కపి యా సుషేణుడు నృకాంతునితో ననె నూబిడించుచున్‌ 
మినుకుల నిట్టు లింపొదవ మిన్నగ నంతటః గాంచి లక్ష్మణున్‌ 


కాడు మృతుండు భ్రాత యనఘా విను రాఘవ! దీర్ద బాహు డు 
న్నా(డిట లక్ష్మి వర్ణను(డు నాటిన శక్తి సజీవు(డై తగన్‌ 

వాడదు సుంత వక్తము ప్రభా లయ మింతయు లేదు శ్యామముం 
గూడదు గాంచ లక్ష్మణునకుం దను విత్తణీ ధీర పుంగవా! 


సుప్రభాయుతమ్ము సుప్రసన్న మతని 
యాస్యము పరికింప నకు లరయ 


ల్ల 


ప్రసన్నములు సుకోభితములు హస్త 


కం. 


ములు సరోజ రక్త తలము లెన్న 


కనిపింపదు రూపమ్ము మృ 
తున కివ్విధ మెన్నం( డేని దుఃఖింపకుమీ 


14. 


15. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


మనమున జిరాయువుల కుం 
డు నిట్లు మర్త్యుల కఠయ విడు కలఃత నెల్లన్‌ 
వీరు డంద లేదు ప్రేతత్వమును లక్ష్మ 
ణుండు లక్ష్మి వర్ధనుండు ప్రాణ 

సహిత మున్నవా(డు శత్రు వినాశకుం 
డనఘ! వీడు శోక మార్య! యింక 


సడలి నట్టి గాత్రమ్ముల( బుడమి పైన 
నిదుర నుచ్బ్వాసముల తోడ గదలు చుండి 
మాటి మాటికి హృదయమ్ము మనుజ నాథ! 
చెప్పుచున్న దీ విషయమ్ము నొప్పిదముగ 


అని యిట్లు మహా ప్రాజ్ఞుడు 

ఘనుడు సుషేణుడు నరేంద్రు కాకుతునితో 
హనుమంతు సమీపమ్మున( 

గని చక్కగ బల్కె నంత గపివరు( డెట్టున్‌ 


వీర వరేణ్య! సౌమ్య! చని వేగమ మారుత పుత్ర! బుక్ష రా 
జేరిత మౌష ధాద్రికి( గపీశ్వర! దక్షిణ శృంగ జాతమున్‌ 

నేరి మహౌషధమ్ము తగు నేర్పున క్షిప్రము తెమ్ము లక్ష్మణున్‌ 
వీరు రుజా విహీనునిగ బేర్మిని జేయ నొసంగి దానినిన్‌ 


వడి వడి విశల్యకరణి సవర్ణకరణి 
తరలి సంధానకరణి వాత సమ వేగ! 
తెమ్ము సంజీవనిగ నొప్పు దివ్య మైన 


దాని లక్ష్మణు బ్రతికింప వానర వర! 


పనుప( బడ(గ నిట్లు వాతాత్మజుండు సే 
రి తగ నోషధుల గిరిని రయమున 
వాని నెటు(గ లేక వానర వర్యు(ఃడు 
చింత లోన ముని శ్రియుతుండు 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


మారుతి కంత( బుట్టె మతి మానస మందు మహా బలాఢ్య తే 
జోరుచి రోగ్ర వీరునకు( జోద్యముగా గిరి శృంగ యుక్తమే 

జేరగ నొప్పు నంచు నిట జెన్నుగ నోషధు లుండు నంచు నే 
నేరుదు నూహ+ జెప్పె( గద నెమ్మి సుషేణు(డు నాకు నట్టులన్‌ 


నే జనినన్‌ విశల్యకరణిం గొనకుండ గతింప( గాలమే 

వే జనియించు దోష మది పెల్లుగ దుఃఖము కల్లు నెన్నయగా( 
దా'జని యించి యివ్విధము తతిక్షణ మద్రికి మూడు మారులుం 
దేజున నూపి శృంగమును దిట్ట సవృక్షము నెత్తె( జేతులన్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


సజల నీల జీమూతమ్ము సరణి నొప్పు 
గిరి శిఖరమును బెకలించి హరి వరుండు 
నింగి కెగిరి మహా వేగి చంగున బయ 
నించి వేగమ్ముగ గదిసి యంచితముగ 


ఉంచి చెంత శృంగము విశ్రమించి సుంత 
పల్కెను సుషేణు వీక్షించి పవన సుతు(డు 
నే నెటు(గమి నౌషధము మహానగ శిఖ 
రమ్ము కృత్స్న్నముం దెచ్చితి నెమ్మి నంచు 


అనగ వానిని కీర్తించి హనమ నంత 
నా సుషేణుండు గైకొనె నౌాషధమును 
సురలకును దుష్కరం బగు హరి వరేణ్యు 
పనిని వీక్షించి యాశ్చర్య పడిరి హరులు 


వాన రోత్తముండు దాని నలగ గొట్టి 

యా సుషేిణు డమ్మహా ప్రభాయు 
తుండు ముక్కు లోనః బిండె నౌాషధమును 
లక్ష్మి వర్ధను( డగు లక్ష్మణునకు 


శల్య సహితుండు సౌమిత్రి శల్య రహితు 
డయ్యెః బీల్చి పరందము( డంత మందు 
రోగ మెల్ల నశింపగ వేగ లేచె( 


24. 


25. 


26. 


27. 


28. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


బుడమి నుండి ప్ట్లవంగుల కడర ముదము 


ప్లవగులు గాంచి యుల్జితుని లక్ష్మణు( బల్కిరి సాధు సాధు వం 
చు వర హరిన్‌ సుషేణు నట జూచి స్తుతించిరి సంతసిల్లి తా 
నవరజు రమ్ము రమ్మనుచు నన్న రఘూత్తము( డంత( గంట నీ 
రు వబిల( గౌ(గిలించె నృవరుండు సహోదరు+ బ్రీతి రే.గగన్‌ 


తమి బరిష్వజించి తమ్మునితో ననె 
భాగ్యవశము చేత భ్రాత! నిన్ను 

గంటి తిరిగి రాగ నంటి మృత్యువు నిట్లు 
నీవు లక్ష్మణుండ! నేను బ్రీతి 


సీత వలన జయము జీవితమ్ముల నే ప్ర 
యోజనమ్ము నాకు నుండ దయ్య! 
పడసిన ని(క నీవు పంచత్వమును వీని 
వలన నర్థ మేమి భ్రాత! చెపుమ 


పలుకుచు నుండ మహాత్ము( G 

టుల రాముడు పురుష వర్యు(డు శిధిల వచన 
మ్ముల నా లక్ష్మణు( డప్పుడు 

పలుక దడగా నిట్టు లర్ధ వంతములు వెసన్‌ 


మున్ను సత్యపరాక్రమ! మూరి ప్రతిన 
సలిపి యిట్లు తేలికగ నసత్త్యు పగిది 
పలుక నీ వర్ణుడవు గాదు పన్నుగ బరి 


కింప రాఘవేంద్ర యెద జింతింపు సుంత 


వమ్ము సేయరు చేసిన ప్రతిన నేరు 

సత్య వచను లెన్నండైన శపథ పాల 
నమ్ము పరికింప గొప్పతనమ్మున కిల 
లక్షణ మగు(గాదె సతమ్ము రాఘవేంద్ర! 


నర వరేణ్య! యిట్లు నైరాశ్యమును నా కొ 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


అకు నయి నెడ(:ద' బడయకుమ రావ 
ణుని వధించి సమరమున+( బరిపాలించు 
నీదు ప్రతిన నే(డు నీరజాక్ష! 


ఆ.వె. వాడి దంష్ట్ర లున్న పంచాస్య మడరి గ 
ర్దించు చుండ గజము పంచ సేరి 
బ్రతుక లేని పగిది రామ! నీ శర గతి 
బడి యరి చనలే(డు ప్రాణములను 36. 


కం. దినకరు( డస్తాద్రిం గనక 
మునుపు రఘుకు లాబ్ది చంద్ర! పూరిత కర్ముం 
డు నయి దురాత్ముని పాల 


స్త్యుని వధ నే గోరుకొందు( దూర్ణముగ నిటన్‌ 37. 


తే.గీ. క్రూరు రావణుని వధింప( గోరి తేని 
వీర! నీ భాష బాలింప(గోరి తేని 
నీ రమణ నృప సుత బొంద? గోరి తేని 
యార్య! నా మాట మన్నింపు మడరి నేడు 38. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట రెండవ 


సర్లము. 
౧ 


యుద్ద కాండము 
సర్గము 103. 


ఇంద్రుడు ధనుర్భాణ శక్తులను రథమును సారథి మాతలితో' బంపిన రాముడు రథము 
నధిరోహించి రావణునితో యుద్ధము సేయుట. 


కం. విని లక్ష్మ ణోక్త వాక్యము 1. 


ర 


లను బర వీరఘ్ను(డంత రఘు పుంగవుః డా 
ఘన వీరుడు వెస సంధిం 
చెను గైకొని కార్ముకము విశిఖ వరములతో 


శరములు రావ ణార్భముగ శత్రు చయఘ్నుఃడు రాఘవుండు వే 

సె రణము నందు ఘోరములః జెన్నుగ నన్య రథమ్ము నూని యా 
సుర గణ వల్లభుండు వడి సూర్యుని మార్కొను రాహువో యనం 
బరువిడి రావణుండు శిత బాణము లేసెను రాఘ వేంద్రుపై 


రథము నందుండి వేయ వజ్ర నిభ శరము 
లద్రి పై ధారలు కురించు నభ్రము వల 
రావణుండు రాముని పైన రాము డగ్ని 
నిభ శరమ్ములు వేసె వాని పయిగినిసి 


రావణు( డుండం దేరు పయి రాముడు నిల్వఃగ నేల పైననున్‌ 
భూవరు+ డెట్టగున్‌ సమము పో రిట నంచును దేవగాయనుల్‌ 
దేవత లింక కిన్నరులు ధీవరు లెల్లరు పల్కుచుండ(గా 

దేవ విభుండు వజై్రి విని తియ్యని పల్కులు పిల్చి మాతలిన్‌ 


నా రథ మెక్కి భూమి పయినం దగ నిల్చిన ధార్మికోత్తమున్‌ 
వీరు రఘూత్తముం గదిసి వేగమ యేగి యొనర్పు మాతలీ! 
సారథి! దేవతా హితము సక్క(గ నం చన నాలకించి యా 
ధీరుఃడు సేసి వందనము దేవపతిం గని పల్కౌ నివ్విధిన్‌ 


శీఘ్ర మే౪ెద దేవేంద్ర! చేయుదు( దగ 

నేను సారథ్యమును పచ్చని హయములను 
గూర్చి స్యందనోత్తమమున( గూర్మి తోడ 
రామ రావణ భీకర రణము నందు 


అంత పసిడి మయ మంగమ్ము చిబుగంట లుండ వంద లడరి యుదయ భాను 
భంగ జెలగుచున్న వైడూర్య మయ కూబరం బుండ సిత చామరముల నడరు 
కాంచన భూషిత గంధర్వములు సూర్య సదృశములు హరులు స్వర్ణ వేణు 


సద్ద్వజ మడరంగ శక్ర రథ మడర దానిపై నెక్కి మాతలి సురేంద్రు 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


సారథి యనుపంగ శక్రుండు దివి నుండి 
వేగ యవతరించి వీర వర్యుః 

గదిసి సంభ్రమమున( గాకుత్ఫుని నమస్క 
రించి పలికె నిట్టు లంచితముగ 


మునికోల తోడ స్యందన 

మున నిలిచి మొగిడ్చి హస్తములు రామ! సహ 
స్రనయను+ డిచ్చెను రథమును 

మనుజేంద్ర! విజయము కొటికు మన్నన తోడన్‌ 


ఇది మహేంద్రు చాప మిది కవచం బగ్ని 
సన్నిభమ్ము సూర్య సదృశ శరము 

లివి విములము తీళ్ట మిది ఘోరతర శక్తి 
యింద్ర దత్తము లివి యెలమి( గొనుమ 


ఎక్కు మీ రథమ్ము రక్కసు రావణు 
జంపు నేను నిలువ సారధిగను 
వీర! రాజ వర్య! వేగముగ మహేంద్రుః 


డాజి దాన వాలి నణ(చి నట్టు 


అన నిట్లాత(డు విని తే 

రునకు( బ్రదక్షిణము నరవరు(డొ నర్చి సభ 

క్తి నమస్కరించి యెక్కెను 

దన తను కాంతుల జగములు తద్ద వెలుగగన్‌ 


జరిగె గగుర్పొడుచు తుముల 

తర రణము మహాభుజు( డగు దాశరధికి భూ 
వరునకు రక్షో జనపతి 

కి రావణున కప్పుడు సెలగి కఠరోరముగన్‌ 


అంత గాంధర్వ దైవ నామాస్తములు ద 
శాన నుండు సంధించి వేయంగం గినిసి 


మూరి గాంధర్వ దైవాస్త్రములను వేసి 


10. 


11. 


12. 


13. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


రాము డస్త వేత్త యడంచె రణము నందు 


ఘోరము రాక్ష సాస్త్రమును గ్రుద్దుఃడు రావణు( డంత రక్కసుం 
డా రఘు వీర వర్యుని మహాత్ముని పై విడువంగం దిర్గి యా 
వీరు దనుస్సు నుండి తగ వెల్వుడి శ్రీ యుత సర్పరాసులై 
యా రఘు రాము పైకి వెస నాజిని నుర్కె( బసిండి బాణముల్‌ 


కక్కుచు నోళ్ల మంటలను గాంతి మదాననముల్‌ వెలుంగగా 
మిక్కిలి విప్పి యాస్యముల మీటి భయం బిడ రాఘవేంద్రుపై 
గ్రక్కున దూ(క( జాగె( బడగల్‌ గడు వెల్లగ నావరించుచున్‌ 


దిక్కుల నెల్ల వాసుకి విధిం దమ స్పర్శ సెలంగ సర్పముల్‌ 


కనియా సర్ప సమూహము 

జనుదెంచుచు నుండ బైకి( జయ్యన నంతన్‌ 
మనుజేంద్రు( డేసెం గోప 

మ్మున ఘన గారుత్మతాస్త్రమును భయదమ్మున్‌ 


పుట్టి నరేంద్రు చాపమున భూరి శరమ్ములు వోల్ప వహ్నుల 
ప్పట్టున నంత గాంచన సుపర్ణులు వై ఫణి కాయ శత్రువుల్‌ 


కిట్టి శ రాహి జాలమును గృత్స్నము ద్రుంచె మహాజవమ్మునుం 


బటి సుపర్ణ రూపములు బాణవరమ్ములు కామరూపులున్‌ 


బ 


= 


ప్రతిహతము కాని జాస్త్రం 

బతి రోషుండై శరౌఘ మంతట రక్షః 

పతి కురిసెను ఘోరమ్మును 

వితతమ్ముగ దుర్భయ రఘు వీరుని పైనన్‌ 


శర వర సహస్రముల నా 

నరేంద్రు నక్లిష్టకారి నలిపెట్టి శిఖుల్‌ 
విరివిగ వేయుచు మాతలి 

సురేంద్రు సారథిని గొట్టె శూరుం డలుకన్‌ 


అంత గుటి సూచి కాంచన మాధ్వజమ్ము 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


నొక్క యమ్మున( బడవైచి చక్క రథము 
నుండి యరదము పయి రావణుండు బాణ 
నిచయమున( గొట్టె నమరేంద్రుని హయములను 


అద్దురాత్ము రావణు కర్మ మటు లడర 
m] అ 

గాంచి చారణ గంధర్వ సంచయమ్ము 
దానవుల గూడి మిక్కిలి తల్ల డిల్లె 
నుల్లముల నిండ(గ నతిశయిల్లి చింత 


చూచి యార్తుని రాముని కోకమున ము 
నింగిరి బుషులు సిద్ధు లనేక కపులు 
రావ ణానుజునిం గూడి రావణు డను 
రాహు వడరుచు( గబలింప రామ చంద్రు 


బుధు డాక్రమించె రోహిణి 

విధి దైవతమును హిమకరు ప్రియ నశుభ మొసం 
గు ధరా జనుల కని తెలుపు 

విధమ్ముగ నపుడు కడింది వింత జనింపన్‌ 


కడలి పొగ గూడిన యలల 

నడరి జ్వలించెడు విధమున నర్కుని వెసందా6 
కెడు భంగిని నుప్పొంగెను 

గడు రోషం బావహింప గ్రక్కున నంతన్‌ 


అసివర్ణు(డు సుపరుషు(డు ది 

వసకరు( డతి మంద రశ్మి భాను( డగపడెన్‌ 
దెస నడరి యుండ మొండెము 

మసల నపుడు దో(క చుక్క మరలక చెంతన్‌ 


కోస లాధిపతుల కూర్మి నక్షత్రము 
దరణి వహ్ని దైవతమ్ము( జారు 

తర విశాఖ యనెడు తార నంగారకుం 
డాక్రమించి నిలిచె నంబరమున 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


కం. కనిపించె దశగ్రీవు(డు 
తన యిరువది భుజము లెల్ల దనరుచు నుండన్‌ 
ధనువును ధరింప మైనా 
క నగము వలౌ రావణుండు గంభీరముగన్‌ 27. 


కం. వారితు(డై రాముడు భృశ 
మా రాక్షస నాథుచే మహాత్ము(డు ఘారం 
బౌ రణ భూమిని శరముల 
నా రాఘవు(డేయ( జాల డత్తటీ నకటా 28. 


కం. కనుబొమలు ముడిచి సంర 
క్త నయను(డై క్రోధ మూనె గాకుతుం డం 
త నిజాంబకముల నప్ప 
ట్టున(గాల్చు విధమ్ము రాముడు భృశముగ నటన్‌ 29. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట మూడవ 


సర్లము. 
౧ 


యుద్ద కాండము 
సర్గము 104. 


ఆకసమున దేవ గరుడ గంధర్వాదులు చూచు చుండ రామ రావణ ఘోర యుద్దము కొనసాగుట. 


కం. భూతము లెల్లను ద్రాసం 
బాతత మందె రఘునాథు నాగ్రహ వదనం 
బా తణీ వీక్షింపంగన్‌ 
భూతల మెల్ల జలియించె బోరన నంతన్‌ 1. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


సంచలించె సింహ శార్దూల చలిత వృ 
క్ష చయ సంయుతమ్ము శైల వరము 
సాగరమ్ము గాంచ సంక్షోభి తంబయ్యె 
రక్త లోచను గని రాఘవేంద్రు 


ఖగములు ఘనములు గగన మందు ఖర తర 
ఘోష లడర దుశ్శకునము లనగ 
నెల్లెడలను దల్లడిల్ల నుల్లమ్ములు 
తిరుగు చున్న వెల్ల దెల్లముగను 


కని పరమ రోపు రాఘవు 

ని నింక నతి దారుణ మగు నిఖి లోత్సా తా 

లిని భీతిలె భూతమ్ములు 

ఘన భయ మొదవెను మది దశకంఠున కంతన్‌ 


భీమ నానాయుధమ్ముల వీర వరులు 
పోర బ్రళయ కాల రణము మూరి కనిరి 
బుషులు దేవ గంధర్వ ఫణీంద్ర దైత్య 
దానవులు విమానముల నభాన గరుడి 


పలికిరి సు రాసురు లపుడు 

కలహించుచు నండొరులను గయ్య మరయుచుం 
జెలరేగ భక్తి హర్ష 

మ్ములు భృశముగ నంత డెందముల నిబ్బంగిన్‌ 


చక్క నిలిచి యసురు లెల్ల జయము నందు 
నాజి దశవక్తు( డని పల్క నపుడు సురలు 
నీవు నెగ్గుమ రాఘవ! నెమ్మి ననుచు 
మాటి మాటికి బల్కిరి మాట లిట్లు 


కోపము చేత రాము నెడ( గ్రూరుఃడు దుష్టుడు రాక్షసేంద్రు( డా 
టోపమునన్‌ గ్రహించెను బటుత్వపు టాయుధ మంతలోన య 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ద్ర్రూపము శృంగ సన్నిభమొ తూర్ణము దానిని ఘోర నాదముం 
జూపి కార్తి నిచ్చు శిత శూలము రౌద్రము వజ్రసారమున్‌ 


శత్రు చయ నాశమును ధూమ సహిత వహ్ని 
నిభ శిఖిని రాద్రమును యమునికి దురాస 
దమ్ము భూత సంచయ భయదమ్ము దార 
ణమ్ము భేదనమ్ము నిజ కరమ్మున( గొనె 


మండు నట్టు లున్న మహిత శూలమ్మును 
మధ్య బట్టె నయ్యమర రిపుండు 

సమర శూర వరులు చక్క దనను జుట్టి 
యుండగా ననేకు లుగ్రుడడరి 


ఎత్తి మహాశరీరు* డసురేంద్రుడు శూలము భైరవమ్ముగా 

నత్తణీ నార్చె రక్తకలితాక్షుఃడు హర్షము నంద రాక్షసుల్‌ 
మొత్తము భూమి యాకసము మూలలు దిక్కులు పిక్కటిల్లణగా 
గ్రొత్తగం గంప మందినవి ఘోర తరమ్ముగ వాని గర్భకున్‌ 


అతి దుష్టాత్ముని రావణు 

నతి నాదుని నాదము విని యఖి లావని భూ 
త తతి భయపడె భృశముగ వి 

తతముగ క్షోభించె( గడలి ధ్వానం బడరన్‌ 


పలికెను రాక్షసాధిపు(డు పన్నుగ శూలము నెత్తి యిట్లు దో 

ర్బల గత ఘోర దర్పితు(డు భాతృ సహాయుఃడ! చూడు శూలమున్‌ 
సలలిత వజ్రసారము భృశమ్ముగ నే( డిది నీదు ప్రాణముల్‌ 
కలనున( దీయు వేగ దశకంఠ మహోగ్ర కరచ్యుతమ్మునై 


నిన్ను జంపి రణశ్లాఘి! నే ననర్తు 
నేడు సేనా ముఖమ్మున నిన్ను నసుర 
శూరులకు రణ హతులకు( జూడు బలిమి 
నెల్లరకు సమానునిగను గల్ల కాదు 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


ఆ.వె. 


నిలు రాఘవ! యీ శూలము 
న లీల జంపుదు నిను వచనము లిట్లని తా 
బలమున విసరెను శూలము 


ఖలు( డా రాక్షస విభుండు కాకుత్స్ఫునిపై 
(sn) 


రావణ కర ముక్త రౌద్ర శూల మశని 

ప్రభల గంట లుండ రంజిలుచు నె 

నిమిది ఘోరము లగు నిస్వనమ్ముల( జేరి 
విన్ను నంచితముగ వెల్లె నపుడు 


15. 


16. 


శూలమ్ముం గని రాఘవుండు వెస రక్షోనాథ ముక్తమ్ము నా 
బీ లాగ్రమ్మును మండు చుండగను నా వీరుండు ఘోరమ్మునున్‌ 
మేలా వింటిని వంచి బాణ తతినిం బెల్లేసె వారింప(గా 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


నాలం బందు యుగాంత వహ్ని హరి నీరౌాఘమ్మునన్‌ భంగినిన్‌ 


రామ కర ముక్త మార్గణ రాశి నెల్ల 
రావణుని మహా శూలము రణమున దహి 
యించె శిఘ్రముగ( బతంగ సంచయమ్ము 


నగ్ని చెలరేగి వెస గాల్చు నట్టు లంత 


కని యా శరముల శూల 

మ్మున బొడి యయి మాట నంత బూడిదగ నభ 
మ్మున రాము డూనె( గోప 

మ్ము నెద(ః బ్రళయ కాల రుద్రు( బోలె రణమునన్‌ 


అత(డు మాతలి తెచ్చిన యమర నాథ 
సమ్మతమ్మును శక్తిం గ్రోధమ్ము మీటి; 
గదలుప వెలి(గించె నది నాకసము గంట 

ల ధ్వను లడర యుగాం తోల్కల వలె( బ్రభల 


విసర శక్తి నట్లు వీరుడు రాఘవు( 
డసుర విభుని శూల మందు బడెను 


బడం(గ శక్తి శూల వరము భగ్న మయి కాం 


17. 


18. 


19. 


20. 


21. 


తు లణ(గ ధర గూలౌ దొర్లు చుండి 


చం. శరముల వేగ వంతముల( జంపెను రావణు ఘోటకమ్ములన్‌ 
గురుతర వేగ వాజులను ఘోర శితాలి నజిహ్మగమ్ములన్‌ 
శరములు రాక్షసేశ్వరు విశాలపు భొమ్మున నాటి పెక్కు లం 
త రఘు వరుండు ఫాలమున దారుణ పత్రులు నాటె మూడిటిన్‌ 22. 


తే.గీ. బాణ భిన్నావయవ తప్త వపుఃడు రక్త 
సిక్త స్వీయేంద్రియుఃడు ప్రకాశించె వృక్ష 
సంచయస్థ ఫుల్లాశోక సాల భంగి 
రాక్షసేశ్వరుం డాజిని రావణుండు 23. 


కం. రామశరార్తని జాంగు(ఃడు 
భీమ నిశాచరుఃడు రక్త ఫేనార్జుడు దుః 
ఖామేయక్రో ధమ్ముల ! 
నా మనుజాశనుల మధ్య నందె నెడందన్‌ 24. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట నాలుగవ 


సర్ల్షము. 
౧ 


యుద్ద కాండము 
సర్గము 105. 


మహోగ్రుండైన రాము(డు జనస్థానమున సీతాపహరణము కుత్సిత కర్మ మొనరించి నందులకు 
నిందించి శస్తాస్తముల మిక్కిలి బాధింప నలసి నిశ్చేష్టుడై యుండ రావణుని సారథి రావణుని 
సమర తలము నుండి గొనిపోవుట. 


కం. కినిసిన కాకుత్సునిచే 
(sn) 
ననిలో ఘో రార్జితు+ డయి యధికక్రోధ 1. 


మ్మును సమరక్లాఘి దశా 
ననుండు రావణు డెడంద నైరృతు( డూనెన్‌ 


కను లవి కిన నెట్ట బడ గార్ముక మూని దశాననుండు రా 

ముని రణ మందు నింపి వెయి ముల్ముల ధారను నింగి నున్న యా 
ఘన మది తోయ ధారలను గ్రన్నన దొర్వును నింపు భంగినిన్‌ 
మనుజ వరేణ్యు వీరు సుర మాన్యు( గలంచెను మిక్కుటమ్ముగన్‌ 


పోరున శర పంక్తి? బూరింప( బడియు ధ 
నుర్వరచ్యుతములను గదలింప 

రాని శైల మన(గ రాముడు కంపింప 
నేరం డింత యేని వీర వరుడు 


నిలిచి సమర మందు మహా 

బలుండు కాకుత్ను( డడరి వారించె శర 
మ్ముల బటీపి బాణ జాలము 

ములికలను దినేశు కిరణము లన సహించెన్‌ 


శరములు సహస్రములు వే 
సె రాముని యురమ్ము నందు కిప్ర కరుం డై 
న రణక్లాఘి దశాస్యుం 


డు రావణుండు ఘన రోషు(డు నిశాటు+ డనిన్‌ 


రణము నందు దడిసి రక్త మందు భృశము 
లక్షణాగ్రజుం డరణ్య మందు 
బూసి నట్టి గొప్ప మోదుగు చెట్టు వో 

టబ టబ 


ల నగపడె ఘనుండు మనుజ విభుడు 


శర జాలార్త సుసంభ్రమమ్మునం గొనెన్‌ శల్యాలి గాకుత్సు( డా 
(a) 
నర శార్టూలుఃడు కల్ప భాస్కర సమానదో త తేజస్వి యి 
(n) 
రురు యుద్దమ్మున రామ రావణులు వీరుల్‌ మార్గణధ్వాంత మం 
దరయం జాలరె యొక్కరొక్కరిని బాణాఘమ్ము లేపారణా 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


అంతం గ్రో ధావిష్టని 

జాంతఃకరణుండు నగుచు నాతని రక్షః 
కాంతు( గని రాముడు పరుష 

వంత వచనములు వచించె( బన్నుగ నిట్లున్‌ 


నే నెటు(గంగ రాని గతి నీచుఃడ నా సతి దెచ్చితే జన 
స్థానము నుండి యా వివశ జానకి వీరుఃడ వెట్టు లాదువే 
దీనను నుండ నయ్యటవి దేవిని భర్త విదూరనే బలం 
బూని కొనంగ శూరునిగ నుద్ధతి నెంతువె రాక్ష సాధమా! 


స్త్రీల యందు నింక దీన లనాథ లం 
దకట కాపురుషులు నధము లొనరు 
చు పని( జేసి నేను శూరు(డ నని పర 


దార హర్త! శూర! తలంతె నీవు 


కట్టుపాట్ల నణటి పెట్టి చని చెడు దా 
(ఆ ద్యజియించి సిగు రిత మృత్యు 
గ్గు రిత్త 
వుంగొని సరస నుంచి తగ శూరు(డను నే న 
ని మది నకట తల౭తె నిన్ను నీవు 


చేయంబడె గొప్ప కార్య మమేయ యశము 
నిచ్చు శ్లాఘనీయమ్ము నహీన మైన 
యట్టిది ధనదు భ్రాతచే నసుర సైన్య 
మున్న నీ చేత శూరుచే మిన్నగాను 


నింద్య మహిత మైన నీచేత గర్వము 
న నొనరింప(బడ పనికి గొప్ప 
CC 
ఫలము నేడు నీవు పన్నుగ+ బొందుమ 
తప్ప కిప్పు డింక ద్వరిత గతిని 


నేను శూరుడడ నని నిన్ను నీవు తలంచు 
చుందు వెడద నెపుడు చోద్యముగను 
దొంగ వోలె సీత దొంగిలించితి వీవు 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


లేదు సిగ్గు నీకునో దురాత్మ! 


నాసన్నిధినీచేసీ 

తా సతి యవమాన మంది తపియించినచో 
నా సాథయకముల నిహతు(డ 

వై సోదరు( గాంచు వా(డ వౌదువు ఖరునిన్‌ 


దైవ వశము చేత నీ విట్లు నా కంట 

బడితి దుష్ట చిత్త! పంపు వాడ 

నేడు శరము లేసి నిన్ను దీక్టమ్ములు 
(x) 

యముని యింటికి నసురాధము! నిలు 


ఈడ్చు( గ్రవ్యాదము లడరి యిపుడు కుండ 
లమ్ముల వెలుంగు నీదు శిరమ్ము నాదు 
వాడి శరముల ఛిన్నమై పడ(గ దుమ్ము 
లోన దొర్లంగ రణభూమి నాన గోరి 


నేలగూల నీవు వ్రాలి గృద్రమ్ములు 
నీదు బొమ్ము పైన నాదు బాణ 

శల్య సంచయమున స్రవియించు నీ రుధి 
రమ్ము( ద్రాగు6 గాక నెమ్మి నేడు 


మచ్చరాలి భిన్నాంగుని దుచ్చు విగత 
జీవుని బతితు(బక్షులు సేరి లాగు 

గాక ప్రేవుల నెల్లను గరుడి సర్ప 

ములను జెలరే(గి లాగు నట్టుల నడరుచు 


పలుకుచు నిట్లు రాఘవుడు వైరి చయఘ్ను (డు చెంత నున్నయా 
ఖలు నసు రేంద్రు ముంచె విశిఖమ్ముల వర్షము నందు గ్రుద్ధతం 
గలనున( గోర వైరి దశకంఠ వధమ్మును వీర్య విక్రమ 

మ్ములు ముద మనస్త రాశి బలమున్‌ ద్విగుణమ్ములు నయ్యె నత్తటీన్‌ 


స్ఫురియించె మహాస్త్రమ్ములు 


15: 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


విరిసె నెడంద సంతసమ్ము విదితాత్మునకున్‌ 

గురు తేజస్వికి( బెరి(గెను 

గర లాఘవ మత్యధికము కాకుత్సునకున్‌ 
(a) 


తన లోని శుభ నిమిత్తము 

ల నెటి(గి యసురాంతకుండు రాముం డంతన్‌ 
ఘనముగం బీడించె( దిరిగి 

మనుజేంద్రు(డు రావణుని సమరతల మందున్‌ 


హరి వరుల శిలావర్ష మడర(గ రామ 
బాణ వర్షము మీటి రావణుడు పీడి 
తుండునై విచలిత హృదయుండు నయ్యె 
భృశతరము దశగ్రీవుండు వీర వరుడు 


అంతరాత్మ సెంద వ్యాకులం బప్పుడు 
శస్త్ర వరము లేయం జాలకుండె( 

జాప వరము నైన సంధింప( జాలండు 
ప్రతిఘటింప డతడు రామ బలము 
కదియ నంత మృత్యు కాలము రాక్షస 
విభుడు వేగ మడర విసరి నట్టి 
శరము లన వివిధ శస్త్రమ్ము లనర 


ణార్భము నట రిత్త లయ్యి నెల్ల 


అసురేంద్రు నవస్థను గాం 

చి సూతు( డరదంపు నేత సెందక తడబా 
టిసుమంతయు మెల్లగ రథ 

ము సమరమున కపుడు దూరముగ గొనిపోయిన్‌ 


గత వీర్యునిం బరాజయు¢ 

బతినిం గని సారథి వెస వారిద నిభ వి 
స్తృ్తత రవ రథమును గొని చనె 

నతి భీతి మరల్సి వీడి యంకము నంతన్‌ 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట యేనవ 


కం. 


చం. 


తే.గీ. 


కం. 


సరము. 
౧ 


యుద్ధభూమి నుండి తొలగ జేసిన తన సారథిని రావణుడు నిందింప( దా నట్లొనరించుటకు( దగిన 
కారణముల నాతడు వివరింప దృప్తిల్లి దశాననుండు సమరావనికి( గొనిపొమ్మని యాజ్ఞ నొస(గ 
సారథి యట్లొనర్చుట. 


మోహ వశమ్మున( ర్రుద్దుం 
డాహవమును వీడి నట్టి యా సారధితో 
నోహటిలగాలచోదితు( 


డై హేయ వచనము లనె దశాననుః డిటులన్‌ 1. 


సమరము నందు నన్నిటు లశక్తుని వీర్య విహీను భంగి తే 
జ మకట లేని వాని వలె జంకిన భీరుని వోలె మాయ ల 
ల్ల మటిచి నట్టి వాని వలె రావణు బౌరుష హీను భంగి నీ 


వు మసలి స్వీయ బుద్ధిని? గుబుద్ధి! కరమ్ము పరాభవించితే 2. 


అస్త్ర హీను నట్టుల నేల యరదము గొని 
పోవ బడెను నీ చే శత్రువు లరయంగ 
నన్ను నవమానపటిచియు నన్నడుగక 


యిట్టు లక్కట కారణ మద్ది చెపుమ 3. 


చిర కాలార్థిత కీర్తియు( 
బరాక్రమము నమ్మకమ్ము ప్రభయు లయము ల 
య్యె రయమున నీవలననో 4. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


దురాత్మ! సారథ్య మూన దుష్కార్యమునన్‌ 


పరమ యుద్ద లుట్దు( బ్రఖ్యాత శత్రువు 
స్వీయ విక్రమమున విరివి ముదము 

నొస(గు వాండరయుచు నుండ నీచ పురుషు 
జేసి తీవు నన్ను వాసి యణ(గ 


దుష్ట! రథము మోహమ్ముచే దూరము గొని 
పోక యున్నచో నీ విట్లు పోరు నుండి 
సత్యముగ నెంతు సత్కార మత్యధికము 
నంది తీవు పరుల చేత నంచు నాత్మ 


నీ వొనరించి నట్టి పని నింద్యము శత్రులు సేయు కార్యమే 

యే వర మిత్రు లివ్విధము నెన్న(డు సేయ( దలంప రెన్నంగన్‌ 
నీవు మదీయ సన్నిధిని నెమ్మి స్మరించిన నాగుణమ్ములన్‌ 
నీ వరదమ్ము(దోలు వడినిం బరు డేగక మున్న సారథీ! 


పరుషమ్ముగ దుర్చుద్ధి య 
గు రావణు( డనంగ నిట్లు కోపం బడరం 
గరము హిత బుద్ధి సారథి 

గిరల ననునయముగ నిట్లు కేల్మోడ్చి యనెన్‌ 


భీతు(డ(గాను గానె యవివేకిని శత్రుల విత్తముం గొనం 
బ్రీతిని వీడ లేదె యొనరించిన సత్రియలం దలంతు నే 
నే తటి మత్తులో నిలువ నీ హిత మప్రియ మేను జేసి నీ 
యాతత కీర్తి బెంచితిని యాత్మ ప్రసన్నము గాగ మైత్రిచే 


దోషిగ నన్ననార్యునిగ( ద్రీల రథమ్ము రణమ్మునం బ్రభూ 
రోషము నూని చూడకుమ క్రూరు(డు నల్పు( డటంచు నీవు నా 
భాషల నాల కింపు మిట( బల్కెద నేగిన కారణమ్ము లా 
ఘోష నదీ రయం బరయ గుట్టల వీడ బెరుంగు భంగినిన్‌ 


నేరితిని గొప్ప రణ మందు నీదు శ్రమను 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


వీర్యమున సుముఖత్వము కార్య మందు+ 
గాంచ కుంటి నీ యాధిక్య మించు కేని 
లాగ రథము గుట్ఞ్ణమ్ము లలసిన వెల్ల 


తేరి భార మూని వారువములు భగ్న 
ము లయినవి రణమున నలసి యుండె 
వేడిమికి నితాంత వృష్టి హతము లైన 
గోవుల వలె నపుడు ఘోరముగను 


ఏ నిమిత్తము లిట నుద్భవించె నధిక 
ముగ విచారింప నవి యెల్ల బోరు నందు 
మనకు బ్రతికూల రీతిని గనుల కగప 
డినవి తెల్లముగ నసురేంద్ర! నిజ మెంచ 


దేశ కాలము లింక రధికుని వదన 
మందు భావ లక్షణముల నరయ వలయు 
హర్ష ఖేదమ్ములు బల దైన్యములు నేర 
వలె మహా బల! సారధి కలహ మందు 


పుడమి నెత్తు పల్లములు సమ విషమమ్ము 
లెల్ల నేర వలయు దెల్లముగను 

యుద్ద కాలముల సముచిత రీతి నెటి(గి 
పగల లోపముల నెటు(గ వలయును 


కదియుట చనుట దూరము కయ్య మందు 
మరలుటయు మున్నగున వెల్ల నరద మందు 
నున్న రథ కుటుంబులు నేర నప్పు రాక్ష 
సేంద్ర! సముచిత రీతిని నింక వినుము 


తగు విశ్రాంతిని నీకు న 

సగ సమ రాశ్వమ్ముల యలసట రౌద్రము నె 
ల్లంగని తొలగింప వేగ 

మ్ముగ నొప్పిదపు( బని* జేయ? బూనితి హితమున్‌ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


మరలింప లే దధిప! నే 

ను రథమ్ము నిజేచ్చతో వినుము నిజ పతిపై( 
గర మడర నెడ(ద స్నేహము 

త్వరపడి యిట్టు లొనరింప వలసె రణమునన్‌ 


ఆన తిమ్మరిసూదన! నే నొనర్తు 

నీవు వచియించి నట్టుల నీదు బుణము 
తీటు తీరున నీ యానతిని వహించి 
యౌదలను రాక్షసేశ్వర! యంచితముగ 


అన విని సంతుంష్టుండై 
తన సారధి పల్మ్కుల నెడ(దం గడు వచియిం 
చెను యుద్ద లుబ్దుడు దశా 


ననుడు ప్రశంసించి భాషణమ్ముల నిట్లున్‌ 


తేరును జేర్పుమ శిఘ్రుము 

గా రాముని చెంత కింక గయ్యము నందుం 

దా రిపులను వధియింపక 

యీ రావణు(డు మరల(డు వహించి చలమ్మున్‌ 


రావణుండు పలికి రంజిల్లి యిట్లొసం 
గెందన సూతున కట గేల నున్న 
యుత్త మాభరణము నొక్కటి నంత మ 
రల్చె రథము నతడు రావణు విని 


రావణ చోదితు(డు నడపె 

నా వారువముల రయముగ నా సారథి వే 
రావణుని మహా రథము మ 

హా వీరుని రాము స్యంద నాగ్రము+ గదిసెన్‌ 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట యాబివ 


చం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సర్లము. 
౧ 


యుద్ద కాండము 


సర్గము 107. 


యుద్ధమును వీక్షింప దేవతలను గూడి బ్రహ్మర్షి భగవంతు డగస్తు.(డు రాముని చెంతకు వచ్చి 


§ 


యుద్దమున గెలుపు నందుటకునై యాదిత్య హృదయమును రామున కుపదేశించుట. 


పరమ మునీంద్రుః డషప్ట్రు భగవంతు డగస్తు.(డు గాంచ యుద్ధమున్‌ 


కే 


సురలను గూడి వచ్చి రఘు శూరుని రాముని( గ్లేశ మంద సం 
గరమున రావణుం డలసి కయ్యము సేయగ రాగ దిర్గి చూ 
చి రఘు వరుండు నిల్వగను జింతను జేరి వచించె నిట్టులన్‌ 


రామ! రామ! మహాబాహు! రమ్యమును ర 
హస్యమును సనాతనమును నైన దాని 
వత్స! దేని వలన రిపు వ్రాతమును జ 
యింప నగును దాని వినుము యింపు గొలుప 


నిరత మాదిత్యహృదయము నీ వడరి జ 
పింప వలయు శత్రువుల వధింప నొప్పు 
దాని నఘములను హరించు దాని నక్ష 


యమును బరమ శవమును బుణ్యము జయదము 


మంగళమ్ముల కల్లను మంగళమ్ము 
సర్వ పాప వినాశము సర్వ దుఃఖ 
bt 
భగ్న హాెాతువు నాయుర్వివర్ణనమ్ము 
పరమ మాదిత్య హృదయమ్ము నరవరేణ్య! 


రామ! పూజింపు ముల్జితు రశ్మి మంతు 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


నిర్ణ రాసుర వందితు నిఖిల లోక 
పతిని నా వివస్వంతు నా భాస్క రాఖ్యు 
సకల దేవాత్మకుని( బ్రభాశాలి రవిని 


ఈతడు దే వాసుర తతి 

నాతతముగ జగతి గాచు నంశుల నిత్యం 

బీతండె బ్రహ్మ విష్ణువు 

నీతడె శివ వరుణ గుహులు నీతడె యము:డున్‌ 


ఈతః(డె ప్రజాపతి ధనదు( 

డీతండె మహేంద్రు( డీత డీతడె కాలుం 
డీతడె సోముండు పితరు 

లీతండె వసువులు నీత డీత(డె సాధ్యుల్‌ 


ఈతఃడె మరుత్తు లశ్విను 

లీతఃడె మను వీత డగ్ని యీతఃడె యనిలుం 
డీతడె ప్రజ లితడె ప్రభల 

దాత యసువులు బుతు కర్త ధర నీతండే 


సూర్యు డాదిత్యుఃడు ఖగు(డు సురభి నిభు(డు 
భానువు గభస్తి పూషుఃడు పసిడి వీర్యుః 

డు దివసకరు(డును సవితృ(డు హరి దశ్వుః 
డును సహస్రార్చి సప్తాశ్వు(డు సకిరణు(డు 


తిమిర హరుండు శంభు(డు నతీత మరీచియు+ ద్వష్ట యీ మహాం 
డము జనియించు వా(డు ధర డయ్య మహా తపనుం డహస్కరుం 
డమరు హిరణ్య కుక్షిగ మహా శిశిరఘ్ను(డు నగ్నికుక్షి త 

ప్త మనుజ కోటికిన్‌ శిశిర దత్తుడు శంఖుడు నాదితేయు(డున్‌ 


భాస్కరు(డు రవి యాకాశ భర్త గగన 

గామి బుగ్యజు సామ వే దామిత నిపు 
ణుడు తమో భేది తద్వరుణు సుహృదుండు 
నాతప యుతుండు ఘన వృష్టి యర్కవంశ! 


10. 


11. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


మండలి కవి శత్రు వనురక్తుండు పింగ 
తుండు మృత్యు వఖిల తాపనుండు విశ్చుః 
డుగ్ర తేజస్వి సర్వభ వోద్భ్బవుండు 

వరుడు గ్రహ తారలకు విశ్వ భావనుండు 


తేజస్పుల నెల్ల మహా 

తేజస్వివి ద్వాదశాత్మ! దివ్యాంగా! నీ 

వీ జగముల నెల్లం గన 

నోజ నమస్సు లగు నీకు నున్నత భక్తిన్‌ 


వందనములు పూర్వాద్రికి వందనములు 
పశ్చి మాగమమున కహర్పతికి వంద 
నములు జ్యోతిర్గణావలి నాధున కిల 
వందనములు సమర్పింప( బడును గాక 


జయ మిడు వానికి భద్రము 

జయము లొసగు వానికి దివసకరునకు సహ 
స్ర యుగాక్షున కాదిత్యున 

కయి హర్యశ్వ విలసితున కయి వందనముల్‌ 


ప్రణతులు శత్రూగ్రునకును 
బ్రణతులు సారంగునకును బ్రణతులు సునభో 
మణికిని మార్తాండునకును 

బ్రణామము ప్రచండునకును బద్మసఖిునకున్‌ 


నలిన జేశాన నారయణస్వరూపు 

నకును నాదిత్య వర్బస్సునకును సూర్యు 
నకును భాస్వంతునకు రౌద్రునకును సర్వ 
భక్షకునకు నమస్కార మక్షయముగ 


ఆ తమోఘ్న హిమఘ్ను ద్విషావలిఘ్ను 
నకు(గృతఘ్నఘ్ను నకును ఘన తర హృదయు 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


నకును జ్యోతిర్పతికి దేవునకును భక్తి 
సంయు తాంచిత వందన సంచయములు 


తప్త చామీక రాభ శుద్ధచ్చవి విల 
సితునకు హరున కవనిపై( జీ(కటిం దొల 
గించు వానికి లోకసాక్షికి( బ్రకాశి 

కలమి విశ్వకర్మునకు నతులు సభక్తి 


భూతములను సృష్టించు విభుం డితండు 
లయ మొనర్చు నితండు కిరణములం ద 
పించు నెండించు నింక వర్షించుచుండు 

దినకరుండు లోకమ్మున( దనరి భృశము 


నిలిచి యితడ భూతము లందు నిద్ర నున్న 
నవి మెల(కువగ నుండు'దా ననవరతము 
నగ్ని హోత్రుఃడు నీతడె యగ్ని హోత్రు 

ల ఫలము నయి యితడు తనరారుచుండు 


క్రతువులు క్రతు ఫలములు దే 

వత లీతండె పరికింప( బరమంపు విభుం 
డతడు జగం బందున్న వి 

తత కార్యమ్ములకు నెల్ల దర్శింపంగన్‌ 


ఆపద సమయమ్ము లందు దుఃఖమ్ముల 
భయము లందు ఘోర వనము లందు 
నార్తి నే పురుషుడు కీర్తించు నీతని 
నాత(డు రఘువర!లయమ్ము కా(డు 


దేవు నీ జగత్పతిని రామ! యేకాగ్ర 

చిత్త మూని తగ భజింపు మూడు 

మారులు జపియింప మంత్రమ్మును జయింతు 
వీవు సమర మందు భూవరుండ! 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


కం. రావణునీ క్షణ మందునె 
నీవు వధింతువు రణమున నీరజ నేత్రా! 
యీ వాక్కు లని యగస్త్యుఃడు 
దా వెడలెను వచ్చి నట్లు తాపసు( డంతన్‌ 25. 


ఆ.వె. నష్ట కోకు డయ్యె నరవరేణ్యుఃడు విని 
యధిక తేజు డంత నాత్మ( దలంచి 
నిశ్చలమతి వూనె నెమ్మి జపించి ము 
మ్మారు లాచమించి యా రవి గని 26. 


తే.గీ. శుచి యయి ధనువు నూని సురుచిర మంత 
రావణు నరసి పడసి హర్షమ్ము సమర 
మెంచి దరి సేరె వధియింప నెంచి సర్వ 
యత్నముల రాము డంత దృ ఢాత్ము( డయ్యె 27. 


కం. మురియుచును రవి వచించెను 
ద్వరపడు మని రాముని( గని ప్రమదాత్ముండై 
సుర గణముల మధ్య నిలిచి 
యరసి దశాస్యుని క్షయమ్ము నాదిత్యు( డటన్‌ 28. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట యేడవ 


సర్ల్షము. 
౧ 


యుద్ద కాండము 
సర్గము 108. 


రావణుని రధమును గాంచి రాముడు మాతలికి( దగు కర్తవ్యమును దెలిపి రథమును రావణుని 
దెస కరుగు మని నుడువ నంత రావణుని పరాజయము రాముని జయమును సూచించు 
నిమిత్తము లుద్భవించుట. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


సారథి సంతసించి యెద శత్రు చమూ భయదమ్ము మూర నా 
కారము నందు దేవ వర గాయన పట్టణ భంగి ఘోర ర 

కో రథముం బతాక యుత శుద్ద సువర్ణ తురంగ యుక్తమున్‌ 
మూర(గ యుద్ద సాధన సమూహము సధ్వజ రాజితమ్మునున్‌ 


తోలెను నింగి మ్రింగు విధి? దోరము భూమి ధ్వనించు భంగినిం 
గ్రాల(గ శత్రు సైన్య మట రాక్షస సైన్యము సంతసింపగా 
నాలము నందు వేగముగ నాసుర వర్యుని సూతు( డాత్మలో 
మే లొనరింప( గౌతుక సమేతు(డు కిప్రము రావ ణాజ్ఞతో 


కనెనా రాము(డు మాన వేశ్వరు(డు రక్షః కాంతు తార్‌క్య్వమ్మునుం 
దన పై కత్తణి వచ్చు చుండ(గను సద్ద్వానమ్ముతో మూరుచున్‌ 
ఘన కాలాశ్వ చయోక్తమై తనరగం గాంతుల్‌ మహా రౌద్ర భం 

గిని సూర్యాభమునౌ విమాన మన నింగిన్‌ వెల్ల వర్చస్సులన్‌ 


మెటిపుల వలె టెక్కెమ్ములు మెటియ నింద్ర 
చాపమును బోలు ప్రభల సంచయము లడర 
బాణ ధారల విడుచుచు వారి దాంబు 


ధారల పగిది నరద మేతేరు చుండ 


వజ్ర హత గిరి ధ్వని( బోలు స్వనము లడర 
మేఘ సన్నిభ రథమును రాఘవుండు 
సూచి వచ్చుచుండ(గ ధనుస్సు నట వంచి 
బాలశశి భంగి వేగమ పలికె నిట్లు 


ఇంద్రు సారధిని నరేంద్రు(డు వీక్షించి 
మాతలి! యని కితఃడు మరల వచ్చు 
చుండ? దొందరగను జూడుమ యపసవ్య 
ముగను దనదు మరణము కొటి కనగ 


కనుక నిలుమ భద్రమ్ముగ 
గొని పొమ్మరి స్యందనమునకు నెదురుగన్‌ నే 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ననిలం బుద్ధిత మేఘ 
మ్మును భంగిని గోరుదు లయము నొనర్పంగన్‌ 


భయ మెడంద వీడి పడక తొందర యిసు 
మంత సూపుల నెద వంత నంద 

కుండ గళ్లెములను గుదురుగ+ బట్టి తే 
రిని ద్రుతముగ నడపు మనిని నార్య! 


చాలు నీ కింక నే( జెప్ప నేల యిటుల 
నింద్ర రథమున కుచితు(డ వీవు భృశము 
సమర మేకార్ర చిత్తత( జలుప గోరి 

గుర్తు సేయుదు నేర్పంగ+ గోర నేను 


పరితుష్టుం డయి రాముని 

గిరల నమర సారథి నిజ కేలీ లీలన్‌ 

దుర మందు నడపె మాతలి 

యరదము సత్తంము:డు ప్రీతి యాత్మ+ జెలంగన్‌ 


స్యందన మంత జేయ నపసవ్యము రావణు గొప్ప తేరికిం 

జింద రజమ్ము చక్రజము చెన్నుగ( గప్పె దశాస్యు నాజినిన్‌ 
డెందము నిండ గిన్కను వడిన్‌ రుధిరాక్షు(డు రావణుండు చే 
యిందు నిభాస్యు నొంచెను నరేంద్రుని రాముని సాయకమ్ములన్‌ 


కోపము నీయ ధర్షణము ఘోర తరమ్ముగ నూని ధైర్యమున్‌ 
భూప వరేణ్యుః డందె జవమున్‌ దివిజేంద్రు ధనుస్సు రాఘవుం 
డేపున వేగ వంతముల నింపుగ భాస్కర రశ్మి తుల్యముల్‌ 
దూపుల( దా గ్రహింప వెస దుర్భర మయ్యె బరస్ప రాంకమే 


వైరు లన్యోన్యము వధింప గోరు చుండి 
యధభిముఖు లయి యయ్యిర్వురు నలయ కుండ 
మత్త సింహద్వయము భంగి నత్తణి( దల 

పడుచు నుండ దుముల మయ్యె గడు రణమ్ము 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


రావణక్షయమ్మును గోరు దేవ సిద్ధ 

గణ మహర్షి గంధర్వ నికాయ మపుడు 
సేరె రథిక ద్వయ మడరి చేయు సంగ 
రమ్ము వీక్షింపగ గుతూహలమ్ముతోడ 


పొడమిన వట శకునములు దారుణమ్ములు 
రోమ హర్షణము లురువుగ నంత 
రావణాసురుని విఅలంయము రాముని వజ 
యమ్మును దెలుపెడు విధమ్ము దోప 


కురిసెను బరన్యుండు రు 

ధిర వర్షము రాక్షసేంద్రు తేరు పయి ననిం 
దిరుగుచు నపసవ్యమ్ముగ 

గిరగిర గుండ్రమ్ముగ వణశించెను గాలుల్‌ 


విరివిగ వడి వడి నెగురుచు( 

దిరుగాడెడు గ్రద్ద లసురు తే రే దెసలం 
దిరిగిన నాయా దిక్కుల 

కరుగుచు నున్న వరయంగ గములై నింగిన్‌ 


సంధ్య యలము కొనిన సమయమం దా లంక 
కనబడెను జపా సుమ నిభము దిన 

మందు(' గూడ మండు నట్లధికమ్ముగ 
నెల్లెడలను వింత నెజ్టిగాను 


రాల బిడుగులం గూడి యుల్కలు మహాస్వ 
నమ్ము లప్పుడు రావణునకు నహితము 
లెల్ల గలిగించుచు విషాద మెల్ల రక్క 

సులకు నెదల మిక్కుటముగ( జోద్యముగను 


రావణుం డెక్క డెక్కడ రాక్షస పతి 
నిలిచె నక్క డక్కడ ధర చలిత మయ్యె 


సమర మొనరించు చుండ రాక్షసుల బాహు 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


కం. 


వుల నెవరొ పట్టి నట్లయ్యె. బోరు నందు 


పడిన వెజుపు పసుపు పచ్చని తెల్లని 
నల్లని సవితృ కిరణములు రావ 

ణు నెదుట నగ రాజమున నున్న ధాతు రా 
శి సరణి నగపడుచు( జిత్రముగను 


వెనుకను వెంబడించుచును వేగమ గ్రద్దలు రాఃగ సంభ్రమ 

మ్ము నెగడ నాడు నక్కల సమూహము గక్కుచు నోళ్ల మంటలం 
గనుచును రాక్షసేశ్వరు ముఖమ్మును నార్చె నమంగళమ్ముగా 
ననిలము వీచె లేచి రజ మక్షుల( గప్ప విరుద్ధ రీతినిన్‌ 


ఘన ఘ నారవములు విన బడకున్నను 
నసుర సైన్య మందు నంతటః బిడు 

గు లడరుచు( బడినవి ఘోరముగ భరింప 
రాని నిస్వనముల రణము నందు 


చీకటి యలము కొనె( జిత్రమ్ముగను దిక్కు 
లందు మూల లందు నాకసమ్ము 

గాన రాక యుండ గప్ప(బడ(గ దుమ్ము 
కురియ మిక్కుటముగ¢ గొంచెమైన 


కలహించుచు నట గోర్వం 

క లఅచుచును దారుణమ్ముగను వందలు వం 
దలు ఘోరావేశమున'ద 

మ లోన రావణు రథమున మరలక వ్రాలెన్‌ 


మొలల విస్ఫులింగములు నేత్రముల నుండి 
యశ్రువులను వాని యశ్వము లిల 
రాల్చినవి నిరంతరం బగ్నిని జలము 
దుల్యముగను వింత దురము నందు 


ఈ విధ మనేకములు సమ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


రావని నుత్సాతము లట నగపడినవి ర 
కోవరు వినాశమునకు భ 
యావహములు దారుణములు నాశ్చర్యముగన్‌ 


ఆ.వె. రామునకును సంగరమున నిమిత్తము 

లుద్భ వించె నప్పు డద్భుత జయ 

సూచిక లవి పెక్కు సురుచిరము లతి సౌ 

మ్యమ్ము లల్లెడల శుభావహములు 28. 


ఆ.వె. సంతసించె భృశము శకునములను సౌమ్య 

ములను గాంచి విజయము నెటీగించు 

వాని రాముడు దశవక్తుఃడు మరణించి 

నట్టు లెంచె నంత నాత్మలోన 29. 


కం. కని తన నిమిత్తములు రణ 
మున విజ్ఞుం డిల నిమిత్తముల హర్షించెన్‌ 
ఘనముగ సుఖము వడసి చూ 
పెను రాముం డాజి లోన బెను విక్రమమున్‌ 30. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


యినిమిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 109. 


రామ రావణుల ఘోర యుద్ధము కొనసాగుట. 


కం. అతి ఘోర యుద్ధము మహో 
న్నత రథికద్వయము మధ్య నర రాక్షస సం 1. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తతి రామ రావణుల కట 
వితతక్రూర గతి నయ్యె వీర వరులకున్‌ 


నిలిచెను వీత చేష్టల ననీక యుగమ్ము ప్లవంగ రాక్ష సా 

వలి గొని యాయుధమ్ములను బన్నుగ భండన భూమిలో గుతూ 
హలముగ మాన వాసురుల నత్తజి యుద్ధము నందు+ గాంచుచున్‌ 
బలమున మించ నిద్దజును వావిరి విస్మయ మందె రెండునున్‌ 


నగచరులు నసురులు నానాయుధమ్ముల 
నూని భుజము లందు నొక్క రొక్క 

రి పయి దలపడక నిలిచిరి యాశ్చర్యమ్ము 
దనర మనము లందు దద్ద యపుడు 


బొమ్మల బోల నిల్పి రట బోరున రావణు+ జూచి రాక్షసుల్‌ 
గ్రమ్మంగ విస్మయం బపుడు గన్నుల రాముని గాంచి వానరుల్‌ 
గ్రమ్మిన యా నిమిత్తముల+ గాంచి స్థిరమ్ముగ రామ రావణుల్‌ 
వమ్మిన యాగ్రహమ్మునను వార కభీతి బెనంగి రిద్దబున్‌ 


నెగ్గ వలె నంచు రాఘవు( డగ్గలముగ 
మరణ మైన రానిమ్మని మదిని రావ 
ణుండు నిశ్చయించి ధృతిని భండనమున 
చూపి రెల్ల వీర్యమ్మును గోప మూని 


రావణు( డంత( గోపమున రామ శతాంగపు టా పతాకముం 
దా వడి గూల్ప బాణముల ధార్మిక వర్యు(డు గూర్చి వేయయణగా 
దేవ నికాయ నాథవరు తేరి పయిం గల శక్తి( దా'కగా 

నా వసుధా తలమ్మున మహార్భటిః గూల ధ్వజమ్ము( జేరకే 


అంత రాముడు కూడ ర్రుద్దాంతరంగు( 
డయి ప్రతిక్రియ నొనరింప నాత్మ నిశ్చ 
యించి యుత్సాహ మడరంగ మించి నట్టి 
వేగమున విల్లు గొని వంచి వీర వరుడు 


ఆ.వె. 


కం. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


రాముడు రావణధ్వజము లక్ష్యముగా నిశి తాంబకమ్మునున్‌ 
భీమ ఫణీంద్ర సన్నిభము వెల్ల నిజప్రభ నంత వేసె సం 

గ్రామము నందు వేయ శిత కాండము చీల్సి ధ్వజమ్ము నంతటన్‌ 
వే మహి( దూజ్‌ నా ధ్వజము పృథ్విని( గూల నికృత్తమై వెసన్‌ 


ఖండితంపు ధ్వజము గాంచి దశర్రీవు( 
డసహనమున నవ్వి నట్టగపడి 
బల్లిదుండు బాణ వర్షము కురియించె( 
గోప వశత మండి ఘోరముగను 


నరవరు నశ్వ రాజముల నైరృత నాథు(డు దీప్త మార్గణో 
తరముల నొంచెద ట్రిలవు దాక వహింపవు భ్రాంతి నింతయుం 
దురగము లబ్ద నాళములతో+ బ్రహరించు విధమ్ము స్వాస్థ్య సం 
భరిత నిజాంతరంగముల బన్నుగ నున్నవి సంగరమ్మునన్‌ 


వారువముల భయ హీనం 

బారసి క్రుద్ధ్దుం డడరి దశాస్యుం డంతన్‌ 
ఘోర శర వర్షము గురిసె 

నా రకో విభు(డు తిరిగి యాహవ మందున్‌ 


పరిఘ గదాది చక్రములు పర్వత శృంగ తరూన్నతమ్ములుం 
బరశువు లింక శూలములు భైరవముల్‌ ముసలమ్ము లెల్లనున్‌ 
విరివిగ మాయ జేయ* బడ వే లవి గుర్చెను శస్త్ర వరమే 
శరముల వేల నశ్రమము సంగర భూమిని వేసె నుద్యతిన్‌ 


వ్యాకులమ్ము భీమమ్ము భయమ్ము నొసఃగు 
నట్టి యుద్ధ మనేక శస్తావళి మయ 

మైన వర్షము వర్షింప నద్భుతముగ 

= 9 a a 

నుదృ్భవించె నవ్వేళ నత్యుగ్రముగను 


విడిచి రాము రథము నడరి వానర బల 
మందు సాథయకముల నంతరిక్ష 
మందు నంతరమ్ము నరయని భంగిని 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం. 


నింపె రావణుండు సంప దలచి 


వదల నిస్సంగ మనమున బాణములను 
రావణుం డుద్యమింప నరయుచు దత్స 

రు నసురేంద్రు గని నగుచు సునిశిత శర 
ములను వేవేల వేసె రాము డతని పయి 


వాని గాంచిన దశవక్తు(డు నిరవకా 

శ మొనరించె నింగి శర చయమున 

నా శర చయ యుగ్మ మడర నభము శర 
బద్ద మపర నభము వలె వెలింగె 


రామ రావణ శిఖిల నలక్ష్యములు న 
భేద్యములు నిష్పలము లైనవి కన రావు 
యుద్ధమున నవి యెల్ల నొండోరుల దాశి 
ముక్కలయి కూలినవి వేగ పుడమి పైన 


గగనమును నిరుచ్చ్వాస నికాశముగ న 
నర్చి రిరువురు వేసి బాణములు కుడి యె 
డమల నెడతెగని విధమ్ము సమర మిద్ద 
అపుడు సేసిరి యతి ఘోర మైన రీతి 


రాఘవుండు గొ ట్ట రావణు తేజుల 
రావణుండు గొ ట్టై రాముని హయ 
ముల నక రొకరిని నిటు లనుకరించి చే 
యం దొడగిరి రణమున నలిగి యలిగి 


కోపము వహించి యిర్వురు 

నాపక చేయ సమరమ్ము వ్యాకుల మయ్యిన్‌ 
భూ పాసుర వరుల రణ మ 

హో పులకింప భృశ మొక ముహూర్తం బంతన్‌ 


బల్లిదులు రామ రావణు 


15: 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


లుల్లమ్ముల బంత మూని యుద్ద మొనర్పం 
బెల్లుగ శరముల రాముం 
డల్లన( గూల్ప ధ్వజ మసురు( డాగ్రహ మందెన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


తొ మ్మిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 110. 


రామ రావణుల యుద్ధము ఘోరముగా బవలు రాత్రి యంత క్షణ మైన విరామము లేక దేవ 
దానవ యక్ష పిశా చోరగములు సూచుచుండ జరుగుట. 


కం. సమరమున రామ రావణు 
లమితమ్ముగ బోరుచుండ నాశ్చర్యము నిం 
డ మనము లందు నఖిల భూ 
తము లరయుచు నిలిచిన వట దద్ద వివశతన్‌ 1. 


కం. అరదమ్ములు పీడించుచు 
బరస్పరము నుత్తమములు బైరవముగ సం 
గరమున నేగుచు రెండు నె 


దు రెదురుగ నమర్ష మడరః దోరము సెల౮గాన్‌ 2. 


తే.గీ. తిరుగుచును గుండ్రముగ దూర మరిగి కదిసి 
వీధుల జను గతులను జూపి వివిధముల 
నరదములు భయదము లయ్యె నా పరస్ప 
ర వధ నెంచి యగపడ సారధథుల నేర్పు 3. 


తే.గీ. రాము డాజి( బీడింప(గ రాక్షసేంద్రు 
రావణుండు పీడించెను రాఘవేంద్రు 4. 


నంది ప్రతి వేగమునకు( దుల్య మగు వేగ 
ము నుభయులు నుద్యమించుచు( బోరు నందు 


చిమ్మ(గ బాణము లిర్వురు 
పమ్మి భృశం బుభయుల రథ వరము లపుడు నీ 
రమ్ముల ధార లడరు మే 


ఘమ్ముల భంగి జరియించె* గలహం బందున్‌ 


చూపి గతు లనేకమ్ముల( జోద్యముగ ర 
ణమున స్యంద నోత్తమములు నైపుణమున( 
దిరిగి నిలిచిన వంత నెదు రెదురుగను 
జేరినవి రెండు చేరువ శిఘ్రముగను 


కదియ రథమ్ములు కాడికి 

నెదురుగ( గాడియును జేర నిక వాజులవౌ 
వదనమ్ము లయ్యుభయములు 

గదియ( బతాకములు నక టొకటి( గదిసె వెసన్‌ 


రాముడు నాల్లు బాణముల రావణు నాలుగు ఘోటకమ్ములన్‌ 
వే మరలంగః జేయ నని వీర వరేణ్యు(డు విక్రమించి రో 

షామిత తామ్ర నేత్రుడు దశానను+ డవ్విధి( జూచి వాజులన్‌ 
రాముని పైన వేసెను శరమ్ములు తీక్ట్రము లంత నుద్ధతిన్‌ 


కొట్ట బడంగ బాణముల ఘోరముగా దశకంరు చేత న 

ప్పట్టున నే వికారమును బాధను జెంద(డు రాము డింతయున్‌ 
నెట్టన నంత రావణుడు నేర్పున మాతలి నింద్రసారథిన్‌ 

గట్టిగ వజ్ర పాత సమ గర్జన పత్రుల గొట్టె నుగ్రుఃడై 


శరములు వేగ వంతములు చయ్యన మాతలి పైన గూలినన్‌ 
దురమున మోహ మీయ విక దుఃఖము సుంత యొసంగ వత్తటిన్‌ 
నరవరు( డట్లు మాతలిని నైర్భృత నాథు(డు నొవ్వ( జేయయగా 

నరసి కలంత( జెందె( గడు నాతడు నవ్వ(డు స్వీయ బాధకున్‌ 


తే.గీ. 


ఆ.వె. 


విముఘిునిం జేసె వెస శత్రు వీరు నంత 
బాణముల రాము డప్పుడు పటబపె( జెల(గి 
యిరువదియు ముప్పది వరుస నింక నటువ 
ది మటి వందలు వేలు రథము పయినను 


రావణుండు కినిసి రాక్షసీశ్వరు(డు భృ 
శమ్ము నిలిచి తాను స్యందనమ్ము 

న గదలు ముసలములు నరనాధథుపై( గురి 
యించి బాధ పెట్టె మించి యాజి 


11. 


12. 


ఒనరుప నిర్వురుం దిరిగి యుద్ధము వ్యాకుల మయ్యె గగ్గురుల్‌ 
గనబడె మిక్కిలిం బరిఘ కాండ గదా ముస లాఘ వేగ సం 
జనిత మరుజ్జ్ఞవమ్మునను సప్త సముద్రము లత్తణిన్‌ మహా 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


నినదములం జలించినవి నిష్ట్థుర రీతిని భీకరమ్ముగన్‌ 


సాగరమ్ము లల్లాడ(గ వేగతరము 

వ్యధథితు లై రెల్ల పాతాల వాసు లురగ 
దానవులు వేల కొలది తద్ద భయము సెల 
రేగ నంతరంగము లందు గ్రింద నుండ 


చలియించేె నెల్ల మేదిని 

కలసి గిరులను వనములను గాననముల( దా 
నిల వీవఃడు వాయు వట బ్ర 

భలు లేక నిలిచెను వింత భాస్కరు( డంతన్‌ 


సురలు మహర్షు లురగ కి 
న్నర చయ గంధర్వ వర గణమ్ములు సిదుల్‌ 
my 
గర మందిరి దుఃఖము నె 
ల్లరు నా సమయమ్ము నందు రణ మరయంగన్‌ 


స్వస్తి యగు గాక యెల్ల గో బ్రాహ్మణులకు 
శాశ్వతమ్ము నిలుచు(గాక జగ మఖిలము 
రాముడు జయించు గావుత రావణు నసు 


13. 


14. 


15. 


16. 


17. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


రేంద్రు నాజి లోన ననుచు నిట్టు లపుడు 


రామ రావణ భీకర రణము గాంచి 
రోమహర్షణమ్మును దాప సామరవర 
నిచయ గంధర్వులు జపింప నెమ్మి తోడ 
నగపడిరి యెల్లరు నిలిచి యాకసమున 


ఆకసమునకు సాటియె యాకసమ్ము 
సాగరమునకు సాటియె సాగరమ్ము 

రామ రావణ సమరమ్ము రామ రావ 

ణ రణమునకె సాటి యనుచు గిరల ననుచు 


అపృరసల సంచయమ్మ గంధర్వ స 
మూహ మరసి భీక రాహవమును 
బరవశమ్ము నంది భండనమ్మును గాంచ 


జాగి రప్పు డట్లు జరుగుచుండ 


కినుక వహించి రాఘవుల కీర్తి వివర్ణను( డంత ఘోర స 

ర్పనిభ శరమ్ము వింటిః దగ రాముడు గూరిచి కుండలమ్ములన్‌ 
ఘనముగ వెల్లు నయ్యసుర కాంతుని శీర్హము+ జీల్సె( జీల్వః గూ 
ల నిలను ముజ్జగమ్ములును రంజిలి చూచిన వా శిరమ్మునున్‌ 


మొలచె నొండు శిరము మొదలిటి తల వంటి 
ది వెస రావణునకు నృవరు( డరసి 

దాని( ద్రుంచె వేగ తత్‌క్షణమ్మున నాజి 
వేగవంతు( డంత వీర వరుడు 


ఛిన్నము గా(గ రావణుని శీర్షము రెండవ దంప వానదచే( 

గ్రన్నన నుద్భవింప( దల రాముడు ద్రుంచెను సాయకమ్ములన్‌ 
భిన్నము లయ్యె నివ్విధము వేగముగా శత శీర్ష రత్నముల్‌ 
సెన్నుగ నుండ దుల్యముగ శీరము లన్నియు స్వీయ కాంతులన్‌ 


నృవరు(డు కౌొసల్యానం 


18. 


19. 


20. 


21. 


22. 


23: 


24. 


ర 


ద వర్ధనుడు నస్త్ర కోవిద మహా రథికుం 
డవిరళ బాణ యుతుండు మ 
ది విచారించె దశముమఘి(డు దెగకున్న ననిన్‌ 


మారీచు( జంపిన మార్గణములు ఖర దూషణుల ననిలో' ద్రుంచినయవి 
క్రౌంచ వనమ్మున ఘను గబంధుని దండకా వనిని విరాధు( గడపినయవి 
సాల పర్వతముల వాలిని గూల్చిన యట్టివి కడలికి వ్యథ నొసంగి 

నట్టివి నాకు నత్యంత విశ్వాస పాత్రములు సకల సంగరమ్ము లందు 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


నటి సాయకమ్ము లక్కట మంద తే 
అ 

జమ్ము లయ్యి నేల సమర మందు 

రాక్షసేశ్వరు( డగు రావణు నందు(గా 

రణము సుంత కాన రాదు మదిని 


చింతా పరుడై యివ్విధి 

నంత నెడ(ద నప్రమత్తు(డై రావణ బా 
హ్వంతరమున శర వర్షము 

నంతక సన్నిభు(డు రాము డాజిని( గురిసెన్‌ 


రావణుడు గూడా ర్రుద్దత 

జేవ గదా ముసలములు విశేషముగ ననిన్‌ 
వేవేగ వైచి రాముని 

భూవరు నొప్పించె భృశము పుణ్యాత్మునినిన్‌ 


కలిగింప గగుర్పాటు తు 

ములమై సమరమ్ము దివిని భూమిని గిరులం 
దలపడ(గ రామ రావణు 

లలయక వర్తిల్లై నప్పు డాశ్చర్యముగన్‌ 


దేవ దానవ యక్షులు దివి( బిశాచ 
రాక్ష సోరగ గణము లరయుచు నుండ 
రామునకు నసురేంద్రుఃడు రావణునకు 
సర్వ రాత్రము సాగెను సంగరమ్ము 


25. 


26. 


27. 


28. 


29. 


ఆ.వె. 


కం. 


రామ రావణ సమరమ్ము దినము నందు 

నైన రాత్రి యందు నైన నక్క 

క్షణము గూడ నాగక విరామ మెముగక 

కొంచె మైన జరిగె ఘోరముగను 30. 


అరయక రాముని విజయము 

నరవర రాక్షస రణమ్మున మహాత్ముం డా 

సురపతి సారథి మాతలి 

త్వరితము రణరతుని తోడ వచియించె నిటుల్‌ 31. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రిమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నూట పదవ 


కం. 


ఆ.వె. 


సర్లము. 
౧ 


యుద్ద కాండము 
సర్గము 111. 


మాతలి గుర్తు సేయ రాముడు బ్రహ్మాస్తమును బ్రయోగించి రావణుని సంహరించుట. 


స్మరియింప( జేసె మాతలి 

నరేంద్ర! వెన్నంటు దేల నైరృత పతినిన్‌ 

దురమున నెబు(గని వాని వ 

౮ రాఘవేంద్ర! స్మృతిని జెలరే.గుమ యాజిన్‌ 1. 


వదలు మస్త వరము పైతామహము రామ! 
యీతని వధియింప నెంచి యింక 
9. vy. 
జబ్బ రద్ది యమరు లొప్పుగ నట్టి వి 
నాశ కాల మిప్పు డీశ! వచ్చె 2. 


మాతలి గుర్తు సేయ(గను మానవ వీర్యుఃడు రాఘవుండు దా 
నాతత దీప్త బాణమును నంచిత నిశ్వస నాహి తుల్యముం 3. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


బ్రీతి నగస్త్యుః డీయగ విరించిదమున్‌ భగవంతు డెంతొ వి 
జ్ఞాతు(డు మున్ను గైకొనెను జక్క నమోఘము సంగరమ్మునన్‌ 


ఇంద్రున కొసంగ నిర్మిత మీ శరమ్ము 
బ్రహ్మ చేత దేజస్విచే వాసవునకు 
ముజ్జగమ్ములను విజయము నెదః గోరు 
వాని కీయ( బడెను మున్ను మానితముగ 


మసలు దాని జెక్కల లోన మారుతమ్మ 
యగ్ని సూర్యు లుందురు దాని యగ్ర మందు 
గాయ మెల్ల వీక్షింప నాకాశ మయము 

మేరు మందర తుల్యము భార మందు 


తనువు జ్వాజ్వల్యమానమై తనరు చుండు 
బుంఖము విలసిల్లును హేమ భూషిత మయి 
తీర్పః బడె భూత రాసుల తేజములను 

గాంతి పరికింప భాస్కర కాంతి సమము 


ధూమ యుక్త కాల దుర్వార వహ్ని ని 
భమ్ము వెల్లు చుండు బమ్మి నరగ 
జాశ్వ బృందముల లయం బొనరించును 
క్షిప్ర మాజి లోన క్షిప్ర కారి 


ద్వారమ్ముల బరిఘమ్ముల 

దారుణ పర్వతముల వితతము భేదించున్‌ 
మూరు నిజ శరీరము మే 

దో రక్తములం దడియ+గ( దోరం బనిలో 


ఘనతమ నాద సంయుతము కర్కశ వజ్ర సమాన సారముం 
బెనకువ లందు( జీల్చునది భీమము క్రుద్ధత నిశ్వసించు పా 
మునకు సమాన మైన యది భోజన మిచ్చును గంక గృధ్ర గో 
మి నిచయ రాక్ష సావలికి మించి బకాలికి నిత్య మాజిలో 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


యమ సదృశ రూప మడర భయదము వాన 
రేంద్రులకు హర్ష దాయక మెల్ల రక్క 

సులకు లయదము గరుడి జెక్కల విచిత్ర 
ముల నొనర్ప( బడెను జవము ఘనతరము 


అనిలో రాఘవు( డట్టి మార్గణము నత్యంతోత్తమమ్మున్‌ భయ 
మ్మును నిక్షాకుల కెల్ల వారికి వడిం బోకార్చుచున్‌ శత్రు కీ 
ర్తిని విధ్వంసము సేయు దానిని నతిప్రితిన్‌ మదిం గూర్చు దా 


నిని మంత్రించుచు వేద సూక్తములు వింటిం గూర్చె నుగ్రుండునై 


అట్లు సంధించు చుండంగ నస్త వరము 
రాఘవుం డుత్తమమ్మును రణము నందు 
సర్వ భూతమ్ము లందె ద్రాసమ్ము నవని 


యెల్ల గంపించె నెల్లరు తల్లడిల్ల 


వంచి కార్ముకమ్ము మించి కుద్దుండునై 
సావధాను( డయి మహాత్ము( డంత 
మార్గణమ్ము వెచె మర్మ విదారణ 

© పై 
మా దశాస్యు పైన నద్భుతమును 


వజ్రి బాహు ముక్త వజ్రమ్ము భంగి కృ 
తాంత సన్నిభము దశానన ఘన 

వక్ష మందు( బడే నవార్యమై రామ ము 
క్త శర రాజ మంత దారుణముగ 


శర మది ముక్తమై యటుల సంహస నాంతక మంత శత్రు భీ 
కరము దురాంతరాత్ము దశకంఠుని వక్షము+ జీల్సె వేగ చీ 
ల్చి రుధిర సిక్తమై యసుర శేఖరు దుష్కర కర్ము రావణా 
సురు నసువుల్‌ హరించియె వసుంధర జొచ్చెను వచేగవంతమై 


చంపి రాక్షసేంద్రు సమర మందు శరము 
సుకృత కర్మ మంతః జోద్యముగను 
రక్త సిక్త కాంతి యుక్తమై స్వీయ తూ 


be 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ణీర మందు జొచ్చె నెల వనంగ 


హతుని విగత జీవితు రావ ణాసురు ఘన 
హస్త తలమున నుండి రయమున వాని 
యసువులను గూడి కార్ముక మంబకమ్ము( 
గూడి ధరణీ తలమ్మున( గూలె నంత 


నైరృత విభుః డతి వేగుం 

డా రావణుడు ద్యుతి మంతు( డసు హీను( డహో 
యా రథము నుండి ధర బా 

కారి కులిశ నిహత వృత్రు* డన(గం గూలెన్‌ 


హత శేషులు రక్కసులు ప 
తితు ధరపై( బతిని గాంచి దిశలకు భీతిన్‌ 
విత తార్తులు పరువు లిడిరి 


హత నాథులు వీడి సంగ రాంగణ మెల్లర్‌ 


వారి నెల్లెడలను వానరులు జితకా 
శులు ఘన తరు యోాధు లలరి వెంట 
నంటి రపు డరసి దశానను మరణము 
నెల్ల రుత్సహించి హీన భయులు 


హరి వీరులు బాధింప(గ 

నిరాశ్రయులునై యసురులు నీ రొలుకంగా( 
గర మక్తుల జాలి నెగడ 

నరిగిరి లంకకు నడలున నార్తి సెలంగన్‌ 


విజయ సుప్రకాశ ముఘిులు వీర వరులు 
వానరులు సంతసించిరి మాన వేంద్రు 
రాముని జయమ్ము కొనియాడి రావణు వధ 
నుడివి నినదించి రల్లరు బెడిదముగను 


అంతరిక్ష మందు నంత మ్రాగినవి సౌ 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


కం. 


కం. 


కం. 


ఆ.వె. 


చం. 


మ్య సుర దుందుభు లట నమర గంధ 
యుక్త సుఖద మారు తోత్తమ మపుడు వీ 
చె నడరుచు భృశమ్ము చెలువముగను 


కురిసెను రామస్యందన 

వరమున జల్లుచును బుష్బ వర వృష్టి భువిన్‌ 
దురవాపమ్ము నతి మనో 

హర మాకాశమున నుండి యానందదమై 


వినిపించె రాఘవస్తవ 

నినదమ్ములు సాధు వంచు నింగిని నమరుల్‌ 
ఘనముగ వచించు చుండగ 

మునుల మహాత్ములను గూడి ముద మడరంగన్‌ 


ఆవేశించెను హర్షము 

దేవతలకు( జారణ వితతి సహిత మంతన్‌ 
రావణుడు రౌద్రు(డు హతుడు 

గా విశ్వ భయంకర దశకంఠుం డట్లున్‌ 


సుప్రసన్ను( డట్లు సుర్రీవు నంగదు 
బల్లిదు నొనరించె నుల్లసిల్ల 

బ్రాప్త కాములుగను రాముడు వధియించి 
రావణుని రణమున రాక్షసేంద్రు 


పడసిన దా మరుద్దణము పన్నుగ శాంతిని వెల్లె దిక్కు ౮ 
ల్లైెడల నభం బహో విమల మింపుగ నయ్యె. జలింప దింతయుం 
బుడమియు నీచె మారుతము మూరి వెలింగె దివాకరుండు న 


ప్పుడు నిజ కాంతులం గరము వోరున రావణు డా నవ్విధిన్‌ 


ఆ విజయమ్ము నంద(గ మహాత్ము(డు రాఘవుః డాజి లోన సు 
గ్రీవ విభీష ణాంగదులు హృష్టులు లక్ష్మణు గూడి రామునిన్‌ 
భూవరు మిత్ర సంయుతము భూరి విదార వరాభిరామునిన్‌ 
వావిరి సంస్తుతించిరి యపార ముదం బడరన్‌ యథావిధిన్‌ 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


కం. హత ఘోర రిపుండు స్థిర 
ప్రతిజ్ఞుడు రఘుకుల వర నృపతి స్వజన బలా 


వృతుడై తేజస్వి త్రిదశ 
తతి పరివృత వజ్రి భంగి దద్ద వెలింగెన్‌ 30. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


పదునకండవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 112. 


అన్న రావణుడు సమరమున మరణించి పుడమిపై శయనింప గని విభీషణుండు శోకార్తుండై 
విలపించు చుండ రాము డూబడించి యన్నకు నంతిమ సంస్కారము లొనరింప విభీషణు 
ననుమతించుట. 


కం. అగ్రజు శయనింప నిహతు 
నుగ్ర రణం బందు నరసి సోదరు( డంతన్‌ 
వ్యగ్రుండు నై విభీషణుః 
డగ్రమున నిలిచి కలంత నట విలపించెన్‌ 1. 


ఆ.వె. వీర వరు(డ! సుప్రవీణ! విక్రాంత! వి 
ఖ్యాత! యుత్తమ శయనార్హుడ! నయ 
కోవిద! శయనింతు వీ వక్కజముగ ని 
ట్లేల నిహతు(డ వయి నేల నేడు 2. 


ఉ. అంగద భూషితమ్ముల మహాత్మ! భుజమ్ముల నున్నతమ్ములన్‌ 
సంగర భూమి నిట్టునిచి సన్నగిలంగ స్వచేష్ట లన్నియుం 
ర్రుంగ గిరీట కాంతులు సుఘోరముగా నిట భాస్కరాభముల్‌ 
భంగము గాగ నిట్లు నిజ పౌరుష మెల్లను నేల నుంటివే 3. 


ఆ.వె. 


ర 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


మున్నట నేను జెప్పినది మూర(గ( గామము మిక్కుటమ్ము నీ 

వెన్నని యట్టి దిప్పు డరుదెంచెను వీర వరేణ్య! యివ్విధిం 

గ్రన్నన నా ప్రహస్తు*డతి కాయుః(డు రావణి కుంభకర్ణు(డున్‌ 

మన్నన సేయ రుద్ధతిని మంచి గిరాలి నరాంతకుండునున్‌ 4. 


అతిరథుండు నీవు నన్యులు నంగీక 

రింపకుండ నుత్సహింప దాని 

ఫలము మించి నే(డు వచ్చిన దీరూప 

మున నిశాచరేంద్ర! పుడమి గూల 5. 


మంచి నీతుల యిల్ల పంచత్వ మందెను ధర్మ శరీరము తటి(గ నిపుడు 

సత్త్వసంక్షేపమ్ము సడలె నెల్ల బొగడ్తల గతి నశించె నిల నరయంగ 

నాదిత్యు( డక్కట యవని గూలి నిలువ జంద్రుండు మున్గె మేచకము నందు 

నాటిన జ్వాలల నగ్ని యుత్సాహ మణ(గ నుద్యమింపడు విగత రుచుల 

శస్త్రధరుల మేటి శస్త్రధరుం డిట్లు 

రాక్షసేశ్వరుండు రావణుండు 

వీర వరు(డు గూల బృధథ్వీ తలమ్మున 

మేదినీశు(డు నరిసూదనుండు 6. 


నిదురించి నట్టు లుండం 

గ దుమ్ము లో రాక్షస గణ కాంతుం డిట్లుం 

జెదరిన బలమ్మున మిగిలి 

న దేమి యున్నది జగముల నైరృత వర్యా! 7. 


ధైర్య మనెడు ప్రవాళము దారల్మి యనెడు 

సుమము శౌర్య మనియెడు మూలము దనరెడు 

రావణు డనెడు వృక్షమ్ము రాము డనెడు 

మారుతమ్ముచే గూల్‌ సమర తలమున 8. 


దంతములు గాగ దేజము దనర వెన్నె 
ముకగ వంశము దన కోపము కరుణలు బ 


రగగ వీపు తుండములుగ రావణ మద 9. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కం. 


గజము గూల నిక్ష్వాకు మృగపతి చేత 


విక్ర మోత్సాహ జృంభిత స్వీయ భీక 
రార్చి స్వబల ప్రతాపము నతుల సుప్ర 
తాపవంత రాక్షస నామ దారు ణాగ్ని 


యాట నాజిలో రామ నామాంబుదమున 


తోక మూపు కొమ్ములు గా(గ వీక నసుర 
సింహు లరి నాశి లాల్యపు( జెవుల కనుల 
శ్రమ నొస(గ మద కరి రాక్షసర్షభమ్ము 
రాజ శార్టూల వరముచే రాల నేల 


పలుకశ నా విభీషణుడు బాధ యెడందః జెలంగ రాముడి 

ట్టు లనెను హేతుమంతపు నుడుల్‌ పరికింప(గ నిశ్చయార్థముల్‌ 
విలయు:డు గా డచేష్టలను భీకర చండ పరాక్రముం డనిం 
గలహ మొనర్చి తా నుదరి కౌణప నాధు( డభీతి రాలెనే 


ఎవ్వరు క్షత్ర ధర్మమున నింపుగ నిల్చి వరింత్రు వృద్ధినిన్‌ 
నొవ్వరు వారు గూల నని నొంచె నెవండు పరాక్రమమ్మునన్‌ 
రివ్వున ముజ్జగమ్ములను రేగి బలారిని( గూడి యా బుధుం 
డివ్విధి( గూల నేల నశియింపగ గాలము కాదు చింతకున్‌ 


మున్నిలం గాదు నిశ్చయము పోరున గెల్పు దలంప నేరి కే 
నెన్న(డు నాజి? జంపుటయు నేని పరాలిని( దాను జచ్చు టే 
నెన్నగ నౌను క్షాత్రవుల కియ్యది యుక్తము రాచ పుట్టువే 
చన్న రణమ్ము సేయుచు విషాదము నంద+గ రాదు వానికై 


దీని నెటి(గి తత్వ మూని మది విచార 
ముడిగి యిప్పు డింక నొప్పు నట్టి 

పని నొనర్ప(బూన వలయు+ జింతింపుమ 
దాని నింక నీవు త్వరిత గతిని 


గిరల ననిన విక్రాంతుని 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


వర రాజకుమారు నరసి వచియించెను సో 
దర హిత మనంతరమును న 
నరింప(గ విబీషణుండు నలినాక్షునితో 


అపరాజితు( డాజి నితం 


డు పూర్వము మహోగ్ర వీరుడు సురల కమ రా 


ధిపతికిని( గదిసి నృవరా 
ధిప! నిను వేల గదియు వనధి పగిది నోడెన్‌ 


యాచకుల కిచ్చె( బెక్కింటి( బ్రోచె భృత్య 
గణము ననుభవించె( గడు భోగముల మిత్రు 
లకు సమర్పించె విత్తములను రిపులకు 
నొస(గె వైర మడరి రాక్షసోత్తముండు 


ధరణి నిత్యాగ్నిహోత్రుండు తాపసుండు 
వేద వేద్యుండు కర్మాలి వినుత శూరు( 
డితని ప్రేత కృత్యమ్ముల నే నిట నన 
రింప నిచ్చగింతు ననుమతింప నీవు 


కరు ణావృత వాక్యమ్ముల 

సురుచిరముగ వే(డుకొన నసుర రాడ్వర సో 
దరు(డు నరేంద్ర కుమారుడ 

పర లోకపు( గర్మములకు+( బనుపు నొసంగెన్‌ 


మర ణాంతమ్ములు వైరము 

లరసితిమి స్వకార్యము మన మందటి మాజిన్‌ 
గురు సంస్కారము లెల్ల న 

నరింపు నీకు నిత డెట్లొ నాకును నట్టే 


పండ్రెండవ సర్గము. 


20. 


21. 


కం. 


కం. 


చం. 


తే.గీ. 


యుద్ద కాండము 
సర్గము 113. 


రావణుని మరణ వార్తను విని రావణ కాంత లంతణురమును వీడి యుద్ధ భూమికి వచ్చి నేలపై 
బడి యున్న రావణుని గాంచి విలపించుట. 


విని రావణు మరణమ్మును 

మను జేంద్రుని చేత నసుర మానిను లా రా 
మునిచే నని నంతఃపుర 

ము నుండి వెలువడిరి త్వరితముగ శోకార్తల్‌ 


వారించిన బెక్కు గతుల 

నారీ మణులు కురు లూడ నైరాశ్యమునన్‌ 
వారలు దొర్లుచు దుమ్మున 

ఘోర తరముగ హతవత్స గోవులు వోలెన్‌ 


అసురుల గూడి యుత్తరపు టా పెను ద్వారము నిష్కమించి యా 
యసురులు సంగ రాంగణము నంగన లంతటః జేరి రోయుచున్‌ 
వెస(బతి నార్యపుత్ర! యని వేదన బల్కుచు నాథ! యంచు న 
ల్దైస రుధిరంపు ఫేనములు దేల( గబంధము లుండ( గాంచుచున్‌ 


ఎల్లెడల నుండి యరుదెంచి తల్లడిల్లి 
కనుల గన్నీరు నిండంగః గాంత శోక 
తప్త లార్చి రష్టు హతయూధప కరేణు 
గణము భంగిని ఘోరముగ ధ్వను లడర 


కాంచిరి వారు రావణుని( గాటుక ముద్దను బోలు వానినిన్‌ 
మించిన వీర్యవంతుని నమేయ శరీర మహా ప్రభాయుతుం 
బంచత నంది నేల బడ భర్తను దొర్గ రజమ్మునం దటుల్‌ 
గాంచిన ఛిన్నవల్లు లన గాత్రములం బడి రెల్ల రంతటన్‌ 


ఒక్కతె గౌ(గిలించికొని యుగ్మలి యీూతని గౌరవమ్ముతో 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


నొక్కతె వట్టి పాదముల నొక్కతె కంఠము బట్టి యేడ్వ(గా 

అ అ 
నొక్కతె యెత్తి బాహువుల నుర్విని దోర్లుచు నుండ నార్తితో 
నొక్కతె గూల మోహమున నుక్కిన వాని ముఖమ్ముం గాంచగా 


శిరము నంక మందు జేరిచి యొక్కతె 

యేడ్చెః గాంచుచును నిజేశు ముఖము 

నశ్రముల( దడుపుచు నాస్యమును దుషార 

మంబుజమును భంగి నార్తి తోడ 7. 


ఆర్త లింతు లిట్లు భర్తను హతు ధరా 

పతితు( గని యనేక గతుల బలవ 

రించుచును గలంత మించ నేడ్చిరి యెల్ల 

రప్టు మరల మరల నసుర సతులు రి. 


ఎవ్వరు శక్రు భీతు నొనరించెను గాలుని తోడ నాజి నిం 

కెవ్వరు గెల్చి వైశ్రవణు నింపుగం గైకొనె బుష్బ్పకమ్ము నిం 

కెవ్వరు దేవగాయనుల నెల్ల సురర్హులనున్‌ భయార్తులై 

నివ్వటిలంగ జేసె ననినిం బగ నాతడు గూలి పండెనే 9. 


దేవాసు రోరగమ్ముల 

నేవిధి భయ మరయని యసురేశ్వరునకు ని 

ట్లీ వసుధ మానవ భయ మ 

హోవారక దాపురించె యుద్ధము లోనన్‌ 10. 


సురల కవధ్యు(డు రాక్షస 
వరులకు నైన బరికింప భండన మందున్‌ 
నరవరుని పదాతి వలన 


దురమున( గూలి శయనించె దుర్భయు( డైనన్‌ 11. 


ఎవ డశక్యు(డు సురలకు నేని యక్షు 

ల కసురుల కైన వధియింప రణము నందు 

నటి వా' డబలుం డెన వటి మర్లు 
ట్‌ జ ట్‌ 

ని వలన బడసె మృత్యువు భువిని నేడు 12. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


విలపించి రిట్లు వాని స 

తులు పలుకుచు ఘోరతరము దుఃఖిత లింకం 
బలవించిరి మరల మరల 

విలపించిరి బలు తెజిగుల వేదన మీటన్‌ 


వినమి సుహృదుల నీ హితము నెద( గోరు 
వారినీ మరణార్థమ నారి సీత 

తే బడెను గూలె నసుర తతి రణ మందు 
బతితులము మేము నీవును నుత బలాఢ్య! 


ప్రియపు టవరజు(డు విభీషణుండు హితము 
వలుక వాక్యములను బరుషములను 

బలికి పంపి తీవు తెలియక స్వీయంపు 

వధ నెడంద( గోరు విధము దోపు 


సీత నిచ్చి యున్న నా తటి రామున 

కీవు మైధిలి నసు రేంద్ర! నేడు 
మూలహరము ఘోరము వ్యసనమ్ము నకట 
యందట మిట( బడయ కుందు మిట్లు 


ప్రాప్త కాము(డై యుండును భ్రాత మిత్ర 

కులు(డు నై యుండు రాముండు వెలయు చుందు 
మెల్లర మవిధవల మయి యుల్లసిల్లి 

కారు మన శత్రు లెల్ల సకాము లిట్టు 


క్రూరు(ఃడ వగు నీ చేతను 

ఘోరమ్ముగ నుంచ బడియె గోమలి చెబిలో 

నీ రాక్షసాలి నీవును 

దారలు మేము బతితులము త్రయము సమముగన్‌ 


కా వసురేశ్వర! కతములు 
నీ వాంఛచించిన పను లవి నిక్కం బెంచన్‌ 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


దైవమ చేయును సర్వము 
దైవ విఘాతమున హతులు తధ్యముగ జనుల్‌ 


కం. వానర వినాశ మేనియు 

నీనీ రాక్షసుల చావు లేనియు నింకన్‌ 

నీ నిర్యాణం బైన ద 

శానన! దైవమ్ము చేత నైనవి యెల్లన్‌ 20. 


తే.గీ. _ అర్థమున నైన గోరిక నైన విక్ర 

మమ్మున నయిన జింతింప( బమ్మి నట్టి 

యుగ్ర మైన యాజ్ఞ నయిన నుద్యమింప 

దైవ గతిని దప్పింపగ దరము గాదు 21. 


కం. అక్షయ భాష్ప జ లాపూ 

ర్లేక్షణలు విచార తప్త హృదయలు దీనల్‌ 

రక్షా హీనత నేడ్చిరి 

యా క్షణమున గురరుల వలె నసు రాంగనలే 22. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


పదుమూడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 114. 


రావణాసురుని రాముని చేతిలో హతుని రణ భూమిలో గాంచి జ్యేష్ట పత్ని మండోదరి విలపించుట, 
రాముని యాదేశముతో విభీషణు డన్నకు నగ్ని సంస్కారము లొనరించుట. 


కం. విలపించు రాక్ష సాంగన 
ల లోన జ్యేష్ట్ణ సతియు+ బ్రియు రాలు నిజ పతిన్‌ 
విలయుని నచింత్య కర్ముని 1. 


ఆ.వె. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


వలనను మండోదరి గని వగ విలపించెన్‌ 


రామ హస్త నిహతు రావణు దశకంఠు 
నంత నరసి దీన యై భృశముగ 
జాలి గొలుపు రీతి జాల విలాపించె( 


బట్టమహిషి యిట్లు బెట్టిదముగ 


పర్వదె భీతి శక్రునకు వైశ్రవ ణానుజ! యూన భీక రా 

ఖర్వపు టాగ్రహమ్ము నెద( గట్టెదుటన్‌ నిలువంగ నింక గం 

ధర్వులు చారణర్హులును దద్ద భయంపడి దీర బాహు(డా 
oa m] ఖు 

గర్వము వీడి పాట దశకంఠ! దిశాలికి మున్నెటుంగమే 


మది( ద్రప నూన వక్కజము మానుష మాత్రున కోడి యాజి నే 
మిది యసురేంద్ర! ముజ్జగము లెల్లను బల్మిని నాక్రమించి నీ 
వుదరి సిరిన్‌ వహించి కడు నుద్ధతి వర్థిలం గాననమ్ములన్‌ 
వదలక తిర్గు మానవుడు పట్టి యెటుల్‌ వధియించె దుస్సహున్‌ 


నరులకు రాని చోటున ఘనమ్ముగ నిల్వఃగ గామ రూపతం 
బరయెడు వాని నాశనము భండన మందు రఘూద్వహుం డొన 
ర్ప రుచిర మంచు నెట్టు లన వచ్చును నమ్మం(గ( జాల నేను సం 
గరమున నుండ సిద్ధత నృకాంతు(డు ధర్షితు( జేసె నిన్ననన్‌ 


కానన మందు నా ఖరుడు కొణప యుక్తు(డు భ్రాత తజ్జన 
స్థానము నందు నవ్విధము సంప( బడంగ' దలంప హర్త దా 
మానవ మాత్రు( డౌనె హనుమానుః(డు లంకను దేవతా గణం 
బేనియు+¢ జేర రానిది తపించితి మప్పుడేె చేర బల్మినిన్‌ 


ఘోర వానరు ల౮ప్పుడు వారిరాశి 

వారధిని గట్టి రప్పుడె యా రఘు సుతు 
రాముని యమానుషత్వము నా మనమ్ము 
నందు శంకించితిని నాథ! డెంద మడల 


లేనిచో గృతాంతు డేని స్వయమ్ముగ( 


ఆ.వె. 


ర 


తే.గీ. 


కం. 


కం. 


బన్ని మాయ నిట్లు వచ్చి యుండ 
నోపు నిపుడు రామ రూపమ్మున ననూహ్య 
ముగను నీదు నాశము నరయంగ 


లేక వాసవుండు రేగి నిన్నెదిరించి 
యుండ నోపు నేమొ దండి బలుఃడ! 
యయిన నిన్నెదిర్ప నాజిలో నాతని 
కట్టి శక్తి కలదె యరసి చూడ 


వ్యక్త మితండు మహాయోగి పరమాత్ము(డు సనాతనుండు నడుము తుది మొద 
లును లేని పరమ పురుషుడు ఘను డతీతు( డజ్ఞానమున కెల్ల నరయ ధాత 
శంఖ చక్ర గదా లసద్దస్త విలసిత శ్రీవత్స వకుండు శ్రి యుతుండు 

నిత్యం బజేయుండు సత్య పరాక్రముండు ధ్రువుడు శాశ్వతుండు నర రూప 
మూని విష్ణువే యమరులు వానరత్వ 

మూని పరివృతు లై యుండ దాను సర్వ 

లోక నాథుండు హిత మీయ లోకములకు 

జంపె నిన్ను సరాక్షస సంచయమ్ము 


మున్నింద్రియముల నీ వె 

ల్లన్నిర్జించి భువనమ్ముల జయించితివే 
యెన్నినవో యా వైర మ 
నన్నిన్నోడించిన వవి నాథా! యకటా 


తనరుపు తగ నవిరోధం 
బనఘా! రాఘవుని తోడ నంచును నీ తో 
డ ననేక వారములు నే 
నన నల్లవు దాన వచ్చె నా ఫల మిట్టుల్‌ 


జానకి పై( దటాలున నిజక్షయ కారక ముద్భవించె నీ 

మానస మందు గామ మది మాపాగ సంపద బంధు వర్గముం 
గాన(గ దా నరుంధతికి( గల్లరి! రోహిణి కెన్న మిన్నయౌో 
మానిని భంగ పెట్టి కడు మాన్యను దుష్కృత మీ వొనర్చితే 


10. 


11. 


12. 


13. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


స్వజన నిజాంగ నాశకు(డ! క్మాకును కా యగు శ్రికి శ్రియు నా 
విజనను జానకీ సతిని+ బెన్ననవద్యను భర్త వత్సలం 

గుజన మతీ గ్రహించి వని( గొంచును వచ్చితి కోర్కి తీరకే 

కుజ సుతపః ప్రభావమున గ్రూరు(డ! దగ్గుఃడ వైతివే ప్రభూ! 


సీత నా తను మధ్యను వీత భీతి 
నీవు తాకిన యప్పుడె నీటు కాక 
యుంటి వేలన భీతిల్లి యుండి రింద్రు( 
గూడి దేవత లెల్ల నీకు ననలు(డును 


ఫల మొనగూరు( దప్పకయె పాప మొనర్చెడు నెల్లవారి కీ 
యిల నిజ పాప కర్మముల కెల్లను గాలము దాపురింపగా 
వల దిట శంక కల్లును శుభం బొనరింప శుభమ్ము చెడ్డకుం 
గలుగును జెడ్డ నీకు( జెడు గల్ల విభీషణు( డందె సౌాఖ్యముల్‌ 


రూపము నందు నత్యధిక రూపవతుల్‌ లలితాంగు లెందటో 
ప్రాపున నుండ నీకు స్మర వశ్యత నజ్ఞత నేర కుంటివే 
రూపము నందు నేర్చ్పున సులోచన సీత కులమ్ము నందు నో 
హో పరికింప నెక్కు డయి యుండునె నా కిల లేక తుల్యయే 


కారణము లేక మరణం 

బేరిని నెన్నండును వరియింపదు కన నీ 

కా రీతి నయ్యె మైధిలి 

కారణము లయమునకు దశకంఠ! దృఢముగన్‌ 


చేరె సీతా నిమిత్తము దారుణంపు 

మృత్యు వెంతొ దూరము నుండి మీటి నిన్ను 
మైధిలి విహరించు ని(క రామ నృవరేంద్రు( 
గూడి యెల్ల శోకమ్మును వీడి రహిని 


కూలితి నల్ప పుణ్యను సుఘోర విచార సముద్ర కుక్షిలో 
మేలుగ వెండి కొండ పయి మేరు స మందర పర్వతమ్ములన్‌ 
లీలగ సంచరించుచు వరిష్థ విమానము లందు దేవతా 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


పాలిత వాటికా తతుల( బన్నుగ( జైత్ర రథాంగణమ్ములన్‌ 


ఇంపుగ నతుల వైభవ సంపదల ధ 
రించి చిత్ర స్రగంబర సంచయమ్మ 
చూచితి( దగ నీతో బలుచోట్లు దటి 
గామ భోగమ్ము లి(క నీవు భూమి గూల 


అట్టి నేను గాంచ నన్యకాంతను భంగి 
నైతి నేడు దీన నైతి నకట 

చంచలమ్ము లౌను సార్వభౌముల సంప 
దలవిచీ తలంప ధరణి లోన 


గోముగ మంచి కన్బొమల( గ్‌ ప్పత్వచమ్మున నెత్తు ముక్కునన్‌ 


దామర వెల్లుజేనులకు( దమ్ముల గొంగకు నీడుజోడునై 
నీ ముకుటంపు సొంపు జిగి నివ్వటిలంగ గడింది యెట్డనై 


మోము సెలంగు చుండు( గడు మున్నది హా యసు రేంద్ర! నే డహో 


కల్లు గొనంగ మిక్కుటము కన్నులు దిర్గఃగ( గల్లుపాకలో 
నుల్లము గొన్న దండల నహో చిటునవ్వులః బల్కు సుద్దులున్‌ 
గొల్లున రేగు నా మొగము కొట్ట.బడంగను రాము తూపులం 
ద్రుళ్లగా గ్రొవ్వునున్‌ మెదడు దుమ్మున వెల్లదు కాటి నెత్తురున్‌ 


చివరి దశ యే(గుదెంచెంగ 

ద విధవగ నొనర్చునట్టి దారుణ గతి యి 

ట్లవు నంచు మంద బుద్ధి న 

యి విషయ మూహింప నైతి నే మన వచ్చున్‌ 


దానవేశ్వరుండు స్వయము దండ్రి నాకు 
రాక్షసేశ్వరు నేను భర్తగ( బడసితి 

నా సుతు(డు శక్రనిర్ణేత యీ సరణి*ద 
లంచి గర్వింతు నిత్యమ్ము మించి నేను 


నమ్మితి నిశ్చయమ్ముగను నా మన మందు మదీయ రక్షకుల్‌ 


21. 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


ర 


సమ్మత శత్రు మర్దనులు సన్నుత వీర్య పరాక్రమోన్నతుల్‌ 
౨ 

గ్రమ్మ నెబుంగ రెట్టి భయ కారక వేదన లంచు సంతతం 

బిమ్మెయి రాక్షసప్రవరు లౌెట్లగు మానవ భీతి మీ కిటుల్‌ 


నున్నని నల్లని మిన్న యయ్యింద్రనీలము వంటి మేను శైల సదృశమ్ము 
కేయూర వైడూర్య కాయాంగద సిత ముక్తాహార మాలల కాంతు లడరు 
గాత్రము విహరించు కాలమ్ముల రణమ్ములందు భృశము వెల్లు నంగ మాభ 
రణ రాశిని తటిత్తుల పగిది రంజిల్లు నట్టిది దుర్గభ మంట దిరిగి 


ముళ్లపంది యీకల+ బోలు ముల్ము లుండ 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


నిరవకాశముగను మర్మ నివహముల వె 
లువడ? బ్రేవులు ధర గూల వివశ మంది 
రక్త కాంతుల వెల్లుచు రణ తలమున 


వజ్ర ఘాత భంగ పర్వతమ్మును బోలి 
నేలగూలి నట్టి కాల మేఘ 

సన్ని భంపు మేన నున్న నశక్య మ 
య్యె నిను గౌశగిలింప నిపుడు నాకు 


కలయా యిది సత్యంబా 


యిల మృత్యున కీవు మృత్యువే పరికింపన్‌ 


విలయు(డ వెవ్విధి వైతివి 
కలనున రాఘవుని చేత గాలు వశు(డవై 


ముజ్జగమ్ముల విత్తంపు భోక్త వీవు 
ముజ్జగమ్ములకును భయము నిడి తీవు 
లోకపాలుర గెల్చితి వీ(క నీవు 

శంకరుని నెత్తి తింపుగ సత్త్వ మూని 
నిగ్రహించితి గర్వుల నిత్య మీవు 

నిల్సితి పరాక్రమమ్ము ననల్పముగను 
క్షోభపెట్టితి జగముల ఘోరముగను 
భూతముల నేడిపించితి మూరి ధ్వనుల 


28. 


29. 


30. 


31. 


32. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


విక్రమించి శత్రు వీరుల సన్నిధిః 
బల్కుదు పరుషంపు వాక్యములను 
స్వీయ వర్గ సర్వ భృత్యుల రక్షకుం 
డ వతి భీమ కర్ముల వధియింతు 


దానవేంద్ర! యక్ష తతుల వేల వధించి 
నాడ వీవు బలము తోడ ననిని 
వాత కవచుల వస బన్నుగ సంగ్రహిం 
చితి వసుర వరేణ్య! వితత శూర! 


నాశనమ్ము సేయుదువు జన్నముల నడరి 
రక్షకుండ వగుదు స్వీయ రాక్షసులకు 
గూల్లు ధర్మవ్యవస్థను గోప మూని 

మాయ సృష్టించు చుందు సమరము లందు 


దే వాసుర మానవ క 

న్యావలిని హరించు వాడ వచ్చట నచటన్‌ 
వేవేగ రిపుల నారుల 

కీ విత్తు వెతలను నేతవే స్వజనులకున్‌ 


అసుర నిచయ నిలయ మైన లంకాద్వీప 
మునకు రక్షకు(డవు భూరి భీమ 
కర్మము లొనరించు కౌొణప పతివి మ 
హా రథుండ విత్తు వన్ని మాకు 


ఇట్లి యతుల ప్రభావ మున్నట్టి పతిని 

అ అ 
రామ పాతితు( గాంచి స్థిరముగ నుంటి 
దేహ మూని ప్రియుఃడు వీడ దేహ మాజి 
గరిన చిత్తను నేను నిక్కమ్ము నెంచ 


గొప్పవి యగు తల్పమ్ముల 
నప్పుడు శయనించి చక్క నసుర గణేశా! 
యిప్పుడు దుమ్ము సెలంగెడు 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


నిప్పుడమి( బరుంటి వేల నివ్విధి నాథా! 


తనయు నింద్రజిత్తు విని లక్ష్మణుని చే హ 
తుడయి నట్టు కొట్ట బడితి నపుడు 
బెడిదముగ నిపు డిటం బడ గొట్ట బడతి ఘో 
రముగ నిట్లు నేను రాక్షసేంద్ర! 


హీన బంధు చయను హీన నాథను నేను 
గామ భోగములకు నీ మహీ త 

లమున దూర మయి చిరమ్ము శోకించు చుం 
దు నిక శాశ్వతముగ దుఃఖమునను 


పొందితె దీర్ణ మార్గమును బోవ నశక్యము రాక్షసేశ్వరా! 
కుందున నే వసింప నిట గోర ననుం గొని పొమ్ము నీవు లే 
కెందుల కిట్లు నన్ను విడి యించితి వేగ వచింప వేల నే 
వందుచు నుండ దీన నయి వాక్యము లెవ్వియు మంద బుద్ధితో 


నగర ద్వారము నుండి ము 
సుశగు లేకయె రాగ నడచుచును నాథా! నే 
ను గని సహింపక కుద్దుఃడ 
వు గాదు గద నా పయిం బ్రభు! నిజాంగనపై 


ఇష్ట దార! దార లిట్లు వెడలి రాగ 

వీడి ముసుగు లెల్ల బిడియ పడక 
బయట కెల్లరు గని పడయ వేల కినుక 
సుంతయు( బరికింప జోద్య మయ్య 


క్రీడ లందు( దోడు కృత్స్నమీ దారాజ 
నమ్ము నీకు నిల్సె నుమ్మలించి 
యిట ననాథధ భంగి నేల యోదార్పవు 
గౌరవింప కుంటి కరుణ వీడి 


Cia 


లు పతివ్రతా మణులు సేవలః బెద్దల( దన్సు వారు నీ 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


46. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చే లలితాంగు లెందటొ కృశించిరి యార్తిని భర హీనలై 
వాల(గ వారి శాపములు వశ్యు(డ వైతివి వాని కివ్విధిన్‌ 


వ్రాలిన విష్ణు నీ పయిన భర్తల బాసిన వారి తిట్టులే 


పడ విల( బతివ్ర తావలి భాష్పములు ద 
లంప రిత్తగ నెన్నండు రాక్షసేంద్ర! 
యన్న నానుడి యిత్తణి నయ్యె నిజము 
నీ యెడల బరికింపగ( బ్రాయికముగ 


లోకముల నాక్రమించి య 

హో కుత్సిత కార్య మెట్టు లొనరించితి నీ 

వనీ కాంతా చౌర్యమ్మును 

నీకు దగునె గర్వమాని! నిస్సత్త్వుఃడవే 

మృగ కపటమ్మున( దోర 

మ్ముగం దణీమి రాముని వని భూసుత( గొ న్న 
ట్టి గతి దల(పం బిరికి తనమె 

తగునే శూరుల కొనర్స( దల(పవు మదిలో 


పిరికితనం బది నీ యం 

దు రణమ్ముల నుండ నెటు(గ దుర్భాగ్యమునన్‌ 
ధరణిజ( దెచ్చితి లక్షణ 

ము రాక్షస! యది యఘు పక్వమునకు( దలంపన్‌ 


జరిగినవి జరిగెడివియు జరుగు చున్న 

వి యిటు(గ గలట్టి నా మటబది యపహృతను 
సీత గాంచి నిట్టూర్చుచు( జింత సేసి 

యా విభీషణుం డన్నది యరుగుదెంచె 


సత్య వచనుండు దీర్ణ భుజద్వయుండు 
వలికిన యసుర ముఖ్యుల పాటు వచ్చె 
గామ రోష సంజనితము కాంత పైన 
మోహ మడరంగ నీ కిట్లు మూరె లయము 


47. 


48. 


49. 


50. 


51. 


52. 


నీదు నిమిత్తమే కలిగె నెవ్వగ మూల హరమ్ము ఘోరమే 

యీ దెస రాక్ష సాన్వయమె హీన మనాథగ నయ్యె( ద్వత్కృతిన్‌ 
రా దిల నేను నొవ్వగను రాడ్వర! వీర్యు(ఃడ పౌరుషోన్నతా! 
నాదగు స్రీ స్వభావమున నాథ! వహించితి దైన్య మాత్మలో 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


కొని పుణ్యము బాపమ్మును 

జని తీ వరయం+గ నిజ గతి సలిపి సమరమున్‌ 
నిను గని నిహతుని దుఃఖు 

మ్మున నే శోకించు చుంటి బోరున బుడమిన్‌ 


విన వీవు సఘిల నీ హిత 

మును గోరెడు వారి గిరల మోహాంధు(డవై 
యను జోక్తమ్ముల నైనను 

వినవే హితముల దకాస్య! వెణ్టితనమునన్‌ 


చేయవు విభీషణు(డు సక్క+ జెప్పి నట్టి 
పనిని హేత్వర్థ యుతము శుభము నొసంగు 
పనిని శాస్త్ర సమ్మతముగ( బరడశగు దాని 
యుక్తి యుతము నక్రూరము నుచిత మైన 


మారీచ కుంభకర్ణులు 

తీరుగ నా తండ్రి నేను దేటపటుప ర 

క్లో రాడ్వర! బల మత్తత 

మూర వినమి యీ ఫలమ్ము మూరెం జుమ్మీ 


నీల ఘన సన్ని భాంగు(డ! మేలి పసుపు 
రంగు బట్ట లతిశయిల్ల( బ్రభల నంగ 
దమ్ములు మెజయంగ నవయవమ్ము లుంచి 
నేల నెత్తు రోడ(గ శయనింతు వేల 


నాథ! పలుక వేల నా తోడ నని బాబ 
నట్టి వీర్య యుతుని నఖిల జన ను 


54. 


55. 


56. 


57. 


58. 


59. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


త వర యాతుధాను దౌహిత్ర!నిద్రించు 
నట్టి వాని పగిది నార్త తోడ 


క్రొత్త యవమాన ముదయించె ఘోర రీతి 
నేడు లంకాపురము నందు జూడు సూర్య 
రశ్ము లవి సొచ్చుచుండె నిర్భయముగాను 
నెమ్మి నిద్రింతు విట్లేల లెమ్ము లెమ్ము 


కరమున నుంచి దేని నరి కాయము ద్రుంచితి వాజిలో( బ్రభా 

కర సదృశప్రభాచయ నికాశము వజ్ర నిభమ్ము ఖండి తో 

గ్ర రిపు గణమ్ము కాంచన వికాశి భవార్చిత హేతి యట్టి నీ 
పరిఘను జూడు ముక్క లయి బాణములం బడి యుండె వేలుగన్‌ 


ప్రియ సతి నా నేల యిటుల 

శయనించితి కౌొ(గిలించి సమరావని న 
ప్రియ వోలెను నా తోడుత 

నయముగ మాటాడ వేల నాథా! చెపుమా 


వనరునం బగులదు పంచత్వ మంద నీ 
విట్లు నాదు గుండె యిచట వేయి 
ముక్కలుగను గరినము కడింది యిస్సిరో 
యిది తలంచి చూడ నెప్పగిదిని 


విలపించుచు నశ్రుల న 

క్షులు వ్యాకులము లయి యుండ గుందుచు నంతన్‌ 
వలపు సెలంగ మనము దు 

ర్బలమ్ము గా మోహ మందె రాణి భృశముగన్‌ 


మూర్భ సన్నగిల్లి పొల(తి రావణు వక్ష 
మందు వెలి(గా సంధ్య యందు నెట్ట 

నై చెలంగు మేఘ మందు బ్రకాశించు 
నట్టి మెటపు పగిది నసుర కాంత 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


ఆ.వె. 


కం. 


సవతులు దుర్భరం బగు దశం గల యట్టి సపత్ని లేపి యం 
త వగచు చుండి యాతురలు దారను మిక్కిలి యూటబడించి దే 
వి! విదితమే గదా విభుల విత్తము లల్లను జంచలమ్ము లా 
టవి దశ మాటి నంతటనె యంచు వచింప(గ వార లెల్లరున్‌ 


ఆలకించి వార లనుచుండ మండోద 
రి విలపించె ధ్వనులు రేగ భృశము 
కాంత తడుపు చుండి కన్నీట నిర్మ లా 
స్యము నురోజముల విచార మడర 


ఆరసి యంతలోన నట నయ్యసురేంద్రు విభీషణున్‌ మహా 
వీరుడు వల్కె రాఘవు:డు వేగ విభీషణ! యన్న కింక సం 
స్మార మొనర్పు మింపుగను గాంతల వే మరలింపుమా తగన్‌ 
వారిని నూబిడించి యన బార్జునిః గాంచి విభీషణుం డనెన్‌ 


మది( బరికించి ధర్మ రత మాన్యు(డు పల్కులు ధర్మ యుక్తముల్‌ 
విదిత మితండు క్రూరు( డవివేకి నృశంసు( డసత్య వాదియుం 
దదుపరి సంగ్రహించు( బర దారల ధర్మ విహీను(డెన్న నే 

ను దగనె యగ్ని కార్యములనుం దమి వీని కొనర్స రాఘవా! 


రావణు( డన్న రూపమున వ్రాలిన శత్రు వితం డనర్హుడే 
భూవర! పూజ లంద(గను బూజ్యూ(డు నైన గురుండు గావుటన్‌ 
నీవు నృశంసు( డౌదు వని నేరి త్యజింతురు నన్ను భూజనుల్‌ 
రావణు దుర్గుణమ్ములను రామ! యెబుంగ స్తుతింత్రు వారలే 


విని ప్రీతుండై యాతని 

గని ధర్మధరుల ఘనుండు కాకుత్ఫుం డా 
మినుకుల నేరిన నేర్పరి 

యనె( దా వాక్యమ్ము లిట్టు లర్ధ యుతమ్ముల్‌ 


నేనును నీకునుం బ్రియము నెమ్మి విభీషణ! చేయగా వలెం 
గానగ నీదు సాయమున( గయ్యము గెల్పితి రాక్షసేశ్వరా! 
కాన నవశ్య మే నుడువగా వలె యుక్తము లైన వాక్యముల్‌ 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


72. 


మానుగ నీకు నిత్తణిని మంచివి కొన్నిటి నాలకింపుమా 


ఈత( డధర్మ వర్తను(డు నింక నసత్య వచో యుతుండునౌ 
యాతత వీర్యు( డంకముల నంచిత శూరుడు గొప్ప తేజ మం 
దీతని కీతడే సముడు సేంద్ర సురాలి కజేయు+ డాజిలో 
నీతని విందు మట్టు లసురేంద్రుడు లోక విరావణుండునున్‌ 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మర ణాంతమ్ములు వైరము 

లరసితిమి స్వకార్యము మన మందటి మాజిన్‌ 
గురు సంస్కారము లెల్ల నొ 

నరింపు నీకు నిత డెట్లొ నాకును నట్లే 


అర్హు( డీతఃడు నీ నుండి యందగ విధి 
పూర్వకమ్ముగ సంస్కారములను ధర్మ 
యుక్తముగను విభీషణ! యుచిత కీర్తి 
నంద గలవా(డ వీవు నమంద రీతి 


విని రాఘ వేంద్రు వాక్యము 

ల నా విభీషణు( డపుడు త్వరపడుచును దొడం 
గె నొనర్ప(గ సంస్కారము 

లను రావణునకు సభక్తి రణ నిహతునకున్‌ 


గంధపుం జెక్కలును బద్మకములు వట్టి 
వ్రేళ్లు నున్ని బట్టల పైన వేసి సొదను 
బేర్వ వేద యుక్తమ్ముగ వీర వర్యు 
రావణు నపర క్రియలు పరగ దొడంగె 


రాక్ష సేంద్రున కొనరించి రా క్షణమున 
నుత్తమ పితృమేధము+ జక్క నుంచి యంత 
వేది నాగ్నేయమున నగ్ని వెలయ జేసి 

రి దగి నట్టి స్థానమ్ముల( గుదురు గాను 


పెరుగు నేతిని నిండ నింపిన స్రువమ్ము 


74. 


75. 


76. 


77. 


78. 


79. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


వైచి రాతని భుజముపై( బాదముల స 
రస శకటము నుంచిరి తొడల దెస బోటి 
నుంచిరి దశకంఠున కప్పు డంచితముగ 


ఎల్ల దారు పాత్రమ్ముల నింక నరణి 
నుత్త రారణి టోటిని నుక్త రీతి 
నన్యముల వాని స్థానము లందు జెంత 
నుంచి సొద చుట్టు తిరిగిరి యుచిత రీతి 


అంతట( జంపి శాస్త్రముల నారసి నట్టి విధమ్ము మౌనుల 
త్యంతము చెప్పి నట్టి గతి నంచిత జంతువు నెల్ల రక్కసుల్‌ 
సాంతము నాజ్య మం దిడిన యట్టి వపం దగ రాక్షసేంద్రు నా 
స్యాంతర మందు నుంచిరి దశాస్యున కత్తణీ దీన మానసుల్‌ 


రావణు గంధ మాల్యముల రాక్షసు లంత నలంకరించి నా 

నా వస నోత్తమమ్ముల ఘనమ్ముగ గూడి విభీషణున్‌ ఘనున్‌ 
వే వెదచల్లి లాజలను వేదన నేడ్చిరి శాస్త్ర రీతినిం 

దా వగ నా విభీషణు(డు తత్‌క్షణ మిచ్చెను వహ్ని నన్నకున్‌ 


స్నాన మాచరించి తా నార్ద వస్తుండు 
నంత దర్భ లున్న యట్టి యుదక 

టబ 
మును దిలలను సోదరునకు నర్పించి శి 
రమ్ము వంచి మ్రైక్కె రావణునకు 


రాక్ష సాంగనలను వీక్షించి యనునయిం 
చెను విభీషణుండు వనిత లార౮! 
వెడలు డింక నంచు వడి మాటి మాటికి 


నగరి కేగి రంత నారు లల్ల 


చేర నతివ లెల్ల బురము 

నా రక్షోవర విభీష ణాఢ్యు(ఃడు నమ్రుం 
డై రాముని చెంత నిలిచె 

గౌరవ మేపార నంత గాకుత్ఫునిపై 


80. 


81. 


82. 


83. 


84. 


85. 


కం. రాముండు ససుగ్రీవ స 
సౌమిత్రి ససైన్యము రిపు( జంపి రణమునం 
దా మోదమ్ము వడసె సు 
త్రాముఃడు వృత్రుని విధమ్ము రాఘవు( డంతన్‌ 86. 


తే.గీ. శత్రు సంహారకుం డంత స శర చాప 
ము కవచము మహేంద్ర సుదత్తము విడనాడె 
రోషమును గూడి చంప శత్రువును రాఘ 
వుండు సాౌమ్యు డయ్యె నెడంద మెండుగాను 87. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


పదునాలుగవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 115. 


రాముని పంపున లక్ష్మణుడు విబీషణునకు లంకా రాజ్యాభిషేకము సేయుట, రాముడు సీతకు? 
గుశల వార్తను దెలిపి సందేశమును దెచ్చుటకు హనుమంతుని బంపుట. 


కం. సురదానవ గంధర్వు © 
సురేంద్రు రావణుని వధను జూచి రణము నం 
దరిగిరి శుభ కథ లనుచును 
మురియుచు(' దమ తమ విమానముల( ద్వరితముగన్‌ 1. 


ఉ. రావణు ఘోర మైన వధ రాముని వీర్యము వాన రాలి పో 
రేవయు వాన రాధిపుని చింతన సీత పతివ్రతా గుణం 
బా వర వీర్య లక్ష్మణుని యగ్రజుపై రతి వారు వల్కుచుం 
బావని విక్రమమ్ము రహి వచ్చిన దారిని నే(గి రెల్లరున్‌ 2. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


రాఘవు(డు మహా బాహువు రథము నింద్ర 
దత్తమును వహ్ని సదృశము నుత్తమముగ 
గౌరవించి మాతలిని నా సారథిం దగ 
ననుమతించెను మరలంగ నంత దివికి 


అనుమతి నంది యటుల రా 

మునిచే నరదమ్ము దివ్యమును మాతలి యె 
క్కి నగారి సారథి ముద 

మ్మున నింద్రుని* గాంచ( జనె నభో వీథి? దమిన్‌ 


స రథము దివ మే(గ(గ సుర సారధి రథి 
కప్రవరు(డు రాముడు ప్రీతి గౌగిలించి 
కొనియి సుగ్రీవుం బ్రేరేపఏ ననుజు' డంత 


హరులు పూజింప జేరె బలాలయమ్ము 


కాంచి చెంత నంత గాకుత్చు(' డట లక్ష 
థ 
ణు శుభలక్షణుని ఘనుని స్వ తేజ 
మందు( బలికె నిట్లు లా సత్య సంపన్ను 
(A) 
తోడ గిరలను బరితోష మడర 


చెన్నుగ నీవు చేయు మభిషిక్తుని సౌమ్యుని నీ విభీషణుం 
గ్రన్నన లంక కింపుగను రాజుగ భక్తు( డితండు రక్తు(డున్‌ 
మున్నుపకార మింపుగను మూరి యొనర్చెను గోరి యాత్మలో 
మిన్నగ(గాంచ రాజుగను మిత్రు విబీషణు రావణానుజున్‌ 


అన రాము డెట్టు లట్టుల 

యని లక్ష్మణు( డన్న తోడ నానందముగన్‌ 
మనుజర్షభుండు వేగమ 

కనకంపు ఘటమ్ము నొకటి గైకొని యంతన్‌ 


కనక ఘటము నుంచి కపి నాయకుల హస్త 
మందు లక్ష్మణుండు తొందరగ మ 


నోజవులను హరులను బలాఢ్యులను సము 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


కం. 


ద్ర జలము గొనితేరం దడయ కనిపె 


చని శీఘ్రమ్ముగః బ్లవగులు 

మనోజవు లెగురి గభీర మకరాలయముం 
గని నీరమ్మును ఘటమున( 

గొని తెచ్చిరి యుద్యమించి కోరిన రీతిన్‌ 


అంత లక్ష్కణుండు గ్రహించి యా ఘటమును 
నిలిపి తగ విభీషణు ఘనుని వర పీఠ 

మున విభునిగ లంకా రాజ్యమునకు విమల 
జలమున నభిషేకించెను లలిత రీతి 


మంత్ర దృష్టిని నసురుల మధ్య స్నేహి 
(1) 
తులను గూడి రామాజ్ఞ సంతోషముగ య 
థా విధి నభిషికించిరి తరుచరు లసు 
ర వరులు స్తుతించిరి మురిసి రాఘవేంద్రు 


కని లంకా పురి కభిషి 

కు నమాత్యులు సంతసింప( దోరమ్ముగ నా 
తని భక్తులు హర్షించిరి 

ఘనమ్ముగ విబీషణు నిజ కాంతుని నెదలన్‌ 


రాము డతుల ముదము లక్ష్మణ సహితమ్ము 
వడసె నంత నసుర వరు(డు రాజు 

గా విబీషణుండు కాకుత్ళు దయ రాజ్య 
మంద బరమ హర్ష మందె నెడ(ద 


పౌరుల నోదార్చి యసుర 

వీరుండు విభీషణుండు వినయమ్ముగ దా 
జేరెను ముదమ్ము మీటిగ 

నా రాముని చెంత కంత నసురేశ్వరు(డే 


తెచ్చిరి పారు లక్షతలు తియ్యని మోదక కోటి లాజలున్‌ 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


విచ్చిన పుష్పరాసులు విభీషణునిం గని యిచ్చి రింపుగా 


మెచ్చుచు నా నిశాచరులు మేటి నికాటు(డు వాని నంది దా 


గ్రచ్చటి మంగళమ్ములను రాఘవ వర్యుల కిచ్చె భక్తిమై 


కని కృత కార్యుని సంప 


న్ను నా విభీషణు గ్రహించెను రఘువరుడు నె 


మ్మిని సమ్మతించి యన్నిటి 
మనుజేంద్రుండు సఖుడు పరమప్రీతుండై 


అంజలి ఘటించి నిల్చిన 


యంజన సుతుని హనుమంతు నారసి సరసం 


గంజ దళాకు(డు రాముడు 
మంజులముగ బల్క్‌ నంత మాటల నిట్లున్‌ 


గౌరవించి యసుర కాంతు విభీషణు 
ననుమతి( బడసి తగ నాంజనేయ! 
సౌమ్య! లంక కేగి జానకి( గని రావ 
ణాలయమ్ము నందు హరి వరేణ్య! 


విజయమున కభినందించి వీర వర్య! 
నాదు సుగ్రీవు లక్షణు నరవరేణ్యు 
కుశలములు దెల్పి రావణు కూలుట నెటి( 
గించి నా చేత రణ మందు నంచితముగ 


హరి వీర యీ ప్రియమ్మును 
ధరణిజకు వచించి నీవు తగిన విధముగం 
దిరిగి యిటకు సందేశము 


పరిగ్రహించి యరుదెంచ వలె శీప్రముగన్‌ 


పదునేనవ సర్గము. 


20. 


21. 


కం. 


చం. 


తే.గీ. 


యుద్ద కాండము 
సర్గము 116. 


రామునిచే నాదేశింప( బడి హనుమంతు:డు విభీషణు ననుజ్ఞ వడసి లంకా పురిలో నశోక వృక్ష 
మూలమున దుఃఖముతో నున్న జానకి( గాంచి రామ సందేశము దెలిపి నా భర్తను జూడ 
గోరుచున్నా నన్న సీతా సందేశమును రామునకు వచింప వచ్చుట. 


ఆనతి నివ్విధము వడసి 
వానర వర్యుండు హనుమ వాయు కుమారుం 
డానందమున నిశాచర 


మానితు(డై లంకకు( జనె మానిని( గాంచన్‌ 


హనుమ విభీష ణానుమతి నంత గ్రహించి పురమ్ము లంకకుం 
జని తగ వృక్షవాటికను జానకి నేరిన మారుతాత్మ జుం 

డనిల జవుండు సేరి కనె నార్తను సీతను రాక్షసీ వృతం 
దనువె యలంకరింపని విధంబున నుండ(గ హర్ష హీననున్‌ 


వృక్ష మూలమ్ము చెంతను భీత రోహి 

ణీ సతీ నిభ నారసి నిలిచె జేరి 

వంగి వినయమ్ము మీటి(గ వందన మొన 
రించి మౌనమ్మును వహించి యంచితముగ 


వచ్చిన మారుతాత్మజుని బల్లిదు నచ్చట గాంచి యాత్మ( దా 
నచ్చెరు వంది మౌనముగ నత్తణి జానకి యుండి క్రమ్మటిన్‌ 
హెచ్చుగ నూనె సంతసము నీతని నంతట గుర్తుపట్టణగా 
నిచ్చను సౌమ్య వక్టమును నింపుగ మారుతి గాంచి యంతటన్‌ 


పలుక( దొడంగె రాఘవుని వాక్యము లెల్ల విదేహరాట్సుతా! 

యిల గుశలుండు రాముడు హరీశ్వరు లక్ష్మణు( గూడి యా ప్లవం 
గుల బల సంయుతమ్ముగను గ్రూరుని రావణు జంపి ఘోరపుం 
గలనున వారి సాయమున+ గాంతరొ పల్కెను నీకు క్షేమమున్‌ 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


పలికెను దా( గృతార్థు( డయి పారుడు రాఘవు( డిట్లు వాక్ళముల్‌ 
సలలిత మైన నీ ప్రియము సక్క(గ( బల్కుదు సంతసింపుమా 
లలన! జయింప నే ననిని* బ్రాణములం దనరంగ నయ్యె నీ 

కిల గన భాగ్య వశ్యమున నింపుగ నివ్విధి ధర్మపారగా! 


మనకు లభించెనే జయము మానుగ జానకి వీడి దుఃఖమున్‌ 
మనమున సంతసింపు మి(క మ్రుందె దశాస్యుఃడు వైరి లంకయున్‌ 
మన వశ మయ్యె నిద్ర విడి మానిని నిన్ను జయింప సాగర 
మ్మున వెస గట్టి వంతెనను మూరి ప్రతిజ్ఞను నిర్వహించితిన్‌ 


రావ ణాలయమున నీ వుండ వలదు సం 
భ్రమము లంక యెల్ల రాక్షసేశ్వ 

రుడు విభీషణునకు లొంగి యుండు పగిది 
సేయం బడియి నిపుడు చింత యేల 


కాన మది నూజడిల్లుమ 

నీ నివసన మందు నున్న నెటి వైదేహీ! 
కాన(గ నిను సంతోషము 

నూని విభీషణు(డు వచ్చు నున్నత గుణుడే 


అన విని లేచి శశి నిభా 

నన సీత సెలంగ ముదము నారీమణియే 
యన లేక యడ్డు కొనఃగ వ 

చనమ్ము లెవ్వియు నిలిచెను జక్క(గ నెదుటన్‌ 


ఏలనొ సుంత యేని బదు లీయని సీతను గాంచి వాయుజుం 
డేలను దేవి యుంటి వచియింపక యెద్ది దలంతు దేని నీ 
వేలను నంచు( దన్నడుగ నెంతయొ ప్రీతి వచించె భాష్పముల్‌ 
సాల స్రవింప గద్గదత జాగని మాటల సీత యిట్టులన్‌ 


ధర్మ పథ మందు నిల్చిన ధరణిజ గని 
యనిల నందను ననియె నో హనుమ! వినగ 


భర్త విజయమ్ము సంతోష వశను గా(గ 


10. 


11. 


12. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


నోట నొక క్షణ మే నుంటి మాట రాక 


కాన రాక యుంటి దేని నొసగ నీకు 

గల్లు సుఖము మదికి గపివరేణ్య! 
ప్రియము చెప్పి నట్టి వినుత సౌమ్యున కేను 
బుడమి నందు నెందు నడరు దాని 


సాటి రావు నీదు మాటలకు గణింప 

వెండి యైన నా పసిండి యైన 

వివిధ రత్నములును విను ముజ్జగమ్ముల 
రాజ్య మేని వానరప్రవీర! 


పలుకగ వైదేహి వచన 
ము లివ్విధమ్ము ప్లవగోత్తము(డు హర్హుండై 


నిలిచి యెదుట సీతకు నం 
జరి తోడ మరుత్సుతుండు సయ్యనః బలికెన్‌ 


పతి హితముం బ్రియమ్ములను భర్త జయం బెద లోనః గోరెడిన్‌ 
సతి వయి స్నేహ వాక్యమును జక్క(గ( బల్క(గ సౌమ్య! నీకె యో 
గతి జనకాత్మజా! తగును గాంత! యనిందిత! సారవంత మం 
చితమును రత్నరాశికిని శ్రేష్టమ యెక్కుడు దేవ భూమికిన్‌ 


సుస్థితుని రాముని విజయ శోభి తాత్ము( 
గాంచితిని నేను దేవి! సుఖమ్ముగ నిట 
ననగ దేవరాజ్యము మొదలైన గుణము 
లన్నిటిని బొందితిని భూజ! యంచితముగ 


అన వాక్ళమ్ముల నాలకించి మదిలో నానంద మేపారగా 
హనుమంతుం గని సీత యంత శుభవాక్యమ్ముల్‌ వచించెం దగన్‌ 
ఘునముల్‌ లక్షణ పుష్కలమ్ములగు వాక్యమ్ముల్‌ సు మాధుర్యముల్‌ 
గన నష్టాంగ యుతుండ వాడితివి శాఖా సన్మృగేంద్రా! మతిన్‌ 


ఇట్లు వచియింప నర్హుఃడ వీవ శ్లాఘ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


నీయు(డ వనిల సుతు(డవు నిగమ వేత్త 
పరమ ధార్మికుండవు శౌర్య బల పరాక్ర 
మ వినయస్థెర్య తేజః క్షమా గుణు(డవు 


సత్త్వ దాక్ష్య ధృతులు సద్దు ణాన్యమ్ము ల 
నేకముల నలరుచు నిత్య ముందు 

వీవు నుత చరిత్ర! నీ విట్లనంగ న 
చ్చెరువు నంద నేల హరి వరేణ్య! 


అంతట నిల్చి కట్టెదుట నంజలి హర్షము మీటి నమ్రు(డై 

టె a mt 
సుంతయు భీతి లేక యరిసూదను+ డిట్లు వచించె సీతతో 
నింతుల రాక్షసాంగనల నెల్లర నిత్తణి నీకు మున్నహో 
వంత లొసంగి నట్టి వెడ భామల( జంపుదు నాన నిచ్చినన్‌ 


వింటిని రాక్ష సాంగనలు వే పరుషమ్ములు వల్క+ బల్మజుం 
గంటకముల్‌ వికారములు గన్నులు సూపులు నివ్వటిల్లణగా 
వెంట చరించి సంతతము వేదన లిచ్చుచు భర్త దేవకుం 
దొంటిని నయ్యశోక వని( దొయ్యలి! నీవు కలంత నుండగా 


ఘోర తరంపు వర్తనలు ఘోరత రాకృత రాక్ష సాంగనల్‌ 
క్రూరలు క్రూర భాషణలు క్రూర క చేక్షణ లెల్లరున్‌ వెసన్‌ 
వీరిని ఘోర మానసల బెట్టిదముల్‌ వివిధమ్ము లైన వౌ 
దారుణ మైన ఘాతముల+ దప్పక చంప వరమ్ము నీయుమా 


పిడికిళుల చేతి దెబ్బల బెద్ద బాహు 
వులను బిక్కల మోకాళ్ల వెలయు దెబ్బ 

ల రదములచే( గొటికి చెవుల నసలం ది 

ని నెఖులం బీ(కి లంఘించి తనువుల పయి 


ముఖములం బట్టి యెిండించి మూరి చీల్చి 
విటుగ మెడలును బ్రక్కలు పెను భుజములు 
వ్రాల మొండెమ్ము లెల్ల జంపంగ నెంతు 


నీకు క డొనరించిన నెలతల నిట 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


ఇట్టు లనే కాభిహతుల 

గొట్టి వధింతును సుకీర్తి! ఘోరాంగనలన్‌ 
బెట్టిదముగ నిను బాధలు 

పెట్టిన దుష్టాంగనలను భీకర రీతిన్‌ 


హనుమంతుం డిట్లన విని 

జనకాత్మజ దీన జన నిచయ వత్సల ప 
ల్కెను జింతించి యొకింత మ 

దిని బరిశిలించి కరుణ తేటపడంగన్‌ 


రాజాశ్రయ వశ్యల నిజ 

రాజాజ్ఞం జేయు వారి రామావలి దా 

సీ జనముల నెవ్వండు మ 

నోజవ! కని కోప మూనును హరివరేణ్యా! 


మున్నొనరించి నట్టి పని మూరిన భాగ్య వియోగ హేతువే 
నన్నిటు లుంచ దుఃఖమున నా కిది యెల్ల భుజింప నర్హమౌ 
యెన్నగ స్వీయ కర్మ మిది యిట్లు వచింపకు దీర్గ బాహు(డా! 
చెన్నుగ దైవ చోదితము సేరె దశాయత యోగ మివ్విధిన్‌ 


వీర! రావణ దాసులు వీరి సైతు 
రావ ణాజ్ఞ నదల్సిరి చేవ మీటి 
Gg 
హతుడు గాగ నాతం డిప్పు డతివ లింక 
నన్ను దర్జింప రయ! వాయు నందనుండ! ! 


కలదొ క్క వ్యాఘ్రు సన్నిధి 

నెలుగు వచించినది శ్లోక మింపైన పురా 

ణ లలిత సూక్తము దాని న 

నిల నందన! తెలిసికొనుము నెమ్మిని హనుమా! 


పరుల కింత యేని పాప కర్ముల కుత్త 
ముండు హాని దల(ప కుండు నెపుడు 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


32. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


సత్పురుషులు ధరణి జారిత్ర భూషణు 
లాట(గాతురా నియమము నెపుడు 


పాపు లైన బరమ పావను లైనను 

జంప దగిన నైన నింపుగ దయ 

సూప దగును హనుమ! సుజనుల కపరాధి 
కాని వా(డు కలె కాంచ' బుడమి 


తగదు చెడు సేయ నేరికి 

జగముల హింసించు చుండి సంచారము సే 
యంగ గమకించెడు నసురుల 

కు గపీంద్ర! యఘముల లోన గూరిన నైనన్‌ 


అన వచనమ్ము లిట్లు విని యా ప్లవగేంద్రు(డు వల్ళా నిట్టులన్‌ 
విను తగు ధర్మపత్నివి భువిన్‌ రఘు రామున కీవు సద్గుణా! 
చనియెద రాము చెంతకును జక్కని యుత్తర మిమ్ము దేవి! నా 
కన ననె సీత నాదు ప్రియ కాంతుని దర్శన మేను గోరెదన్‌ 


విని జానకి వాక్యములను 

హనుమంతుడు సంతసించి యనిలాత్మజు( & 
ట్లనెను మహాద్యుతి వైదే 

హిని హర్షిత జేయుచును హరీంద్రుం డంతన్‌ 


ఆర్య! గాంతువు పూర్ణ చంద్రాననుని స 
లక్ష్మణు స్థిరమిత్రుని రఘు రాముని హత 
శత్రువుని శచీ దేవి యా శక్రు( బతిని( 
గాంచిన విధము వల్కి యిట్ల్టంచితముగ 


శ్రీ సతీ సన్నిభము వెల్లు సీత తోడ 
బలికి యిట్లు హరీంద్రు(డు వాక్యములను 
మారుతాత్మజుం డింపుగ మారుత నిభు( 
డే(గె రాముని చెంతకు వేగముగను 


33. 


34. 


35. 


36. 


37. 


38. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


పదునాఅవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 117. 


రాముని యాజ్ఞతో వివీషణుఃడు సీతా దేవి చెంత కేగి రాముని వచనములను జెప్పి స్నాత 


సాలంకృతను రాముని చెంతకు రప్పించుట. 


కం. సాదరము మహా ప్రాజ్ఞుని 
మేదిని లోన విలుకాండ్ర మేటి నరవరుం 
దా దాశరధి గని హనుమ 
వే దండము లిడి వచించె వికచాస్యునితో 


ఉ. ఎవ్వరి కోస మీ పనుల నింపుగ జేసితి మిట్టు లార్య! నీ 
వవ్వనితా మణిన్‌ ఫలము నంచిత దేవిని శోక తాపమే 
నివ్వటిలంగ నున్న సతినిం గన నర్హుఃడ వౌదు రామ! నీ 
యివ్విజయమ్ము నేరి మది నెంతయొ సంతస మందె సీతయే 


తే.గీ. కాంత భాపష్ప పర్యాకు లేకణ మును నను 
గన్న నమ్మకమున నన్ను గాంచి పలికె 
రాముని కృతార్గునిం బతి సలక్ష్మణు( గన 
గోరుచుంటి నంచు దనదు కోర్కి నపుడు 


కం. హనుమంతుండు వచింప(గ 
విని ధర్మాత్ముల ఘనుండు వీరుండు మన 
మ్మున ధ్యాన మగ్ను( డయ్యిను 
గనులన్‌ నీ రొలుక నంత గమలాకుండే 


6. వే(డిగ నిశ్వసించి కడు పెద్దగ జూచుచు( దాను మేదినిం 
బాడిగ నా విబీషణుని బ్రక్కన కాంచి వచించె మజ్జనం 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


బాడిన దివ్య భూషణవ రాంచిత చర్చిత భవ్య వస్త్రం బూ( 
బోఃడిని సీత నిచ్చటను బోరన నిల్పుమ రాక్షసోత్తమా! 


పలుకగ నిట్లు రాఘవు(డు పమ్మిన వేగము తోడ నేగి తా 


నిలయము నా విభీషణుడు నెమ్మిని( జొచ్చి నిజాంగ నాదులం 


దెలుప సీత కంపి కని దేవిని సీతను మోడ్చి చేతులం 
బలికెను రాక్షసేశ్వరు(డు వాక్యము లిట్లు వినమ్రుఃడై తగన్‌ 


దేవి! దివ్యానులేపన దివ్య భూష 

ణ వర భూషితవు నయి యానమ్ము నెక్కు 
భద్ర మగు నీకు జానకి! భర్త రాము 
డువిద! నిను జూడ నట గోరుచున్న వా(ఃడు 


నా విని స్నాత( గాక నిజ నాథుని రాముని( గాంచ( గోరెదన్‌ 
నా వచియింప సీత విని నైర్భత నాధుడు వల్ళా నివ్విదిన్‌ 
నీ వొనరింపగా( దగుదు నీ పతి రాముడు చెప్పి నట్టులన్‌ 
నా విని యా పతివ్రత యనంతర మార్తిని నట్టులే యనెన్‌ 


జానకిని శిరస్సాతను జవ్వను లల 
రుచు నలంకరింపగ నగలు వసనమ్ము 
లందు విలసిల్లగ నునిచి యసుర గుప్త 
పరమ వసన వృత శిబికా వరము నందు 


చేరియా మహాత్ముని దెలిసియును ధ్యాన 
మందు నున్న రాముని వంగి యవ్విభీష 

ణుండు సంతోషమును బొంది మెండుగ నెద 
వచ్చెను జనకాత్మజ యంచు బలికి నిలిచె 


వచ్చెను సీత యన్న విన స్వాంతము నందు ముదమ్ము దైన్యమున్‌ 


హెచ్చుగ రోషముం గలిగె నిత్తణీ మూడును నేక కాల మం 

దచ్చట రాక్షసాలయము నందు చిరమ్ము వసించి దారయే 

వచ్చుట జేసి రామునకు( బార్ల వరేణ్యున కక్కజమ్ముగన్‌ 
(a) 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


అంత బార్య గతుని నా విబీషణు( గాంచి 
పలికె రాము డిట్లు వాక్యములను 

సహ విమర్శనము విచారించి వీత హ 
ర్రమున రాఘవుండు సద్దుణుండు 


సతము గోరు దీవు సౌమ్య! నా విజయమ్ము 
రాక్షసాధినేత! రాగ మడర 

నాదు చెంత కిపుడు వైదేహి శీఘ్రము 

గ నరుదెంచు( గాక కౌణపాఢ్య! 


విని రాఘవేంద్రు పల్కులు 

జనులం దొల(గించు పనుల సద్దర్మజ్ఞుం 
ధ్‌ రక్షో 

డు నిశాచరేంద్రు( డొనరిం 

చె నప్పుడు విభీషణుండు సీతార్థంబై 


తలపాగలు సొక్కాయలు 
గల వారలు బెత్తములను గాయ లడరు చే 
తులు గల వారలు యోధుల 


దొల(గం జేయుచు+ దిరిగిరి దర లల్లెడలన్‌ 


కపి బుక్ష రాక్షస గణము 

లపు డెగిరి వెడలిన వంత నతి దూరముగం 
గృప లేక తోలుచుండ(గ 

విపరీతమ్ముగ నెడ(దల వెటి(గు సెలంగన్‌ 


వారు దొల(గింప బడయగా 

మారుతమున రేగి నట్టి మకరాలయ ఘో 
రారవముల మించ ధ్వనులు 

వారించెను రాముడు విని వాత్సల్యమునన్‌ 


ఆక్షణమున నాగ్రహమున( 
జక్షుల గాల్చెడు సరణి భృశతరప్రాజ్ఞున్‌ 
వీక్షించి విభీషణు ననె 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


నాక్షేపమ్ముగ వచనము లాశ్చర్యముగన్‌ 


నను దలాప కిట్టు లేల యీ జనము రాక్ష 
సేంద్ర! నీ చేత భృశము బాధింప( బడుచు 
నున్న ది(క నాపు మిది యెల్ల నెన్న నీ జ 


ను లనఘాూ! స్వీయ జనులు ఘనులు దలంప 


కావు గృహములు బట్టలు కావు కావు 
చుట్టు గోడలు తెర లైన జూడ( గావు 
రాజ సత్కారములు నిట్టు లీ జగతిని 
కావు రక్షలు వృత్తము కాంతల కగు 


వ్యసనము లందు గృచ్భముల నాజుల యందు స్వయంవరమ్ము లం 
దు సవన వేళలం దరయ దూష్యము గాదు వివాహ వేళ లం 

దు సునయ నాలి దర్శనము దోరపు( గష్టము నందు నున్న నా 

దు సరసనే విశేషముగ( దోయలి సీతను గాంచ నొప్పగున్‌ 


తెమ్ము జానకీ సతిని విభీషణ! నాదు 
చెంత కసుర వర్య! శిస్రముగను 

నన్ను నా సుహృదుల నగచరుల నడుమ 
సీత గాంచు నిచట వీత శంక 


విని యా రాముని పల్కులు 

మనమున జింతించి సుంత మానిని నా సీ 
తను రాఘవేంద్రు చెంతకు 

ననిపె విభీషణుడు సవినయము శీఘ్రముగన్‌ 


లక్షణుండు సుగ్రీవుడు ప్లవగ వర్వ్యు( 
డాంజనేయుః(డు భృశముగ నాత్మ లందు 
గల(త( జెందిరి రామ వాక్యముల నాల 
కించి వాని భావము పరికించి నంత 


దారుణంపు టింగితమ్ముల వీక్షించి 


19. 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


స్వీయ భార్య పైన బ్రేమ లేని 
యట్టు లుండ( బల్కు లాత్మల( దర్కించి 
రాలి(గాంచి కాడు హర్షు( డంచు 


చం. బిడియము తోడ నంగములు పెల్లుగ గ్రుంగ విభీషణుండు రా 
వడి వడి వెంట భూ తనయ భర్తను జేరెను గప్పి యాస్యమున్‌ 
మడుగున సిగ్గు పిక్కటిల మందిని గాంచగ6 జేరి భర్త దా 
నడుగిడి యార్యపుత్ర! యని యంగన యేడ్చెను భర్త దేవయే 


తే.గీ. విస్మయమున హర్షమ్మున+ బ్రేమను బతి 
దేవుని ముఖము సౌమ్యమ్ము దేవి సౌమ్య 
తర వదన గాంచె నప్పుడు ధరణిజ రఘు 
రాముని సమీప మరుదెంచి రామ సీత 


కం. మనసున గ్లేశము విడిచె న 
వనిజ విమల చంద్ర వదన పతి పూర్ణ శశాం 
క నిభ ముఖము జిర కాలము 
గన నట్టిది గాంచి యపుడు కమనీయముగన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


పదునేడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 118. 


రాముడు సీతతో నీ కపకారము సేసిన రావణుని వధించి నీ చెజిను విడిపించితిని మా యిక్వాకు 
వంశ గౌరవమును గాపాడితిని కనుక నీవు యథేచ్చ నెవరి రక్షణ మైన నెంచి యే+గ వచ్చు నని 
పరుష వాక్యములను వచించుట. 


కం. ప్రక్కన వంగి నిలబడిన 
యక్కమలాక్షి జనక సుత నరసి పలుక ని 
ట్లక్కాకుత్సుఃడు క్రోధుం 
థ 


డక్కజముగః దొడ(గె నంత నవనిజ తోడన్‌ 


నిర్ణిత వయితి విక భద్ర! నీవు క్రూరుః 

డైన శత్రు జయింప నే నడరి పౌరు 

షమున నెయ్యది యొనరింప జక్క(గ( దగు 
నయ్యది యొనరింపః బడెను గయ్య మందు 


అరసితి నేను గోపమున కంతము ధరణ మెల్ల నంత మ 

య్యె రుచిర రీతి శాత్రవు(ఃడు నియ్యవమానము రెండు నొక్క మా 
రరయ నశించె నా వలన నాత్మ పరాక్రమ మెల్ల దృష్ట మ 

య్య రణమునన్‌ ఫలించె శ్రమ మిట్టుల( దీర్చి ప్రతిజ్ఞ నిల్చితిన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


మద్విరహితను గొనితెచ్చె మాయ+ జలిత 
చిత్తు డసురుండు దైవంపు( జేత దోష 
మిప్పు డొక మానవుని చేత దప్పక గెలు 
వ(బడె నా చేత నిబ్బంగి( బౌరుషమున 


కలిగిన యవమానము లయ మొనర్పక 
యున్న సత్వరమ్ము చిన్న దైన 

స్వాంత మున్న పురుషు పారుషమ్మున నేమి 
యర్థ ముండు వాని కరసి చూడ 


సఫల మయ్యెను హనుమంతు శ్లాఘ్య కర్మ 
మర్ణవమ్ము దాటుట లంక నంత జేరి 
ఘోర తరము మర్దించుట వైరి పురము 
నెల్ల స్వీయ విక్రమమున నెలమి నేడు 


సఫల మయ్యెను సుగ్రీవు సంగరంపు 
విక్రమము హిత మంత్రమ్ము స్వీయ సైన్య 
సహిత మొనరించిన సుపరిశ్రమము నాయ 
కత్వ మింపుగ నేడు వీరత్వ మెల్ల 


సఫల మయ్యె నసుర సత్తముని విభీష 


తే.గీ. 


చం. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


ణుని పరిశ్రమ మగుణు దశకంఠు 
నరగ్రజుని( ద్యజించి యంచితముగ నన్ను 
గదిసి చేసి నట్టి కర్మ మెల్ల 


పలుకగ నిట్లు రాఘవుడు పల్కులు జానకి యాలకించి క 
న్నులను స్రవింప భాప్పములు నొవ్వున లేటి విధమ్ము లోచన 


మ్ములు కడు వివ్వ నిల్వ( గని భూజను నా హృదయప్రియాంగనం 


గలవర మంది భీతిలి జగజ్జ్ఞన వాదము నెంచి యార్తు(డై 


సీత నుత్ప్సల పత్రాకి స్నిగ్ధ నీల 

కుంచి తాంచిత మూర్దజ గురు కటిస్ట 

లి నసుర హరుల మధ్యను గని వచించె 
భ్రుకుటి ముడిచి యిట్టులు రాఘవుండు గిరలు 


అవమతి నార్ప( జేయ దగి నట్టిది మానిసి కెద్ది దాని నే 
నవనిజ! మూరి చేసితిని యా రిపు జంపితి మాన కాంక్షినై 
భువి( దగ నైతి నిర్ణితవు భూరి తపమ్మున దక్షి ణాశ నా 
యవని సురుం డగస్త్యుఃడు మహాత్ముడు గెల్చిన రీతి మానినీ! 
సఖిుల( గూడి బలిమి సమర పరిశ్రమ 

మిట్లు దాటు టెల్ల నెటు(గు మబల! 

నీ కొజికు( జెలంగి నేను జేసినది గా 

దనుచు నీకు భద్ర మగును గాక 


తలంచి స్వీయ వృత్త మపవాదముల నెల్ల 
దిశల రక్షింప నింపుగ యశము నందు 
మిన్న యైన నా కులమున కెన్నండేని 
మచ్చ వలదని చేసితి నిచ్చ నేను 


శంక నంది నడత యందు నంక మందు 
నిలిచి తీవు నాకు నిచట నిన్ను సమ్మ 
తింప జాల ధర్మము బరికింప నేను 
నేత్ర రోగికి దీపంపు నిభము గాను 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


ఏ(గు మనుమతింతు నెక్కడ కైనను 
దశ దిశల యథేచ్చ( దనరి భద్ర! 

జనక తనయ! నాకు బని లేదు నీ తోడ 
నెందు నింక వలదు సందియమ్ము 


పర గృహ మందు వసించిన 

తరుణీ మణి నే నరుండు తాదాత్మ్యమునం 
దిరిగి గ్రహింప(గ నెంచును 

గురుతర వంశోద్భవుండు కోమలి! చెపుమా 


రావణాంక మందు భ్రష్టవు దుష్ట్రంపు 
గనుల జూడ బడితివి నిను నెట్టు 
లే నకట గ్రహింతు నిద్ధ వంశమ్మును 
జెప్పుకొంచు సీత! గొప్పగాను 


గెలువ బడితివి నా చేత గులము కొకు 
గీర్తి గడియించితి+ దిరిగి గెలిచి రిపుని 
లేదు నీ యందు నాసక్తి నాదు మదిని 
నేగ వచ్చు యథేచ్ళ్చ మహీజ! నీవు 


పలికితి నే నిట్లు మదిని 


దలంచి దృఢముగను భద్ర! తరలి సుఖముగం 


లలనా! లక్ష్మణు నందై 


న లేక భరతు పయి నేని నడపుమ రక్షన్‌ 


లేక శత్రుఘ్న గాని సుగ్రీవుం గాని 
యవ్విభీషణుః గాని ధరాత్మజ! గణి 
యింపు మీవు రక్షణమున కిట్లు కాని 
చో సుఖం బెట్లు నీ కట్లు చూచుకొనుమ 


చిర కాలము నిజ గృహమున 
నరసి మనోరమను నిన్ను నా దశవక్తుం 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


డు రుచిర దివ్యాకార న 
సు రాధము:డు సైప( గలడె చోద్యము కాదే 


కం. విని ప్రియములు వినుటకు దగు 
వనితామణి యప్రియములు పతి ప్రియుడు వచిం 
ప నిభ కర కంపిత లత వ 


ల నవనిజ వణశకె భృశముగ రేగిన వశ్రుల్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


పదునెనిమిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 119. 


రాముని మాటలకు( గల(త సెంది మిక్కుటముగ సీత తగిన యుత్తరము నొసంగి తన 
పాతివ్రత్యమును నిరూపించుకొన నగ్ని ప్రవేశము సేయుట. 


కం. అన రోమహర్షణములు వ 
చనములు పరుషమ్ము లిట్లు సక్రోధముగం 
మనుజేశ్వరుండు రాము(డు 
విని సీత కలంత నందె( బృధ్వీజ కడున్‌ 


చం. అవనత యయ్యె సిగ్గున ధరాత్మజ పల్కులు పూర్వ మెన్న+( డే 
ని వినని వాలకించి ధరణీ జన సంఘము చూచుచుండగా 
నృవరుఃడు స్వీయ భర్త యన నిష్థుర రీతిని వాక్చరమ్ములే 
యవయవ రాశి( దూట గను లందు స్రవించెను భాప్పతోయముల్‌ 


ఉ. భామ నిజాస్య మంతటను భాప్ప జలారము దుద్చుకొ ంచునుం 
దా మగనిం దగం గనుచు దద్దయు గద్దదయై వచించెని 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ట్టేమివి శ్రోత్ర దారుణము లీ వన రానివి వాక్కు లేల నో 
రామ వచింతు విచ్చటను బ్రాకృతు( డక్కట ప్రాకృతన్‌ వలెన్‌ 


నే మహా బాహు! నన్నిట నీ వెటుల నె 
టింగితివొ యెద గా దట్టి యంగన నక 

ట నను నమ్ము వచింతు నొట్టు నొనరించి 
నాదు చరితమ్ము పైనను నాథ! నీకు 


కాంచి ప్రాణేశ! సామాన్య కాంతల నడ 
వడిని శంకించు చుంటివి యెడ(ద జాతి 
నెల్ల మున్ను బరీకించి తేని నన్ను 
వీడు మీ సందియమ్మును వీర వర్య! 


కలిగిన స్పర్శ మంగమున( గల్గె నవశ్యత నాకు నచ్చటం 
దలపకు కోరి చేసిన విధమ్ముగ దానిని నెంచి చూడగా 

జెల(గెను దైవ దోషమునః( జిత్తము నా వశ మందు నుండ నే 
వలతును నిన్ను నిత్యము నవశ్యము లంగము లేమి సేయుదున్‌ 


మానద! కలసి పెరిగిన వైనమునను 
మంచి సంబంధ ముండుట నంచితముగ 
నన్ను నేర కుంటివి యేని చెన్నుగ నెద 
నప్పుడె హతను స్థిరముగ నైతి నేను 


పంపితి వీవు నన్‌ వెదక వాయు కుమారుని నుంటి లంక నీ 
వంపిన వేళ నే నపుడె యక్కట యేల త్యజింప లేదు నీ 
పంపును నాలకించి కపి వక్టము నుండి విసర్ణ నార్తి లో 
బెంపు వహింప జీవితము వీర! త్యజింప(గ నోపు దాననే 


జీవితము నుంచి శంకను జేసి నట్టి 

యీ వృథా పరిశ్రమ మెల్ల నింక దప్పి 
యుండు నీ సహృదుల క్లేశ ముండ కుండు 
రామ! యప్పుడు సుంతయు రాఘవేంద్ర! 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


స్త్రీత్వ మొక్క దాని చిన్న నరుని భంగి 
నాత్మ లోన ముఖ్య మంచు రోష 
ముద్భవింప( దలచి తుర్వీప శార్లూల! 
(a) 
యించ వన్య మెొద్ది యేని యిపుడు 


పుట్టితి జనకునకు నని భువిః బ్రసిద్ధి 
పుట్టితిని నేను నిజముగ భూమి నుండి 
నాదు వృత్తము వృత్తజ్ఞ! నాథ! నీవు 
గౌరవింపవు మదిలోన వీర వర్య! 


పాణి పీడనమ్ము బాల్య మందు జరిగి 
నది ప్రమాణ మంచు మది గణింప 
వకట నాదు గుణము నంచిత భక్తిని 
నెట్టితివి వెనుకకు+ గట్ట యిపుడు 


మానిని పల్కి యేడ్చుచును మాటలు బొంగురువోవ లక్ష్మణున్‌ 
దీనుని ధ్యాన మగ్నుం( గని దీన గతిన్‌ వచియించె నివ్విధిన్‌ 
నేను భరింప నిట్టి యపనిందను వంతకు నౌషధమ్ముగా( 
గాన(గ వచ్చు నా చితిని గ్రన్నన లక్ష్మణ! నాకు( బేర్పుమా 


బ్రతుక మిథ్యాపవాద తప్త నయి నేను 
గుణములకు సంతసింపని కోర నట్టి 

భర్త ప్రజ ముందు విడువగ భార్య కెద్ది 
యర్హ మం దేను వెస జొత్తు ననల మందు 


పలుక(గ సీత రుట్టునకు వశ్యుడునై కడు లక్షణుండు శ్ర 

త్రుల వధియించు వా(డు నృవరుం గనె రాముని నన్న యింగిత 
మ్ముల( గని యంత రాఘవుని బుద్ధి నెటీంగి మనమ్ము నందు దా 
వెలయఃగః జేసె( జింత( జితి వీర వరుండు సహోద రాజ్ఞతో 


అంత కాలాంతక యముని యట్టు లున్న 
రాఘ వేంద్రుని నేరు నరయుట కేని 
కదిసి ప్రార్థించుటకు నేని తుదకు బలుకు 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


టకు నయిన జాలకుండిరి సకల సఖులు 


పతికి నధో ముఖాబ్దునకు( బన్నుగః జేసి ప్రదక్షిణమ్మునున్‌ 
సతి తగ హవ్యవాహనుని సన్నిధి కేగి నమస్కరించి సీ 

త తమి సురాలి కింక వసుధా సుర కోటికి నాత్మలోన నం 
చితముగ బల్కె వాక్యములు సేతులు మోడ్చి సభక్తి యిట్టులన్‌ 


ఎట్లు నాదు హృదయ మెప్పుడు రాముని 
నుండి సుంత తొల(గ కుండు నట్టు 

లోక సాక్షి నన్ను వీ(క నెల్లెడలను 
గాచు(గాక వహ్ని కరుణ తోడ 


ఎట్లు దుష్ట నంచు నెంచెడు పతి గల 
యేను శుద్ధ చరిత నెప్పు డట్లు 
లోక సాక్షి నన్ను వీ(క నెల్లెడలను 
గాచు(గాక వహ్ని కరుణ తోడ 


నారి నెట్లు నే మనః కర్మ వాక్కుల 
సర్వ వేత్త రామ సక్త నట్లు 

లోక సాక్షి నన్ను వీ(క నెల్లెడలను 
గాచు(గాక వహ్ని కరుణ తోడ 


సూర్య భగవానుః డనలుండు సోముడు దిశ 
లహము సంధ్యయు రాత్రియు నవని యటుల 
యన్యులును శుద్ధ చరిత నే నంచు నెట్లు 
నేర్తు రట్లగ్ని ననుంగావ నేర్చు( గాక 


పలికి యిట్లగ్ని చుట్టును వడి వడి నెద 
లేక యెట్టి కోర్కి తిరిగి దూశె సీత 
మంట లోన నిశ్శంకను గంటి రబల 


జనులు బాలవృద్ధులః గూడి జ్వాల దూటి 


కనినవి సమస్త భూతము 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


23. 


కం. 


తే.గీ. 


కం. 


లనలమ్మున రుక్క వేది కాభను బడుచుం 
డ నతివను విశాలాక్షిని 
జనకాత్మజ రామ సతిని సంభ్రమ మడరన్‌ 


కనె ముల్లోకము లన్నియు 

ననలములో నతివ సొర మహాభాగను సీ 
త నపుడు పుణ్యాజ్యాహుతి 

యన నక్కజముగ వసుంధ రాత్మజ నంతన్‌ 


మంత్ర శుద్ధ హవ విమల రుచి రాజ్య ధా 
రా నిభముగ నగ్ని రామ పత్ని 

దూకు చుండ నేడ్చి రా కాంత లెల్ల ర 
చ్చట( గలంత నంది స్వాంతములను 


ముజ్జగములు గంధర్వులు పుడమి సుతను 
దేవ దానవు లరసిరి దేవత వలె 

శప్త యయి నరకమునకు జాటుచుండ 

దేవ లోకము నుండి పతిత యయి వెస 


అనలమున( జొ చ్చుచుండ న 

వనిజ హరుల రక్కసుల రవమ్ములు హాహా 
యని విపులమ్ముగం జెలరే( 

గిన వద్భుతముగం గలంత గిర లచ్చోటన్‌ 


24. 


25. 


26. 


27. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


పందొ మ్మిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 120. 


ర 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సీతా దేవి యగ్నిలో దూ(క రాముని చెంతకు బ్రహ్మ, మహేశ్వరుడు, దేవత లెల్లరు విమానములలో 
వచ్చి చేర బ్రహ్మ దేవు(డు రామునితో నీవు సాక్షాత్తు మహా విష్ణు వని తెలిపి స్తుతించుట. 


విని సకల జనాక్రందము 

లను ధర్మాత్ము(డు భృశముగ రాముండు కలం 
త నరసి కన్నీ రొలుకం 

గనులను జింతించె నొక్క క్షణ మెద లోనన్‌ 


యక్ష రాజాధి రా జా కుబేరుండు యముండు పితరులతో నుండి దేవ 
రాజు సహస్రాక్ష రాజితుండు జలేశ్వరుం డైన యా వరుణుండు పరమ 
శివుడు షడర్థ రాజిత లోచనుం డీశ్వరుండు వృషభ సద్ధ్వజుండు శ్రిమ 
హా దేవు డఖిల లోకావలి కర్తయు బ్రహ్మవిత్సువరుండు బ్రహ్మ దేవు 
డెట్టు లన్యులు గుమికూడి యెల్ల రేగు 

దెంచిరి విమానముల నెక్కి యంచితముగ 

సూర్య నిభముల లంకకు నార్యు రాఘ 


వేంద్రు నింపుగ( గదిసిరి యెలమి తోడ 


పలికిరి త్రిదశశ్రేష్టులు 

సలలిత హస్తాభరణ లసద్భాహుల నె 

త్తి లపనము లిట్లెదుట( బ్రాం 

జరి నిలిచిన రాఘవు( గని సచ్చారిత్రున్‌ 


కర్త వీవు రాఘవ! ముజ్జగముల కెల్ల 
జ్ఞానవంతుల మేటివి జగతి విభుఃడ 

వీ వుపేక్షించితివి యేల యింతి యగ్ని( 
బడ నెటు(గ వేల నిను సురవరు(డ వీవు 


మును వసువుల లోన బుతుధాము(డవు స్వయము 
విభు(డ వీవు ప్రజాపతివి త్రిజగముల 

నాది కర్తవు రుద్రుల నష్టము(డవు 

సాధ్యు లందెంచ( బంచమ సాధ్యుఃడ వయ! 


అశ్వినులు కర్ణములు నీకు నకు లరయ 


కం. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సూర్య చంద్రు లాది( దుదిని జూడ బడుదు 
సీత నేల యిటుల నుపేక్షించి తీవు 
ప్రాకృతు వలె( బరంతప! రాఘవేంద్ర! 


రాము:డు లోక నాధు(డు సురవ్రజ మట్టు వచింప ధర్మ స 
క్తామల చిత్తు( డిట్లనియె నయ్యమ రావలి తోడ నిర్జరుల్‌! 
రాముః(డ నేను దాశరథి రాఘవు(డన్‌ మనుజుండ దేవ! గా 
కే మిది నేనెవండను సురేంద్ర! వచింపుమ యెట్లు వచ్చితిన్‌ 


అన విని కాకుత్ళునితో 

ననె బ్రహ్మవిదుల వరిష్థు( డబ్బజు( డంతన్‌ 
వినుమా సత్యపరాక్రమ! 

ఘనచరితమ్ము వివరింతు( గమనీయముగన్‌ 


నారాయణు(డవు దేవా! 

నేరుమ చక్రాయుధు(డవు నీవు పురా భ 
వ్యారాతిఘ్ను డవు విభు(డ 

వో రామ! వరాహు(డ వగు దొక శృంగముతో 


అక్షరము సత్యము మజియు యాది నంత 
మున వెలుంగు బ్రహ్మవు నీవు మూరి లోక 
ములకు వర ధర్మ మౌదువు నలు భుజుండ 
వవుదు నీవు విష్వక్సేను(డవు విభు(డవు 


శార్గ ధన్వి వజితుఃడవు సత్తముండ 

వును హృషీకేశు(డవు నీవు పురుషుఃడవు మ 
టీ పురుషోత్తము(డవు నింక విపుల ఖడ్గ 

ధారి విష్ణువు కృష్ణుడు తగుదు వనఃగ 


నీవు పరమ సేనానివి నీవు గ్రామ 

ణివి క్షమ దమలు బుద్ధివి నీవు భవము 
లయము లీ వుపేంద్రుండవు రాఘవ! మధు 
సూదనుఃడ వీవు నిజముగ శూర వర్య! 


చం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


ఒనరుతు వింద్రకర్మముల నొప్ప మహేంద్రు(డ వీవు మాపు దీ 
వనులను బద్మనాభు(డవు నందురు దివ్య మహర్షి పుంగవుల్‌ 
నిను శరణార్థి సంతతికి నిత్య శరణ్యు(డ వౌదు వంచు వే 

ల నెగడ శృంగముల్‌ శత శిరమ్ములు మిన్కుల కాత్మ వౌదువే 


ఆది కర్తవు లోకత్రయమ్ము నందు 
స్వయము ప్రభు వీవు సిద్దాలి సాధ్య తతికి+ 
బూర్వజుండ వాశ్రయు(డ వఖర్వముగను 
యజ్ఞ మీవు వషట్కార మౌదు వీవు 


ఓంకారమ్ము పరాత్పరుండవును నీ యుత్పత్తి నీ నాశమున్‌ 
శంకం జెల్లును నేర రెవ్వరు నహో సందేహ మెవ్వారికిం 
బంకేజాక్ష యెవండ వీ వని గనన్‌ వత్తీవు భూతాలి నే 

వంకం గన్నను గో ద్విజావలిని నభ్రస్థావరజ్యానులన్‌ 


వేలు పదములు దృక్కులు వేలు వంద 
లుత్త మాంగమ్ము లడరు శ్రీ యుతుఃడ వీవు 
మోయు దీవు భూతమ్ములః బుడమి శైల 
వరములను గూడి నిత్యము భద్రముగను 


కన(బడుదు నీటి లోన య 

వని కంతమ్మున నిలిచి భువనముల మూడిం 
టిని గంధర్వుల దానవు 

లను సురల వహించు నా యురగ రూపమునన్‌ 


అరయంగ నేను నీ హృదయ మౌదు సరస్వతి దేవి జిహ్వయౌ 
సురల శరీర రోమముల చొప్పున నే సృజియించితిం దమిం 
బరశగును నీవు టెప్పలను బన్నుగ మూసిన రాత్రి విప్పినం 
దిరముగ ఘస్రమై చెల(గు( దీటు సమస్తము నీవు లేనిచో 


నీదు సంస్కారము లవియె వేదము లగు 
జగతి నీ శరీరము నీదు స్థెర్య మగును 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


భూమి కోప మగ్ని ప్రసాదము శశియై య 
డరును శ్రీ వత్స లక్షణుండవు రఘువం! 


మునుననీ వీ ముల్లోకము 

ల నాక్రమించితివి పదములన్‌ మూడింటన్‌ 
ఘనుని మహేంద్రుని రాజుగ 

నొనరించితి కట్టి బలిని నుగ్రాసురునిన్‌ 


పీత మహాలక్మియె వి 

ఖ్యాత మహావిష్ణు వీవు కాకుత్ళువరా! 
నేతవు ప్రజలకు గృష్ట్రుడ 

వైతివి దేవ!నరునిగ దశానను( జంపన్‌ 


ధర్మభృత్తు లందు? దద్ద శ్రేష్టుండ! యీ 
మా పని కృత మయ్యె మానవేంద్ర! 

నీ వలన సమసెను రావణుం డని రామ! 
చేరు మింక దివికి మూర ముదము 


నీదు వీర్య మమోఘము నీదు విక్ర 
మం బమోఘము నీ దర్శనం బమోఘ 
మౌ యమోఘమే నీ కమనీయమైన 
సంస్తవమ్ము రఘువరేణ్య! సంతతమ్ము 


నీదు భక్తు లమోఘులు నిత్యు ధ్రువుని 

దేవు(బురుషోత్తము బురాణు స్థీరత నెవ్వ 
రుంద్రు కని భక్తు లయి వార లొంద( గలరు 
కామము లిహ పరమ్ముల రామ! నిజము 


దీనిని నార్షస్తవమును 

మానుగం గీర్తింతు రేరు మహి దివ్యము+ బ్రా 
చినము నితిహాసము వా 

రే నిందల నంద రెన్న:డేని నరేంద్రా! 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


చం. 


యిరువదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 121. 


బ్రహ్మ దేవుని వాక్యమ్ము నాలకించి యగ్ని దేవు(డు సీతను భద్రముగ నొడిలోనుంచి చితిపై నుండి 
లేచి సీత పవిత్రురాలని వక్కాణించి రామునకు సమర్పింప రాముడు సంతోషముగ( దన భార్యను 
స్వీకరించుట. 


విని యా పితామహుం డా 
డిన శుభవాక్యమును దన యొడి నునిచి వైదే 
హిని( బైకి లేచెను హుతా 


శనుండు వెస నంత నక్కజం బేపారన్‌ 


పుడమి పట్టిని గొని మూర్తి మంతుండునై 
హవ్యవాహనుండు భవ్యముగను 

సొద దొలంగ( జేసి యుదరి యుల్జితు డయ్యె 
సీత తోడ నంత శీఘ్రముగను 


పొలతి(ని( దప్త కాంచన సుభూషణ నూతన సూర్య తుల్య బా 
ల లలిత రక్త వస్త్రధర రామను నీల సుకుంచితాంగజన్‌ 

లలితను మాల్య భూష లవి రాజిలు చుండగ మాయ కింత యే 
నిల సుత సీతందొంటి గతి నిచ్చెను రామున కా యనిందితన్‌ 


పలికె నొసగి సీతం బావకుం డఖిల లో 
కముల సాక్షి యిట్లు గని రఘు వరు 
నిదివొ రామ! చూడు మింతి నీ వైదేహి 
బాప మంట నేర దీ పడతికి 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


మనసు చేత నైన మినుకుల నైనను 
సీత తనదు బుద్ధి చేత నైన( 
జక్షువుల నయినను సద్వృత్త కాంకిని 
నిన్నతిక్రమింప నేర దమల 


నీ వట లేక యున్న తటి నిర్ణన మైన యరణ్య మందు దా 
రావణు వీర్య దర్పితు పరాక్రముచే హృత యయ్యె బల్మి నా 
రావణు నింట బంధితగ రాక్షస కాంతలు ఘోర దర్శనల్‌ 


వావిరి? గాచుచుండ(గను బావని నీ పయి నుంచె చిత్తమున్‌ 


లోభపెట్ట బడిన దా భయపెట్ట బ 
డినను మిక్కుటముగ మనము నందు 
నీవు నిలువ సతము రావణు లెక్కకు 
గొనదు సుంత నీదు కూర్మి దార 


శుద బావము లున్నట్టి యిదరణిజ( 
wm ల wm 
బాప మింతయే నెటు(గని భామ సీత 
వ కీ 
నిప్పు డామె నింక ననక యెద్ది స్వక 
రింప వలయు నీ విది నాదు పంపు సుమ్ము 


అంతః బ్రీతి నంది యంతరంగమ్మున( 
బలుకు లాలకించి తలచె సుంత 
భాష్పలోచనములు వటిలంగ రాముడు 
ధర్మరతుఃడు గిరల+ దద్ద దిట్ట 


అనవిని దృఢవిక్రముడు ద్యు 

తి నధికుడు రఘూద్వహుండు దిట్ట ఘన నయ 
జ్ఞ నరులలో సుర వర్యుని( 

గని యంచితముగ వచించె( గాకుత్సు డిటుల్‌ 


లోకము లందు దప్పక సులోచన జానకి శుద్ధి కర్ణ యౌ 
యా కడ రావణాలయము నందు వసింప(గ దీర్ద కాలమే 
యీ కలకంఠి మంగళయు నీ రఘురాముడు కాము డందురే 


10. 


11. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


లోకులు నన్న శోధిత నిరుద్ధను గైకొన మూర్ణు( డంచునున్‌ 


ఇయ్యనన్య హృదయను నహీన భక్త 

ను జనకాత్మజ మైథిలి నిజ మనమ్ము 
నందు నిత్యము చరియించు నతివ నేను 
నెటు(గు వాడను బావని నింపుగాను 


నిజ తేజో రక్షిత నవ 
నిజను విశాలాక్షిని( దగునే దా(టంగన్‌ 
నిజ మరయ రావణు(డు ఘో 


ర జలధి దాట గలదే ధరణి నా వేలన్‌ 


ముజ్జగమ్ముల నమ్మింప ముఖ్యముగను 
సత్య సంశ్రయుండ నయి నే సత్యముగను 
హవ్యవాహన! వాక్యమ్ము లట్టు లాడి 
యవనిజను నుపేిక్షించితి నగ్ని దూక 


జనకాత్మజ నెదిరింప(గ 

మనసున నైన గడు దుష్ట మానసు(డు దశా 
నను డసమరు(డు కదియం 

గ నశక్యను దీప్త భుజి శిఖా సదృశముగన్‌ 


మంగళప్రదురా లైన మైధిలికి ద 

శాన నాంతః పురము లోన నడరు నట్టి 
వాని యైశ్వర్యమున లేదు పని దినకరు 
ప్రభ పగిది నా కనన్యము రామ సీత 


కడు పవిత్రురాలు గాంచ ముల్లోకము 
లందు సీత విడువ నవనిజ నస 
మర్జుడను యశమ్ము మనుజ వరేణ్యుఃడు 
వీడ లేని భంగి విశ్వ మందు 


లోకపాలు రిట్టులు వచింప సస్నేహ 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


ము హిత మొసగు వాక్యము నది యింక 
దప్పకుండ( జేయ( దగు నట్టి కార్యంబ 
యగును నాకు నిప్పు డార్యులార! 


తే.గీ. పలికి విజయుం డధిక బలవంతు( డెట్లు 
మురిసి స్వీయ కార్యమునకు+ బొగడ? బడుచు( 
బ్రియను గూడి సుఖార్హు(డు ప్రితి రాము 
డందె సౌఖ్యమ్ము నంతట నధికముగను 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


యిరువది యికటవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 122. 


రాముని శుభ వాక్యముల నాలకించి మహేశ్వరు(డు ప్రీతి జెంది రామ లక్ష్మణులతో విమానమున 
నింద్రునితో (గూడి వచ్చిన దశరధునకు మొక్కు డనంగ వారట్లు సేయ దశరథుడు వారికి హిత 
వచనములు పలికి రాముని నయోధ్య కేగి పట్టాభిషిక్తుడవు కమ్మని తిరిగి యింద్రునితో* గూడి 
యమర లోకమున కేశగుట. 


కం. అన రాఘవు( డట్లు శుభ వ 
చనమ్ములు మహేశ్వరుండు శంభు(డు వచియిం 
చె నిటుల శుభతర వాక్య 
మ్మును రాముని గాంచి యంత మోదం బలరన్‌ 


ఉ. చేసితి రామ! యిప్పనిని శీలవరేణ్య! పరంతపా! మహా 
భాసిత వక్ష! దీర్ణ భుజ! భాగ్య వశమ్మున( బుష్కరాంబకా! 
వాసెను రావ ణోద్భవము భైరవ భీతి తమమ్ము సంపయగా 
నా సమరమ్ములో నసురు నావృత మెల్లను లోక రాశినిన్‌ 


ర 


భరతుని దీను నాశ్వాసించి కౌసల్య నా యశస్విని దగ నాశ్వసించి 
కైకేయి నరసి లక్షణ మాత నా సుమిత్రం గని యింపుగ రాజ్య మయ్య 
యోధ్య లోన బడసి యుచిత రీతి సుహృజ్ఞనుల నెల్ల నలరించి లలిత రీతి 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


నిక్ష్వాకు వంశము నింపుగ స్థాపించి యశ్వమేధ క్రతువు లలరి చేసి 
బ్రాహ్మణుల కొసంగి పన్నుగ విత్తమ్ము 

నత్యధికముగను మహా భుజుండ! 

వాని చేత నంది పరమ యశమ్మును 

దివికి నరుగ నర్హుడవు రఘువర! 


రాజు దశరధుం డీత(డు రామ! యివ్వి 
మాన మందు వెలయు వాడు మాననీయ 
జనకు(డు నరలోకమ్మున మనుజ వర్య! 
నీకు ఘన కీర్తిమంతుండు నీరజాక్ష! 


ఏ(గె మహేంద్ర లోకమున కీత(డు నీవు తరింప రాఘవా! 
బాగుగ నందనుండ వయి భ్రాతను లక్ష్మణు( గూడి తండ్రికిన్‌ 
వేగమ యాచరింపు మిట+ బ్రీతి యుతమ్ముగ వందనమ్ములన్‌ 
నా'గనె నవ్విమాన వహనస్థుని లక్ష్మణు తోడ మైక్కుచున్‌ 


స్వీయ కాంతి తోడ జెన్నుగ వెల్లుచు 
విమల వాసనమ్ము లమరి యుండ 
జనకు( గాంచె రాము( డనుజ వర్యునితోడ 
విభుడు సంతసమున వీర వరు(డు 


ముదము సెలంగ మిక్కుటము భూపతి నిల్సి విమాన పీఠికం 
గుదురుగం గాంచి పుత్రు ననుగుం దమి' బంక్తిరథుండు నచ్చటం 
బదపడి యుంచి యంకమున బ్రాణము కన్నను మిన్న వాని నం 
త దనయు+( గౌగిలించికొని దాశరధిన్‌ వచియించె నిట్టులన్‌ 


రుచియింపదు విను స్వర్గము 
వచింతు సత్యమ్ము నేను వత్స! కననిచో 
రుచిరంపు నీ ముఖమ్మును 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


బచరించిన సురల గౌరవం బది నాపై 


ఛేది తామిత్ర సంపూర్ణ చిత్తు నిన్ను 

దీర్గ వనవాస ముదిత హృదినిగుమార! 
నిన్ను వీక్షింపశా నాకు నేడు ప్రితి 
సందడించె భృశమ్ముగ డెంద మందు 


కైకేయి యన్న పలుకులు 

నీ కానన వాసమునకు నిలిచిన వెదలో 
నా కింకను ఘోరమ్ములు 

కాకుత్ళు కులోద్భవుండ! కాజీయ సెలగన్‌ 


కని నిన్ను క్షేమముగ నీ 

యనుజుని సౌమిత్రిం గూడి యాశ్లేషింపం 

దనయా! తొల(గితి ధుఃఖ 

మ్మున నుండి హిమమ్ము నుండి పోవు రవి వలెన్‌ 


తరియింప బడితి నీ చే 

నురుతరము సు సుతు వలన గహోలు(డు ధరణీ 
సురు( డష్టావక్రునిచే( 

దరియింప( బడిన విధమ్ము తనయా! ప్రీతిన్‌ 


రావణ వధార్ణ మివ్విధి 

దేవత లొనరించి నట్టు తెల్లమ్ముగ నా 

కో వత్సా! తెలిసె నిపుడు 

నీ వా పురుషోత్తము(డవు నేరితి నిన్నున్‌ 


నిన్ను దిరిగి చేర నిలయమ్ము కౌసల్య 
వనము నుండి వెడలి పన్నుగ నరు 
దెంచ నీవు మురియు మించి సిద్ధార్థ యై 
శత్రుసూదను నట( జక్క గాంచి 


చేరంబురము నీవు సిద్ధార్థు లౌదురు 


జనులు నిన్ను గాంచి మనుజ ధవుని 
గ నభిషిక్తు నిన్ను గాంతురు హర్షింతు 
రపుడు మిక్కుటముగ నంద అిడరి 


భరతుని శుద్దు ధర్మచరు బల్లిదు( గూడిన నిన్ను రామ! నే 
నరయ+ దలంతు నెమ్మది నిజానుజు తోడుత సీత యుండగా 
దరి వన వాస మింపుగ( గృతమ్ము గదా పదునాలు గేండ్లు నా 
వర సుత! నా ప్రతిజ్ఞ రఘు వర్య గనం బరి పూర్ణ మిట్టులన్‌ 


రావణు జంపి దేవతల రంజిల( జేసితి భండనమ్మునన్‌ 

నీ వొనరించి కర్మమును నెమ్మి యశమ్మును శ్లాఘనీయ మి 

ట్లీ వసుధా తలమ్మున గ్రహించితి దీర్ణపు టాయు వింపుగన్‌ 
భూవర! యంది రాజ్యమును బొందుమ తమ్ముల గూడి రాఘవా! 


అన రాజేంద్రుడు పల్కు లిట్లు విని తా హస్తమ్ములన్‌ మోడ్చి ప 
ల్కెను గాకుత్నుఃడు రాము డిట్లు కని తండ్రిం బార్గశార్టూల! గై 
కను నా సోదర పుంగవున్‌ భరతునిం గారుణ్య మేపారగాః 

గను ధర్మజ్ఞుఃడ! వీడితిన్‌ సుతునితోC గైకేయి నా బల్కితే 


మున్ను ఘోర కోపమున శాప మయ్యది 
వారి( దగుల కుండు వరము నిమ్ము 
ప్రభు! దయా సముద్ర! రాము+ డిట్లన విని 
తండ్రి యట్లై యనెను దశరథుండు 


దశరథుం డంత గౌ(గిలి తద్ద ప్రీతి 
దనయు లక్ష్మణుని దిరిగి యనియి నిట్లు 
సీత తోడుత రాముని సేవ సేసి 


ముద మొసగితి ధర్మ సుఫలముం బడసితె 


ధర్మ మంద గలవు ధర్మజ్ఞ! కీర్తిని 
విస్తృతముగ నీవు పృధ్వి లోన 
సుప్రసన్ను( డైన సువ్రతు( డా రాము 
డంద( గలవు స్వర్గ మధిక మహిమ 


కం. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


కం. 


తే.గీ. 


భువి రాము సుమిత్రానం 

ద వర్ధన! భజింపు శుభము దనరును నీకున్‌ 
నృవరు( డతడు వర్తించు న 

నవరతము జగద్ధితం బొనర్ప ముదమునన్‌ 


వీర లింద్రునితో లోక వీరు లింక 
సిదులు పరమర్లులు నెల్ల జేరి యిమ్మ 
థి ఎ ౧ 
హాత్ము( బురుషోత్తముని భక్తి యతిశయిల్ల 
వచ్చి రర్చింప నింపుగ మెచ్చి పనిని 


పుడమి నవ్యక్త మక్షరమ్ము సుర హృదయ 

సంసితము సౌమ్య! గుహ్యము స్వయము బ్రహ్మ 
(ny 

మిట్లు రామునిగను సృజియింప( బడిన 

దంచు నుక్తమ్ము బుధులచే నంచితముగ 


పడసితివి కుమార! వైదేహి తోడుత 
సేవ సేసి భక్తి నీ విటుల ని 

తనికి సంతతమ్ము ధర్మాచరణము య 
శమ్ము లక్షణా! భృశమ్ముగాను 


అని సుతు తోడ నిప్పగిది నంజలి నిల్చిన సీత గోడలిం 

గని వచియించె( బుత్రి యని కమ్మని పల్కుల నిట్లు మెల్లగా 

గినుక వహింప కమ్మ! పలికెం బతి యవ్విధిః గోరి నీ హిత 

మ్మును నిను శుద్ధి సేయ(గను బుత్రి! యొనర్చి తసాధ్య కర్మమున్‌ 


పర నారీ మణుల యశం 

బరయం+గ క్షీణించె సాధ్వి! యమలం బగు నీ 
చరితమ్మున నిప్పుడు దు 

ష్కర కర్మమ్మునను దల్లి! కాంతామణిరో! 


భర్త సేవ గుటించి చెప్ప బని లేదు 
నీకు మైథిలి! నిజ మెన్న నే నయినను 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


జెప్ప దగు నింత మాత్రము సీత నీకు 
పరమ దైవము నిరతమ్ము భర్త సతికి 


కం. ఉపదేశించి కుమారుల 
కపు డివ్విధి( గోడలికిని ననుమతి నిడి యా 
నృపతి దశరథుం డేగాసు 
ర పతి పురమునకు విమాన రత్నము నందున్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


యిరువది రెండవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 1232. 


దశరథు( డే(గువా(డు కాగ మహేంద్రుడు ప్రీతుం డయి రాముని వర మేదేని( గోరుకొను మనంగ 
రాముడు మరణించిన వానరుల నెల్ల బ్రతికింపు మన నట్లు సేసి యమరలతో దశరథునితో, 
బాకశాసను(డు మరలి వెడల వానరులు విశ్రాంతి నందుట. 


కం. చను వా(డగు చుండగ నా 
మనుజేంద్రు(డు దశరథుం డమర నాథుడు రా 
మునిం బ్రాంజలినిం గని హ 
ర్ష నిమగ్నుండు నయి పాకశాసను( డంతన్‌ 


తే.గీ. పలికె మా దర్శనము రామ! వ్యర్థ మగుట 
తగదు మీకు నరర్హభ! తద్ద ప్రీతి 
నందితిని నేను నీ మన మందు నున్న 
యీప్పితమ్మును వే(డుమ యిత్తు నేను 


ఉ. నావిని యింద్రు+డట్లన ఘనంపు( బ్రసన్ను(డు సుప్రసన్ను డై 


భూవరు(' డంజలించి సహ భూమిజ లక్కణు(డై వినమ్రుతం 
దా వచియించె దేవ వర! తద్ద ముదమ్ము నెడంద( బొందినన్‌ 
నా వలనం దగన్‌ నిజ మొనర్పుమ పల్ముదు నాదు మాటలన్‌ 


నా కయి విక్రమించుచు రణమ్మున( గాలుని( గాంచి నట్టి వా 
రా కపి వర్యు లెల్లరు మహాత్మ! సజీవము లేవ గోరెదన్‌ 
వీ(కను బోరి నా కొటజికు వీడిరి కూల(గ( బుత్ర దారలన్‌ 

నీ కృప(గాంచ నెంచెదను నేను సుఖమ్ముగ రాయ వారినిన్‌ 


బ్రతికింపుమా విపన్నుల( 

గృత యత్నుల శూరుల మృతికి భయపడని స 
న్నుత విక్రాంతప్టవ సం 

తతి నెల్ల బురందర! వినుత దయా హృదయా! 


మత్రియానురక్త మర్క టోత్తములు గ 
ణింప రేరు మృతిని నింపు కొలుప 

నీ ప్రసాదమునను నిర్జర గణ నాథ! 
వారు లేచి వచ్చు వర మడిగెద 


ఎలుగుగొడ్లు గోలాంగూలములు రుజలు వ్ర 
ణములు లేక పౌరుష మగణ్య బలము లడ 
రంగ మానద! రా(గ గాంచంగం గోరు 

వా(డ నీదు కరుణతోడ నేడు మదిని 


ఎక్క డుందురు వానరు లక్క డమర 

నాథ! మూల ఫలమ్ములు నదులు విమల 
ములు నకాల మైనను నిత్యము విలసిల్ల 
వలెను గరుణ వహించి యూ వరము నిమ్ము 


విని రాఘవుని మహాత్ముని 

యిన వంశోద్భవు వచనము లింపెసలారన్‌ 
మనమున మహేంద్రుడు వచిం 

చె నుత్తరమ్మును ముదమ్ము సెలగు విధమునన్‌ 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


వర మది నీ యడిగిన యది 

నర పుంగవ గొప్పదౌ( గన మును పలుక నే 
ను రఘూత్తమ! రెండు గతుల 

జరగు నటులె యందు వలన శంక వల దిటన్‌ 


లేతురు బుక్ష వానరులు లీలగ నెల్లరు రాక్షసాలి సం 
పాతులు ఘోర యుద్దమున భగ్న భు జానన తప్త దేహులున్‌ 
వీత రుజా వ్ర ణార్తు లయి విస్తృత వీర్య స పౌరుషాఢ్యులై 

యీ తజటేీ నిద్ర నుండి వెస నింపుగ లేచిన భంగి దోపగన్‌ 


బంధు మిత్రుల జ్ఞాతుల స్వజనుల ముద 
మార నింపుగ నెల్లరు నర్మిలిః గల 

యం గలరు సజీవులై యీ ప్లవగులు నిశ్చ 
యముగ భక్త వరులు నీకు నంచితముగ 


తనరు మహేష్వాస! తరులు 

ఘన చిత్ర సుమ ఫలముల నకాలము నందై 
నను భృశముగ విలసిల్లు ని 

క నదులు జల పూర్ణము లయి కమనీయముగన్‌ 


నిద్ర నుండి లేచిన భంగిని మును గాయ 
ములను గూడి యిప్పుడు గాయము లవి లేని 
కాయముల తోడ లేచిరి కపులు విస్మ 
యమ్ము నంది రెల్లరు నేమి యట యిది యని 


పరి పూర్ణార్ణుని రాముని 

సురోత్తములు గాంచి యంత స్తుతియించుచు నా 
నరవరు సలక్ష్మణు వచిం 

చి రిట్లు ప్రీతాత్ము లయి రుచిరముగ నంతన్‌ 


చనుమా రాఘవ వీడి వానరుల రాజా! నీ వయోధ్యా పుర 
మ్మునకున్‌ సీతను నూజిడింపుమ యశః పూర్ణాంగనా రత్నముం 


10. 


11. 


12. 


13. 


14. 


15; 


16. 


గని నీ యం దనురక్త భ్రాత భరతుం గాకుత్న! శత్రుఘ్నుతో 
® 
డను వీక్షింపుమ యార్తు నీ కొబికు( గట్టా తల్లులం జూడుమా! 


తే.గీ. ఏ౧ యభిషిక్తుఃడ వయి నీ వింపుగ నట 
బౌరులకు నిమ్ము హర్దమ్ము పార్థివేంద్ర! 
పలికి యిటుల సహస్రాక్షు డలరి సురల 


తోడ జనె విమానమ్ముల+ దూర్ణముగను 


కం. సురలకు నమస్కరించి నృ 
వరుండు రాముండు దన యవరజునితో వా 
నరుల కట విశ్రమింప(గ 
గరుణ నొసంగె ననుమతిని( గ్లమ మాబంగన్‌ 


కం. వెలిగిన దా హృష్ట జనుల 
నలరెడు చము వెల్లెడల మహా రఘుకుల చం 
ద్రుల రక్షణమున కశోభల( 
గలువల దొర వలన వెలుగు క్షణద పగిదినిన్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


యిరువది మూడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 124. 


రాము డయోధ్య కగ నుద్యుక్తుడు గాగ విభీషణుడు పుష్పక విమానమును రామునకై తీసికొని 
వచ్చుట. 


కం. నిసి నిదురించి తగిన రీ 
తి సుఖమ్ముగ మేల్కన నృపతి రఘూత్తమునిన్‌ 
వెస నంత విభీషణుడు గ 


తే.గీ. 


చం. 


కం. 


చం. 


దిసి పలికి జయమ్మును వినతి ననియె నిట్లున్‌ 


స్నానపు టంగ రాగములు స్వర్ణ విభూషణ వస్త్ర రాజముల్‌ 

మానిత గంధ మాల్యములు మంచివి దివ్య పదార్థ కోటినిన్‌ 

మానిను లూని హస్తముల మాన్యలు నిల్చిరి తమ్మికంటులే 
కానగ వీ రలంకరణ కర్మవిదల్‌ నిను స్నాతు( జేయంగన్‌ 


నన్న నుగ్రహింప( గొనుమ నర వరేణ్య! 
వాని నెల్ల ననగ విని బదు లిడె రఘు 
వరుడు సుగ్రీవ ముఖ్య పఫ్లవగుల స్నాన 
మునకు+ బిలువుమ రాక్షస ముఖ్య నాథ! 


భరతుడు నా నిమిత్త మట వంత మహా భుజు( డుండె( దా నిరం 
తరమును సత్య సంశ్రయు(డు ధర్మ రతుండు సుభోచితుండు నే 
నరయక వాని( గైక సుతు నా సుకుమారుని నల్ల నంబ రా 


భరణము లూన నో యసుర వర్యు(డ! స్నానము నాచరింప(గన్‌ 


చనుదు నయోధ్యకు వెసనే 

రినదే గద దారి యాపురికి దుర్గమమే 

కన మార్గ్లమ్ము భృశమ్ముగ 

నన రాముండు విని యిట్టు లసురేంద్రు( డనెన్‌ 


నరవర! చక్క నిన్నక దెినమ్మున( బంపెద నయ్యయోధ్య కం 
బరమణి తుల్య పుష్పక విమానము భ్రాత కుబేరు నుండి సం 
గరమున( దా జయించి దశకంఠుడు గొన్నది బల్మింగోరు న 
ట్లరుగును దివ్య మున్నది త్వదర్థము రాఘవ! భద్ర మయ్యెడిన్‌ 


చన గల వెట్టి యానమున సన్నుత యట్టి విమాన మియ్యెడన్‌ 
ఘన ఘన సన్నిభమ్ము మది గాఖీయ నంద కయోధ్యకున్‌ వెసం 
గను మిట నిల్చియున్నయది గలిన సదయ నా గుణమ్ము ౮ం 

౧ m3] 
చిన నిలు మొక్క ఘస్ర మిట( జెన్నుగ నాపయి స్నేహ మున్నచో 


తమ్ముని గూడి లక్ష్మణుని దారను గూడి విదేహ కన్యనున్‌ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


నెమ్మి సమస్త కామముల నిన్నిట నింపుగ గౌరవింప సై 
న్యమ్మును మిత్ర సంఘము ఘనమ్ముగ నేను దలంచి నట్టి క 
ర్మమ్మును స్వీకరింపుమ కరమ్ము ముదమ్ము వహించి చేయగా 


గౌరవమ్ము ప్రేమ కాకుత్ళ! స్నేహమ్ము 
® 
తోడ వేడు చుంటి టే(డ! నేను 
గింకరుండను ఘన కీర్తిమంత! యిటుల 
నరయ విన్నపంబ యాజ్ల కాదు 
csp 


పలుక నిటుల్‌ విభీషణుడు వాక్యము లింపుగ నాలకించి యి 
ట్టుల వచియించె రాము(డు గడుం గడు యుక్త వచస్సులం బ్లవం 
గు లసురు లెల్లరున్‌ వినగ గూరిమి మిత్రుడ! పూజితుండ( జే 
ష్టలను బరఘ్న! సాయమున సర్వ విధమ్ముల సౌహృదమ్మునన్‌ 


రాక్షసేశ్వర! నీ మాటలను విన నను 

మాట లేదు నిక్కముగను మనసు నాది 
భరతు వీక్షింప క్షిప్రమ్ము భ్రాతృ వర్యు 
నిపుడు త్వరపటుప( దొడంగె విపులముగను 


మున్ను చిత్రకూటమ్మున సన్నిధి యయి 
నన్ను మరలింప( దల వంచి మన్నన నడు 
గంగ'గా దంటి నెవ్వని గాంచ నెంతు 

వాని నో విభీషణ! క్షిప్ర మేను వినుము 


కాంచ( గౌసల్యను సుమిత్ర గైక నాయ 
శస్విని జననుల గుహుని సఘిుని పారు 
లను జనపదులం గూడి తలంతు ననుమ 


తింపు మైతిం బూజితు(డ( గోపింప వలదు 


నిలుపుమ విమాన వరమును 

లలి రాక్షస నాథ! సత్వరమ్ముగ నింకన్‌ 
వలయునె కృత కార్యునకుం 

దలంప వాస మది యసుర దక్ష! చెపుమా 


10. 


11. 


12. 


13. 


14. 


కం. 


ర 


తే.గీ. 


కం. 


కం. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


విని రాఘవేంద్రు పలుకులు 

సని యంత విమానము రవి సన్నిభమును వ 
చ్చెను గొని విభీషణుం డసు 

ర నాధథు(డతి వేగముగను రామార్థమ్మున్‌ 


కాంచన చిత్ర వికా సాంగము వర వైడూర్య మణి మయ పటుతర వేది 

కా విలసిత మండ పావృతమ్ము రజత శోభితము ధవళ సురుచిర ధ్వ 

జ పతాక భూషిత విపులమ్ము కాంచన పద్మ భూషిత ఘన భర్మ హర్మ్య 
లసితమ్ము కింకిణీ రవ నాదితమ్ము ముక్తామణి మయ గవాక్ష పరివృతము 
వితత మేరు శృంగ నిభమ్ము విశ్వకర్మ 

నిర్మితమ్ము ముక్తా రూప్య నిలయ వృతము 

స్ఫటిక చిత్రావృత తల నిచయ విలసిత 

సుంద రాస్తర ణాసన బృంద యుతము 


విమలతర పుష్పక విమా 

నమును మనోజవము నుంచి నరవరు నెదుటన్‌ 
సముదము విభీషణుండు త 

రము కాని దెదిర్చ నిలిచె రాముని చెంతన్‌ 


కని పుష్పకమ్ము( గామ గ 

మనమ్మును విమానము నగమ నిభము సౌమి 
త్రిని గూడి యచ్చెరువు నం 

దెను రాము(డుదార బలు(డు దెచ్చిన దానిన్‌ 


యిరువది నాలుగవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 125. 


రాముని కోరిక మేరకు విభీషణు(డు వానరుల నెల్ల ధన రత్న భూష ణాదుల సత్కరింప సంతసించి 
సీతా సమేత రాముడు లక్ష్మణునితో విభీషణ సుగ్రీ వాది వానర సమూహముతో నయోధ్యకు( 
బుష్బక విమానమున బయలుదేరుట. 


తే.గీ. 


కం. 


పుష్ప సంచయ భూషిత పుప్పకము వి 
మానము నునిచి దరి నున్న మాన వేంద్రు( 
గాంచి రామునితో నంజలించి పలికె 
ద్వరితు( డింకేమి నే*జేయ వలయు నంచు 


వినయముగా విభీషణుడు పేరిమి( బల్కఃగ లక్ష్మణుం డటన్‌ 
విన ననె నాత్మలో( దలచి వీరు డొకింత రఘూత్తముండు నె 
మ్మిని ఘన తేజు డారసి సమీప విలీషణు గారవమ్మునన్‌ 
వనచరులం గృతార్థులను బన్నుగ నెల్లర సత్కరింపుమా 


ధనము లనేక రత్న వివిధమ్ము లొసంగు విభీషణా! పుర 
మ్మును సమ రానివర్తు లని మూరుచు( బ్రాణ భయమ్ము వీడి పో 
రిన ముద మూని గెల్పితివి రే+గి భృశమ్ముగ నీవు విక్రమ 

మ్మున నసురేశ్వరా! బలమ మోఘము వర్తిల దుస్సహమ్ముగన్‌ 


చేసిరి కార్య మెల్ల గపి శేఖరు లల్లరు విత్త రత్నముల్‌ 
వాసిగ నిచ్చి యా పనిని భద్రముగా సఫలమ్ము సేియుమా 
చేసినచో గృతజ్ఞతను సిద్దుల కర్లుల కీగి మానదా! 

ఇ wm బా 


యీ సమయమ్ము నందు హరు లెల్లరు హర్షితు లాదు రాత్మలన్‌ 


త్యాగిని( బ్రీతిః జేర్చుకొను నాతని జాలి గలట్టీ వానినిన్‌ 
బాగుగ నింద్రియమ్ములను వారక నెగ్గిన వాని నెల్లరున్‌ 
వే(గక చేరు చుందు రిల బ్రీతి వచించుచు నుంటి నందుకే 
యీ గతి నెంచి స్నేహ మసురేంద్ర! విభీషణ! యాలకింపుమా 


ప్రేమ విహీనునిదన సం 

గ్రామము లందు వధియించు కరుణా హీనున్‌ 
భూమీశుని నిజ వాహిని 

యేమటక త్యజించు నింక నే(పు సెలంగన్‌ 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


పలుక(గ రాఘవు( డిట్టుల 

నలరి విభీషణు( డపుడు ధనాధిక రత్న 
మ్ములు పంచి యంచితముగ హ 

రుల బూజించె నసురేశ్వరుం డందటినిన్‌ 


కని రత్నార్థమ్ముల హరు 

ల నట్లు పూజింప బడ(గ రఘురాముం డె 
క్కెను వర విమాన మంక 

మ్మున నిడి లజ్ఞితను సీత మురిసి యనుజుతో 


నిలిచి యా విమానమ్మున నెమ్మి గౌర 
వించి తగ వానరుల నెల్ల నంచితముగ 
బల్కె రాముడు వీక్షించి వాన రేంద్రు 
నసుర నాథు విభీషణు నంత నిట్లు 


మిత్ర కార్య మెల్ల మేలుగ జేసిరి 
వానరర్ణభు లనివార్యముగను 
జను(డు మీర లింకః జక్క నచ్చిన రీతి 
ననుమతింతు మిమ్ము నార్యు లార౮! 


ఏది సేయ దగు సఘిని హితుని చేత 
బ్రేమ నీ చేత నది యయ్యె వెజిపు ధర్మ 
మందు(గలవా(డ! సుగ్రీవ! డెంద మలర 
నేగు కిష్కింధకు ససైన్య మింక వేగ 


నా యొసంగిన లంకను నైరృత ధవ! 
స్వీయ రాజ్యమ్ము నందు విలీషణ! వసి 
యింపు మింపుగ నెదిరింప నేరు సేంద్ర 
సురులు కారు సమర్గులు సుమ్మి నిన్ను 


అరిగెద నయోధ్యకు జనకు 
ని రాజధానికి ననుమతిని నసగ వలె నె 


10. 


11. 


12. 


13. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


ల్లరు నడుగుచుంటి మిమ్మా 
దరమున నన రాఘవుండు తద్దయు.ః బ్రీతిన్‌ 


విని సుగ్రీవుండు ప్లవగు 

లు నవ్విభీషణుః డసుర వరు(డు( బ్రాంజళులై 
కని రాఘవేంద్రు మనుజేం 

ద్రునిం బలికిరి వచనమ్ములు పరమ రక్తిన్‌ 


కన( గోరు వారల మయో 

ధ్య నెల్లరమును గొనిపొమ్ము దయతో నీతో 
వనముల నుపవనముల ముద 

మున విహరింతు మట మేము భూరి యశసీీ! 


కని యట నభిషేకార్డుని నిను నరేంద్ర! 
కని జననిని గౌసల్యను వినతి మ్రైక్కి 
యచిర మెల్లర మిండ్లకు నంతః దనిసి 
యే(గు వారము వెస మాన వేంద్ర! వినుము 


ఆ వచనమ్ములన్‌ విని మహాత్ము(డు గాంచి ప్లవంగ కోటి సు 
గ్రీవుని నా విభీషణుని బ్రీతిని నెల్లరః బలె నివ్విధిన్‌ 

నే వెడలంగ(' గూడి మిము నెమ్మి యగున్‌ ద్విగుణం బయోధ్యకై 
యో వర మిత్రులార! మది నుదృవ మింపుగ నంది నా కటన్‌ 


వానరుల గూడి సుగ్రీవ! వడి విమాన 
మెక్కుమ ప్లవంగ నాధథుఃడ! చక్కగాను 
రాక్షసేంద్ర! మంత్రుల గూడి రమ్యముగ వి 
భీషణ! యధిరోహింపుమ ప్రీతి నిపుడు 


వానరులను గూడి వాన రాధిపు( డెక్కె 
దివ్య పుష్పకమును భవ్య రీతి 
నవ్విభీషణుండు సామాత్యు డెక్కెను 
సంతసమ్ము మీటి సద్దుణుండు 


కం. ఘన మాకాొబేరం బా 
స నోత్తమం బెల్ల రెక్క( జక్క(గ నంతన్‌ 
మనుజేంద్రుడు రాము డొసగ 
ననుజ్ఞ నింగి కెగిరె వెస నాశ్చర్యముగన్‌ 


కం. అంచల( గూడి వెలుంగుచు 
సంచారం బాకసమున( జలుపు వర విమా 
నాంచితమున రాముడు గని 
పించె( గుబేరుని విధమ్ము వినుతు( డలరుచున్‌ 


తే.గీ. బుక్ష వానర వర్యులు రాక్షసులు బ 
లాన్వితులు దివ్య పుష్పక మందు నిబుకె 
అుంగక సుఖ మేపారగ నంగములకు 


నలరి కూర్చుండి రెల్లరు పులకితు లయి 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


యిరువది యేనవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 126. 


పుష్పక విమానమున నే(గుచు రాముఃడు సీతకు మార్గమున లంకా నగరము భండన భూమిని 
సంగర విశేషములు నల సేతువు వివరించుచు+ గిష్కింధలో సీత కోరంగ వాన రాంగనలను 
విమానమున నెక్కించుకొ ని యయోధ్యకు మరలుట. 


కం. అనుమతి నొసంగ రాము(డు 
ఘనుండు వర హంస యుక్త కమనీయము వా 
హన మెగిరె మారు తోద్ధత 
ఘన మేఘ నికాశ మంత గగనమ్మునకున్‌ 


20. 


21. 


22. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


నలు దెసల( బబిచి చూపులు 

పలికెను రఘు నందనుండు పన్నుగ గనిమై 
థిలిని శశి నిభాస్యను ప్రీ 

త లలిత వాక్యమ్ములను ముదమ్మున నిట్లున్‌ 


కైలా సాద్రి శిఖాభ శృంగ చయ యుక్తంబౌ త్రికూటమ్మునం 
దీ లంకా పురి విశ్వ కర్మ కృతమౌ యీదివ్యముం జూడు మా 
భీ లాంకస్థలి మాంస పంక రుధి రోపీతమ్ము రక్షో ప్లవం 


గాలిప్రక్షయ కారకం బవనిజా! యాత్మేశ్వరీ! కాంచుమా 


దత్త వరుడు రాక్షస గణ ధవు(డు పీడ 
లొసగు వాడు రావణు డిట నుర్వి పైన 
నిదుర నున్నవా(డు హతుడు నీ కొబికు వ 
ధించితిని విశాలాక్షి! కోపించి మిగుల 


కుంభకర్ణుండు ఘోరుండు గూలె నిచట 
నిహతు( డయ్యెః బ్రహస్తుఃడు నీరజాకి! 
చంపబడెను ధూమ్రాకు(డు సమర మందు 
హరి వరేణ్యుం డయిన యట్టి హనుమ చేత 


హతు(డా విద్యున్మాలి వి 

త తాత్ముని సుషిణు చేత ధరంగూలెను దు 

ర్గతి నింద్రజిత్తు రావణి 

యతుల బలుని లక్ష్మణుని మహాత్ముని వలనన్‌ 


రక్షో వీరుని ఘోరు నా వికటు నాలం బందు నా యంగదుం 
డక్షోభుండు వధించెః దత్తిశిరుః డంకాసహ్యు( డింకన్‌ విరూ 


పాక్షుం డుగ్ర మహోదరుం డసహనుం డాజిన్‌ మహాపార్స్వు(డున్‌ 
దక్షుం డైన యకంపనుండు నితరుల్‌ దర్పాంధులై చావగా 


అతికాయుండు నరాంతకుండు మటీ గర్వాంధుండు దేవాంతకుం 
డతు లోత్సాహులు నాజి( గుంభు(డు నికుం భాఖ్యాసురుండుం బ్రభా 
యుత సత్సుత్రులు కుంభకర్ణునకు యుద్దోన్మత్తు(డున్‌ మత్తు( డిం 


కం. 


కం. 


కం. 


కం. 


కితరుల్‌ దంష్టు(డు వజ్రదంష్టుడును దేవీ! కూలి రంకమ్మునన్‌ 


మకరాక్షుం డని దుర్భ్ణయుండు సమసెన్‌ మత్సాయ కౌఘమ్ముచే 
నకటా దుర్మతి శోణితాకుడును యూపాక్షప్రజఘ్నాదులున్‌ 
వికలాంగవ్రజు లైరి యంకమున నుద్విగ్నాత్ములై యుద్ధమం 
దు కరాళుండగు యజ్ఞశత్రువును విద్యుజ్జిహుు(ఃడుం గూలిరే 


ఘన భీభత్సుః డకంపనుండు నగ సంకాశుండు సుప్తఘ్ను:డున్‌ 
ఘన వీర్యుం డగు సూర్యశత్రువును సంగ్రామమ్ములో బ్రహ్మశ 
త్రుని యుక్తంబుగ నన్య వీరులును ఘోరుల్‌ భగ్న దేహమ్ములం 
జని రా కాలుని వీటి కెల్లరును రక్షః కాంతు దుర్నీ తినిన్‌ 


ఇక్కడ మండోదరి యను 

రక్కసుల విభుని సతి యితర సపత్నులతో 
స్రుక్కెను భాష్పమ్ము లొలుక 
మిక్కుటముగ రావణుండు మేదిని గూలన్‌ 


ఇక్కడి తీర్థము గనుమా 

యిక్కడలిని దా(టి సీత యింపుగ నిసి మే 
మెక్క(డ వసించి యుంటిమొ 

చక్క(గ నంభోజ నయన! సదమల చరితా! 


కనుమా దుష్కర సేతువు 

వననిధి( గట్టితిని నేను బన్నుగ దా(టన్‌ 
వనజాకీ! నీ కొబికై 

వినుమా నలసేీతు వన(గ విదితం బిదియే 


కను మక్షోభ్యం బీ కడ 

లి నపారము నూర్మి చయ సలిల నిలయమ్మున్‌ 
ఘన వరుణాలయమును గ 

రన యుతమును శంఖ శుక్తి సద్విలసితమున్‌ 


కనుమ హిరణ్య నాభమును గాంచన శైల వరమ్ము మైధిలీ! 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


తే.గీ. 


తే.గీ. 


హనుమ కొసంగ విశ్రమము నర్గవ తోయము నుండి లేచె బ్రీ 


తిని నిట జూడు మప్పరమ దేవుడు పూర్వము సాగరుండు కు 


కిని(దగ లేచి యిచ్చటను జెన్నుగ నం గరుణించె నత్తటిన్‌ 


సాగర బంధనం బన(గ( జక్క(గ ముజ్జగ మందు ఖ్యాతినిన్‌ 
బాగుగ వెల్లు తీర్థ మిది పాతక నాశక పావనమ్మునౌ 
భాగము రాక్షసోత్తము(డు వచ్చిన చోటు విభీషణుండు న 
న్వేగమ కోరగా శరణు విజ్ఞుఃడు జానకి! రావ ణార్తినిన్‌ 


తరుణి! కిష్కింధ సుగ్రీవు పుర వర మిది 
చిత్ర కాననమ్ముల విలసితము సతము 
వాలి చంప బడె నిచట బాణ మొకట 


నపుడు నా చేత గినుక ధరాత్మజ! కను 


వాలి పాలిత పుర వరమును గిష్కింధ 
నరసి సీత పలుకు లనియె నిట్లు 

వినయ మార ల్రీతి వెలయ సంభ్రమ మెద 
రాముని బతి( గాంచి రమ్యముగను 


నే వెడలంగ నెంతు తరుణీ మణి తార కపీంద్రు భార్య సు 
గ్రీవుని దార లన్యలును స్త్రీలును వానర కోటి దారలున్‌ 
భూవర! నాదు వెంట జన భూరి పురంబున కయ్యయోధ్య కీ 
వీ వర మిమ్ము నాకు నిట నింపుగ నాథ! దయారమానసా! 


ఇట్లన జనకాత్మజ రాము డట్లగు నని 
యవ్విమానము( గిష్కింధ నాపి చక్క 
రాఘవుండు సుగ్రీవుని రాజు నరసి 
పలికె నింపుగ నివ్విధి వాక్యములను 


ప్రీతిని వానరర్దభ! హరిప్రవరుల్‌ నిజ దారలం దమిన్‌ 

సీతకు నుండ దోడుగను శీఘ్రుమ తోడ్కొని రాగం బల్కుమా 
చూతము పట్టణమ్ము నతి సుందర మైన యయోధ్య నింపుగా 
నీ తటి నంచు నవ్విధి హరీశ్వర! నీవును రమ్ము వేగమే 


20. 


21. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


నావిని గొప్ప తేజుడు నృనాధు(డు వల్కం(బ్లవంగ నేతసు 
గ్రీవు(డు శ్రీ విరాజితు:డు ప్రీతిని గూడి ప్లవంగ కోటినిం 
దా వెస(జేరి యంతిపురి తారను భార్యను గాంచి యిట్లనెం 
బావని సీత కోరగను బార్జు డనుజ్ఞ నొసంగె మీ కిటుల్‌ 


హరుల దారల నెల్లర నంచితముగ( 

గూడి ప్రియ! యేగగ నయోధ్యకు ననుమతి న 
సంగె రండు త్వరితముగ నంగనా మ 

ణి! దశరథుని దారలను జాచెదము తార! 


విని సుగ్రీవుని పలుకులు 
తను శోభల( గరము వెల్లు తారా సతి యం 
త నగచరుల భార్యా మణు 
ల నెల్లరను బిలిచి పల్కుల ననియె నిట్లున్‌ 


అనుమ తించిరి హరు లల్ల హరి విభుండు 
కూడ నేగ నయోధ్యకు( గూర్మి నొస(గు 
కార్య మియ్యయోధ్యా పుర గమన మెంచ 
నాకు సత్వర మి(క రండు నాతులార! 


పార జానపదుల తోడ మూరి రాము 
డయ్యయోధ్యలో' జొచ్చుట యా దశరథు 
నెల్ల భార్యల య్రైశ్వర్య మెల్ల గాంచు 
టయును బ్రీతి నొసంగు నెడంద నాకు 


వార లలంకరించికొని వానర నారు లనుజ్ఞ నీయంగాః 

దార యధథ్‌ోక్త రీతిని? బ్రదక్షిణ మింపుగ నాచరించి సీ 

తా రమణీ మతల్లి వర దర్శన కాంక్షలు వేగ హర్ష మే 
పారఃగ నవ్విమానమును నంగన లెక్కిరి సంభ్రమమ్మునన్‌ 


వారిని గూడి విమానము 
నారసి యెగురంగ రాము డవనిజ తోడం 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


జేర వెస బుష్యమూకము 
నారీ మణి సీతం+గాంచి నరవరు( డనియిన్‌ 


కంటె స విద్యు దంబుద నికాశము శైలము బుష్యమూకముం 
గంటిని వానరేశ్వరుని గాంచన ధాతు విరాజి నద్రినిన్‌ 
వెంట జరింప లక్ష్మణు(డు బ్రీతిని నిచ్చట దొల్లి వాలింగ్రా 


కం. 


తే.గీ. 


ల్లంటిరొ చంప బల్కితిని( గంటకు వానరు భ్రాతృ బాధకున్‌ 


ఇది పంపా నది చూడుము 
ముదమారగం బద్మ చిత్ర భూరి వనమ్ముల్‌ 
సుదతీ వెలయం గుందితి 
నెద నిన్నరయమి భృశంపు టేపు సెలంగన్‌ 


దీని తీర మందు శబరి నేను ధర్మ 
చారిణిం గంటి వైదేహి! చారు నేత్ర! 
భయదు యోజన బాహు గబంధు నిచట 
నే వధించితి నప్పుడు నీరజాకి! 


29. 


30. 


31. 


మూనుగ గోచరం బిచట మానిని! పాదప రాజ మీ జన 
స్థానము నందు బల్లిదు(డు తద్ద జటాయువు మేటి పక్తులం 
దా నిట సీత! నీ కొబికు ధాత్రిని గూల దశాస్యుః డుగ్రుడై 


తే.గీ. 


కం. 


వీనిని ఘోర యుద్ధమున భీమ నిశాటుఃడు గొట్ట: గ్రూరతన్‌ 


ఖరుని దిన్నగం జరియించు శరముల వధి 
యించిన స్థల మిది త్రిశిరు నిద్ధ బలుని 
దూషణుని రక్కసుల బల్లిదులను జంపి 
నట్టి మన యాశ్రమం బిది యంబుజాకి.! 


మన పర్ణశాల యియ్యది 

కనబడు చున్న దిట( జిత్ర కానన మందున్‌ 
నిను నెచ్చట రావణుడే 

గొని పోయెను బల్మి చూడు కోమలి! యిదియే 


32. 


33. 


34. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఇది పావన గోదావరి 

సదమల జల పూర్ణ మవనిజ! కనుమ రమ్యం 
బిది ముని యగస్త్యు నిలయము 

కదలీ వన శోభితమ్ము కనబడు చుండెన్‌ 


వెలుగుచు సుతీష్ణుని మహాత్ము స్వీయ సుంద 
రాశ్రమము దృశ్య మిచ్చట యరయు మింక 
ను శరభంగు నాశ్రమము మును చనుదెంచె 
నెచటకు( బురందరుం డదియె యిది కనుమ 


కన(బడు చుండె( దాపస నికాయము లిచ్చట యత్రి యెచ్చటన్‌ 
ఘను(డన లార్క సన్నిభు(డు గ్రాలు విభుం డయి యిచ్చ టే మహాం 
గు నసురునిన్‌ విరాధు నతి ఘోరుని( జంపితి సీత! యిచ్చ టీ 
వనమున నీవు తాపసిని( బన్ను గ గంటివి దర్మచారిణిన్‌ 


తనుమధ్య! చిత్రకూటము 
ఘన శైలము రమ్యముగ బ్రకాశించుచు నుం 
డె నిచట కైక కుమారు(డు 
నను వే(డ(గ వచ్చియుండె నరవరు( డిటకున్‌ 


ఇది యా యమునా నదియు 
న్నది కనబడి దూరముగ వనమ్ములు వెలుగం 
గం దనరి చిత్రమ్ములః గను 

మ దరి భరద్వాజు మఠము నడరగ శ్రిలన్‌ 


కాన వచ్చు చుండె గంగా నది త్రిపథ 
గ కడుపావనము జనక కుమారి! 
కాననమ్ము లెల్ల నానా ద్విజ గణా వృ 
తమ్ము లింక బుప్పితమ్ము లరయ 


శృంగిబేర పుర మదివొ స్నేహితుండు 
గుహుడు నం గలిసిన చోటు కోమలాంగి! 
యూపమాలినిగను సరయూ నదిని వి 


35. 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


విధ తరు కుసుమ రాసుల వెలయు దాని 


తే.గీ. అదివొ కనిపించు చున్నది యయ్యయోధ్య 
రాజధాని నా తండ్రికి రమణి! కనుమ 
తిరిగి వచ్చితి మింపుగ దేవి! వంద 
నమ్ము లాచరింపుమ భక్తి పమ్మ మదిని 


కం. హరులు విభీషణు తోడ న 
సురు లొల్లరు నెగిరి యెగిరి జూచిరి యా సుం 
దర పురము నయోధ్య నచట 
మురియుచు నవ్వేళ డెందముల నధికముగన్‌ 


తే.గీ. ధవళ హర్మ్య మాలికలను దనరు దాని 
గడు విశాల కక్షలు హయ గజము లడరు 
పురము గనిరి ప్ట్లవగులు నసురులు నింద్రు 
ని యమరావతి భంగిని నెగడు దాని 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


యిరువది యావ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 127. 


రాముడు భరద్వాజుని యాశ్రమమున కరిగి నమస్కరించి యయోధ్యా నగర క్షేమమును భరతుని 
మాతల కుశలమ్ము నెటుంగుట. 


కం. పదునాలు గేండ్లు పరిపూ 
ర్తి దనర నైదవది యైన తిథి నరుదెంచెన్‌ 
ముద మార లక్ష్మ ణాగ్రజు 
డెదను భరద్వాజు దరికి నెరయగెను భక్తిన్‌ 


42. 


43. 


44. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


Au 


ఓజ నమస్కరించి పురుషోత్తము+ డిట్లడిగెన్‌ వెసన్‌ భర 
ద్వాజుని దేవ! వింటిరె స్వ పట్టణ భద్ర మనామయమ్మునుం 
దేజుఃడు యుక్తుఃడై చనునె ధీమతి యా భరతుండు పల్కు(డీ 
నా జననీ మణుల్‌ ధర ఘనమ్ముగ నుండుదురే స జీవలై 


అన నిట్టుల గాకుత్ఫుఃడు 

విని ముని నవ్వుచు ననె రఘు వీరుని తోడన్‌ 
మినుకులను భరద్వాజుడు 

మనమున సంతోష మడర మాన్యుం డిట్లున్‌ 


పంక మంటంగ భరతుండు వనరు చుండి 
జడల నూని వేచుచు నుండె నడరి నీదు 
పాదుకుల గౌరవించుచు భద్ర గతిని 

నెల్ల రున్న వా రచ్చట నిండ్ల లోన 


మున్నిట( జీర వస్త్ర ధరు భూజ తృతీయుని( జొచ్చు వానినిన్‌ 
నిన్ను నరణ్య మత్తణిని నీరజ లోచన! రాజ్య దూరునిన్‌ 
మన్నన నుంచి ధర్మమున మానవ పుంగవ! కేవలమ్ముగా 
నెన్ని త్యజించి సర్వము నరేంద్రుని యానతి( బాద చారివై 


దివమున సర్వభోగ వితతిం ద్యజియించిన దేవు వంటి మా 
నవ వర! నిన్నుగాంచ( గరుణా రస పూరిత మానసుండ నై 
తి వినుము కైక వాక్కుల రతిం గొని మూల ఫలాశి వై మహో 
గ్ర వనిని సంచరించి నను గాంచ(గం జేరిన నాడు రాఘవా! 


నేడు సిద్ధార్థుఃడవు నయి నీవు రాగ 
బంధు మిత్ర యుతమ్ము గ బార్ధివేంద్ర! 
నిన్ను వీక్షింప విజితారి నీరజాక్ష! 
సంతసం బుద్భవించె నితాంత మాత్మ 


స సుఖ దుఃఖము జనస్థానమం దీ వందినది యెల్ల రాఘవ! యాత్మ నెజుక 
నాకు ద్విజులు వే(డ నరవర్య! తాపసులను గాచు చున్నట్టి రామ! నీదు 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె.. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


భార్య రావణు చేత వన మందు దొంగిలింప( బడుట మారీచు(' బడతి పీత 


గాంచుట యంతటః గాంతాపహరణమ్ము సూచుటయు+ గబంధు సువ్రత! ఎస 


జనుట పంపకు సుగ్రీవు ఘనుని చెలిమి 
వాలి వధ సీత వెదకుట వాయు తనయు 
కర్మ మవనిజ( గనుట లంకా దహనము 
నలుడు సేతువు నిర్మించిన విధ మెల్ల 


బంధు మిత్ర సూ నామాత్య స్వబల యుతము 
దేవ కంటకు రావణు ద్రెంపుటయును 

సుర సమాగమ మొస(గుట వరము లలరి 
నా తపశ్శక్తి నేరుదు నర వరేణ్య! 


అవని రాఘవేంద్ర! యఖిల ప్రజలకు గో 
విత్త ధాన్య మిత్ర వితతి గౌర 

వమున కర్ణము నరవర్య! మిన్న యగును 
జనని జన్మభూమి స్వర్గమునకు 


ఏ(గుదు రయోధ్యకు( బలుక 

బాగుగ నా శిష్యు లచటి వార్తల నెల్లం 

జే గొను మిత్తు వరము రే 

పేగు మయాధ్యకు గ్రహించి యీ సత్తియలన్‌ 


అట్లైె యంచు రాము(డా గిర లౌాదల 
నూని రాజ తనయు+ డుత్తమముగ 
నడిగె వరము నిట్లు పుడమి విభుండు శ్రి 
మంతు నా మహర్షి సంతసమున 


ఒప్పుగ నకాల మందు నయోధ్య కగు 
దారి దరులు తేనె లొలుకు భూరి ఫలము 
లమృత గంధ యుక్తమ్ముల నడర నిమ్మ 
నేకముల వివిధముల మునీంద్ర! కరుణ 


ప్రతిన నొసగ నట్లె యగు న 


10. 


11. 


12. 


13. 


14. 


ని తాపసుం డెల్లెడలను నెగడిన వంతన్‌ 
వితత దివపాదపమ్ముల 
గతి నచ్చటి పాదపములు కమనీయముగన్‌ 


తే.గీ. ఫల సమృద్ధమ్ము లయ్యె నిష్బల తరువులు 
పుష్ప హీనము లయ్యెను బుష్బ్ప వంత 
ములుగ శుష్క తరులు పత్రముల వెలింగె 
మూడు యోజనముల దారి నోడె( దేనె 15. 


కం. వానర వర్యులు ఫలముల 
నూనిరి తమకమ్ము మీటి నుత్సాహముతో 
నా నాకమ్ము జయించిన 
వైనము హర్షాన్వితు లయి బహు విధ ఫలముల్‌ 16. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


యిరువది యేడవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 128. 


రాముని యాజ్ఞ దల దాల్చి హనుమంతుడు శృంగిబేర పురమున గహునకు( గుశలముగ 
రాముని పునరాగమనమును దెలిపి నందిగ్రామమున కరిగి భరతుని దర్శంచి రాముని 
వృత్తాంతము తిరిగి రాకను దెలుప భరతుడు పరమానంద మంది హనుమంతుని సత్కరింప( 
దలంచుట. 


కం. కనితా నయోధ్య రాముడు 
ఘనత్వరిత విక్రముండు కడగి ప్రియ మొన 
ర్ప నృవరుఃడు దృష్టి సారిం 1. 


చం. 


తే.గీ. 


చం. 


కం. 


చి నగచరులపై( గని హరి శేఖరు హనుమన్‌ 


అరిగి పురం బయోధ్యకు మహాత్మ! ప్లవంగ వరేణ్య! శీఘ్రమే 
నరవరు నింట నెల్లర యనామయ మీ వెటు(గంగ నొప్పు నో 
హరి వర! శృంగిబేర పురి నా గుహు( గాంచి యరణ్య వాసినిన్‌ 
వర నిషధాధి నేత నిజ భద్రము జెప్పుమ నాదు వాక్కులన్‌ 


నేరిన నాదు క్షేమమును నిల్వ నరోగిగ వీత బాధలన్‌ 

మారుతి! యందు నా గుహుడు మానస మందు సమగ్ర హర్షమున్‌ 
దారిని నీ కయోధ్యకు ముదమ్మునః జెప్పును బల్కు నింపుగా( 
బేరిమి తోడుతన్‌ భరతు వృత్తము నా సమ మిత్రు( డెన్నగా 


పలుకుమ నాదు మాటలను భార్యను లక్ష్మణు( గూడి యున్న నా 
సలలిత సౌఖ్య మెల్ల నట సర్వము నా దగు కార్య సిద్ధినిన్‌ 
లలనను జానకీ సతిని రావణు డుగ్రుడు దొంగిలించుటం 
గలియుట వానరోత్తముల కాంతుని( గ్రన్నన వాలి గూల్పుటన్‌ 


మైధిలీ మార్గణమ్మును మారుతాత్మ 

జా! యనంత తోయ మయము సాగరమును 
నీవు దాటి చూచిన గతి బావని! వచి 
యింపు మింపుగ భరతున కెల్ల నచట 


కడలిని వేగ డాయుటను గ్రాంతిని సాగర దర్శనమ్మునుం 

వడి వడి సేతు బంధనము భండన మందు దశాస్యు( జంపుటం 
బడయుట నే వరమ్ములను వజ్రి నదీశ సరోజయోను ల 

య్యెడ నిడ( బల్కుమీ హనుమ! యీశ్వరు సద్దయః+ దండ్రి గూడుటన్‌ 


వచ్చిన వానిగా నిటకు వానర నాథుని రాక్షసేంద్రునిం 

జెచ్చెర నుంచి తోడుగను జీల్సి విరోధుల నెల్ల గీర్తి నే 

నిచ్చ వహించి కార్యము ఫలింప బలాఢ్యులు స్వీయ మిత్రులే 
వచ్చుచు నుండ వెంట దమి వాయుజ! తమ్ముని తోడ( జెప్పుమా 


ఇది విన్న భరతు డెబ్బం 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


గిందాల్చు నాకారము నెటిీ(గి కొనుము నాకై 
యెద దా నెవ్విధి వర్తిలు 


నది యెల్ల గ్రహింప వలయు నాత్మ హరీంద్రా! 


అచ్చటి కథల నెల్ల నీ వరయ వలయు 
భరతు నింగితముల ముఖ వర్ణముల వ 
చనముల నిజముగ నచట సంగ్రహింప 
వలయు నరసి వివరముగ వాయు తనయ! 


సర్వ కాల సమృద్ద మఖర్వ భూమి 

wm 
హస్తి తురగ రథ వర సమావృతమ్ము 
రాజ్యము పితృ పైతామహ ప్రాప్త మెవరి 


మనము మరలింప కుండును హనుమ వినుము 


కూడికొనంగ రాజ్యమును గోరిక కల్గిన బాలనమ్ముపై( 
బాడిగ నాత( డేలు ని(క వారక రాజ్యము నెల్ల బ్రీతిమై 
టే(డయి వాని బుద్ధిని నెటింగి కపీశ్వర! వాని యత్నముల్‌ 
తోడన రమ్ము నేరి తగ దూరము సాగక మున్న మే మిటన్‌ 


ఆనతి నీయ నివ్విధము హర్షమునన్‌ హనుమంతు డంతటన్‌ 
మానవ రూపధారి యయి మారుత సూను( డయోధ్యకై వెస 
న్మానుగ బైకి( దా నెగిరె నాగులకై వినతా సతీ మహా 

సూను(డు మించు భంగి కపి శూరుల ముఖ్యుడు సంభ్రమమ్మునన్‌ 


ఎగిరి తండ్రి మార్గమున ద్విజేంద్ర నిలయ 
మందు గంగా యమునల సమంచితంపు 
సంగమమ్మును దాటి యా శృంగి బేర 
పురము సొచ్చి కూడి గుహుని మురిసి పలికె 


రాముడు నీదు స్నేహితు(డు రామను తమ్ముని గూడి యింపుగా 
నా మను జేశు( డడ్గెను గుహా! కుశలమ్మును నిన్ను క్షేము(డై 

తా ముని చెంత నిల్చి నిసిదాపసు నానతి నూని కాంచని 
న్లోముగ సత్య విక్రము(డు కూరిమి వచ్చు నిషాద రాడ్వరా ! 


10. 


11. 


12. 


13. 


14. 


తే.గీ. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


పలికి తేజస్వి కపి గగుర్పాటు వొడమ 
వేగవంతుండు మారుతి వేగముగను 
బె కుటీకె నవిచారము వీ(కం జాగ 
దొడ(గె నాగక యెచట సంతోషముగను 


కాంచె రామతీర్ణమ్మును గాంచె నదిని 
వాలుకినిని వరూధిని బావనంపు 
గోమతిని సాల వనమును భీమమును వి 


శాల జనపదముల( గాంచె జాల జనుల 


త్వర త్వర యే(గి దూరము ప్లవంగ వరేణ్యుఃడు స్త్రీలు వృద్ధులుం 
దిరుగగ నుండ వెంటను రతిం దమ పిల్లలు సేరె శిఘ్రమే 
తరువుల నంది పేరున శ్రుతమ్ము భృశమ్ముగ గ్రామ మందు జై 
త్ర రథము బోలు నట్టి వని రమ్యముగా+( గనిపించు దానినిన్‌ 


గురు నగరం బయోధ్య కొక క్రోశపు దూరమునన్‌ జటాధరున్‌ 
భరతు( గృశాంగు నాశ్రమ నిబద్ధుని నింపిరి గాత్రు( ద్వక్కు టం 
బరు ఫల మూల భోజనుని వల్కల వస్తుని దాప సాభునిన్‌ 
గురు పద చింత నార్తి( గనె గూరిమి దాంతుని ధర్మ చారినిన్‌ 


పరఃగచు నుండగా జడల భారము బ్రహ్మ బుపిప్రభా నిభున్‌ 
సురుచిర నీతిమంతు నతి సుందర చిత్తుని గారవించుచున్‌ 
విరివిగ నన్న పాదుకల బృధథ్విని* గాచుచు నున్న వాని నా 
భరతుని నాల్లు వర్ణముల బన్నుగ+ బ్రోచెడు లోక రక్షకున్‌ 


సచివులు నా పురోహితులు సద్దుణు లుండ సమీప మందు స్వీ 
య చమువు సాయ ముండ సమంచిత రీతిని గావి చీరలన్‌ 
రుచిరము లూని నట్టి జనులుం దన నింపుగ జుట్టు ముట్టణగా( 
బ్రచురపు ధర్మవత్సలుని రాజకుమారుని బౌర యుక్తునిన్‌ 


ధర్మ విదు'దను వూనిన ధర్మ మపర 
మనగ నున్న వానిని గాంచి హరివరుండు 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


కం. 


పలికె నంజలి ఘటియించి పలుకు లిట్లు 


మారుతి పరమ నిపుణుండు మాట లందు 


దండకారణ్యమున మున్ను తాప మంది 
తెట్టి చీర జటా ధారి నెంచి రాజ! 
యటి కాకుత్సు(డు కుశల మడిగె నిన్ను 
టబ (డ] 
నేడు ప్రియము పలుకు చుంటి వీడు వగను 


దారుణ శోకము వీడుమ 

వీరా! యీూక్షణము నంద ప్రీతిని భరతా! 

నీ రాముని భ్రాతను వెస 

గారవముగ(' గలయం( గలవు కలవర మేలా 


రావణు రాక్ష సాధముని రాముడు సంపి గ్రహించి జానకిన్‌ 
దేవిని సిద్ధినిం బడసి తిన్నగ బల్లిదు లైన మిత్రులన్‌ 

భూవర! గూడి నిం గదియు మున్నిడి లక్ష్మణు జానకీ యుతుం 
డై వెస నింద్రు వెంట శచి హర్ష సమేతము సాగు నట్టులన్‌ 


అన హనుమంతుం డిట్టుల 
విని భరతుడు కైక సుతుడు పృథ్విని( గూలెన్‌ 
ఘన హర్షమ్మున మోహ 
oa 
మ్ము నంది యెద లోపల భృశముగ నొక్క ద్రుటిన్‌ 


అంతట లేచి భరతుండొ 
క్కింత తడవున కెద నూటిడిల్లి తగ హనూ 
మంతుని వీక్షించి పలికె 
సంతస ముప్పొంగ నిట్లు సంభ్రమ మడరన్‌ 


తడిపెం గౌశగిలి ప్లవగుని 

వడి హర్షాశ్రువుల( గరము వాయుజు నంతం 
గడు సంభ్రమమున నా భర 

తుడు శ్రీమంతుడు కడింది తుష్ట్రుం డగుచున్‌ 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


చం. 


తే.గీ. 


నరు:డవొ నీవు దేవు(డవొ నాకు బ్రియమ్మును దెల్పితిట్టులన్‌ 

వరముగ లక్ష గోవులను వంద పురమ్ముల నిత్తు( గన్నెలన్‌ 

ధరంగొనుమా పదాటుగుర దారల( గుండల రాజి తాస్యలన్‌ 

సురుచిరలన్‌ మహాత్మ! కడు సుందర దాసుల నిత్తు వారికిన్‌ 28. 


పసిడి వర్ణపు వారిని స్వర్ణ భూషి 

తలను సంపన్నలను మంచి కులమున జని 

యించి నట్టి వనితల ననేకుల నస 

గుదు ముదము మీటి గొను మీవు కోర్కి తీర 29. 


విని రాము వింత రాకను 

మనుజేంద్ర సుతు(డు ముదమ్ము మనమున నిండం 

గన నెంచి రాముని వచిం 

చెను భరతుం డిట్లు సంతసిల్లి వచనముల్‌ 30. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


కం. 


కం. 


యిరువది యినిమిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 129. 


సీతా రామ లక్ష్మణుల వనవాస విశేషములను హనుమంతుడు భరతు( డడుగ నెల్లరు వినుచుండ 
వివరించుట. 


వనమున బెక్కేండ్లు చరిం 

చిన నా నాథుని కథ నిట జేకుజ ముదమే 

వినుచుంటిని గద రఘు రా 

ముని చరితమ్మును వచింపుము వెస మహాత్మా! 1. 


మానవుడే జీవించిన 2. 


ర 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


యానందము వంద యేండ్ల కైనను గను వా( 
డీనానుడినా యందు న 
హో నిజ మైనది దల(ప సముచితపు రీతిన్‌ 


రామున కా ప్లవంగులకు రమ్యపు సంగమ మెట్టు లెక్క డే 
సీమల గల్లె నెవ్వరినిః జేర లభించెను జెప్పు మడ్గగా 

నో మహితాత్మ! సత్యమును యుక్తముగా నడుగంగ నట్టులన్‌ 
గోముగ బీఠ మిచ్చి హరి కూర్చొని చెప్ప దొడంగె నిట్టులన్‌ 


ఓ మహాభుజ యుగ్మ! నీమాత కట్లు వరము లీయ( బడినవొ రాము డెట్లు 


వనములకై వెస( బంప( బడెనొ పుత్రు పై నార్తి జనకుండు వ్రాలౌ నెట్లు 
రాజగృహము నుండి రప్పింప( బడి తెట్లు దూత వరేణ్యుల చేత నీవు 
సేరి యయోధ్యను గోర కుంటివి రాజ్య మెట్టీవు శీఘ్రమ యేగి చిత్ర 
కూట గిరికి రాజ్య మొసగ గూడ దనియ 

నెట్లు రిపు నాశకు(డు భ్రాత యెంచి నీతి 

రాజు నానతి తల దాల్చి భ్రాత పాదు 

కుల గ్రహించి మరలి తీవు కలత నెట్టు 


నిజముగ నిది యెల్ల నీవ యెటుంగుదు 
తెల్లముగను జన(గం దల్లడిల్లి 

నీవు జరిగిన కథ నే నుడివెద రామ 
చరిత మెల్ల నీకు జక్కణగాను 


వెడల(గ నట్లు నీ వడవి భీకర మయ్యె మృగద్విజాలితో 

నడలుచు మిక్కుటమ్ముగను నార్య జనావృతమై భృశమ్ముగా 

వడి వడి జొచ్చె రాఘవుడు వ్యాఘ్ర కరీంద్ర మృగేంద్ర జంతువుల్‌ 
వెడవెడ( దిర్గు చుండగ నభీతిని భైరవ దండకా వనిన్‌ 


చను చుండ వారి యదుటను 
వనమున ఘోర నినదమ్ము పరగ గన్ప 
ట్టైను బల్లిదుడు విరాధుడు 


కని యూర్థ్వభుజుని నథో ముఖ మడరు నసురున్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


లేపి వానిని ఘోరు గర్జించు చున్న 
గజ మనగ గుంట లోన ముఖమ్ము దనర 
నడుగు వైపున వైచిరి యన్నదమ్ము 


లంత రామలక్ష్మణులు నితాంత బలులు 


దుష్కరపు( గర్మ మొనరించి దొ డ్డ్లబలులు 
రామ లక్ష్మణు లవ్విధి రమ్యపు శర 
భంగు నాశ్రమమ్ము గనిరి వనము నందు 
వారు మునిమాపు వేళను భక్తి తోడ 


దివ మరుగ శరభంగుడు దివ్య మునివ 
రేణ్యుడు మునులకు నర వరేణ్యు( డంత 
వందనము లాచరించి సభక్తి కదిసె 


నంత దా జనస్తానము నలరి మిగుల 


కదిసెను గాంత శూర్పణఖ కైెణప భామయె కామ సక్తయై 
పదపడి రాము నాజ్ఞః గరవాలము తోడుత లక్షణుండు వే 
విదిలిచె ముక్కునుం జెవుల వీర వరేణ్యు(ఃడు రాము డత్తణిం 
దుది' బదునాల్లు వేవురను దుష్ట్రుల( జంపెను దత్శులమ్మునన్‌ 


కయ్యమునకు నడరి కలసి వచ్చిన రక్క 
సులను రాము డొకడు చోద్యముగను 
బగటి నాలుగవది భాగములోన ని 
శృేషముగ వధించె శీఘ్రు గతిని 


దండకారణ్య వాసుల దాపసుల కొ 

సంగ విఘ్నములను గాంచి చంపె వేగ 
రాఘవుండు రణము నందు రక్కసు ఖరు 
దూషణు( ద్రిశిరసుని గూల్చె( దూర్ణముగను 


అంత శూర్పనఖ కలంత సెంది కదిసె 
రావణు నసుర పతి రావణ సి 


డపుడు రత్న మృగపు టాకృతి మారీచుః 


10. 


11. 


12. 


13. 


14. 


ఆ.వె. 


కం. 


చం. 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


డూని లోభపబచె నుర్వి సుతను 


సీత గాంచి మృగము ప్రీతి బలికె దీని 
బట్టి తెచ్చి యయ వలయు నంచు 
నాశ్రమమున నుంచ నంద మొస(గు నని 
యంత రాము డరిగె నందుకొన(గ 


ధను వూని రాము( డప్పుడు 

చనె వెంట మృగమున కంత సత్వరముగ దా 
నిని జంపెను బాబ రయము 

న నంద కున్న నత పర్వ నారాచమునన్‌ 


మృగమును బట్ట రాఘవుః(డు మించి చనంగ సుమిత్ర పట్టియున్‌ 
మగువను వీడి యేగగను మాయను రావణు డేగుదెంచి బ 
ల్మి( గుజు(డు రోహిణిం బగిది లీలగం గైకొని చాగె శీఘ్రమే 

తెగఃబడ నా జటాయువును దిట్ట తనమ్మున( గూల నిర్ణయన్‌ 


గిరి శిఖరమ్ము పై నసురు కృత్యము గాంచిరి నిల్చి వింతగా 
హరి వరు లెల్ల రావణ మహాసురు' డంబర వీథి నేగగా 

గిరి నిభ కాయు లెల్ల బరికించిరి రక్కసు విస్మయమ్మునన్‌ 
ధరణిజ( గూడి పుష్పకపు( దద్ద విమానము నందు జాగణగా 


చని మనోజవంపు విమానమున స సీత 
యెక్కి బలవంతు( డసురుండు గ్రక్కున నగ 
రమ్ము సేరె నా లంకను రాక్షసేశ్వ 

రుండు రావణుండు దశముఘిండు ప్రీతి 


స్వర్గ సౌధ మందు జానకి నుంచి శు 
భతర వేశ్మ మందు బలికి మంచి 
వాక్యములను గొన్ని వైదేహి నూటబిడిం 
పందొడ(గె నవనిజను బహు విధముల 


గడ్డి పరక వోలె-గాంత భావించి ద 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


శాస్యు భాషణముల నవనిజ మది 
నుంచి భర్తను వసియించె నశోక వ 
నమ్ము లోన నెడ(ద నమ్మి పతిని 


జింక జంపి మరలి సీతను గానక 
కాంచి హతుని ర్రద్దం గలంత సెందె( 
దండ్రి కన్న ప్రియుని దనతోడ నుడువంగ 
రావణు(డు హరించె రమణి నంచు 


సంస్కరించి తండ్రి సిని జక్కశగాను 
వెదకుచు( బడతి సీతను వెంట నుండ 
లక్షణుండు గోదావరీ లలిత తటి( జ 
రించుచు( గబంధు నసురుని( గాంచె నచట 


విని యా కబంధు వచనము 

లను సత్య పరాక్రముండు రాముడు సుగ్రీ 

వునిః గలిసె బుష్యమూక 

మ్మున గిరిశిఖరమ్మున( గపి ముఖ్యుని సుహృదున్‌ 


మును జనించె వారల స్నేహము విన నకరి 
నొకరు గాఢ మయ్యె జెలిమి యుగ్రు డన్న 
వాలి సుగ్రీవు( దటీమెను వాని జంపి 
రాము డనుజున కిచ్చెను రాజ్య మెలమి 


రాజ్య మందు నిలుప రాముడు సుగ్రీవు 
నవనిజను వెదుక(గ హరి వరుండు 

మాట నొస(గె నంత మనుజ నాధథునకు( బ్ల 
వంగ గణ విభుండు వత్సలుండు 


పంపె నాల్లు దెక్కులకును బ్లవగుల( బది 
కోట్ల వీరుల నెల్లర కోమలి బరి 

కించి రాగ మహాత్ము(డు సంచరింప 
వింధ్యలో మాకు గతి తప్పె వెజిపు వుట్టె 


22. 


23. 


24. 


25. 


26. 


27. 


తే.గీ. 


కం. 


చం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కడవ గాలము మిక్కిలి కలత రేగ 

బాధ పడుచుండ(గ జటాయు భ్రాత మాకు( 
దెలిపె సంపాతి రావణు నిలయ మందు 
సీత వసియించు చున్నది జేరు డనుచు 


తొలగించుచు బంధువుల వె 

తల వీర్యము నాశ్రయించి తద్ద ముదమునన్‌ 
జలనిధిని వంద యోజన 

ముల దాటితి రామ కృపను బుడమి తనయకై 


చూచితి నే నశోక వని సువ్రత మాసిన చీర మానినిన్‌ 
వేచుచు నుండ భర్త కయి వేదన మీటి(గః బట్టు వస్త్రనుం 
దోచుచు నుండ దుఃఖ మెద( దూర్ణము నన్నెటిగించికొంచు వే 
వే చని యంగులీయకము ప్రీతి నొసంగితి నానవాలుగా 


అవనిజ నుండి నే మణిని హర్షమునం గొని యానవాలుగా 
నృవరున కీయ వెల్లు మణి నెమ్మిని నే యరుదెంచి శీఘ్రమే 
యువిదను గూర్చి విన్న పురు షోత్తము( డాశను జీవితమ్మునం 
దవిరళ మూనె రోగి యిల నయ్యమృతమ్మును గొన్న భంగినిన్‌ 


విని రాము( డుద్యమింపం 
గ నెంచెను లయ మొనరింప( గ్రన్నన లంకం 
గనలిన యనలుండు జగము 


లను గాలుచు భంగి నంత లయ కాలమునన్‌ 


అంతః జేరి యెల్ల రర్గవమును సేతు 
వు నొనరింప నలు(డు వన నిధి పయి 
దాటి రెల్ల రంత త్వరిత గతింకడలిం 
బ్లవగ వీర వరులు రమ్యముగను 


నీలు(డు వధించెను బ్రహస్తు లీల నాజి( 


గుంభకర్ణు వధించి గాకుత్స్ఫు( డడరి 
థ 


28. 


29. 


30. 


31. 


32. 


33. 


34. 


యింద్రజిత్తును లక్ష్మణు( డెదిరి చంపె 


రావణుని స్వయముగ జంపె రాము డాజి 


తే.గీ. శక్రు యమునిని వరుణుని శంభు నింక 
బ్రహ్మ దేవుని దశరథు రాఘవుండు 
కలిసె* బడసె వరములు మునుల సురర్దు 
లను గలిసె వార లొసశగిరి ఘన వరములు 


తే.గీ. దత్త వరుడు రాముడు హర్షిత హృదయుండు 
వానరవ్రాతమును గూడి మానవేంద్రు( 
డేగుదెంచెను గిష్కింధ కింపుగాను 
పుష్పక విమానవరమున( బురుష వరుడు 


తే.గీ. తాను గంగా నదిని( జేరి తాపసింద్రు 
చెంత నున్నవా(డు మనుజ శేఖరుండు 
రాముని( గన నర్హుండవు రాజపుత్ర! 
నీవు బుష్య యోగమ్మున నెమ్మి రేపు 


కం. విని హనుమంతుని గిరలను 
మనముప్పొంగ భరతుండు మాటల దా ని 
ట్లనెను జిర కాల మీ రీ 
తిని దీరెను నాదు కోర్కి తియ్యగ నంచున్‌ 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


యిరువది తొ మ్మిదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 130. 


భరతుని యానతిని రాముని రాకకు సంతోషించి యయాోధ్యా నగర పౌరులు నగరము నలంకరించి 


భరతుని వద్దకు రాగ రాము(డు నందిగ్రామమును జేరి భరతుని గలసుకొనుట. పుష్పక 
విమానమును దిరిగి రాముడు కుబేరుని వద్దకు పంపుట. 


విని పరమానందములు వ 

చనమ్ములు భరతు( డనుపమ సంతోషమునన్‌ 
ఘను(డా సత్యపరాక్రము( 

డనిపెను శత్రుఘ్ను( దమ్ము నానందితునిన్‌ 


పురమున నున్న చైత్యముల(బుణ్య సురాలయ సంచయమ్మునున్‌ 
నరు లతి శుద్ధులై నిజ మనమ్ముల జందన మాల్య పంక్తులన్‌ 
సురుచిర రీతి బూజలను శూర వరేణ్య! యొనర్ప( బంపుమా 
గురు తర వాద్య నైపుణులు కోవిదులున్‌ వర సూత పంక్తులున్‌ 


గణికలు వంది మాగధులు కాంతల యుక్తము రాజ మాతలున్‌ 
వణిజులు వాహిణీ సచివ వర్యులు రాజకుమార కోటి బ్రా 
హ్మణులు పురప్రవీరులు మహాత్ముని రాముని దర్శనార్ధమై 
గుణ గణ వంద్యు నా శశి ముఘఖుం గన నెల్లరు నేగగా వలన్‌ 


విని భరతుని వాక్యములను 

బనివారి ననేకుల నట( బంచెను పరవీ 

ర నికాయఘ్నుః(డు బల్లిదు 

లను శత్రుఘ్నుం డపుడు పరమ నైపుణులన్‌ 


పూడ్చ వలయు బల్లములను బుర మయోధ్య 
వటకు వేగ నందిగ్రామ పరిసరముల 

నుండి సమముగ( జేయు(డు మండితముగ 
దారి దొల(గింపుడి యవరోధముల నెల్ల 


చల్లుడు శీత లోదకము సల్లుడు లాజలు పూవు లెల్ల మీ 
రెల్లెడ లందు టెక్కెముల నింపుగ నుంచుడు వీథులం దహో 
కొల్లలుగా బ్రభాతమున( గూర్చు(డు శోభల నెల్ల వీడులన్‌ 
సల్లరితంపు రీతులను జక్క(గ నింక నలంకరించుచున్‌ 


తే.గీ. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


తే.గీ. 


ర 


పూల దండలు విడి విడి పూల నెల్ల 

జల్ల వలయు రాజ గతుల జక్క(గాను 

వందల కొల(దిగ జనులు పంచ వర్ణ 

ములను ముగ్గు లేయ వలయు లలితముగను 


శాసనమ్మును విని శత్రుఘ్ను(డీయ జ 
యంత ధృష్టి విజయు లరిగి రర్ల 
లబ థ 
సాధకుం డశోక సన్నామ సిద్దార్థ 
60 
మంత్రపాలురును సుమంత్రుడు వెస 


కొందటు మత్త నాగముల గొ; ప్ప ధ్వజమ్ముల భూషితమ్ములం 
గొందటు హేమ మేఖలల కుంజర యుక్త కరేణు పంక్తిపై( 
గొందటు స్యందనమ్ముల సుఘోర మహా రథు లేగ వేగమే 
కొందటు నే(గ( జాగిరి రఘుప్రవరుం గన ఘోటకమ్ములన్‌ 


శక్తి బుష్టి పాశ సధ్వజ స పతాక 

హస్తు లేగ దొడ(గి రంత వేల 

కొలది కాల్బలులు రఘువరుని వీక్షింప( 
బరివృతు లయి పౌర వరుల తోడ 


కౌసల్య కైకయు సుమి 

త్రా సతి మున్నగు దశరథు దారలు ప్రితిన్‌ 
భాసుర వాహనములలో 

నా సవతులు సన దొడ(గిరి యానందమునన్‌ 


నగర మెల్ల నందిగ్రామము గనె నంత 
హరుల గిట్టల రవములు స్యందనముల 
కమ్మి ధ్వనులు గ్రామమ్మున( గ్రమ్మె శంఖు 
దుందుభుల తోడ( జలియించె( దోరము భువి 


బ్రాహ్మ ణోత్తములతో వర్తకశ్రేణి ముఖ్యుల గూడి మోదకములును విరుల 
దండలు నుండ హస్తమ్ము లందు నమాత్యులను గూడి భరతుండు ఘను(డు ధర్మ 
రతు(డు భేరీ శంఖ రావమ్ములను గూడి పొగడగ వందులు మూరుచు నుప 


10. 


11. 


12. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


వాసముల+ గృశించి వటిలు చున్నట్టి దీనుండు నారల నూని యుండి యన్న 


రాకకై మురిసిన వా(డు భ్రాతృ పాదు 

కలు శిరమున దెల్లని గొడు గలర( గరము 
నందు వెల్ల దండం గొని యంది వ్యజన 
మెదురు చన జాగె నన్నకు నెలమి నపుడు 


కాంచి పవనాత్మజునిః బ్లవగ వరుని భర 
తుండు వలికె నంత గన రాకుండె రాఘ 
వుండు ప్లవగ చాపల్యత( బూని పలుక 
వు గద! కన బరంతపుని( బ్లవగ వరేణ్య! 


అన విని హనుమంతుడు వ 

ల్కెనంత వివరింప నెంచి లీల(గ నీ రీ 
తిని సత్య విక్రముని భర 

తు నాశ్వసింపంగ నిట్లు దొడ(గెను బ్రీతిన్‌ 


నిరతము పండ్లు పుష్పములు నిండిన చెట్లను గూడి తేనియల్‌ 
గురియుచు నుండు నట్లుగను గూరిమి మౌని వరమ్ము నీయ ష 
టృరణము లుండ నాదముల సంతస మంది ప్లవంగ వీరులే 
స్థిరముగ దాంటి గోమతిని( జేరుచు నుందు రటంచు నెంచెదన్‌ 


మును భరద్వాజున కొసంగె మునికి వాస 
వుండు వర మింపుగను ముని పుంగవుం డొ 
సంగెను గద యాతిథ్యము సంతసమున 
భరత! సైన్యయుతమ్ముగ వనిని నీకు 


అదె వినఃబడు చుండెను గపు లజచు చుండ 
గలకలధ్వను లచ్చట పలు విధములు 
దుమ్ము( గనుమ యచట నుత్తితమ్ము సాల 
వనమును గదల్చు చుంటిరి వనచరు లట 


కనుమా చంద్ర నిభమ్ము పుష్పకము భూకాంతా! విమానమ్మునున్‌ 
ఘన మా దివ్యము బ్రహ్మ నిర్మిత మహో కన్సట్ట దూరమ్ముగా 


13. 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


తే.గీ. 


నని నా రావణు జంపి బంధు యుతు స్వీయామాత్య సంతానునీ 
యిన వంశోద్భవు( డింపుగా' బడసె దేవేంద్రాభు( డీ రాముడే 


తరు ణాదిత్య నికాశము 
నరేంద్ర! రఘు రామ వాహన వరము యక 
శ్వర సుప్రసాదము నిరం 
త రాతుల మనోజవమ్ము తరలెను గనుమా 


అంతట రామ లక్ష్మణులు నంగన సీతను గూడి యుండగా 
జెంతను వానరేశ్వరు(డు సేరఃగ నంత విభీషణుండు దా 
సంతస మంది నిల్వ(గ భృశమ్ముగ హర్ష సమేత మంతటన్‌ 
వింతగ రే(గె శబ్దములు విన్నును ముట్టుచు రామ శబ్దముల్‌ 


స్త్రీలు బాలురు వృద్ధులు సేరె రాఘ 
వుండిట కని కీర్తించుచు నుండ మిక్కు 
టముగ నంది యానంద మెడంద లందు 
దిక్కు లల్ల బిక్కటిలంగ వెక్కసముగ 


తురగ రథ కరుల నుండి ది 
గి రయమ్మున( బుడమి నిలిచి కేళుల మొగిడిం 
చిరి నరులు గాంచి రాముని 
నర వరుని విమాన మందు నడయాడ ఘనున్‌ 


భరతుం డంజలి నూని వె 

స రామునకు స్వాగతమును జక్క(గ వచియిం 
చి రఘు వరుడు పూజించెను 

నరర్షభున కెదురు నిలిచి నమ్రత నార్తిన్‌ 


మన మలర బ్రహ్మ సుకృత విమాన మందు 
నపర వజ్రపాణి యనంగ నన్న రాము 
డగపడె విశాల లోచను( డప్పుడు భర 
తాగ్రజు(డు ప్రకాశించుచు నంబరమున 


20. 


21. 


22. 


23. 


24. 


25. 


ఫోదరు నా విమానమున( జూచుచు నా భరతుండు రాము దా 
నాదర వీక్షణమ్ముల మహాత్ముని మేరువు నందు సూర్యు; డో 
నా' దనరంగ రాఘవు ఘనమ్ముగ మ్రుక్కెను హంస యుక్తమై 


తే.గీ. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


మేదిని వ్రాలె వాహనము మించి రఘూత్తము( డీయ నాజ్ఞనున్‌ 


అంత నెక్కింప( బడ నట్టు లవ్విమాన 

అ 
మందు భరతుండు ముదమున నన్న+ జేరి 
నతులొసంగిన( దిరిగి యన్నకు ననుజుని 
నంకమున నుంచి కొ(గిలె నన్న ప్రితి 


అక్షి పథమున(గనబడ నతడు చాల 
కాలమున కక్కునం జేర్చి వీలుగా బ 
రిష్వజించికొనియె మది: బ్రీతి సెలఃగ 
రాము డనుజుని భరతుని రాగ మడర 


భరతుండు కదిసి లకణుం 
బరంతపు(డు జనక సుతను బన్నుగ నంతన్‌ 
ధరణిజను గాంచి నతు లా 
దరమున నొస(గె వచియించి తన పేరు తగన్‌ 


కైక సుతు(' డంత సుగ్రీవు నా కపీంద్రు 
జాంబవంతు నంగదు కపి సత్తముని ద్వి 
విదుని మైందుని నీలుని బేర్మి బుషభు 
గౌగిలించెను భరతుండు కపివరులను 


నల సుషేణుల( బ్లవగుల గంధమాదను 
శరభు నింక బనసు హరి వరేణ్యు 
లను బరిష్వజించె రామానుజుండు గ 
వాక్షుని సహితమ్ము నలర మనము 


26. 


27. 


28. 


29. 


30. 


31. 


వారలు మానవాకృతుల వానరు లూని నరేంద్ర సూనునిన్‌ 
మూరి యనామయం బడిగి మోదము నందగగామ రూపులో 
వీరుని వానరేశ్వరుని( బేరిమి గాంచి పరిష్వజించి తా 


తే.గీ. 


కం. 


తే.గీ. 


కం. 


తే.గీ. 


నా రఘు వీరు డీ గిరల నంతట బల్కెను ధర్మ యుక్తముల్‌ 


మా నలువుర కీవు మహాత్మ! మాన్యు డ వగు 
నేనవ సహోదరుండవు వానరేంద్ర! 
ప్రేమ జనియింత్రు మిత్రులు ద్విషుల స్వీయ 


లక్షణం బపకారము ప్లవగ నాథ! 


భరతుం డంత విభీషణు 

నరసి వచించె నతి కష్టమైన పనియె నీ 
యరుదగు సాహాయ్యమునను 

బరఃగె సుసాధ్యముగ నసుర వర్య! మహాత్మా! 


రాముని సలక్ష్మణుని( జేరి భ్రాత లందు 
ఘనుడు శత్రుఘ్ను( డట నమస్కారము లొన 
రించె భక్తి వినయమున వంచి శిరము 

సీత చరణమ్ము లంటి చేసెను నతులను 


పాదము లంటి మాత కిడె వందనముల్‌ రఘు రాము డంతటన్‌ 
మోద మొసంగ మిక్కుటము పొంగిన వేదన నున్న కాంతకున్‌ 
సాదర మా సుమిత్రకును నంజలి( గైకకు వందనమ్ములన్‌ 
గాదిలి తల్లు లన్యులకు గ్రన్నన జేసి పురోహితుం గనెన్‌ 


నృవరా! కౌొసల్యానం 

ద వర్ణనా స్వాగత మని తగ నాగరికుల్‌ 
వివశులునై కని యా రా 

ఘవు నంజళు లిడి పలికిరి కాకుత్ళునితో 


పౌరులు నిలువ దోసిళ్ల మూర వేల 

కొలది వికసించి యున్నట్టి నలినముల ప 
గిది గన(బడిన వవి పరికింప రాఘ 
వునకు భరతాగ్రజునకు నృపుంగవునకు 


స్వయముగ దెచ్చి పాదుకలు పాద యుగమ్మున నుంచి యంతటన్‌ 


రి3ః 


34. 


35. 


36. 


37. 


38. 


39. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నయముగ బల్కొ నిట్లు నర నాథుని నా భరతుండు గాంచి యో 
నయ విద! గొన్మ రాజ్యమును న్యాసము నగ్రజ! నీకు నింక నే 
నియతిని దీనినిం దిరిగి నెమ్మి నొసంగెద నాదరమ్మునన్‌ 


నేడు నా జన్మము పుడమి జేడ! యది కృ 
తార్థ్భ మయ్యెను సిద్దంచె నంచితముగ 

నా మనోరథము పురమున కరుదెంచ( 
దిరిగి నీ వయోధ్యకు రామ! నరవరేణ్య! 


బొక్కసముల నిండ్ల వెక్కసముగ నున్న 
గాదెలను బలమ్ము గాంచు మయ్య! 

దశ గుణములు నయ్యె భృశము నీ తేజము 
న నవి యెల్ల రామ! నర వరేణ్య! 


భరతు( డట్లను చుండగ భ్రాతృ వత్స 
లుండు రాక్షసుండు విభీషణుండు వాన 
ర వరు లెల్లరు నశ్రువులను విడిచిరి 
యంత నానంద భాష్పము లతని( గాంచి 


అంకము నందు నా భరతు హర్షమునం దగ నుంచి రాము(డా 
పంకజ లోచనుండు నిజ వాహిని తో భర తాశ్రమంపు టా 
వంకకు( జేరె నంత దిగి వాహన రాజము నిల ధాత్రి నా 
టంకము లేక రాఘవుడు డగ్గణి తాను విమాన మింపుగా 


ఉత్తమ విమానము నరసి యుచిత రీతిః 
బలికె ననుమతింతు నిను నో వాహనంబ 
మోయుమీ కుబేరుని నింక మోదముగను 
నా'జనె నుదీచికి నది ధనదుని కడకు 


రావ ణాపహృత మయిన యా విమాన 
ముత్తమమ్ము సేరెను వేగయుతము వైశ్ర 
వణుని వేశ్మ్శమునకు నర వర్యు(డా ర 
ఘూత్తముని యాజ్ఞను వహించి యుత్సహించి 


40. 


41. 


42. 


43. 


44. 


45. 


తే.గీ. ఆత్మ సదృశ పురోహితు నంఘ్రు లంటి 
వాసవుండు బృహస్పతి పాదములను 
దాశి నట్లు రాఘవు( డంత+ దద్ద ప్రీతి 
సరస గూర్చుండె( దగ బరాసనము నందు 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ధ కాండ మందు నూట 


ముప్పదవ సర్గము. 


యుద్ద కాండము 
సర్గము 131. 


భరతుడు రామునకు రాజ్యము నప్పగింప నయోధ్యా నగరమున శ్రీరాముడు రాజ్యాభిషిక్తు(డై 
మిత్రుల నెల్ల సత్కరించి సాగ నంపుట, యజ్ఞ యాగాదులను జలుపుచు శ్రీరాము(డు పదునొకండు 
వేల సంవత్సరములు సుభిక్షముగా రాజ్య పాలనము సేయుట, శ్రీరామాయణ మహా కావ్య పఠన 
మాహాత్మమును భగవానుఃడు వాల్మీకి మహర్షి వివరించుట. 


కం. అవిరళ కైకేయ్యానం 
దవర్ణనుఃడు నుదుట గేలు దగిలించుచు నా 
నృవరుని గౌసల్యానం 
దవర్ణనుని గాంచి పలికె దగు గిర లిట్లున్‌ 


తే.గీ. రామునా జ్యేష్టు సత్యపరాక్రము గని 
నా కొసి నట్టి పూజించి నా జననిని 
రాజ్యము నొస(గు చుంటిని రామ తిరిగి 
నీ కని పలికె భరతుండు నెమ్మి నూని 


చం. బలమున మిన్న దొ క్క వృషభమ్ము వహించెడు గొప్పభార మె 
ట్టుల నక దూడ మోయును బటుత్వము చాలునె మోయ దానికిం 
దలగుదు రాజ్యభారమును ధైర్యము తోడ వహింప రాఘవా! 


46. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కలుగదు శక్తి నాకు నరకాంత! భరింప(గ నింక రాజ్యమున్‌ 


సేతువు వారి వేగమున ఛిద్రము కా(గ స్రవించు నీటి నే 
రీతిని నాపశా నగును రేగ రాజ్యము నందు ఛిద్రముల్‌ 
నా తర మౌనె వారణ మొనర్ప రయమ్మున నెంచి చూడణగా 
నే తీ నైన నగ్రజ! నరేశ్వర నీ వలె రక్ష నీయగన్‌ 


గాడిద గుట్టపుం గతిని గాంచగ వాయస మంచ మార్గముం 
గూడని రీతి నీ గతిని గోరంగ జాల నరిందమా! మదిన్‌ 
వేడుక నాట వాకిలిని వృక్షము నింపుగ గొప్ప శాఖలం 
గూడిన నెక్కరాని దయి కోర ఫలమ్ములు దక్క కుండినన్‌ 


నాటిన వాని కప్పుడు కనంగ ఫలం బది కల్ల నేర్చునే 

సూటిగ మమ్ము గావ(గను శూరుడ! నీవు దలంపకున్నచో 
మేటి మగండ వై పుడమి మిన్నగ పాలన మీ వొనర్పకే 

దీటుగ మమ్ము భృత్యులను దేర్పక యుండిన లాభ మేమియో 


జగ మరయు గాక రాఘవ! 

తగ నభిషిక్తుఃడవు గాగ ధర్మజ్ఞా! సూ 

ర్యు గతిని మధ్యాహ్నమున వె 

లుగు తేజమ్ము దనర(గ సురుచిరప్రభలన్‌ 


వాయిదమ్ముల గము లవి మ్రోయు చుండ 
నందియల నొడ్డణమ్ముల నడరు నట్టి 

ఢ టబ 
మ్రాతలను తియ్యనై నట్టి గీతముల(బ 
రుండు మరగ్రజ! మేలొ గను రుచిరముగను 


వసుమతీ చక్ర మున్నంత వటికు+ దిరుగు 
నంత వబికు జ్యోతిష్పక్ర మడరి రాఘ 
వేంద్ర! స్వామివై వర్తింపు మింపుగాను 
భూ జనుల కెల్లరకు నీవు భూరి యశు(డ! 


విని యా భరతుని మాటలు 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


మనుజేంద్రు(డు సమ్మతించె మన మలరంగం 
గని పర పురంజయుం డా 
సనమును గూర్చుండె నంత సమ్మోదమునన్‌ 


అంత శత్రుఘ్ను నానతి నతి నిపుణులు 
శీఘ్ర కర్ములు సుఖముగ చేయు వారు 
మంగళులు చుట్టు ముట్టిరి మాన వేంద్రు 
రాముని రయమ్మున నట సంభ్రమము మీటి 


మున్ను భరతుండు స్నాతు(డై చన్న లక్ష్మ 
ణుండు బల్లిదు(డు విభీషణుండు వాన 

ర పతి సుగ్రీవు( డొనరింప రాము(డును జ 
డలను విప్పి జలకమాడి నిలిచె నంత 


మడుగుల నిక జిత్ర మాల్యానులేపన 
ముల విభూషితు( డయి వెలుగుచు నిజ 
తేజమున భృశమ్ము దేవ విభు నిభుండు 
రాఘవుండు నిలిచె రమ్యముగను 


రామునకు నింపుగ నలంకరణము సేయ 
నంత నియమించె శత్రుఘ్ను( డర్క వంశ 
వర్ధనుండు శ్రిమంతు(డు పరమ లక్ష 
ణునకు లక్ష్మణునకును వినుత యశుండు 


సీతను నంత( బంక్తిరథు స్రీలు మనస్విను లెల్ల రింపుగా( 
బ్రీతి నలంకరించిరి యపేక్ష వహించి మనోహరమ్ముగా 
నాతుల వాన రాంగనల నారుల రత్నము రామ మాత తా 
నాతత రీతి నెల్లరను నందముగా హవణించె( బ్రీతిమై 


సారధి సుమంత్రు( డద్భుత స్యందనమ్ము( 
దెచ్చె శత్రుఘ్ను నానత దివ్య రథము 
నంత సర్వాంగ శోభన మంచితమ్ము 
నర్కమండల సంకాశ మడరు దాని 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


కం. 


కం. 


తే.గీ. 


ఆ.వె. 


ర 


కనియా రథమ్ము నంచిత 

మును గాకుత్ముండు దీర్ణ భుజుః డధిరోహిం 
చెను బర పురంజయుం డా 

మనుజేంద్రు(డు రాఘవుండు మాన్యుం డంతన్‌ 


చని రా సుగ్రీవుండును 

హనుమంతుడు స్నాతు లయి మహార్హ వసనముల్‌ 
దనర మహేంద్ర నిభద్యుతు 

లు నెగడ శుభ కుండలమ్ములు వెలుగు చుండన్‌ 


నగరము గాంచు కోరిక ఘనమ్ముగ భూషల నెల్ల నూని యా 
మగువలు సుంద రాంగులును మర్కట నాథుని పత్నులున్‌ మదే 
భ గమన జానకీ సతిని భామను గూడి సకుండలమ్ములం 

దగ వెడలంగ జాగిరి రథమ్ముల మోదము నిండ నాత్మలన్‌ 


అంత నయోధ్యలో( బురి నజాత్మజు మంత్రులు నాపురోహితుం 
జెంతను మంతనమ్ములను జెన్నుగ జల్సిరి గాంచి యెల్లరున్‌ 
సాంతము రామ వృద్ధికిని నంచిత పట్టణ వృద్ధి నెంచుచున్‌ 
స్వాంతములం దశోక ముఖ సన్నుత మంత్రులు నన్య నాములున్‌ 


విజయుడు మలటి సిద్ధార్థుడు వినుత మంత్రు 
లిట్లని రభిషే కార్థమ యీ జయార్హు 

నకు మహాత్మున కీ రామున కొన రింప 
వలయు నెల్ల మంగళముల నలరి యిపుడు 


మంత్రు లెల్ల రిట్లు మంతనములు సల్పి 
యాపురోహితునకు నానతి నస 

గి నగరమ్ము నుండి మనుజేంద్రు దర్శింప 
బయలు దేరి రంత బార్జు కడకు 


హరి యుక్త రథమున నమరేంద్రు భంగిని రాముడు సనె నెక్కి రథ వరమును 
భరతుండు కళ్యాల( బదిలమ్ముగా( బట్టె శత్రుఘ్నుడు వహించె ఛత్రవరము 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


లక్ష్మణుం డూని వాలవ్యజనమ్మును వీవ( దొడంగెను బ్రేమ మీటి 
జెంత విభీషణుం డంత నన్యము సిత వ్యజన మూనె శశి నిభమ్ము రక్తి 


గగన మందు బుషి నికాయము స మరుద్ద 
ణమ్ము సంస్తుతింప నెమ్మి రాము 

ని వినిపించె మధుర రవము లంచితముగ 
దేవతలు నుతింప దివ్యముగను 


కుంజర రాజము వర శ 

త్రుంజయ నామమ్ము నెక్కె రుచిరమ్ముగ నా 
మంజుళ తమ సుర్రీవు(డు 

సంజాతు(డు కపి కులమున సంతోషముగన్‌ 


తొమ్మిది వేల గజమ్ముల 

నెమ్మి నరాకృతుల నూని నిఖిలప్ట్థ్గవముల్‌ 
సమ్మదమున సర్వాభర 

ణమ్ముల వెలు(గుచు( దరలిరి నగచరు లంతన్‌ 


చెల(గగ శంఖ దుందుభులు సెన్నుగ రమ్యపు నిస్వనమ్ములే 
తరలను మానవర్షభు(డు తద్ద పురమ్మున కా యయోధ్యకై 
పర(గగ హర్మ్య పంక్తులను బన్నుగ గాంచిరి వచ్చు చుండయగా 
నర వరు నట్లు రాఘవు ఘనప్రభలన్‌ రథ మందు నిల్వ(గా 


రాము నతిరథు నరసి పుర జనులు జయ 
వాచ్యములు వల్కి రింపుగ వారి గాంచి 
రాము డభినందనము లిడ( బ్రజలు మురిసి 
యనుగ మించిరి చక్క(గ ననుజుల( గని 


తారల మధ్య సుధాకరు 

నా రాముడు వోలి వెలిగె నవనీసురులుం 
బౌరు లమాత్యులు వృతులై 

వార లనుగమింప దన యవయవప్రభలన్‌ 


కదలను రాఘవుం డపుడు కంజదళాక్షు(డు స్వస్తికమ్ములన్‌ 


23. 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కం 


సదమల వాద్య తాళములు చక్కగ నూనిన వార లేగు చుం 


డదరి ముదమ్ము నూని మును డయ్యక యించుక మంగళమ్ములన్‌ 


మది యలరంగ( బాడుచును మానవ పుంగవు కీర్తనమ్ములన్‌ 


మును చన దొడంగి రక్షతలను బసిడిని 
గైకొని నరులు విప్పులు కన్య లావు 

లు సన మోదక పాణులు వెస నరేంద్రు 
రాఘవున కగ్రమున( గదలం దొడ(గిరి 


ఆ వర వాన రాలి పని నాసుర సైన్య బలమ్ము నెల్ల సు 

గ్రీవుని తోడి స్నేహమును బ్రీతిని మారుతి ప్రాభవమ్మునున్‌ 
భూవరు+ డెల్ల మంత్రులకు మూరి వచింపగ విస్మయమ్మునున్‌ 
వావిరి పొందిరా నగర వాసులు డెందము లందు నెల్లరున్‌ 


రాక్షసేంద్రు విభీషణు రాఘవుండు 

నుడివె( దాను గూడుట సద్వినుత చరిత్రు 
నంత జేరె నయోధ్యను సంతసమున 
నున్న జనుల గూడిన యట్టి తన్నగరము 


ఎగుర వేసిరి యింటింట నెలమి( బౌరు 

లెల్ల రడరి పతాకము లింపుగాను 

రుచిర మిక్ష్వాకుల గృహము నచిరము గని 
చేరె రాము(డు తన తండ్రి శ్రేష్ట గృహము 


కౌసల్యకు నింక సుమి 
త్రా సతికిం గైక కొస(గి తన వందనముల్‌ 
భాసుర పితృ గృహము గదిసి 


వే సోదరు భరతు( గాంచి పిర్మి నిటు లనెన్‌ 


భరతుని శ్రేష్టు ధార్మికుల భ్రాతను గాంచి వచించె నర్ధ యు 

క్త రుచిర భాషణమ్ములను దత్కపి రాజున కిమ్మకోక స 

త్తరు సవిడూరజమ్ము లసితమ్మును మౌక్తిక భాసితమ్మునున్‌ 
హరికి మదీయ సౌధము మహాత్మున కిత్తజటి రాఘవోత్తమా! 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


కం. 


ఆ.వె. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


విని యాతని వాక్యములను 

ఘన సత్య పరాక్రముండు కరముల సుగ్రీ 
వునింగొని భరతుం డాలయ 

మున జొచ్చెను బ్రీతి దనర బోరన యంతన్‌ 


తైల దీపములను దల్ప పర్యంకము 
లంగొని తెచ్చి రంత రయమునను న 
నుజ్జ్ఞ నీయ నా ఘనుండు శత్రుఘ్ను(డు 


వాన రాధిపతికి భటులు రక్తి 


ఘున తేజుడు రామానుజు 

డనఘుడడు సుగ్రీవుంగాంచి యభిషేక మొన 
ర్ప ననుపుమ దూతల ప్లవం 

గ నాథ!యని వేడె నంత గపి రాడ్వరునిన్‌ 


బంగరు కుండలం గాంచి ప్ల 
వంగుల నల్వుర నొసంగె స్వర్గ మయములం 
జెంగున( దేర జలము నిం 
డంగను నాల్లింటి నలు కడళుల జలములన్‌ 


ఇచ్చి పలికె సుగ్రీవుడు వచ్చి జలము 

నిండి నట్టి ఘటములతో నెమ్మి యుదయ 
మందు నెదురు చూడ వలయు హరి వరేణ్యు 
లార! నా యాజ్ఞ కొజికునై మీర లంచు 


అన నిట్లు వానరులు నా 

గ నిభు లెగిరి రంత నుదరి గగనమ్మునకున్‌ 
ఘన వేగమున గరుత్మం 

తుని*బోలుచు వీర వరులు తోషం బడరన్‌ 


మారుతి జాంబవంతు(డును మాన్య హరీంద్రు(డు వేగదర్భియున్‌ 
వీర వరుండు నా బుషభ విశ్రుత నాము:డు నాల్లు కుండలన్‌ 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


42. 


తే.గీ. 


చం. 


తే.గీ. 


ధీరులు నైదు వందల నదీ జలకమ్ముల నిండి యుండగం 
దీరుగం దెచ్చి రింపుగను దెట్ట తనమ్మున నాథు నానతిన్‌ 


రామున కంత బ్రా గుదధి రమ్య జలమ్ము సుషేణు( డర్ర్య శా 


ఖా మృగ సంచ యోత్తము(డు కాంచన రత్న మయంపు( గుంభిలో 


గోముగం దెచ్చె స్వర్ణ మయ కుంభములో బుషభుండు గంధ వృ 
క్షామల శాఖలం బబిచి యామ్య మహోదధి నీరముం గొనెన్‌ 


గవయుడు పశ్చి మాద్ది యుదకమ్మును దెచ్చెను రత్న కుంభిలో? 


బ్రవిమల శితలమ్మును శుభమ్ముగ మారుత విక్రముండు తో 
య వరము నుత్త రార్భ్జవము నందు గ్రహించి నలుండు వచ్చె ధ 
ర్మ విదు(డు సద్దు ణాన్వితు(డు మారుత తార్‌క్ష్య పరాక్రముండునై 


వానర వరులు తెచ్చిన పావ నోద 

కమ్ము నరసి రామాభిషేకమ్మునకు న 

మాత్య సహితుండు నెటి(గించె మాన్యునకు( బు 
రోహితునకు నాప్తులకు శత్రుఘ్ను( డలరి 


అన విని సావధాను' డయి యంత వశిష్థు(డు కూడి విప్పులన్‌ 

ఘన మణి పీఠ మందు దగ గాంతను సీతను గూడి రామునిన్‌ 
మనుజ వరేణ్యు నింపుగను మాన్యుని( దా నుపవిష్టు జేయగా 
మునివరు లా వశిష్థుడును బుణ్యతముం డగు వామదేవు:డున్‌ 


కాశ్యపుండు కాత్యాయన గౌతమ విజ 
యులు సుయజ్ఞుడు జాబాలియు( బురుషర్డ 
భు నభి షికించిరి సుగంధపు సలిలముల 
వసువు లా వాసవుని భంగి వజల నంత 


ముందుగ విప్ర బుత్విజులు ముగ్గలు గన్యలు మంత్రి వర్యులున్‌ 
సుందర యోధ వర్తకులు సుస్థిర ముండ నభమ్ము నందు నా 
నందముగా సురావలియు నల్వురు నుత్తమ లోకపాలు రిం 
కందటు నౌషధమ్ముల మహాత్ముని వా రభిషిక్తు జేయగా 


43. 


44. 


45. 


46. 


47. 


48. 


ర 


బ్రహ్మచే మున్నెద్ది పన్నుగ నిర్మిత మయ్యె మనువు పూర్వ మెయ్యది ధరి 
యించేె నాతనికి జనించిన వా రెయ్య దూనిరి క్రమముగ నుజ్జ్వలమ్ము 
నట్టిది పసిడి మయమ్మును దీప్తము రత్నఖచితమును రమ్యమును స 
భాస్థలి రత్న విభాసిత పీఠమున యథావిధి నునిచి నయ విదుండు 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ఆ.వె. 


ముని వశిష్థు( డంత( గిరీటమును మహాత్ము( 
డుంచె రాముని శిర మందు నంచితముగ 
బుత్విజులు భూషణమ్ముల నెల్లవార 
లంకరించిరి రాముని రమ్యముగను 


చని తా(బ్రీతి ఘనుండు వట్ట ధవళచ్చత్రమ్ముశత్రుఘ్ను డే 
ఘన సుగ్రీవుడు పట్టె హర్షమున శాఖా చారి వింజామర 
మ్మును గాకుత్మున కప్పు పట్ట. దగ సంపూర్ణాబ్జ సంకాశమున్‌ 
గని యన్యమ్మును నా విభీషణుడు రక్షః కాంతు( డింపారగన్‌ 


తను కాంతులం బ్రకాశిం 

చు నగ నొసంగె శత పుష్ప శోభితమును నా 
యనిలుండు సువర్ణము రా 

మునకు బురందరుని యాజ్ఞ బుణ్యాత్మునకున్‌ 


సర్వరత్నమయము సకలమణి విలసి 
తమును మౌక్తికములు దనరు హార 

ము నొస(గె ననురక్తి( బురుహూతు నానతి 
మానవర్షభునకు మారుతమ్ము 


అర్హు నభిషిక సమయమ్ము నందు బాడి 
రఖిల గంధర్వు లాడిరి యప్సరసలు 
రాఘ వేంద్రు ధీమంతుని రమ్యమైన 
యట్టి యభిషేకము నరసి యంచితముగ 


సస్య వంత మయ్య జక్క(గ వసుమతి 
ఫలము లీనె నపుడు పాదపములు 
గంధవంతము లయి కన్పట్టై పూవులు 
రాఘవోత్సవమున రమ్యముగను 


49. 


50. 


51. 


52. 


53. 


54. 


చం. 


తే.గీ. 


కం. 


చం. 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


ఒస(గెను లక్ష గుజ్జముల న్‌య్యన నావుల లక్ష సంఖ్యలం 
బస గల వంద యెడ్డ నట బ్రాహ్మణ కోటికి మానవేంద్రు(డే 
యొసగెను గోట్లు ముప్పదుల యుక్త హిరణ్యము లరగ్ర జాతికిన్‌ 
వసనము లింక భూషలను బార్జివు( డత్తటీ( జేసె దానమున్‌ 


అంత సుగ్రీవున కొసంగె నర్క రశ్మి 
సన్నిభ సువర్ణ మాలను సన్మణి విల 
సితము దివ్యమ్మును బురుష శేఖరుండు 
గారవమ్మున బ్లవగ శేఖరున కలరి 


ధృతి మంతు( డొస(గె రాముడు 

వితత విడూరజ వర మణి వృత రత్న సమా 
వృత మంగద మంగదునకు 

రతి వాలి సుతున కపుడు పరమ హర్షమునన్‌ 


వర మణి జుష్ట ముత్తమము భామకు మౌక్తిక హార మంతటన్‌ 
ధరణిజ కాలి కిచ్చె హిమ ధామ వరాంశు నిభప్రభా లస 


త్సురుచిర మింక భూషలు విశుద్ధ దుకూల యుగమ్ము దివ్యముం 


దరుణి కొసంగె రాఘవుడు దద్దయుః బ్రీతిని సీత యంతటన్‌ 


చూచుచు హనుమంతుని నంత సుదతి సీత 
తనదు కంఠము నుండి సత్వరము తీసి 
హారమును మాటి మాటికి నరయు చుండె( 
బతిని వానర కోటిని భావ యుతము 


ఇంగితజ్ఞుడు సతి భావ మెటి+గి పలికె 
దేజము యశము నేర్పును ధృతియు నీతి 
పౌరుషము బుద్ధి వినయము పరగు నేరి 
కతని కిమ్ము తుష్టి నిడిన యతని కంచు 


వాయు సుతున కిచ్చె వైదేహి హారము 
హార మూని వెలి(గె హనుమ చంద్ర 


55. 


56. 


57. 


58. 


59. 


60. 


61. 


కాంతు లడరు మాల నంత దెల్లని మబ్బు 
లున్న యద్రి పగిది మిన్న గాను 


ద్వివిదున కింక మైందునకు వీరు(డు నీలున కెల్ల వాన రా 
లి వటిలు పెద్ద వారికిని వబ్రీతి నొసంగెను భూషణమ్ము లిం 
క వసన రాజముల్‌ పుడమి కాంతు(డు సక్క(గః గోర నొప్పు న 
ట్టి వొస(గె నర్హ రీతిని గడింది సఖిత్వము నెంచి యాత్మలో 


వావిరి జాంబవంతుఃడును వాయుజు డన్య హరీంద్ర కోటి సు 
గ్రీవుఃడు నవ్విభీషణుఃడు గృత్స్నము పూజితు లైరి కోర్కులన్‌ 
భూవరు చేత రత్నముల భూరిగ వారలు వచ్చి నట్టి యా 
త్రోవను నే(గః జాగిరి సతోషము వానరు లింక రక్కసుల్‌ 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


ప్లవగులు మహాత్ము లల్లరు 

నృవరునకు నమస్కరించి నెమ్మి వెడలి రం 
త వడిం గిష్కింధకు రా 

ఘవుం డనుమతింప వారి గారుణ్యమునన్‌ 


పురి జేరెను సుగ్రీవుం 

డరయంగ నభిషేకము( దగ నర్చితు( డయి భూ 
వరుచే రాముని చేతను 

విరివిగ గిష్కింధను హరి విభుడు ముదమునన్‌ 


కుల ధనము గ్రహించి కూర్మి విభీషణుం 
డరిగె లంక కంత నసుర వరుల 

గూడి రాజు ధర్మ కోవిదుండు మహా య 
శుండు రక్కసుల విభుండు మురిసి 


కీర్తి మంతుడు సక లారి హర యఖిల 
మునిజ రాజ్యమ్ము నేలెను మురిసి భృశము 
రాఘవుం డుదారు( డరసి లక్ష్మణు నయ 
విదుని ధర్మవత్సలు( డనె సదయ నిట్లు 


64. 


65. 


66. 


67. 


భూమిని నీవు ధర్మవిద! పూర్వులు నేలిన రాజ్య మింపుగా 
గోముగ యౌవ రాజ్యమున( గూడి ననుం దగ భ్రాత! యేలుమా 
యీ మహి భార మూను మయ యింపుగ నిత్తణి( దండ్రు లేల నా 
డే మటికుండ వర్ణిలిన దెల్లను నేనును నుండ దోడుగన్‌ 


పలుమబటు నిట్లు వేడినను బార్జుఃడు లక్ష్మణు ధర్మవేత్తనున్‌ 
నిలువగ యౌవరాజ్యమున నెమ్మిని నొల్లక యున్న భ్రాతయే 
లలిత మనస్సు నా భరతు బభ్రాతను దా నభిషిక్తు( జేసె నం 

త లలి మహాత్ము రాఘవుడు ధారుణికిన్‌ యువరాజుగా వెసన్‌ 


తే.గీ. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


ఆ.వె. 


పౌండరీ కాశ్వ మేధ స వాజపేయ 
యాగములు పెక్కు లొనరించి యన్యములను 
వివిధములను బూజించెను బ్రీతి దేవ 

తలను వేల వరములు రాట్టనయుః+ డేలె 


ఆచరించి వంద యశ్వమేధమ్ముల 
నుత్త మాశ్వరాజ యుతము భూరి 
దకిణల నొసంగి ధరణి నాధథు(డు ద్విజ 
పుంగవులకు( ల్రీతి బుడమి నేల 


రాము డాజాను బాహుఃడు భీమ వకు 
డును బ్రతాపవంతు(డు లక్ష్మణుని సహితము 
చక్కః బాలించె నీ భూమి సద్గుణుండు 
సర్వమును లీల గాకుత్ళు సత్తముండు 


నుత ధర్మాత్ము(డు రాముడు 

క్రతువు లనేకము లొనర్చె రాజ్యమ్మును నా 
తతమును గ్రహించి తన స్న్నే 

హితులను జ్ఞాతులను గూడి యిల బాంధవులన్‌ 


విధవ లేడ్వ( గలఃత వినము క్రూర మృగము 
ల భయ మెందు గనము లవ మయినను 
వ్యాధుల గన మెందు బాధల నీయగ 


70. 


71. 


72. 


73. 


74. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


చం. 


కం. 


రాము(డేలు చుండ రాజ్య మడరి 


లేరు దొంగ లిలను లే వనర్థము లందు 
వృద్ధు లైన వారు పిల్లల కయి 

వేగం జేయ రెందు+ బ్రేత కార్యములను 
రాము(డేలు చుండ రాజ్య మడరి 


ఎల్ల నిండెను ముద మెల్లరు ధర్మప 

రు లయిరి కని రఘువరు నక రొక్క 
రెవ్విధమున నయిన హింసించు కొన రెందు 
రాము(డేలు చుండ రాజ్య మడరి 


వేల యేండ్లు గడిచె వేల పుత్రుల తోడ 
విగత రోగములను విగత శోక 

ములను లోకు లుండి రలరి భృశమ్ముగ 
రాము డేలు చుండ రాజ్య మడరి 


రామ రామ యంచు రాముని గాథలు 
ప్రజల లోన ననవరతము సెల 
రామ మయమునై ధరాతలము వెలి(గె 
రాము(డేలు చుండ రాజ్య మడరి 


తరువులు పూల బండ్లను సతమ్ము నొసంగుచు నున్న వెల్లనె 
ట్టి రుజలు లేక వానలు పటిష్టము లయ్యెను గోరి నంతటం 
బర౪గె సుఖంపు మారుతము పన్నుగ నిత్యము రాము డేలయగా 
ధరణిసు రాలి క్షత్రియులు ధాత్రిని వైశ్యులు శూద్రు లెల్లరున్‌ 


అలరిరి వారి వారి పనులం దను రక్తి వహించి నిత్యముం 
బరగిరి వీడి లోభమును బన్నుగ నుండిరి ధర్మ బద్దులై 
గిరలు వచించి సత్యముగం గీర్తి గడించిరి మిక్కుటమ్ముగన్‌ 
నర వరు లెల్ల రచ్చటను నైపుణి రాజ్యము రాము డేలగా 


అందటు లక్షణ వంతుల 


75. 


76. 


77. 


78. 


79. 


80. 


81. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


యందటు తత్పరులు ధర్మ మందున నిరతం 
బందటు వశింతు రట నా 
నంద మెదల దాండవింప నరవరు లెలమిన్‌ 


పది వేల వత్సరమ్ములు( 

బది వందల యేండ్లు ఘనుఃడు పాలించె దయా 
హృదయుండు రాము+ డింపుగ 

సదమల వృత్తుండు భ్రాతృ సహితము ధరణిన్‌ 


పరగును ధర్మ సమ్మతము పన్నుగ నాయువు నిచ్చు; గీర్తినిన్‌ 
నర పతి కిచ్చు సజ్జ్ఞయము నైపుణి వ్రాసెను బుట్టపుట్టువే 
గురుతర మార్ష సతతము కోరి పఠించిన నాది కావ్యముం 
బురుషుఃడు విన్న లోకమున బోవును బాపము లెల్ల వానికిన్‌ 


రామ పట్టాభిషేకము రక్తి వినిన 

జగతి బుత్ర కాములు వడయం( గలరు తన 
యులను ధన కాములు ధనము నుర్వి( గాంత్రు 
ధరం గెలుచు రాజు వధియించు నరుల నెల్ల 


రాముని చేత మాతయును లక్ష్మణు చేత సుమిత్ర యింకనున్‌ 
శేముషి తోడ నా భరతు చేతను గైకయు జీవ పుత్ర లై 

ర మహి జక్క నవ్విధమ యింపుగ నౌదురు కాంత లచ్చటం 
బ్రేముడి( బుత్ర పౌత్రులును బెంపు వహింపగ నిత్య హర్షలై 


ఘునుని రాముని యక్లిష్ట కర్ముని విజ 
యమ్ము గూడిన రామాయణమ్ము నెల్ల 
నాలకించిన దీర్ణంపు టాయువు( బడ 

యం గల రెల్ల జనులు నిశ్చయముగ నవని 


మును ముని వాల్మీకి రచిం 
చిన యీ కావ్యము నెవండు జిత రోషుండై 
మనమున శ్రద్ధ దనరః జదు 
వునా నరు డతిక్రమించు బోరన వెతలన్‌ 


82. 


83. 


84. 


85. 


86. 


87. 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


మును ముని వాల్మీకి రచిం 

చినయీ కావ్యము నెవండు చెన్నుగ విను నా 
మనుజుండు ప్రవాసాంత 

మ్మున( గూడును బంధువులను ముదము వహించున్‌ 


కోర వరమ్ము లింపుగను గూరిమి రాముని చేతః బొందుదుర్‌ 
కోరిక లాలకించి సుర కోటి సమస్తము వొందు హర్షమున్‌ 
వారి యెడం బరింపగను వారి గృహమ్మున సంచరించెడున్‌ 
ఘోర వినాయకప్రజలు గూర్మిని శాంతి వహింతు రంతటన్‌ 


ధర నింపుగ గెల్వః గలరు 

ధరాధి నేతలు బహిష్కృత నరపతులు స 
త్వరముగ స్వాస్థ్యమ్ము వడయు 

దు రింపుగ( బరించిన నిది తోరపు భక్తిన్‌ 


సుతుల నుత్తములం గందు రతివ లార 
జస్వలలు పరించినను బూజ లొసగినంబు 
రాతన మితిహాసమునకు వీత పాపు 
లగుదు రాయువు దీర్ణము నంద గలరు 


వినవలె నెల్ల క్షత్రియులు విపుల నుండి వినమ్ర మూర్జులై 

ఘన ధన పుత్ర లాభములు గల్లును విన్న పరింప నేరికిం 

గన మిసు మంత సందియము కాంతుని రాముని గాథ నింపుగా 
మనమున నొందు సంతసము మాన్య సనాతన విష్ణు వాతడే 


హరియు నారాయణుండును నాది దేవు 
డీ మహా బాహువు నర వరేంద్రు( డెన్న 
నితడు సాక్షాద్రఘు వరుండె యితని కనుజు( 


డైన లక్ష్మణు(ః డగు శేషు వవని లోన 


విని యర్ధ వంత కావ్య 
మ్మును ధన ధాన్య సకుటుంబముల వృద్ధి నిలన్‌ 


88. 


89. 


90. 


91. 


92. 


93. 


94. 


ఆ.వె. 


తే.గీ. 


కం. 


కం. 


మాలిని. 


వనితా సుఖముల నంద న 
గుని జాభిల కార్య సిద్ధి గురుతర రీతిన్‌ 


యశము నింక నాయు వారోగ్యముల బుద్ధి 
శుభము లింకను ననుజుల ననుంగు 
ప్రేమ నొసగు దాని వినదగు సద్బుద్ధ్దు 
లకును నియమ గతిని రామ గాథ 


ఇట్లు మున్ను జరిగి నట్టి యీ వర కథ 
నుడువు( డెల్లరకును భయపడక యెదల 
భద్ర మగు మీకు విష్ణుని బలము వృద్ధి 
సెందు గాక ధరణి లోన శ్రేష్టముగను 


సుర వరు లనుగ్రహింతురు 

కరము గ్రహించిన జదివినం గమనీయముగా 
వర రామాయణ మెలమి(బి 

తరు లెల్లరు సంతసింత్రు తప్పక యెదలన్‌ 


ముని కృతము సంహితము నీ 

మనుజేంద్ర చరితము నెల్ల మన్నన లిఖియిం 
చిన నరులు వసింత్రు దివ 

మ్మున సంతోష మడర సతము సుఖస్థితులై 


నీలాంగద్యుతి పుంజ నిర్జిత చలన్నిర్భేధ్య పర్జన్యమా! 
వేలాక్రాంత యశః పయోధి! కృత నిర్వీ ర్యోగ్ర రత్నాకరా! 
లీలా మానుష రూప సంచరిత కేళీ ఖండితాస్యవ్రజా! 


బాలా భూమిజ హస్త పూజిత పదా! పద్మాయతాక్షద్వయా! 


దశరథ నృప సంజాతా సరోజాయతాక్షా! 
నిశిత విశిఖ వద్దనీ! వినీ లాభ్ర గాత్రా! 
దశవదన శిరో హర్తా! జగత్తాణ దక్షా! 

సశమ దమ విరాజత్స్వాంత! శ్రీరామ భూపా! 


95. 


96. 


97. 


98. 


99. 


100. 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీమదాంధ్ర రామాయణమున యుద్ద కాండ మందు నూట 
ముప్పది యొుకటవ సర్గము. 
శ్రీమదాంధ్ర రామాయణము యుద్ద కాండము తోడ సర్వము సంపూర్ణము. 


